


డౌ. ॐ . లత్మీనారాయణ 


MA.,MEd.,D.F.P.A.,T.P.T.,Ph.D 


రమా పబ్లికే షన్స్‌ 


అనంతపురం. 


HARIJANABHYUDAYAM 
Telugu Kathanika 


(A wakening of Harijans in Telugu Short Story) 


by Dr. K. Lakshmi Narayana 


(పథము ము(ద్రణ, డిసెంబర్‌ 1996 
(ప్రతులు 1000 


ముఖచిత్రం : శీలా వీ(ర్రాజు 
తెలుగు విశ్వవిద్యాలయం 68 సహకారంతో ము(ద్రితం 


సర్వహక్కులు రచయితబఎ 


| 


3 సాదాప్రతి : 50/- 
6 


(పతులకు : 
(8००8 इ. రమాదేవి 19-437ఎ - 47-ఇ1, 
వినాయక నగర్‌, పాతూరు, అనంతపురం - 515005. 


1. విశాలాంద్ర అన్ని (బాంచీలు. 
2. దిశ పుస్తకకేం(ద్రం, చిక్కడపల్తి, హైదరాబాద్‌. 
3. నవయుగ బుక్‌ హౌస్‌, సుల్తాన్‌ బజార్‌, హైదరాబాద్‌. 
4. మణి బుక్‌స్టాల్‌, సండే మారె_ట్‌, నెల్లూర్‌. 
రు ~ య 
5. బి.యస్‌.రాములు, 6-2-157 మిషన్‌ హాస్పటల్‌ ఎదురుగా, జగిత్యాల, కరీంనగర్‌ छल, 
6. డా. ననుమాసస్వామి, దళితరచయితల సంఘం, 12- 10-682బి, టి.ఆర్‌.టి 188, 
సీతాఫల్‌ మండి, సికిం[దాబాద్‌. 
ముద్రణ : లేజర్‌ టైప్‌ సెట్టింగ్‌ : 
ర శ్ర 
పద్మావతీ &@९ २०९5 (పింటర్స్‌ శ్రీ సాయిమేధ 
1-1-517/బ/1, న్యూబాకారాం కంప్యూటర్‌ క్రి టేంషన్స్‌ 


గొందీనగర్‌, హైద్రాబాద్‌ - 500 038. 
ఫోన్‌ : 7611413 


5 ०६९००२९, హైదరాబార్‌ - 72, 
ఫోన్‌ : 888708 


111 
తేది : 30-12-96 
ఆచార్య కొలకలూరి ఇనాక్‌ 
ఆం(ధాచార్యులు, శాఖాధ్యక్షులు 
తెలుగు శాఖ 
(కికృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం 


అనంతపురం . 
ఆనతవెతరాదనం 


డా. కె. లక్మీనారాయణ మా విశ్వవిద్యాలయంలో మా శాఖలో ఎం.ఎ. పూర్తిచేసిన 
వెంటనే పిహెబ్‌.డి. పరిశోధకుడుగా చేరి, అనతికాలంలోనే తన సిద్దాంత (గ్రంథం 
' వారిజనాభర్య్యదయంం ~ తెలుగు క థానిక '' సమర్పించి డాక్షరు పట్టం పొందాడు. 


హరిజనాభ్యుదయం చి(త్రించిన నవల, కవిత్వం, నాటకం, కథానిక 2८ ఒక 
యం. ఫిల్‌, మూడు పిహెచ్‌.డి పరిశోధనలు చేయించాను. డాక్లరేటు సిద్దాంత (గ్రంథాలు 
వంరాడరా >>> (~ = ०0७० "९०००. ఇది వూడోది. అ(గజాల అడుగు జాడలు 
డా. లత్మీనారాయణకు ఆమోదాచరణ యోగ్యాలయ్యాయి. 


ఈ సిద్దాంత (గ్రంథంలో దాదాపు నూటాయాభ్జై దళిత కథలు పరిశీలనం 
పొందాయి. -ఈ కథానికలను దళితులు, దళితేతరులు సృష్టించారు. సృష్టమూలం నుంచి 
పరిశోధకుడు వైవిధ్యం దర్శించాడు. దళిత రచయితలు రచనలు పరిమితంగా వుండటం, 
దళితేతర రచయితలు రచనలు అధికంగా ఉండటం గుర్తించాడు. 


చత సద్దాంత (గంథంలో తెలుగు కథానికా వికాసం సూలంగా పరిశీలించి ఈ 
సాహిత్యానికీ సంఘానికీ ఉన్న సంబంధం సమీక్షించి, ఈ కథానికల్లో ఉన్న హరిజన 
జీవితం విడమర్చి చూచి వీళ్ళ దృక్పథం పరీక్షించి, ఈ పాత్రల వైవిధ్యం, వైశిష్టం 
గుర్తించి, పరిశోధకుడు హరిజనాభ్యుదయం నిర్ణయించాడు. 


కథను పరిశీలించే సూక్మేకి పరిశోధకుడిలో సునిశితమయింది. సాహిత్య సమాజ 
సంబంధ సంస్థాపనంలో (గ్రంథ కర్త విశ్లేషణ సామర్ద్యం, బుద్దివికాసం విశిష్టంగా 
రూవాందాయి. ఈ > (© ఇలా (ప్రవర్తించడానికి ఈ నేపధ్యం ఇలా (ప్రభావం చూపిందని 
స్పష్టమైన అవగాహన పెంచుకొని, ఈ సమాజం పట్ట ఆ॥ర్ర హృదయంతో దళితులపట్ల 








IV 


అడ్డమాకలు లేని అనురాగంతో, పీడన పట్ట, ఏడకులపట్ల వమహర్షిఆ(గ్రహంతో 
పరిశోధకుడు సిద్దాంత (గ్రంథం రూవాందించాడు. 


१, 
Cp 


శోధకుడు దళితుల కష్టాలు చదివి అల్హాడిపోయాడు. ఆ జీవితం చూచి ఆవేదన 
చెందాడు. వీటి పరిష్మా-రం కోసం తపన పడ్డాడు. ఈ జీవితాలు ఇలాగే ఉండకూడదని 
ను ఘర్షించాడు. ఈ ఘర్షణ నుంచి ఈ పరిశోధన గ్రంథం ప్రభవించింది. 


ర్మ 





ఉత్సాహం ఉరకలు వేసే యువకుడుగా ఎం.ఏ.లో చేరిన మా విద్యార్ది 
పరిశోధకుడుగా రాటుదేలి, డాక్షరు గా జీవన ప్రాంగణంలో అడుగు పెడుతున్నాడు. ఈ 
సంఘంలోని చాలా జబ్బుల్లో ఏకొన్నయినా మా డాక్షరు నయం చేస్తాడని నాకు 








డా. కె.లక్ష్మీనారాయణ మాకు పుత్రుతుల్యుడు, మా పట్ట (ప్రేమానురాగాల 
'ప్రకటనంలో స్వచ్చ సుందరమయిన తేజస్వి. తనబుద్ది శ్రమజన్య సౌందర్యం ఈ సిద్దాంత 
గ్రంథం. తాను తన కృషి ఫలితాన్ని మాకు అంకిత మిస్తానంటే అంతకంటే ఆనందం 
లేదు. ఇది అనూహ్యమైన అదృష్టం. 


టీ అభిమానం చూపిన డా.లత్మ్మీనారాయణ అంకితానికి అనుమోదనం 
తెలుపుతూ, కొడుకును కోడల్ని, మనుమళ్ళని హృదయ పూర్వకంగా భార్యా సమెతు 


సం: 


కొలకలూరి ఇనాక్‌ 











(म 
(न) 


wok 


(५ 


^ 
nS 
eri 


ए 


(न 












































; 4 ~ 
: a 5 




















(व 








द 
य 





a: 
జల 


दः 





























VH 


ॐ ~> ॐ € 


శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ ఆచార్యుల్లో సర్వ(ప్రథములుగా 


€ 


దేశ విశ్వవిద్యాలయాం ధ్రాచార్యుల్లో సర్వ ప్రథములుగా 

స్వదేశ విశ్వవిద్యాలయ దలళితాచార్యుల్లో సర్వ[పథములుగా 

38 ఎళ్ళ పఠన పాఠన పరిశోధనల్లో అ|గ్రగణ్యులుగా 

సృజన విమర్శన పరిశోధన సాహిత్య (త్రివిక్రములుగా 

దళిత సాంఘిక సాహిత్య ఉద్యమ రథసారథిగా 

మా కోసం కన్నీటితో పరితపించే వాత్సల్యమూర్తిగా 

నా అభ్యుదయానికి నిరంతరం పాటుపడే (పేమమూర్తిగా 
అవతరించిన ఆదర్శమూర్తి 
ఆచార్య కొలకలూరి ఇనాక్‌ గారికీ 
వారినిలా రూపొందించిన (శ్రీవుతి కొలకలూరి భాగీర क >°, గారికీ 


భక్తితో చేతులు జోడించి ఈ (గ్రంథం అంకి తమిస్తున్నాను. 


००००००० ड, లక్ష్మీనారాయణ 








ठ 8 ~ 

2 ५ © 

2) aa ~ 

h 3g .2 te 

© ॐ ग 3h «33 

0 3 €) 2) 

2 =, 0 m Pe 

2 Eh 9 

92 3 2 
63 
024 
య్‌ 
Uo 
3. 
र 
lo 
ग) 
03 


జరెక్షర్‌ 
५ €.) 


क 
€~ 


€^. 


రూరల్‌ డెవలప్‌మెంట్‌ (4 


లా € ,. £ 
८5320९० (<->. 


రూరల్‌ డెవల 


CINE 
SYS, 


2,000/ - 


కొండ త! 


కెకుంట్ల, ఉరవ 


Fi 
3 


६3, 


పయ్యావుల వేంకటనారాయ 


Uy 


టీ. అనం తపురం. 


ee] 
यष्ट 
(न 


నల్‌ 


५ షు 


ద్‌ ఎడు 


ల్‌ప్తవ 


. ఆంజనేయులు, లిటి 


స్‌ 


లా 


1,116/ - 


1,116/ - 


ల్‌ ఛేర్‌పర్గన్‌, అనంతపురం. 


\ప 
$౫ 


భాకర్‌ చౌదరి, ము 


. ४, 2. & 
8 } బి. నారాయణ రెడ్డి, మా 


3 


1,000/ - 


అనంతపురం. 


| 


न 
పోలీసు 


. न 


బి 


4 


(పి.టి.సి) అనంతపురం. 


కర్‌ ఆ 


క 
a 2 ఇ 


. గంగాధర్‌, ఇన్‌సె 


స్‌ 


5. ४, 


1,000.८ - 


న్‌. శ్రీనివాసులు, యన్‌. మునిరత్నం మోటార్‌ సర్వీస్‌, అనంతపురం. 


516/ - 








<) ९४ ९8 
ఉపో ద్దాతం 


తేలుగు కథానిక - వికాసం 

తెలుగు కథానిక - సమాజం 

తెలుగు కథానిక - హరిజన జీవితం 
తెలుగు కథానిక - హరిజన దృక్సథం 
తెలుగు కథానిక - హరిజన పాత్రలు 
తెలుగు కథానిక - హారిజనాభ్యుదయం 
ఉపసంహారం 

అనుబంధం - !. 


ఉపయుక్త (గంథసూచి. 


+ 


114 


139 


110 


190 


192 


204 





> 


కృతజ్ఞత 
నేను యం. ఏ. పూర్తీనేసి జీవితాన్ని వెదుక్కోవడంలో పలు ఇబ్బందులకు గురవుతున్నపుడు 
చేరదీసి, నాలోని పిరికితనాన్ని పోగొట్టడంతో పాటు జివితాన్ని విశ్లేషించి పరిశోధనమీద, సాహిత్యం 
కొద కొంత అవగాహన కలిగించి, నా అభిరుచికి అనుగుణ जाः పరిశోధనాంశాన్ని ఇచ్చి పర్యవేక్షణ కు 
అంగీకరించి నాపరిశోధనా గ్రంధం అతిత్వరలో రూపుదిద్దుకోవడానికి, నాకు నేను ఉపయోగపడేలా చేసిన 


మాగురువర్వులు, పూజ్యూలు, పితృసమానులు ఆచార్యిక్‌”లకలూరి ఇనాక్‌ గారికి శతాధిక కృతజతాంజలులు. 


నా కష్టాల్లో అప్పుడప్పుడు ఆర్థికంగా సహకరిస్తూ, నాపరిశోధనాంశం గురించి అనేక విషయాలను 
5602 నా పరిశో ధన పూర్తి కావడానికి సహకరించిన గురువర్యులు ఆచార్య ఆర్‌. చంద్రశేఖర రెడ్డి గారికి 
కుతజణ్లి. నేనీ పరిశోధన చేయడానికి అవకాశం కల్పించిన విశ్వవిద్యాలయ అధికారులకూ, తెలుగు 
శాఖాధ్యాపకు కూ, |గంథాలయ అధికారులకూ, కృతజ్ఞతలు 


నా పరిశోధనకు అభిమానంతో తమ కథలను, విమర్శలను వెంటనే అందించిన రాష్ట్రవ్యాప్త 


రచయితలకూ, రుకుల రో కుతజణే 


నా ఉన్సతిని కోరి (ప్రతి చెమట బిట్టు నాకోసం ధారపోసి తన గుండెల్లో పెట్టుక్‌”ని నన్ను 
కాపాడి, నిరంతరం నాకోసం తపించి నన్ను ఇంతవాణ్ణి చేసిన నామాతృమూర్తి శ్రీమతి కె. అనంతమ్మ 
కు [పణామాలు. నేను ఎపుడు ఇంటికి వెళ్ళినా కన్నబిడ్డ ఆప్యాయతను కనపరచి పలువిషయాల పట్లు 
సహాయ సహకారాలు అందించిన మాగురుపత్ని | శ్రీమతి కొలకలూరి భా గీరధమ్మగారికి, నా పరిశోధనాంశం 
గురించి ఆసక్తితో పలువిషయాలు తెలియజే సిన అక్క 2! కుమారి మధుజ్యోతి గారికి, అన్న శ్రీ శీకిరణ్‌ , 
తమ్ముడు (శ్రీ సుమకిరణ్‌ < 


aac 
నా పరిశోధన సుగమం కావడానికి డ!కె. ఆనందరావు, డా|| వి. పోతన్నల పరిశో ధన (గ్రంథాలు 


౦ - ఆధంనికాం(ధ్ర కవిత్వం, హరిజనాభ్యుదయం - తెలుగు నాటకం, ఎంతో 


ల 
య 
fe 
६ 
{+ 
a) 
a) 
{५ 
£ 
८, 


యా పట లు సూచనలిచ్చిన డాl! > గారికి కృుతజణి. అలాగే 
వీ भ, ५) 
०» అల్లో తో + [शः ప न्द ॥ पि ५ మా 
सकद పొలుపంచుకినెనా दतर పత్తి ५९६, మతికె. రమాదేవికి, కుమారులుకె హామంత, కె. యశాంతలకూ 
అధినండనలు 
నను, సాహితీలోకానికి పరిచయం చేసిన అన్నలాంటి శ)పొను గటి కృష్ణారెడ్డి ( ఆం(ధ్రజ్యోతి) 
८ et 
డ్రి ड 2 డొ ॥ + ९ ఇ 
గారికి సాహీతీబంధువులు అనంతపురం లిటరరీ మీట్‌, వారికి సర్వదా उरक 


© ముద్రణకు నోచుకో వ (శ్రమించిన అన్నలు (४ యస్‌ ఇమామ్‌, ద! జూపల్దై 
(పీంచంద్‌, (శ్రీ.టే. శ్యాంప్రసాద్‌, శ్రీ బి. సాదక్‌వలి గార్లకు ప్రత్యేక కృతజణే 

ఈపుస్తకము ఇంత అందంగా తీర్చిదిద్దిన (8, సాయిమేధా కంప్యూటర్‌ (క్రియేషన్స్‌ కాసం (శ్రీనివాస్‌ 
2. (శీ ఆీనివాస్‌ =. శీనివాస్‌ గార్లకు, పద్మావతీ ఆఫిసెట్‌ ప్రింటర్స్‌ యజమా (४/2 గౌడ్‌ గారికి 


మరియు అడిగిన వెంటకే ఆనందంగా ముఖచిత్రాన్ని 9९6 ఇచ్చిన శీలా ్వపార్రాజు గారికి కృతజ్ఞబ్బే 


© ८5 09९ 





xl 
ఉపో ద్దాతం 


1910వ సంవత్సరంలో పాశ్చాత్య సాహిత్య (ప్రభావంచే తేలుగులో ఉద్భవించిన కథానిక 
సమాజానికనుగుణ ౦గా తన స్థితిని మార్చుకుంటూ శాఖోపశాఖలుగా విస్తరించి నేటీకి ఉన్నత శిఖరాలను 
అందుకొంది. సమాజ జీవితాన్ని పలుకోణాల్లో చి(త్రించింది. పలుచీకటి కోణాలను వెలికి తీసింది. ఈ 
కథానికా సాహిత్యంలో దళితవాదం ఒక భాగం ఆయింది. కథానికా సాహిత్యం మీద ఇంతవరకు ఎక్కువ 
భాగం పరిశోధన, రచయితను దృష్టిలో ఉంచుకొనే జరిగింది. ఈ పరిశోధన రాష్ట్ర వ్యాప్తంగా వున్న దళిత 
కథానికా సాహిత్యం (1910-1995) సంపాదించి రచయిత నిష్టంగా కాక ఒక విషయ నిష్టంగా ఈ పరిశోధన 
రూపాందింది. 


తరతరాలుగా హరిజనులు సమానతకు సంపదకు దూరమై, మర్యాదకు మన్ననకూ కడుదూరమై, 
కటిక దారి(ద్రాన్ని అనుభవిస్తూ, సవర్గుల దౌర్హన్యానికి దోపిడికి బలవుతూ వాళ్లకే ఉడిగం చేస్తూ, ఊరిబయట 
తలదాచుకొనే స్టీతికి నెట్టబడ్డారు. ఆరగోయుల రాకవర్ణ, ఆనేక సంఘ సంస్క్రర్తల (ప్రభావం =& హరిజనుల 
జీవితంలో చిరుదీపం వెలిగింది. నాడు స్వాతంత్యోద్యమంలోనూ, సంస్కరణోద్యమంలోనూ ఈ 
అస్పృశ్యత భాగమైంది. తదనుగుణ ౦గా హరిజన కథానిక సాహిత్యం వెలువడింది. 


(పథమాధ్యాయంలో తెలుగు సాహిత్యంలో ఉద్భవించిన కథానిక సంఘ సంస్కరణ (ప్రభావంతో 
కాలానుగుణ ౦గా తన ఉనికి మార్చుకొని ఎలా అభివృద్ది చెందిందో తెలుపుతూ, కధానికా నిర్వచనాలను 
గురించి వివరించే కృషి ఉంటుంది. కథానిక అభివృద్ది చెందడానికి వివిధ పత్రికలు చేసిన దోహదం రచయితల 
రచనల్లో కాలంతోపాటు మార్చు రావడం అభివ్యక్తమయింది. 


ద్వీతీయాధ్యాయంలో తెలుగు కథానిక అనేక శాఖలుగా సమాజాన్ని పరికించటం, రచయితలు 
(ప్రజల జీవన విధానంలో వస్తున్న మార్పులూ, సంసార జీవితంలో సాంఘికంగా, ఆర్టికంగా, రాజకీయంగా 
రూపొందిన మార్పులను గమనించి కాలానుగుణ ౦గా సమాజ సమస్యలను చిత్రించి వాటి పరిష్మారం 
కోసం తపన పడటం, అభివ్యక్తమవుతూవచ్చింది. 


తృతీయాధ్యాయంలో కథానికా సాహిత్యంలో హరిజన జీవితాన్ని గురించి రచయితలు ఒక్కొక్కరు 
ఒక్కొక్క విధమైన వస్తువును స్వీకరించి రచనలు చేయటం, బానిసత్వం, పాలేరుతనం, అంటరానితనం, 
మతాంతరీకరణం, రాజకీయ, ఆర్థిక, సాంఘికరంగాల్లో హరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను వారికి 
జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను అవమానాలను రచయితలు తమ కథానికా సాహిత్యంలో 
తెలియజేయడం, ఈ సమస్యను చి(త్రించడంలో హరిజన రచయితల (ప్రయత్నం విషయాన్ని సక్రమంగా 
విశదం చేయగలగటం, అంతేగాక రచయిత జీవిత దృకృధం విశదమవుతూవచ్చి, హరిజనులు మారడాని 
ఎటువంటి (ప్రయత్నాలు అవసరమో ఈ కథానికా సాహాత్యం తెలుపుతూ వచ్చింది. 


చతుర్జాధ్యాయంలో హరిజన జీవన విధానాన్ని సంప్రాదాయిక, ప్రయోగ దృక్పధాలు అనేక కోణాల్స్‌ 
పరిశీలించడం, హరిజనులు తమస్థ్టితిని మార్చుకోవడానికి [ప్రయత్నిస్తే సవర్ణులు అడ్డుపడటం, తమ్మ స్త్రీల 
'మాన, (ప్రాణాలను హరింపచేయటం, సంప్రదాయిక దృక్పధంలో కనిపిస్తే, ప్రయోగ దృక్పధంలో 
హరిజనులు తమ ఉనికిని కాపాడుకొంటూ తమ హక్కులను సాధించుకోవడానికి చేసే ప్రయత్నాలు 
వ్యక్తమవుతూ రావడం, ఈ రెండింటీ సమన్వయం దృక్పధ ధైవిధ్య తత్వంలో విశదం కొనసాగింది. 


x11 
పంచమాధ్యాయంలో హరిజన పాత్రల మనస్తత్వాలు పలుకోణాల్లో దర్శన మివ్వటం, వీరి 
మనస్తత్వాలను మూడు భాగాలుగా చేసి పరిశీలించటం, యధాతధ దృక్సధంలో హరిజనులు పడే జీవన 
వ్యధలు (స్త్రీల ఆవేదనలకు హద్దులేక పోవడం, పరిణామ దృక్పధంలో హరిజనులు తమ స్థితిని 
మార్చుకోవడానికి చేసే (ప్రయత్నాలు కనిపించడం. హరిజనాభ్యుదయంలో హరిజనులు సవర్ధ్థ్థులతో 
సమానంగా ఉండటానికీ, తమ హక్కులను కాపాడుకొని సుఖంగా (బ్రతకడానికీ చేసే (ప్రయత్నాలు 
వశ దమవుతాయి. 


షస్టాధ్యాయంలో హరిజన కథానికా సాహిత్యాన్ని సృష్టించడంలో హరిజన రచయితలకు, 
హరిజనేతర రచయితలకు ఉన్న తేడాను వివరించడం, హరిజనేతర రచయితల్స్స్‌ హరిజనుల జీవితంపై 
అవగాహన వున్న రచయితలు రచించేతీరును పరికించటం రాయలసీమ, ఆంధ్రా, ఉత్తరాంధ్ర, తెలంగాణా 
(ప్రాంతాల కథానికా సాహిత్యంలో వివిధ (ప్రాంతాల రచయితల మనస్తత్వం (ప్రతిబింబించటం మొత్తం మీద 
కథానికా సాహిత్యంలో హరిజనాభ్యుదయం అభివ్యక్తమయిన తీరుతెన్నులు విస్నష్టంగా దర్శించటం, సాధ్యం, 
అవుతూ వచ్చింది. 








కృతజ్ఞత X 
ఉపోద్దాతం x 
తెలుగు కథానిక - వికాసం 1 
తెలుగు కథానిక - సమాజం 16 
తెలుగు కథానిక - హరిజన జీవితం 39 
తెలుగు కథానిక - హరిజన దృక్సృథం 114 
తెలుగు కథానిక - హరిజన = (९९ 139 
తెలుగు కథానిక - హరిజనాభ్యూదయం 170 
ఉపసంహారం 190 


అనుబంధం - 1. 192 


ఉపయుక్త |గంథసూచి. 204 


X 


కృత & 
నేను యం. ఏ. పూర్తీచేసి జీవితాన్ని వెదుక్కోవడంలో పలు ఇబ్బందులకు గురవుతున్నపుడు, 
నన్ను చేరదీసి, నాలోని పిరికి తనాన్ని పోగొట్టుడంతో పాటు జీవితాన్ని విశ్లేషించి పరిశోధనమీద, సాహిత్యం 
మీద కొంత అవగాహన కలిగించి, నా అభిరుచికి అనుగుణ अण పరిశోధనాంశాన్ని ఇచ్చి, పర్యవేక్షణ ద్ర 
అంగీకరించి నాపరిశోధనా(గ్రంధం అతిత్వరలో రూపుదిద్దుకోవడానికి, నాకు నేను ఉపయోగపడేలా చేసిన 
మాగురువర్యులు, పూజ్యాలు, పతృసమానులు ఆచార్యికలకలూరి ఇనాక్‌ గారికి శతాధిక కృతజ్ఞతాంజలులు. 
నా కష్టాల్లో అప్పుడప్పుడు ఆర్ధికంగా సహకరిస్తూ, నాపరిశోధనాంశం గురించి అనేక విషయాలను 
చర్చించి నా పరిశోధన పూర్తి కావడానికి సహకరించిన గురువర్యులు ఆచార్య ఆర్‌. చం|ద్రశేఖర రెడ్డి గారికి 
కృతజ్ఞణ్ణ్లి. నేనీ పరిశోధన చేయడానికి అవకాశం కల్పించిన విశ్వవిద్యాలయ అధికారులకూ, తెలుగు 
శాఖాధ్యాపకులకూూ, (గంథాలయ అధికారులకూ, కృతజ్ఞతలు. 


నా పరిశోధనకు అభిమానంతో తమ కథలను, విమర్శలను వెంటనే అందించిన రాష్ట్రవ్యాప్త 
రచయితలకూ, విమర్శకులకూ కృతజ్ఞ cel 


నా ఉన్నతిని కోరి (ప్రతి చెమట బొట్టు నాకోసం ధారపోసి తన గుండెల్లో పెట్టుకొని నన్ను 
కాపాడి, నిరంతరం నాకోసం తపించి నన్ను ఇంతవాణ్ణి చేసిన నామాతృమూర్తి (శ్రీమతి కె. అనంతమ్మ 
కు (ప్రణామాలు. నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కన్నబిడ్డ ఆప్యాయతను కనపరచి పలువిషయాల పట్ల 
సహాయ సహకారాలు అందించిన మాగురుపత్ని శ్రీమతి కొలకలూరి భా గీరధమ్మగారికి, నా పరిశోధనాంశం 
గురించి ఆసక్తితో పలువిషయాలు తెలియజేసిన అక్క ౫! కుమారి మధుజ్యోతి గారికి, అన్న శీ) (98८ 
తమ్ముడు (9, సుమకిరణ్‌ లకూ కృతజణ్రి. 


పరిశోధన సుగమం కావడానికి (माइ. ఆనందరావు, డా॥ వి. పోతన్నల పరిశోధన గ్రంథాలు 

బారిజనా భ్యదయంం - ఆధంనికాం(ధ క ९९०, హరిజన & 3९८ ४०० - తెలుగు నాటకం, ఎంత్‌ 
సహాయకారులయ్యాయి. నాపట్ల అభిమానంతో పలు సూ నలిచ్చిన ० >. रख) గారికి కృతజ్ఞణ్ఞి. అలాగే 
क्छ, పాలుపంచుకొనే నా ధర్మ పత్ని (శ్రీమతికె. రమాదేవికి, కుమారులు కె హేమంత్‌, కె. య ४९०७९७० 


అభినందనలు. 


నన్ను సాహితీలోకానికి పరిచయం చేసిన అన్నలాంటి (శ్రీపాను గోటి కృష్ణారెడ్డి(ఆం(ధజ్యోతి) 
గారికి సాహీతీబంధువులు అనంతపురం లిటరరీ మీట్‌, వారికి సర్వదా కృతజ్ఞణ్ఞి 
ఈ పుస్తకం ముద్రణకు నోచుకోవడానికి (శ్రమించిన అన్నలు (క్రీ) యస్‌ ఇమామ్‌, तीस 
(పీంచంద్‌, (శ్రీ. టి. శ్యాం|ప్రసాద్‌, (శ్రీ, బి. సాదక్‌వలి గార్లకు (ప్రత్యేక కృతజ్ఞణ్లి. 
ఈపుస్తకము ఇంత అందంగా తీర్చిదిద్దిన శ్రీ సాయిమేధా కంప్యూటర్‌ (క్రియేషన్స్‌ కాసం (శ్రీనివాస్‌ 
బి. (శినివాస్‌, బు. (్రీనివాస్‌ గార్హకు, పద్మావతీ ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌ యజమా (నివాస్‌ గౌడ్‌ గారికి 
మరియు అడిగిన వెంటనే ఆనందంగా ముఖచి(త్రాన్ని తీర్చిదిద్ది ఇచ్చిన శీలా వీర్రాజు గారికి కృతజ్ఞాణ్ణి. 


రచంరుత 





xi 
ఉపో ద్దాతం 


1910వ సంవత్సరంలో పాశ్చాత్య సాహిత్య (ప్రభావంచే తేలుగులో ఉద్భవించిన కథానిక 
సమాజానికనుగుణ ज" తన పతిని మార్చుకుంటూ శాఖోపశాఖలుగా ఐస్తరించి నేటికి ఉన్నత శిఖరాలను 
అందుకొంది. సమాజ జీవితాన్ని పలుకోణాల్లో చిత్రించింది. పలుచీకటి కోణాలను వెలికి తీసింది. ఈ 
కథానికా సాహిత్యంలో దళితవాదం ఒక భాగం అయింది. కథానికా సాహిత్యం మీద ఇంతవరకు ఎక్కువ 
భాగం పరిశోధన, రచయితను దృష్టిలోఉంచుకొనే జరిగింది. ఈ పరిశోధన రాష్ట్ర వ్యాప్తంగా వున్న దళిత 
కథానికా సాహిత్యం (1910-1995) సంపాదించి రచయిత నిష్టంగా కాక ఒక విషయ నిష్టంగా ఈ పరిశోధన 
రూపాౌందింది. 


తరతరాలుగా హరిజనులు సమానతకు సంపదకు దూరమై, మర్యాదకు మన్ననకూ కడుదూరమై, 
కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తూ, अ దౌర్హన్యానికి దోపిడికి బలవుతూ వాళ్లకే ఉడిగం చేస్తూ, ఊరిబయట 
తలదాచుకొనే స్థితికి నెట్టబడ్డారు. ఆంక్షోయుల రాకవల్ల, అనేక సంఘ సంస్మృర్తల (ప్రభావం వల్ల హరిజనుల 
బీవితంలో చిరుదీపం వెలిగింది. నాడు స్వాతంత్యోద్యమంలోనూ, సంస్కరణోద్యమంలోనూ ఈ 
అస్స్రశ్యత భాగమైంది. తదనుగుణ जा హరిజన కథానిక సాహిత్యం వెలువడింది. 


ప్రథమాధ్యాయంలో తెలుగు సాహిత్యంలో ఉద్భవించిన కథానిక సంఘ సంస్కరణ (ప్రభావంతో 
కొలానుగుణ ౦గా తన ఉనికి మార్చుక్‌"ని ఎలా అభివృద్ది చెందిందో తెలుపుతూ, కధానికా నిర్వచనాలను 
గురించి వివరించే కృషి ఉంటుంది. కథానిక అభివృద్ది చెందడానికి వివిధ పత్రికలు చేసిన దోహదం రచయితల 
రచనల్లొ కాలంతోపాటు మార్చు రావడం అభివ్యక్తమయింది. 


ద్వీతీయాధ్యాయంలో తెలుగు కథానిక అనేక శాఖలుగా సమాజాన్ని పరికించటం, రచయితలు 
(ప్రజల జీవన విధానంలో వస్తున్న మార్పులూ, సంసార జీవితంలో సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా 
©> మార్పులను గమనించి కాలానుగుణంగా సమాజ సమస్యలను చి(త్రించి వాటీ పరిష్కారం 
కోసం తపన పడటం, అభివ్యక్తమవుతూవచ్చింది. 


తృతీయాధ్యాయంలో కథానికా సాహిత్యంలో హరిజన జీవితాన్ని గురించి రచయితలు ఒక్కొక్కరు 
ఒక్‌ొ-క్క విధమైన వస్తువును స్వీకరించి రచనలు చేయటం, బానిసత్వం, పాలేరుతనం, అంటరానితనం, 
మతాంతరీకరణం, రాజకీయ, ఆర్థిక, సాంఘికరంగాల్లో హరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను వారికి 
జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను అవమానాలను రచయితలు తము కథానికా సాహిత్యంలో 
తెలియజేయడం, ఈ సమస్యను చి(త్రించడంలో హరిజన రచయితల (ప్రయత్నం విషయాన్ని సక్రమంగా 
విశదం చేయగలగటం, అంతేగాక రచయిత జీవిత దృక్సథధం విశదమవుతూవచ్చి, హరిజనులు మారడానికి 
ఎటువంటి (ప్రయత్నాలు అవసరమో ఈ కథానికా సాహిత్యం తెలుపుతూ వచ్చింది. 


చతుర్భాధ్యాయంలో హరిజన జీవన విధానాన్ని సంప్రాదాయిక, (ప్రయోగ దృకృధాలు అనేక కోణాల్లో 
పరిశీలించడం, హరిజనులు समु మార్చుకోవడానికి ప్రయత్నిస్తే సవర్ణులు అడ్డుపడటం, తమ్మ స్త్రీల 
మాన, ప్రాణాలను హరింపచేయటం, సంప్రదాయిక దృక్పధంలో కనిపిస్తే, ప్రయోగ దృకృధంలో 
హరిజనులు తమ ఉనికీని కాపాడుకొంటూ తమ హక్కులను సాధించుకోవడానికి చేసే ప్రయత్నాలు 
వ్యక్తమువుతూ రావడం, ఈ రెండింటి సమన్వయం దృక్సధ ధైవిధ్య తత్త్వంలో ఐశదం కొనసాగింది. 





xii 
పంచమాధ్యాయంలో హరిజన పాత్రల మనస్తత్వాలు పలుకోణాల్లో దర్శన మివ్వటం, వీరి 
మనస్తత్వాలను మూడు భాగాలుగా చేసి పరిశీలించటం, యధాతధ దృక్పధంలో హరిజనులు పడే జీవన 
వ్యధలు (స్త్రీల ఆవేదనలకు హద్దులేక పోవడం, పరిణామ దృక్పధంలో హరిజనులు తమ స్థితిని 
మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలు కనిపించడం. హరిజనాభ్యుదయంలో హరిజనులు సవర్థ్థ్ణులతో 
సమానంగా ఉండటానికీ, తమ హక్కులను కాపాడుకొని సుఖంగా (బ్రతకడానికీ చేసే ప్రయత్నాలు 
విశదమవుతాయి. 


షస్టాధ్యాయంలో హరిజన కథానికా సాహిత్యాన్ని సృష్టించడంలో హరిజన రచయితలకు, 
హరిజనేతర రచయితలకు ఉన్న తేడాను వివరించడం, హరిజనేతర రచయితల్లో హరిజనుల జీవితంపై 
అవగాహన వున్న రచయితలు రచించేతీరును పరికించటం రాయలసీమ, ఆంధ్రా, ఉత్తరాం(ధ్ర, తెలంగాణా 
ప్రాంతాల కథానికా సాహిత్యంలో వివిధ ప్రాంతాల రచయితల మనస్తత్వం (ప్రతిబింబించటం మొత్తం మీద 
కథానికా సాహిత్యంలో హా రిజనాభ్యుదయం అభివ్యక్తమయిన తీరుతెన్నులు విస్నష్టంగా దర్శించటం, సాధ్యం, 
అవుతూ వచ్చింది. 








1. తెలుగు కథానికా వికాసం 


సాహిత్య (ప్రక్రియలకు ప్రాతిపదిక సామాజిక జీవితం, సమాజంలోని జీవన స్థితిగతులను చక్కగా 
(ప్రతిబింబించేది ఉతమ సాహిత్యం ఇటువంటి ఉతమ సాహిత్యం అన్ని సాబాత్య (ప్రక యల్లోనూ ఉంటుంది 
వాటిలొ కథానిక ఒకటి. తెలుగులో కథానిక ఒక విశిష్ట స్థానాన్ని సంతరించుకొంటుంది. 
సమాజంల్‌ " కథలు లిఖిత సారస్వతం కాకముందు నుంచే మౌఖికంగా వున్నాయి. యమ మయ 
సంవాదం, कः వృత్తాంతం మొదలైన వాటీని కథానికలుగా గుర్తించాలి. కథానికలు వెలువడక పూర్వమే 
కథానిక నీడలు వెలువడినాయి. హితోపదేశంలో ఘంటాకర కందర్శకేతు కథలు కథానికా లక్షణాలను 
కూడుకొన్నాయి. ఆ కాలంలో పద్య సాహిత్యం పట్ల అభిరుచి పెరిగిన కారణంగా వచన రచనా (ప్రక్రియలకు 
అంతగా ఆదరణ లభించలేదు. 
మనిషి అందుకోలేని అందాలను, ఆలోచనలనూ అందేలా చేసూ బీవితంలో పొందలేని సుఖాలను 
పొందాలనిపించే భావాల్ని కథాని ల్లించాలి. కథారచయిత పదునాల్లు ०९१९९०3 అరవై నాలుగు కళలయందు 
ఆరితేరినవాడుకాకపోయినా ఆసక్తి కలవాడై వుండాలి. కమ్మని తేనియలాంటి రచనలు చేయాలనే తపనతో 
నిత్యం విషయాన్వెషకుడై వుండాలి. మానవ బీవితంలోకి (ప్రవేశించి లోతులను తరచి చూ 
అవ్యక్తానుభభాతమైన అందాన్ని, ఆనందాన్ని తన అనుభవ పాఠంతో పాఠకులకు అందించేవాడై వుండాలి. 
మనిష ఆదమరచినా ఎదవురచినా బాధలపాలవుతారనే నిజాన్ని తన రచనలద్వారా హెచ్చరించే మనస్తత్వాన్ని 
కలి వుండాలి. మానవునిలోని పిరికితనాన్ని, గాంభీర్యాన్ని ఈ రెండింటినీ తననుండి వేరు చేయడానికి 
రచయిత (ప్రయత్నించాలి 
ప్రాచిన సాహిత్యంలోని “కథ అనే పదం ఆధునిక సాహిత్యానికి వచ్చేసరికి కొన్నిమార్సులతో కధథానికగా' 
పునరుద్దరింపబ ది. దీనికి కొంత పాశ్చాత్య (ప్రభావం కూడా వుందని చెప్పువచ్చు. కథానిక అనగా. 
సమాజంలోని (ప జాజీ వనాన్ని తరచి చూసి వాటికి శెల్చవస్తు, మర్యాదలను చేకూర్చి (ప్రాణ పోయడం. 
కథానిక దాదాపు ఒకేకాలంలో జర్మనీ, అమెరికా, (ఫ్రాన్స్‌, एतेषु దేశాలలో కూడా ఉద్భవించిందని కథానికల 
గురించి వివిధ రచయితల నిర్వచనాలను పరిశీలించవచ్చును. 
1.1 కధానిక లక్షణాలు 
5 ०663 విద్వాంసులు కథానిక అంటే “కథానకం' అంటూ వ్యవహరించారు. 'కథానకం' అంటే 
కథయొక్క_ పర్యాయపదం వీరి దృష్టిలో కథానకం అంటే కొ ర్య వ్యాపార (పయోాజనం. కథానికను కొందరు 
పాశ్చాత్యులు ఈ విధంగా నిర్వచించారు 
"A short story must contain on and only one informing idea 
and that this idea must be worked. Out to its logical conclusions 
with absolute singleness of aim and directness of method" 
- HenryHudson 
“ఒకే సంఘుటనను వాసనమెనదైనా భూాతకల్పనతో కూడుక్‌"న్నదైనా చి (తిసూ ఒక సారి కూర్చుని 
చదువ గలిగే ఒక సా $ (ప్రక్రియ చిన్న కథ. అది స్వతం(త్రమై మెరుపులా మెరిసి అద్భుతమైన అనుభూాతుల్ని 
తృలితాలను, సామ్యతను కలిగి వుండాలి. ఎత్తుగడనుంచి ముగింపు వరకూ సాఫీగా నడవాలి." 
ఎడార్‌ ఎలెన్‌వో 


oh 
८४ 
द 
8 


2 తెలుగు కథానికా వికాసం 


" A short story is a work of prose fiction and must of the 
terms for analysing the component parts the types and the 
various narrative techniques of the novel are applicable to the 
short story as well." 

M.H.Abraham - 
కథానికా లక్షణాలు 8 భారతీయ సాహిత్యంలో అద్భుత విషయాలను వినిపించేవి పురాణాలు, 
వాటిలో అగ్ని'పురాణానికి ఒక ప్రత్యేకత వుంది. కథానికా లక్షణాలను గురించి సంగ్రహంగా అగ్ని పురాణ ౦లో 
ఉంది. అగ్ని పురాణంలో 337వ ఆధ్యాయంలో మనకు కథానికా లక్షణాలు కనిబస్తాయి. 
“భయానకం సుఖపరం గర్బే కరణో రసః 


అ ద్భుత్తోంతే నసుకపార్లానో దాత్తాసాకధానికౌ''-4 


DD 


[1 
1 


కథానిక इजा వుండాలి. దూరంగా సాగిపోక పొందికగా వుండాలి. 
కథాలో పెద్ద పెద్ద సమాసాలు, వర్గనలు వుండరాదు. 

పఠితను సం(భమాళ్చర్యాలలో ముంచెత్తే విచిత్రమైన సంఘటనలుండాలి. 
కథాగర్భంలో కరుణ రసాత్సాదకమైన సన్నివేశ ములుండాలి. 

పాఠకుడు ఊహించని అద్భుతమైన మలుపులో కథ ముగియాలి,. 


" నో # +~ జ ణా తెలుప తో £ 
పై శకం ఈ లక్షణాలను తెలుపుతీ'ంది. 


nn చ ఒం "3 


అంతేగాక అ ‰) పురాణ ౦లో చెప్పిన లక్షణాలను అర్వాచీన కాలంలో పాశ్చాత్య ఐమర్శ గ్రంథాలలోనూ 
చెప్పిన కథానికా లక్షణాలను సమన్వయం చేసుకొని కొన్ని లక్షణాలను (ప్రతిపాదించారు. “'ఒకరకమైన 
ఎత్తుగడ, నడకతీరు, ముగింపు, పరిమిత పాత్రలు, ఆ పాత్రలకు చక్కని పోషణ వస్తు విన్యాసవైశిష్ట్రం, 
ఒకజీవితసత్యాన్ని (ప్రతీపాదించటం అన్నింటినీ మించి వస్యైక్యముండి వినోదమో విజ్ఞానమో, ఏకాసమో 
కలిగించగలగి ఉండటంి'5్‌ కథానికా లక్షణంగా రూపొందించారు. 

- కధథానికకు “సంక్షిప్తత, అద్భుతమైన ముగింపు''6ఈ చాలా అవసరం. (ప్రపంచ కథానికా సాహిత్యంలో 

అత్యున్నత పదం అధిష్టించిన రచయితలు వీటిని పాటించారు. సంక్షిప్తత అనేది కథా వస్తువుమీద ఆధారపడి 
వుంటుంది. రచయిత ఎంచుకున్న వస్తువును బట్టి కథానిక పెరగవచ్చు లేదా తరగవచ్చు. రెండవ అంశం 
అద్భుతమైన ముగింపు. పాఠకుడిని తృప్తిపరిచేందుకు చమత్కారమైన ముగింపు అవసరం. “అంతా 
అనుకున్నట్టై జరిగితే అది కథకాదు'”7 అంటాడు మధురాంతకం రాజారాం. “కథానిక అంతంలో అశ్చర్యంగా 
తెరపడటం ఎప్పుడూ చిన్న కథకు సత్సలితాలనిస్తుంది'” అంటాడు తాళ్లూరి నాగేశ్వర రాను. 

సామాన్యంగా పాఠకుడు కథను చదువుతున్నప్పుడు ఆదిమధ్యాంతాలను గమనిస్తాడు. ఆదిలో 
భయానకం, మధ్యలో కరుణ రసం, అంతంలో అద్భ్బుతరసం ఉండాలి. అప్పుడే పాఠకుడు కథను రసవత్తరంగా 
చదవడానికి (ప్రయత్నిస్తాడు. 

ఈనాటీ కథానిక శిల్ప (ప్రధానమైన సాహితీ లక్షణ |ప్ర(క్రీయ. ““కథానికకు శిల్పమే (ప్రాణం'' అని 
శీలవీ([ర్రాజు అభిప్రాయం. సంక్షిప్తత, ఏకాగ్రత, నిర్భరత అనునవి కథానికకు [ప్రధానలక్షణాలు, కథానికలో 
నిర్గీతమైన జీవిత సంఘటన ఒక్కటీ మా(త్రమే చిత్రించబడుతుంది. సంక్షిస్తతవల్ల కథలో వేగం పెరుగుతుంది. 
రచయిత తన కథద్వారా సమాజానికి చెప్పదలచు కొన్న విషయం స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నించాలి. 





హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 3 


పాశ్చాత్య విమర్షకులు కథానికకు 
1. Brevity 2. Compatiability 
3. Dependability 4. Plansibility 

అను లక్షణాలు ఉం డాలన్నారు. 


కథానికకు ఈ (క్రింది లక్షణాలుండాలని తాళ్ళూరి నాగేశ్యరరావు అభిప్రాయపడ్డాడు. అబి 


1 .“కథావస్తు వు 2. ఎత్తుగడ 3. నిడివి 4.వాతావరణం 
5. >" చిత్రణ 6.శైలి 1.గమునం 8.సంభాషణలు 
9 .క్రమౌాక్స్‌ 10.ముగింపు.''9 


కథకు అయువుపట్టు కథావస్తువు. కథరాసేముందు రచయిత మనసులో కథావస్తువు సిద్దంగా 
వుండాలి. కథావస్తువు నిత్యనూతనమై వుండాలి. ఒక వ్యక్తిలోగానీ సంఘంలోకాని పరిసరాల్ల్‌గాని 
లోపాలనుగానీ బలహీనతలనుగాని హృదయానికి హత్తుకొనేలా చెప్పేటట్టు వుండాలి. కథాముఖంలో ఎత్తుగడ 
అవసరం. కథలను మొదలుపెట్టడంలో ఏకంగా పా(త్రల్ని (52२०९ సాధ్యమైనంత తక్కువ వ్యాఖ్యానాలతో 
చిత్రించడం తో సంఘటనలకు దారితీసే వాతావరణాన్ని క్ర ల్రించాలి. విటివిషయంలో క థలోని 
సంఘటనలూ, పాత్రలూ, వాతావరణం, ఒక స్థానం వద్ద నిలబడాలి. కథలోని వాతావరణ సృష్టికీ శైలికీ దగ్గర 
సంబంధ ముంటుంది. ఈ రెండింటికీ సంబంధం వున్నప్పుడే 8९) = పటిష్ట్రపడుతుంది. कथ्‌ పాత్రలు 
స్వతంత్రంగా వుండాలి. రచయిత (ప్రతిభకు శై లిక దగ్గర సంబంధ మంటుంది. ఈ రెండింటికీ సంబంధం 
వున్నప్పుడే శిల్పం పటిష్టపడుతుంది. కథల్గొ పాత్రలు స్వతం[(త్రంగా వుండాలి. రచయిత (ప్రతిభకు శైలి 
గీటురాయి. సులభమైన పదాలతో అవసరమైన వాక్యాలనే రాయాలి. గమనం వేగంగా వుండాలి సంభాషణ లు 
సహజంగా, ముగింపు ఆశ్చర్యకరంగా వుండాలి. . 

“ఒక సంఘటననో లేదా రచయిత భావావేశమునో, సామాజిక జీవితమును (ప్రతిబింబింప 
జేయటయో లేక ముఖ్యపాత్రను తీసుకొని భావావేశమునో, సామాజిక జీవితమును (ప్రతిబింబింప 
జేయుటయో లేక ముఖ్యపాొ(త్రను తీసుకొని దాని స్వభావమును చి (త్రించుట కథానికలందు ఇతివృత్తముగా 
నుండును. నవలలందువలె సుదీర్లవర్గనలకుగాని, के (खल्या), కాలమునకుగాని అవకాశముండదు. 
కథానికలో వస్తువునుబట్టి వర్ణనలుంటాయి. 

“కథానికా నిర్వచనంగా కాని, కథానికా లక్షణంగా కాని కథాంశాలను గుర్తించాలి. కధావిషయం, 
కథకు (ప్రాణమైన వస్తువు. సాధ్యమైనంత చిన్నదిగా వుండటానికి ప్రయత్నించాలి. కథాపా[త్రలంటే కథావస్తువుకు 
లేదా ఇతివృత్తానికి అవసరమైన పాత్రలను తీసుకొవాలి. కథాకాలం అంటే కథ జరుగడానికి పట్టినకాలం. 
కథా సన్నివేశ సమయం. ఇది చాలా తక్కువగా కథాస్థలం కూడా ఒకే (ప్రదేశం అయి వుండాలి''10 అని 
కొలకలూరి ఇనాక్‌ అభి(ప్రాయం. 

కథ వస్తు (ప్రాధాన్యమైతే కథానిక శిల్ప (ప్రాధాన్యంగా వుంటుంది. 

కథానికయందలి భాష వ్యవహారికంగా వుంటుంది. కొందరు రచయితలు మాండలికాన్ని కూడా 
వాడుకొన్నారు. రావిశాస్త్రి తూర్పు మాండలికం, కొడవటిగంటి కుటుంబరావు కథల్లో ఆం(ధ్రప్రాంతం 
మాండలికం కనబడుతుంది. నేటి సమాజంలో వెలువడుతున్న కథలన్నీ వ్యావహారికంలోనూూ, 
మాండలికంలోనూ వుంటున్నాయి. 

నేడు వచనరచనకు ప్రాధాన్యం హెచ్చింది. ముఖ్యంగా వచన ప్ర(క్రియల్సొ కథానికా స్థాయి 
పెరిగింది. నేడు సమాజంలో పామరులు కూడా కథలను చెప్పుకోవడం పరిపాటి అయ్యింది. 





4 తెలుగు కథానికా ఎకాసం 
ఆంగ్ల సాహిత్య (ప్రభావంత్‌ొ తెలుగులొ వెలువడ్డ (ప్రక్రియల్లో కథానిక ఒకటి. ఇది ఇతరవచన 
(ప్రక్రియలకంటె వయస్సుల చిన్నదైనా బుద్దిలో ద్రదని చాటీ చెప్పంది 
1.2.తెలుగు కథానికా ఎకాసం: 
సాహిత్యం సర్వసాధారణ ౦గా కాలానుగుణ ना పరిణామం పొందుతుంది. భిన్న కాలాల్లో వెలువడిన 
సాహిత్యం ఆయాకాలాల్లో (ప్రయోగానికి లక్ష్యంగా నిలిచింది. (ప్రాచిన సాహిత్యంలో కొంత సాహిత్యం 
ఎక్కువ మార్పులను పొందకుండా రాజసభల్లో (ప్రాచుర్యాన్ని పొంది (ప్రజాదరణ తగ్గి సన్నగిర్తీపోయింది. 
పాశ్చాత్య సాహత్య (ప్రభావం తో తెలుగం సాహిత్యంలో నూత్న బావాలు అంకురించాయి 
సంఘంలోనూసాహిత్యంల్‌ రోనూవివిధభ ఉద్యమాలు (ప్రారంభమయ్యాయి. ఆ నేపధ్యములో తెలుగు కథానిక 
ఉద్భవించింది. అభివృద్ది చెంది नदो) పొత్రను సంతరించుక్‌"ంది. తెలుగు సాహిత్యంలో ఉన్నత స్థానాన్ని 
ఆ(కమించుకొొంది. 
తెలుగు కథానిక 1910 (సౌాంతంలో మొదలైంది. అంతకుముందున్న కథావాజ్యయం జానపద 
కథల రూపంలో వుండేది. కాశీమజలీకథలు, నలామరాజు కథ, యల్ల్జమ్మకథ, పెద్దమ్మకథ, దేశింగరాజు 
కథ, కాంభోజరాజుకథ వంటి కథలు వుండేవి. ఇవి ఎక్కువ భాగం మౌఖికంగా వుండేవి. 
క్రీ.శ. 19వ శతాబ్రంలో సమాజంలోని మార్చుకోసం అనేకమంది సంఘ సంస్కర్తలు ఉద్భవించారు. 
కథానికా సాబాత్య వస్తు విషయంలో మార్పువచ్చింది, గిడుగం 0०५५००5 १८ వ్యావహారిక భాషోద్యవుం 
భాషారంగంలోని శాస్త్రీయ దృష్టికి మార్గం ఏర్పరచింది. తెలుగం కథానిక రహదారిలో పడింది. 
భిన్న(ప్రయోగాలకు నాందిగా నిలచింది 
తెలుగులో సంపూర్ల లక్షణాలను సంతరించుకొన్న తొలికథ గురజాడ అప్పారావు “దిద్దుబాటు. 
ఇది 1910 ప్రాంతంలో “ఆం(ధభారతి' పత్రికలో (ప్రచురితమయింది. ఆ నాడు సమాజంలోని వేశ్యా 
పద్దతిని వితంతు వివాహాలను గురించి సంఘ సంస్కరణోద్యమంలో భాగంగా ఈయన కథలు రాశాడు 
ఈయన వ్రాసిన కథలు దిద్దుబాటు, మెటి ల్టా, పెద్దమసీదు, మీపేరేమిటి, సంస్కర్తహృదయం. తొలిరో జుల్టో 
ఆం(ధభారతి, అభ్యాయిక, (త్రిలింగ, సాహితి, భారతి, శారద, (ప్రతిభ, (ప్రబుద్దాం(ధ, గృహలజ్ము లాంటి 
పత్రికలు కథారచనలో రచయితలకు తోడ్చడ్డాయి. అప్పటినుండి కథానికల వ్యాప్తి విస్తృతమయ్యింది. 
వేదం వెంకటరాయశాగస్త్రి భోజకాళిదాసుకథలు, బేతాళపంచవింశతి, కథా సరి త్ప్సాగరము అనే 
కథల సంపుటాలను వెలువరించాడు. ఇవి సంస్కృతం నుండి అనువాదం పొందాయి. ఇందులో చిన్న 
పెద్దకథలకు తేడావుంది. చిలకమర్తి లక్ష్మీనరసింహం రాసిన రాజస్టాన్‌ కథావళి, చమత్కార మంజరి, భారత 
కథామంజరి, చిత్రకథామంజరి, చిత్ర కథాగుచ్చం అనే కథల సంపుటులలో కథానికలని చెప్పుకోదగిన రచనలు 
కొన్ని ఉన్నాయి. 1911లో మల్లీకాగుచ్చమను సంపుటిని మాడపాటి హనుమంతరావు రచించాడు. ఇందులో 
కొన్ని స్వరచనలు, కొన్ని (పీమ్‌చంద్‌ కథల అనుకరణాలు. ఈయన రాసిన హృదయ శల్యం కథలో మానవ 
'మనస్తాత్వాన్ని చక్కగా చిత్రించాడు. వెదురుమూడి శేషగిరిరావు 1914లో మ।ద్రాసుకథలు రాశాడు, 1915లో 
ఆం(ధప(త్రిక దినప(త్రిక అవతరించి తెలుగు కథానికకు మరికొంత దోహదం చేకూర్చ్భింది. అప్పుటి నుండి 
(ప్రముఖులు కథా సాహిత్యానికి కృషి చేశారు 
“చింతా దీక్షితులు ఆధునిక కథా సాహిత్యంలోగురజాడ (ప్రక్కనే చెస్పాల్సిన రెండవ కథకుడు 
ఈయనకథల్లో పల్లైపట్టుల్ని పామరజన జీవనాన్ని కళ్లకు కట్టినట్లు చి(త్రించాడు''. ఈయన స్వకీయ ८6 
గాలిపాటు, అభిప్రాయభేదం, చెంచుదంపతులు, ఊరిపేరు మొదలైన కథలను రాసి కథక చక్రవర్తి అనే 
బిరుదు సాధించాడు. బాల్య చిత్తవృత్తి కనుగుణమ్మైన కథలు రాయడ ంలో కూడా చింతా దీక్షితులు 














హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 5 


మొదటివాడు. జాతకము, జన్మపరంపర, ఎవరుమంచినవారు అనే స్కెచ్‌ రచనలను కూడా (వ్రాశాడు. 

తెలుగువారే తెలుగు కథను పోషించడం లేదని గమనించి తెలుగువారి సర్వతో ముఖాభివృద్దిని కాంక్షించి 
తెలుగు కథలు రాసి తెలుగుజాతికి సముర్శించినవారు (పొద సు(బహ్మణ్యశ్నాస్త్రి. ఈయన కథల్లో 
సంస్కకరణ భావాలు కన్ఫిస్తాయి. తొలితరం కథా రచయితలలో వ్యావహారిక భాషకు తవు రచనల్లో 
ప్రాధాన్యమిచ్చిన విశిష్టుడాయన. ఈయన కథల్లో రామలక్ష్మి ఇలాంటి తవ్వాయి వస్తే, తల్లిప్రాణం, మార్గదర్శి 
మొదలైనవి సంస్కరణ భావాలు కలిగిన ముఖ్యమైన కథానికలు, దాదాపు డెబ్బై కథలు రాశాడు. కథానికా 
సాహిత్య చరిత్రలో వేలూరి శివరామశ్నాస్త్రిది విశిష్టస్థానం. ఈయన 1925-50 మధ్య కాలంలో కథానికలు 

రాశాడు. ఈయన కథల్లో ఉపనిషత్ఫూక్తులు కన్పిస్తాయి. ఈయన కథలు పాత, కొత్త మేలి కలయికను 
గుబాళించే రసగుళికలు. దాదాపు డెబ్బై కథలు (వాశాడు. వీటిలో వ్యత్య్వయం, అంతర్నాటకం, పెంపుడు 
చిలక, వివాహబలి, మాలదాసరి మొదలైన కథలు ముఖ్యమైనవి. మొక్కపాటి నర్శింహాశ్నా స్త్రి, కథల్లో హాస్యం 
తొణి కిసలాడుతుంది. వీరి తొలి రచన స్కాట్‌ బిక్షువు. చావు తెలివి, గత్యంతరం, లక్ష్మి, చిత్రం మొదలైనవి 
వీరి కథలు. 

(స్త్రీవాద రచయితగా తెలుగం కథానికా సాహిత్యంలో వు(ద్రపడిన చలం సాహిత్యానికి 
విశిష్టస్థానముంది. ఈ రచయితను గూర్చి కె.సభా అన్నట్లు “ఆధునిక తెలుగు కథారచన చరిత్రలో ఒక 
(బ్రహ్మాండమైన ఉప్పెన''12 ఈయన కథల్లో సాటిలేని వాతావరణ సృష్టి, శక్తివంతమైన భాషా పా[త్ర- చిత్రణ 
నూనసిక 23९ కన్సిస్తాయి. ఈయన (2, పురుష సంబంధాలపై కొన్ని నిర్దిష్ట అభిప్రాయాలను, (2,3 
పురుషుడిద్వారా, సమాజందారా జరిగే అన్యాయాలను తెలియజేశాడు. దాదాపు వందకథలు రాశాడు 
అందులో ఓ పువ్వు పూసింది, 'కర్మమిట్టా కాలింది, పునర్వివాహం, విచిత్రనళీయం, వితంతువు, ఆ రా(త్రి 
అనే కథలు ముఖ్యమైనవి. తెలుగు సాహిత్యానికి విశేపసేవలందించిన వి वक సత్యనారాయణ కథారచనలోనూ 
ఉన్నాడు. ఈయన |వాసిన ముగ్గురు భిక్షగాళ్లు, మాక్తీదుర్గంలో కుక్క, ఏమిసంబంధం మొదలైన కధానికలు 
(పసిద్రి పొందాయి. అడవి బాపిరాజు చిత్రకళాకారులు భారతీయ శిల్లుకళకు ఆం(ధులే ఆద్యులని 
అభిప్రాయపడ్డాడు. “స్వయంగా చిపత్రకారుడగుటచే వారి కథనమునందు శై లియందును శిల్పవిన్యాసాలు 
గోచరించును''13 ఈయన కథల్లో అభ్య్యదయ భావాలు కన్సిస్తాయి. ఆదర్శాలు పరవళ్ళు (త్రొక్కుతాయి. 
ఈయన అధ్బుతమైన సన్నివేశాలతో భోగీరలోయ, హిమాలయ రశ్మి, తిరుపతి కొండ, నాగళి వంటి 
పద్దకధలను రచించాడు 

తెలుగునాటి బాల్య జీవితం గూర్చి తల్జావజ్ఞల శివశంకర శ్నాస్త్రి మురారి కథలు రాశాడు. 
కథావిధానాలలో ఆత్మా(శ్రయవిధానంను ప్రవేశపెట్టాడు. (క్రీ.శ. 1916 నుండి 1919 వరకున్న మధ్యకాలంలో 
కథానికా రచనలు విసృతమయ్యాయి. ఈ కాలంనాటిీ (ప్రముఖ రచయితలు కొడవటి గంటి వెంకటసుబ్బయ్య, 
మునిమాణిక్యం, నోరి నర్గింహశ్నా స్త్రి, మొదలైనవారు ముఖ్యులు. వెంకటసుబ్బయ్య టాల్‌స్టాయ్‌ కథలను 
అనువదించటం (ప్రారంభించి సుకుమారి ఎ(ర్రచీర వంటి స్వంత కథలను రాశాడు. తెలుగు కథానికా 
సాహిత్యంలో మునిమాణిక్యం గూర్చి ఆలోచిస్తే కాంతం కథలు జ్ఞప్తికొస్తాయి. హాస్యరసాన్ని పోషించడంలో 
ఈయన సిద్దహస్తులు. ఈయన సృష్టంచిన కాంతంపొత్ర అమోఘమైనది. కాంతం కథలు ఇప్పటికీ సజ 
మే. వీరి కథలలో మధ్యతరగతి దాంపత్య జీవితం రమ్యంగా చి(త్రీకరించబడింది. కైఫీేయత్తుల భాషలోనూ, 
శాస్త్ర పరిభాషలోనూ వీరి చెప్పిన కథలలో వైచి (త్రి గోచరిస్తుంది. తెలుగు కథ పుట్టిన నాటికి తొమ్మిదేళ్ళు 
వయస్సున్న కరుణ కుమార తెలుగు కథకు మెరుగులు దిద్దారు. ఈయన అసలు పేరు కందుకూరి అనంతం. 
గ్రామీణ జీవితాన్ని, వుఖ్యంగా అట్టడుగు వర్గాల జీవనస్థితిగతులను గురించి రచనలు చేశాడు. 





6 


తెలుగు కథానికా ఎకాసం 
కరుణ కుమారకు ముందు తెలుగు కథానికా సాహిత్యంలో గ్రామీణుల కష్టనస్థాలను చి(త్రించినవారు లేరు, 
గ్రామాల్లొ పెత్తందార్జు చేసే దారుణ కృత్యాలు, ధనికుల ధౌర్ణన్యాలు జమీందారుల దురాగతాలు, అ(క్రమాలు 
హృదయాలకు హత్తుకొనేలా కథలు రాశాడు. ఈయన కథా సాహిత్యంలో “బీవచైతన్యం తొణి కిసలాడుతుందని 
"14 మధురాంతకం రాజారాం అభిప్రాయం. ఈయన కథల్లో ద్వేషాన్ని సురికొల్పటం కాని విప్టవాన్ని 
రేకెత్తించటం కాని వుండదు. కొత్త చెప్పులు, పోలయ్య, అంటుజాడ్యం, బిళ్లల మొలత్రాడు, టార్ఫ్‌లైట్‌, 
కనువిప్పు ఈయన కథల్లో ముఖ్యమైనవి. భాషా విజ్ఞానంతో తనదైన శై లినొకదానిని ఏర్ప్సరచుకొని కథలురాసిన 
రచయిత మల్లాది రామకృష్ణశాస్త్రి. జాతీయ అంతర్జాతీయ సాహిత్యంలోని చిన్న కథలను మధించి వాటీని 
జీర్ణించుకొన్న శ్నా స్త్రి చేతిలో తెలుగు కథ రాను రాను తెలుగుతనాన్ని నిలునెల్డా సంతరించుకుంది. ఈయన 
కథలలో 'తాతగారికథలు' ముఖ్యమైనవి. ఈయన సెక్సు సమస్యలను తీసుకొని బొచిత్యం సోషస్తూ చిన్న 
కథలనెన్నింటినో రాశాడు. ఆరుద్ర అన్నట్టు ''మల్లాది రామకృష్ణశ్నాస్త్రి జాతీకథకుడు"'. 13 

తెలుగుకథ పుట్టిన తొలిరోజుల్లో (1910-30 ) అనేకవుంది రచయితలు 'సంఘ 
సంస్కరణో ద్యమాన్ని వస్తువుగా ९४ రించి కథలు రాయడానికి (ప్రయత్నించారు. १2" ८०००९९३०, 
బాల్యవివాహాలను నిషేధించాలని, (2१०० విద్యావంతంలు కావాలని, వితంతంవులు పునర్వివాహం 
చేసుకోవడంలో తప్పులేదని చాటారు. వీరిలో వాసుదేవరావు, కొత్తపల్లీ సూర్యారావు, రాయసం వేంకట 
శివుడు, నై. రాజగోపాలం, ముద్దా విశ్వనాధం, ఓలేటి సీతారామూ 2, బందా కనక లింగే శర రాన్రు, నెంసటి 
పురుషోత్తం ముఖ్యులు. 

పానుగంటి లక్ష్మీనరసింహం శ్రీరామ, జై సీతారామ్‌, రామయ్య దుర్భర జీవితం, స్తీడరుమెంట్ము ` 
నా వాచి వంటీ కథలను రాశాడు. వాసుదేవరావు ఆలోచన, ఇదేనా పునర్వివాహం, మాటలు అనర్హం, 
సుప్రభాతము, కమ్మలు, చిట్టైమ్మపట్టుదల లాంటి కథలను రచించాడు. కొత్తపల్లి సూర్యారావు కథల్ల్‌ 
మహాపతివ్రత, ఉచితవేషము, ఆనందకందకుడు వంటివి ముఖ్యమైనవి. అలాగే రాయసం వేంకటశివుడు 
నాగరాజు, కళ్యాణి, నాగరత్నము, నిక్షేపము, విశాలాతీ మొదలైన కథలను రచించాడు. బై రాజగోసాలం 
రూపక్నష్ణ, సహజసౌందర్యము, అక్రమ విభాగము, నారీహృదయం అనే కథలను రాశాడు. ముద్దా విశ్వనాధం | 
©, నవ్య సంసారికా నిర్వహణ ౦, మి(త్రద్రోహి, నాకేమిసట్టింది, కాంతాకవనం కథలను, ఓలేటి 
నరసింహ పాతమ్మ కొత్తమ్మ మొదలైన కథలను, బందా కనకలింగేశ్వర రావు పందిరి (క్రంద, గ్రుక్కెడునీళ్ళు 
స్నేహలతాదేవి వంటి కథలను రచించారు. తెలుగు ప్రజల మనస్తత్వాన్ని కాచివడబ్‌"సినవాదు భుమిడిపా టీ 
కామేశ్వరరావు. ఈయన కథలు మడతోపచి, దానికేముంది, మాటలేనా మొదలైన కథల్లో ఈ లక్షణం. 
విశదం అవుతుంది. కవులుగా, విమర్శకులుగా, కథానికా కర్తలుగా 2० (८1०९3 ५७०5०) (ప్రసిద్దుడు. 
ఈయన కథలు హనుముచ్చా స్త్రీ, కథలు, విజయ దశమి అనే పేరుతో సంపుటిలుగా వెలువడ్డాయి. ०१, 
రాసిన వివాహమంగళం, (ప్రశస్తమైన కథ. 

“వీరేశలింగం, గురజాడల సాహిత్య వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన మేధావి, మహా కథకుడు 
సాహిత్యోద్యమశీలి1 6 ' &०८६०० ९१११०९५ కుటుంబరావు. మొదటినుండి కుటుంబారావు కథల్లో (ప్రత్యేకబాణి.. 
కన్పిస్తుంది. మధ్య తరగతి మానవుడి జీవితం స్పష్టంగా గోచరిస్తుంది. ఈయన కథల్స్‌ విమర్శనాత్మక. 
వాస్తవికతదే పైచేయి. కథన శైలిలో సారళ్యం, సూటిదనం, సంక్షీపత వ్యంగం వుంటాయి. సాంఘిక ఇతీవుత్తాలనే .. 
గాక శాస్త్రీయ సంఘటలను కూడా దృష్టిలో వెట్టుకొని కథలు రాశాడు. ఈయన క & పాఠకుల్ని 
ఆలోచింపజేస్తాయి. సుడిగుండాలు, నిలవనీరు, ఆడజన్మ, పెంపుడు తల్లి, సత్యకాలపు మనిషి నిరుద్యోగం ॥ 
5०८३5 వీరికథల్లో ముఖ్యమైనవి. కథానికా సాహిత్యంలో బహు ముఖ ప్రజ్ఞాశాలి గోపీచంద్‌. కళకు (ప్రయోజనం 











హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 7 


వుండాలనీ, ఆ (ప్రయోజనం సమాజానికి మేలు చేసేదిగా వుండాలని, అలాంటి రచననే రచయిత ఎన్నుకోవాలని 
అభిప్రాయపడ్డాడు. ““సజీవమైన భాషా, సరళమైన శైలీ, నిరాడంబరమైన శిల్చమూ, సూక్ష్మమైన మానసిక 
भ విప్తవాత్మకమైన భావసంపద, హేతుబద్దమైన శాస్త్రీయ విజ్ఞానమూ సంగ్రహతా, వ్యంగ్యాత్మకమైన 
వ్యాఖ్యానాలు’ ' 17 వీరి కథల్లో కన్సిస్తాయి. వీరికథల్లో ధర్మవడ్డీ, కార్యశూరుడు, దేశం ఏమయ్యేట్టు, డబ్బు, 
డబ్బు, డబ్బు బస్సు ఆగింది- పోయింది వంటికథలు ముఖ్యమైనవి. మానవస్తభావాన్ని గంరించి , 

వారిజీవితంలోని నైతిక సామాజిక సూ(త్రాల గురించి రచన చేశాడు. 

తెలుగులో మనోవిశ్లేషణ సంబంధమైన విషయాలను కథలుగా రాసిన రచయితలు పాలగుమ్మి 
పద్మరాజు, బుచ్చిబాబులు, పాలగుమ్మి పద్మరాజు పొత్రలను , సన్నివేశాలను, అతిక్టుప్తముగా, అతిస్పష్టంగా 
కథలలో రచించాడు. వ్యక్తుల పరివర్తన (ప్రభావాలను పరిశీలించి నిశితమైన వాస్తవిక దృష్టితో వ్యంగ్యమైన 
8९} ఈయన కథలకు ఆయువుపట్టు. “ఊహించి పాత్రలను సృష్టించడం సంఘటనల్ని కూర్చడం నా 
స్వభావానికి సరిపడదు'' అంటాడు. తన పాొత్రలన్నింటికీ ఆధారం వుండి తీరాలంటాడు. ఈయనరాసిన 
గాలివాన కథకు 1952లో న్యూయార్క్‌ హ్లైరాల్డ్‌ ప(త్రికవారు నిర్వహించిన (ప్రపంచకథల పోటీలో ద్వితీయ 
బహువుతి లభించింది. ఈయన కథల్లో పడవ (ప్రయాణం, వానవచ్చిన రాకత్రి, పంతం, ఉధేగాలు, 
ఇసుకతిొన్నెలు మొదలైన వాటిలో శిల్పచాతుర్యం, పాత్రల స్పష్టత కన్పిస్తుంది. తెలుగు కథానికా సాహిత్యాన్ని 
సుసంపన్నం చేసిన రచయిత బుచ్చిబాబు. ఈయన అసలు పేరు శివరాజు వెంకట సుబ్బారావు. ఈయన 
కథల్లో ఆశా(ప్రియ, దేశం నాకిచ్చిన సందేశం, చరిత్రకాగడా, దిగజారిన మాలిన్యం, నా గాజుమేడ, 
అరకులోయలో కూలిన శిఖరం, నన్ను గురించి కథరాయవూ మొదలైనవి ముఖ్యమైనవి. ఈయన కథల్ళ్‌ 
కవికి మించిన భావావేశం శక్తివంతమైన పదాలు కన్చిస్తాయి. 

(శ్రమజీవుల కష్ట సుఖాల్ని, మనసుల్నీ, మవుతల్నీ వారి భాషలోనే కథరూపంగా చిత్రించిన 
రచయిత మాగోఖలే, సామాన్యజనుల ఆర్థిక జీవిత విధానం వారి దృక్పథాలూ, సమస్యలూ, పరిసరాలూ 
నీరి కథలలో కన్పించే కథావస్తువులు. వీరి రచనలో, వస్తువులో, శైలిలో, భాషల్లో నవ్యత కన్పిస్తుంది. స్మరణ 
తెలుగుకథల యితివృత్తాల్ని పాఠ'జనం జీవితాలకు సన్నిహితంగా తీసుకోవడంలో చేయి తిరిగినవాడు. వీరి 
కథల్లో బల్లకట్టు పాపయ్య వంటే కథలు ముఖ్యమైనవి. *' కథానికా సాహిత్యం జీవించి వున్నంతవరకూ తిలక్‌ 
కథలు నిత్యనూతనంగా వుంటాయి19'’. ఈయన కథల్లో మానవతా దృక్సథంతోపాటు హేతువాద దృక్పథం 
కూడా కనబడుతుంది. విస్తవధోరణి వుండదు. కథ వీరిచేతిలో సానపట్టిన వ(జ్రంవలె రాణిస్తుంది. కథల 
విషయంలో కూడా అతని అక్షరాలు కన్నీటి జదులతో తడిసిన దయాపారావతాలు. ఈయన కథలను 
1961లో ఏలూరులోని (ప్రజా(ప్రచురణ సంస్థ *'ఊరి చివర యిల్లు” అనేపేరుతో సంపుటిగా ప్రచురించింది. 
బుద్దవరపు చిన కామరాజు ' తూలికాభూషపణ్‌ ' అనే పేరుతో బుణానుబంధం, (బతికిన దినాలు, లచ్చితల్లీ 
మెరీనాతీరే వంటి కథలను రచించాడు. వీరికథల్లో అమాయకులైన కొండవాళ్లను, నకిలీ పోలీసులు చేసే 
రాక్షసకృత్యాలు కన్ఫిస్తాయి. 

1936-45 కాలంలో జాతీయొద్యమ [ప్రభావం వల్ల అనేక కథానికలు రచించారు. వారిలో వెంపటీ 
నాగభూషణం, కవికొండల వెంకటరావు, టేకుమళ్ల కామేశరరావు, పూడిపెద్ది వెంకటరమణ య్య, చిలుకూరి 
నారాయణ రావు, అందే నారాయణ స్వామి ముఖ్యులు వీరు ఉద్యమ కాలంలో సామాబిక ప్రిలిగతులను | 
అట్టడుగువర్గాల బీవన ప్టితులను తవు కథలొ చిత్రించారు. వీరి కథల్స్‌ దాదాపు ఉద్యమ స్ఫూర్తి 
గోచరమౌతుంది. 


8 తెలుగు కథానికా వికాసం 

వెంపటి నాగభూషణం తలనీలాలు, వన్నెచిన్నెలు, వెలుగునీడలు, వెన్నెల పరుగులు, అవకతవకలు, 
తప్పుటడుగులు, మూడు వలపులు మొదలైన కథానికలను, అలాగే కవికొండల వెంకటరాను రక్తి, బికారీ, 
మేదరసార్గం వంటి కథలను టేకుమళ్ల కామేశ్వరరావు ఏర్లపండుగ, సౌందర్య, (పీమచి(త్రాలు, తీర్దంకుడి 
రెండవ దర్శనం, సహగమనం, నందన కరువు, నియో గీనైది వంటీ కథలను ఇదేధోరణి లోనే కుబే రపుష్ఫకం, 
అమ్మతల్షి, గోరచిలుక, అలుక అనే కథలను, పూడిపెద్ది వెంకటరమణ య్య రచించారు. తెలుగు సాహిత్యంలో 
మొట్టవెందట డాక్టరేట్‌ సంపాదించిన చిలుకూరి నారాయణ రావు “తరువాతి అనే కథను, అందే 
నారాయణ స్వామి పుత్రసంతానం, పరివర్తన, సంఘసంస్కర్త మొదలైన కథానికలను రచించారు. ముఖ్యంగా 
సమాజ సంస్కరణ, ధార్మిక దృష్టి , గ్రామజీవితచిత్రణ, గ్రామస్తుల మనస్తత్వ సరిశిలన ఏరి కథలకు 
ఆయువుపట్టు. “తెలుగం నుడికారాన్ని పుణికి పుచ్చుకొని సహజత్వంతో జాతీథయతరో ఆకర్షక మగం 
శలివీరిది''20. 

తెలుగు కథానికా సాహిత్యాన్ని పరిపుస్త్రం చేసి చరి(త్రకెక్కిన చరితార్హుల్లో ఒకడు చాగంటి 
సోమయాజులు ఉత్తమ వ్యక్తిత్వం, ఆదర్శ(ప్రాయమైన జీవితం కల్గిన ఈ రచయిత ఉన్నత విలువలు గల 
సాహిత్యాన్ని సృష్టించాడు. చాసో కథలన్నింటే లోనూ తెలుగువాడి బీవితం కన్ఫిస్తుంది. పా(త్రోచితమైన 
సంభాషణలు కన్సిస్తాయి. చాసో (ప్రతికథలోనూ అపురూప కళాకారునిగా కన్పిస్తాడు. “తెలుగు కథను (ప్రగతి 
శీలమైన వులుపు తిప్పడంలోనూ (ప్రయోజనకరమైన దిశను నిర్దేశించడంలోనూ (ప్రధానమైన పాత్రను 
నిర్వర్తించారు''21. ఈయన రాసిన కుంకుడాకు, కుక్కుటేశ్వరం, బొండుమల్లైలు, వాయులీనం, ఎందుకు 
పారేస్తాను నాన్న వంటి కథల్లో మధ్యతరగతి మానవుడి జీవన స్థితిగతులు కన్పిస్తాయి. రావూరి భరద్వాజ 
1943-44 నుండి కథా రచన చేస్తున్నాడు. “ఒక వ్యవస్థమీద కోపం కొద్ది ఒకపదం మీద మోజుకొద్ది కొన్ని 
సన్నివేశాలు కదిలించిన కారణంగా కథలు ''22 రాస్తున్నాడు. కథారచనలో అనేక (ప్రయోగాలు చేసిన వారిలో 
ముఖ్యుడు. ఈయన కథల్లో గోడలులేని జ్ఞైలు, లక్కబొమ్మలు, వేకువ, ఈడొచ్చినకథ మొదలైనవి 
ముఖ్యమైనవి. కొందరు ముందుతరం రచయితలలాగానే జీవితావగాహనను ఇతరులతో పంచుకోవడానికి 
కథలు రాస్తున్నవారు కాళీపట్నం రామారావు. వీరి కథలు అట్టడుగం సమాజంను బీవుల భంజం 
తట్టిలేపుతాయి. కథాసాహిత్యం వున్నంతవరకూ వీరికథలు చిరస్మరణీ యాలే. యజ్ఞం, ఆర్తి, పలాయితుడు 
१ అవిద్య మొదలైనవి వీరికథల్లో ముఖ్యమైనవి. ఈ నేపథ్యంతోనే కొనకళ్ల వెంకటరత్నం సాం(ప్రదాయం, | 
అతడు ఇకరాడు, మనిషి , మునిపల్ట్లైరాజు అరణ్యంలో మానవయంటత్రం; కళ్యాణ సుందరీ జగన్నాథ్‌, 
అలరాస పుట్టిళ్లు వంటికథలు మనకు 'స్ఫూరిన్తాయి 

రావిశాస్త్రి కథానికా సాహిత్యంలో సామాన్య వరానవుల గాధలు కన్సిస్తాయి. ఈయన నిజ 
జీవితంలో వేటిని చూస్తాడో దానినే కథగా మలుస్తాడు. వీరి కథల్లో ఉత్తమ పాత్ర దిత్రణ ఉత్కృష్టమైన 
శిల్బమూ, నిండైన నాటకీయత, వాస్తవిత కన్పిస్తాయి. కవిత్వరంగానికి (శ్రీ క్రీ) లాగా వచన సాహిత్యానికి 
సంఖంధించి రావిశ్నా స్త్రి णकः) దృక్సథంగల రచయితగా పేరుపొందాడు. సారాకంసు కొట్టుకుంటూ, 
కోర్టు జీవితపు ఛలోక్తులతో పలుకరిస్తున్న అభాగినుల జీవితాన్ని దయనీయంగా చెబుతారు. ఆరు 
సారాకథలు, కలకంరి, బుక్కులు వంటి కథానికల్లో సవరాజంలోని వర్గవైషనర్యాలు కన్పిస్తాయి. 
రాయలసీవులో తొలిక భారచయిత కె. సభా తెలుగునాట పల్టై ప్రజల జనజీవితాన్ని కళ్ళకు కట్టినట్లు 
చిత్రించగ లిగాడు. ఈయన తాకని సాహిత్య (ప్రక్రియ అంటూలేదు. ఈయన కథలను బంగారు, సాతాలగంగ , 
నీటిదీపాలు అనే సంపుటాలుగా ప్రచురించాడు. చెరుకుపల్లి జమదగ్ని శర్మ జమదగ్ని అనే పేరుతో చిలుక - 
గోరింకా, అన్నదమ్ములు, మరుపురాని ఆవూరు, బల్లోకి వెళ్ళాలి అనే కథలను శిల్ప వైశిస్ట్రంతో రచించాడు. 

















హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 9 


ఈ కథలు నోరులేని మూగజీవాలను ఆలంబనంగా గ్రహించి మానవ పరివర్తన మాలిన్యాన్ని అధిక్షేపించేవి. 
అలాగే పాపికొండలు అనే కథల సంపుటిని మద్దిపట్ల సూరి వెలువరించాడు. మెతుకుమల్తి వెంకటనరసింహ 
(ప్రసాదరావు 'హితక్రీః పేరుతో కథారచన చేస్తున్నాడు. “సంఘంలో వ్యక్తి నూరాలి. వ్యక్తి 
సంస్కరించబడకుండా సమాజం సంస్కరింపబడాలంటే కుదరదు. సాటి మనిషికి సహాయపడే సంస్కారం 
పెరగాలి''23 అంటారు. ఈయన కథలు కథాసాగరం, హిత క్రీ) కథలు, గులాబిపువ్వు, సిగరెల్టు, జరీఅంచు, 
కథామంజూషక అనె సంపుటులుగ వెలువడినాయి. అలౌగే అవసరాల రామకృష్ణారావు నాకు సర్వం, నీకు 
నేను, ఎవడితోనైనా లేచిపోరాదు, సామాన్యుడు సర్కారువారూ, గాంధీగారి ఖరీదువంటి కథలను రచించాడు. 
తాళ్ళూరి నాగేశ్వరరావు మానవత్వం, గెజిటెడ్‌ ఆఫీసర్‌ భార్య, నిజానిజాలు, ఆలోచన, అనుభూతి, 
మావూరికథలు వంటే కథలను 9९) వైశిష్ట్రంతో రచించాడు. తెలుగులో రమ్యమైన హాస్యమును కల్పించిన 
రచయిత ముళ్లపూడి వెంకటరమణ. వీరి కథనికలలో జనతాఎక్స్‌(పెస్‌, లజ్‌కార్షర్‌, ఆకలి ఆనందరావు, 
వేట, సాక్షి, కానుక మొదలైనవి ముఖ్యమైనవి. 

తెలుగు కథానికా సాహిత్యంలో మధురాంతకం రాజారాం (ప్రసిద్దుడు “ఆధునిక (ప్రమాణాలకు 
దూరంగా పట్టణాలకు ఎడంగా (ప్రాచీన సంప్రదాయ బద్దంగా కలుషితం కాని జీవితంతో వెలుగుతున్న 
పర్దిపట్టులు ఈ కథారచయిత కథలకు ఆటపట్టులు ''24 అన్నాడు. కొలకలూరి ఇనాక్‌. ఈయన 
కథలన్నింటి లోనూ వారి వ్యక్తిత్వం తెలుగుదనం నిండుగా కన్పిస్తాయి పురుష పొత్రలు అన్ని కోణాల నుండీ 
కన్పిస్తాయి. ఈయన సాహిత్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, (శ్రీకృష్ణదేవరాయ విశ్వవిధ్యాలయం 
గౌరవ డాక్షరేటుని అందజేోశాయి. ఈయన కథలను కేం[ద్ర సాహిత్య అకాడమి భారతీయ భాషల్లోకి 
అనువదించడానికి ప్రయత్నిస్తుంది. దాదాపు మూడువందల కథలు రాశాడు. అందులో కుంపట్లో కుసుమం, 
అజ్ఞాతవాసం, మాతృసస్తకం, మర్రిచెట్టు వంట కథలు ముఖ్యమైన. తెలుగు కథానికా సాహిత్యానికి 
నిశిష్ట్రసీవలంధించినాడు కొలుకలూరి ఇనాక్‌. మలితరం కథారచయితలకు, దళితుల అభ్యుదయానికి 
ఆదిగురువు. ఈయన కథల్స్‌ బడుగు వర్గాల జీవనస్ట్థితిగతులు చిత్రితమయ్యాయి. కథా కథనంలో ఆశ్చర్య, 
అవాస్తవాలకు చోటుండదు. ఈయన ఊరబాని కథకు 1986లో సాహిత్య అకాడమి ఉత్తమ బహుమతిని 
ప్రదానం చేసింది. దలితుల విముక్తికోసం సంపూర్ణ సాధన, హేతుబద్దం, చైతన్యమార్గం వీరి కథల్లో కన్సిస్తుంది. 
ఏరి कव ““అతిసామాన్య జీవితాలు రోడ్డు (ప్రక్క జీవితాలు, పాకలలో జీవితాలు, లారీ([డైవర్‌లు, 
కల్టుపాకలు, కిల్లీకొట్టు, సమాజంలో తక్కువవాళ్లను కొనేవారి జీవితాల్లోని సమస్యలు "25 కన్పిస్తాయి. 
తెలుగు కథానికా జ్ఞానాన్ని నిలబెట్టిన గాలివానకు ఊరబావి అండగా నిలిచింది. ఈయన కథలను గులాబి 
నవ్వింది, భవానీ, ఇదాబీవితం, ఊరబావి, సూర్యుడుతలెత్తాడు అనే సంపుటులుగా (పచురించాడు. 
కలువకొలను సదానంద తమవంతు కృషిని తెలు కథానికా సాహిత్యానికి అందించాడు. (క్రొవ్విడి లత్మన్న 
४५९१ నిండైన తెలుగుదనంతోపాటు, పసందైన అలంకారాలు, సమయస్ఫూర్తి, గల లోేక్తులతో పా (త్రోచిత 
ध సంభాషణ లతో అద్భుతమైన సన్నివేశాలు శన్సిస్తాయి. 

రాచవుల్హు రావుచం[ద్రారెడ్డి. (ప్రగతి స్పురణతో “అలసిన గుండెలు' అనే కథా సంపుటిని 
(ప్రచురించాడు. అలాగే గంగినేని వెంకటేశ్వరరావు ఒన్‌పొయింట్‌ స్రాగ్రామ్‌లాంటి కథలను రచించారు. బీనాదేవి 
కథలొ 'చావడానికి సిద్దంగా వున్న రోగులదగ్గర నుండి డబ్బులు గుంజే ఆసుపత్రి వైద్యులూ వ్యభిచారానికి 
రక్షకులుగా వున్న (ప్రభుత్వ అధికారులు ఇంకా లారీ[డైవర్‌లు, క్రీనర్‌లు, కడుపు నింపుకోవడంకోసం మానాన్ని 
అమ్ముకొనే బజారుబిడ్డలు''26 కన్సిస్తారు. తోటీ ००००००९ ० ७० తెలియంని, తెలిసినా పట్టించుకోని 
न ఈ కథల్స్‌ స్ఫుర్తిస్తుంది. పురాణం సు|బ్రహ్మణ్య శర్మకథల్లో చొరవైన సంభాషణ లు వ్యంగ్యం 








10 తెలుగం కథానికా ఎకాసం 
వ్యక్తమవుతూ వుంటాయి. న్యూయార్క్‌ హెరాల్డ్‌ (టిబ్యూన్‌ వారు నడిపిన ప్రపంచ కథానికల పోటీకి పంపడానికి 
ఎన్నికచేసిన కథల్లో ఈయన రాసిన “నీలి కథకు మొదటి బహుమతి వచ్చింది. *' _శ్రీపాదలోని సముగ్రదృష్టి 
మల్లాది వారిలోని కళాసృష్టి. "27 ఈయన $+ అందంగా మేళవించింది. మల్లెపందిరి, అభిద, 
కులపోలిక, २९९९ జ్వాల వంటి కథల్లో మధ్యతరగతి కుటుంబంలోని ముద్దుముచ్చట్టు చిత్రించబడ్డాయి. 
వాకాటి పాండురంగారావు కథల్లో వాస్తవికత, ఆదర్శనం, ఆ(ర్షత కన్సిన్తాయి. ఈయన 
| కథాసాహిత్యానికి తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్షరేటును ప్రనొదించింది. ఈయన కథల్లో ఆర్‌. చ[క్రారావు 
కథ, పాముల నిచ్చెన, రెండు రెక్కలవాడు, |బ్రతుకన్నది ఒక వరం, సృష్టిలో తీయనైనది వంటి కథలు 
ముఖ్యమైనవి. నగ్నముని బీదల దయనీయ గాధల్ని మండే గుండెల్లో హృదయాలు కదిలించేలా చెబుతాడు. 
సీరికథల్లో ఆకలి తీరక అర్హరూపాయికి, ఒక రొట్టైముక్కకి మౌనాన్ని అమ్ముకొనే అభాగినులు, సంసారం 
గడుపుకోలేక కాబూలీవాలా విషవలయాల్లో చిక్కుకొన్న వాళ్ళ బాకీలు తీర్చలేక భయంతో మానసిక వ్యధను 
అనుభవిస్తున్న మధ్యతరగతి మానవజీవితం కన్పిస్తుంది. ఈయన విలోము కథలు ముఖ్యమైనది. పిచ్చేశ్వరరావు 
గొప్పు తెలుగం కథకుల్లో ఒకరు. కమ్యూనిష్టు భావజాలం గల రచయితగా బొల్తీముంత శివరామకృష్ణ ఒక 
తరం పాఠకులకు పరిచయస్తుడు. వీరి కథల్లో వర్గసంఘర్దణ వుంది. వీరి కథల్గ్‌ (ప్రతిఫలం, పేదరికం, 
పాలేరు వంటివి ముఖ్యమైనవి. 
సున్నితమైన మనోవృత్తులను గ్రహించి సుందరంగా మలచిన కథకుడు మంజు శ్రీ) (అక్కిరాజు 
రమాపతిరావు ). ఈయన కథల్లో అవతలివైపు, అగ్నిపుష్పం, వానలో తడిచిన మనిషి, రైలు పడిపోయింది, 
మంచు కురిసిన రా(త్రి మొదలైనవి ముఖ్యమైనవి. ఆర్‌.యస్‌. సుదర్శనం రచించిన కాలం తెచ్చిన మార్చు, 
మొగలిపువ్వు, ఆత్మజ్ఞానం, అమృతుడు వంటీ కథలు అతని రచనా నైపుణ్యానికి నిదర్శనం. అమరేం(ద్ర 
దాదాపుగా 1962 (ప్రాంతము నుండి కథలు (వ్రాస్తున్నాడు. ఈయన కథలలో గతంలో వెలుగు చూడని 996 
సమస్యలు, జీవిత వాస్తవాలు కన్పిస్తాయి. ఈయన ఎక్కువ భాగం ప్రథమ పురుషలో కథను మొదలుపెడతాడు, 
ఈయన కథల్లో కూలిన శిఖరాలు సంధ్యారాగం, నిషు_మణ, రాగమాలిక మొదలైనవి ముఖ్యమైనవి, 
తెలుగు కథానిక సాహిత్యానికి సేవచేయడంలో తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న రచయిత కేతు విశ్వనాథరెడ్డి, 
గాఢమైన జీవిత వాస్తవికత వీరి కథల్లో వుంటుంది. బడుగు వర్గాల జీవన స్టితిగతులు దర్శనమిస్తాయి. 
నిత్యం కూలికి వెళ్తేగాని కడుపునిండని కార్మికులు, స్వార్దంకోసం కార్మికుల బీవితాలను బలిచేస్తున్న అధికారులు 
కన్పిస్తారు. వీరి కథలను జప్పు, కేతు విశ్వనాథరెడ్డి కథలు అనే సంపుటాలుగా (ప్రచురించినాడు. 
సమాజంలో అట్టడుగం వర్గాల బీవన ప్రతిగతులను గురించి కథలు రాయడంలో పులికంటి 
కృష్ణారెడ్డిని చెప్పాలి. “ఈయన ఆలోచనే కథారచనకు ఆదిగురువు''28 ఈయన దాదాపు నూటాయౌళ్ట 
కథలను రచించాడు. ఈయన కథల్లో ముత్తడు గొప్పోడు, చెంబుకొక గంగ, కొమ్మలు, సబ్బు వంటి కథలు 
ముఖ్యమైనవి. అలాగే బలివాడ కాంతారావు సభ్యత, మంచిముత్తేం, పాడులోకం ~ పొడుమనుషులు వంటిీ 
ఉత్తమ కథలు రచించాడు. బి.యస్‌. రాములు కథల్లో వ్యక్తిత్వం, ఉద్యమస్సూర్తి స్సురిస్తుంది. జీవితాన్ని | 
అవగాహన చేసుకొని వాటిని కథారూపంగా మలుస్తున్న రచయిత బోయ జంగయ్య. ఈ కథల్ళ్స్‌ జీవిత 
చిత్రణ ఉంది. ఓ లక్ష్యం, ఓసూ [త్రం రన్నవుతుంది. ఈ వ్యవస్టలో ఎవరైతే బా ధపడుచున్నారో వాళ్ల బాధల్ని 
యాక్సువల్‌గా రాశాడం''29 ముఖ్యంగా తెలంగాణాలో జరుగుతున్న సూరాలకు ఈయన కథలు 
ప్రతిబింబాలు. ఈయన కథలను ఎచ్చరిక, దున్న అనే సంపుటాలుగా (ప్రచురించాడు. రాయలసీమలోని 
సామాన్య జనుల భీవన స్టితిగతులను గురించి ఆవగాహనతో కథలు రాసిన రచయిత సింగమనేని నారాయణ. - 
సాహిత్యంలో నైనా రైతును (బ్రతికించాలని తపనపడుతాడు. ఈయన జూదం కథల సంపుటే ని వెలువరించాడు, 
ఈయన (వ్రాసిన అడుసు కథ థానాసభలకు ఎంపికయ్యింది. 














హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక | 11 


1956-65 (ప్రాంతంనుండి కొందరు రచయితలు సామాజిక స్పృహతో పరిసర సామాజిక జీవితం 
నుండి (పరణ పొంది కథానికలు రాస్తున్నారు. వీరిలో కొమ్మూరి వేణుగోపాలరావు, వడ్లపట్ల దయానందం, 
ద్రోణంరాజు కృష్ణమోహన్‌, (ప్రీమ్‌చం[ద్ర, ఇసుకపల్లి లక్ష్మీ నరసింహశాస్త్రి, ఎస్‌. పార్టిసారధి, వల్లంపాటి 
నెంకటసుబ్బయ్య, భమిడి పాటి రామగోపాలం ముఖ్యులు. సమాజంలో తెలుగు పత్రికలు (ప్రారంభమైన 
సదప కథానికా రచనల సంఖ్య పెరిగిపోయింది. బాలబాలికలకు పత్రికలు (ప్రారంభమై వారి నాకర్షించుటకు 
చిన్న చిన్న కథలు ఆవిర్బవించాయి. ఈ కథలు ఇతర సాహిత్య (ప్రక్రియుల కన్నా అధిక (ప్రాధాన్యంనం 
సంతరించుకొన్నవి. అంతేగాక ప(త్రికలు యువరచయితలను |ప్రోత్సహపరచడం కోసం వాసిలే కున్నా కథలను 
ప్రచురిస్తున్నాయి. రేడియోలు కూడా కథా సాహిత్యానికి తమవంతు కృషిని అందిస్తున్నాయి. 

వస్తు శిల్పంలో అత్యంత వాస్తవికతను (ప్రదర్శించి తెలుగు కథలో ఒక వినూత్నపు కోణాన్ని 
వెలికి తీసీనవాడు అల్హం రాజయ్య, ఈయన కథల్లో బడుగువర్లాల జీవన స్థితిగతులు, తెలంగాణా పోరాటం 
దర్శనమిస్తాయి. ఎదురుతిరిగితే, సృష్టికర్తలు, బంతిపువ్వు లాంటివి ఈయన కథల్లో ముఖ్యమైనవి. తోలేటి 
జగన్నాథరావు కథల్గొ లోకజ్ఞత చదివించేగుణం, సున్నితమైన వ్యంగ్యం స్ఫురిస్తాయి. 

కథానికా రచన చేయడంలో రచయిత్రులు కూడా వున్నారు. కథానికా రచన (ప్రారంభమైన 
తొలిరోజుల్గ్‌నే చుండూరి రమాదేవి *ధర్మతల్తి', చ.రా, 'కొత్తజోడు', అయ్యపెల్లి, రామలక్ష్మి, ధన్యజీవులు; 
గొట్టుముక్కుల నుంగాయమ్మ అయ్యోపాపం, దంతుర్తి లక్ష్మీనరసమ్మ, ప్రణయత్యాగం, జి.యల్‌. భార్గవీదేవి 
పట్టుచిర, కనుపర్తి వరలక్ష్మమ్మ 'మధు' రాజేశ్వరి (ప్రత్యక్ష (ప్రమాణ ంలాంటీ కథలను రచించారు. నీరి కథలలో 
అస్పృశ్యత, సంఘ సంస్కరణోద్యమం, "(స్త్రీ పునర్వివాహం మొదలైనవి కథావస్తువులుగా వున్నాయి. ఈ 
కథలు మూఢాచారాలను వదలగొట్టి సాటి మనిషిని ఆలోచింపజేస్తాయి. 

మలితరం కథా రచయిత్రులలో ఇల్హైందుల సరస్వతీ దేవి, తేన్నేటి హేవులత, ముప్పాళ్ల 
రంగనాయకమ్మ, అబ్బూరి ఛాయాదేవి, మాలతీచందూర్‌, ద్వివేదుల छ, భానుమతీ రామకృష్ణ , 
ఓల్గా మొదలై నవారు కన్పిస్తారు. వీరికథల్లో (స్త్రీ పా[త్రలు |ప్రాధానంగా కన్పిస్తాయి స్త్రీ బాన్నత్యం స్ఫురిస్తుంది. 
ఈ దశాబ్దం (స్త్రీవాద సాహిత్యానికి ఆయువుపట్టు. ఇల్లందుల సరస్వతీదేవి బలీయసీ, కేవలమీశ్వరాజ్ఞా, 
ముత్యాల మనస్సు మొదలైన కథానికలను రచించింది. ఆధునిక తెలుగుసాహిత్యంలో కథకురాలిగా, నవలా 
రచయిత్రిగా, విమర్శకురాలిగా స్ట్రానం పొందిన రచయిత్రి ముప్పాళ్ల రంగనాయకమ్మ కథల్లో ఆర్తనాదం, 
మనమిద్దరమే వుందాం, విజయ వంటివి ముఖ్యమైనవి. కథారచనలో ९७८०००8 ఛాయాదేవిది (ప్రత్యేక బాణి. 
ఈమె కథలు “పాఠకుల్ని రంబింపజే యడమే కాకుండా వ్యక్తిగత సమస్యలను గురించి ఆలోచింపజేస్తాయి''30 
ఈమె కథలను అబభూరి ఛాయాదేవి కథలు అనేపేరుతో సంపుటిగా (ప్రచురించింది. అలాగే మాలతీచందూర్‌ 
డాబాయిల్లు. పవన నిర్మల (ప్రభావతి, అనాధ, జానకీరాణి మనసులో £ >> మొదలైన కథలు స్ఫురిస్తాయి. 
ద్వివేదుల విశాలాక్షి కథల్లో (స్త్రీ పురుషుల జీవితాలు పలుకోణాల్లో కన్పిస్తాయి. తెలుగు కథానికా సాహిత్యంలో 
భానుమతీ రామకృష్ణ అనగానే తెలుగింటి అత్తా కోడళ్ళు కన్పిస్తారు. అత్త (ప్రధానపాత్ర అయితే మిగిలిన 
పాత్రలన్నీ ఆమెచుట్టూ పరి(భ్రమిస్తాయి. సంసార జీవితంలో ఎదుర్కొనే సమస్యలు, ముఖ్యంగా మధ్యతరగతి 
కుటుంబంలో ఎదురయ్యే సమస్యలు, వాటికి పరిష్కార మార్లాలు (ప్రధాన యితివృత్తాలుగా కన్పిస్తాయి. 
కొన్ని కథల్లో రాజకీయ సమస్యకూడా కన్పిస్తుంది. వీరికథలు పాఠకుల్ని ఆకర్షింపజేస్తాయి. అత్తగారి కథలు 
రెండు సంపుటాలుగా (ప్రచురింపబడ్డాయి. (స్త్రీవాద రచయి(త్రిగా పేరుగాంచిన ఓలా (లలితకుమారి) 
సమాజంలో గస్తీ బ్రతుకు మెరుగుపడాలని స్త్రీని ప్రధాన వస్తువుగా తీసుకొని కథలు రాస్తున్నది. యద్దనపూడి 
సులోచనరాణి కథల్లో పెళ్లి ప్రయాణం, తొలిమజలీ, అదృష్టదురదృష్థాలు మొదలైనవి అలా ముఖ్యమైనవి. 


12 తెలుగు కథానికా వికాసం 
అలాగే నాయనికృష్ణకుమారి యథాకవి భార్య, గుడ్డితనం, వంటి కథలు రచించారు. ఆచంటీ శారదాదేవి 
కథల్లో ప్ర్రహృదయంలో అన్యోన్యత , అజ్ఞాతవాంఛలు, అవ్యక్త భావతరంగాలు, అసనూనలా ९९९०, 
అవ్యాజకారుణ్యం, అఖండ త్యాగం కన్పిస్తాయి. ఈమె దాదాపు యనబై కథలు రచించింది. అలాగే బుచ్చిబాబు 
భార్య శివరాజు సుబ్బలక్ష్మి తెల్లవారింది, కావ్యసుందరి కథలను (వ్రాశారు, 

నేడు యువతరం కథారచయితలలో అనేకమంది లక్ష్యం తెలిసిన కొత్తతరం రచయితలు వివిధ 
ఉద్యమాల ఆధారంగా రచనలు చేస్తున్నారు. (కకాకుళ రైతాంగ గిరిజన పోరాట (ప్రతిస్పందనగా చుక్క, 
గోదావరి, కార్మిక, కాలువ మల్లయ్య, ఉప్పల నరసింహం, తుమ్మేటి రాఘాత్తమరెడ్డి కథలను రాస్తున్నారు. 
ప్రస్తుత కథా సాహిత్యంలో కనీసం నలభై మంది చక్కని (ప్రయోగాలను చేస్తున్నారు. మంచి కథలను రాయడానికి 
వస్తువును తము జీవితంనుండీ సమాజంనుండీ తీసుకొంటున్నారు. రాయలసీవు (గ్రామాలలో కరువు 
మూలంగా గడ్డిలేక పశువులను కసాయికి అమ్మవలసిన పరిస్థితిని గురించి చ[క్రవేణు కసాయికరువు అనేకథను 
రాయగలిగాడు. వ్యవస్థలో ని లోపాలను సునిశితంగా వ్యంగ్యంగా బలంగా, ఏమర్శిసూ కథలు రాస్తున్నవారు 
చిలకూరి దేవపుత్ర, వీరికథలు ఆరుగ్దాసులు, ఏకాకి, నౌకచప్పుడు అనే సంపుటులుగా (ప్రచురించాడు. 
(ప్రజల జీవితాలను (ప్రజల భాషలోనే చెప్పడానికి ప్రయత్నించాడు స్వామి. ఈయన కథల్లో అనంతపురం 
బిల్లా మాండలికం కన్ఫిస్తుంది. కథల్లో వానరాలే, చావుకూడు, నీళ్ళు, తల్లిమట్టి ముఖ్యమైనవి. పల్లై బీవితాన్ని 
వాస్తవికంగా గాఢంగా శాంతినారాయణ కథల్లో పొందుపరచాడు. రాయలసీమ కథకుల్లో తమకంటూ స్థానాన్ని 
సాధించుకొన్నవాడు దాదాహయత్‌. గోపీ తీవ్రవాద ఉద్యమస్ఫూర్తితో ఒక తండ్రి కథ, సుజాత, ఆచూకి, 
రివోల్డ్‌ మొదలైన కథానికలను రచించాడు. వా[డ్రేవు లక్మ్మీపతి గ్రామ సమస్యలను గురించి ఆక్రోశం వంటి 
కథానికలను రచించాడు. కాలువ మల్లయ్య కథల్లో తెలంగాణా ఉద్యమస్ఫూర్తి కన్పిస్తుంది. 

వై.సి.వి.రెడ్డి గ్రామీణ జీవితంలోని ఆటుసోట్లనూ, కక్షలూ, కార్చణ్యాలను ఎంతో నిజాయితీతో 
చిత్తశుద్దితో కథలు చిత్రించాడు. వీరి కథలను గట్టి గింజలు అనే సంపుటిగా వెలువరించాడు. యస్‌, 
వెంకటరామిరెడ్డి పల్లీయుల జీవన విధానాన్ని బాగా ఆకలింపు చేసుకొన్న కథారచయిత. ఈయన కథల్లో 
మానవ సంబంధాలు కన్పిస్తాయి. రాయలసీమ ప్రలిగతులను గురించి అభ్యుదయ దృకృథంతో నుథురాంతకం 
నరేం|[ద్ర, మేం॥|ద్రలు కథారచన చేస్తున్నారు. వీరి కథల్లో चल జనబీవితం కళ్లకు కట్టినట్టు కన్పిస్తుంది, 
ప్రోలవరపు కోటేశ్వరరావు కాకుళయ్య కథలను, చిత్తూరి కోటేశ్వరరావు బడుగువర్ణాల పరిస్థితులను, పోలీసుల 
వ్యధను రచనా నస్తువుగా చేసుకొని కథలు రాస్తున్నారు. అలాగే పెన్నానదీ పరీవాహక (ప్రాంత (ప్రజల స్థితిగతులను 
గురించి పెన్నేటి కథలు అనే సంపుటి వెలువడింది. 

“పోరాట ప్రాంతాలలో అంతరిస్తున్న భూాస్యామ్య వ్యవస్థను తుమ్మేటి రఘోత్తమరెడ్డి చావువిందు 
అనే కథను''31 రచించాడు. ఈయన రచించిన పనిపిల్ల కథ అనేక విమర్శలను, (ప్రశంసలను అందుకొన్నది, 
బమిడి జగదీశ్వరరావు కథల్లో సామాన్యజనుల బీవనస్థితిగతులు కన్పిస్తాయి. గ్రామబీవితంలోని అరాచకత్వాన్ని 
త్రాగుడుకు బానిసలైన వ్యక్తులను గురించి పాపినేని శివశంకర్‌ మట్టిగుండె అనే కథల సంపుటిని (ప్రచురించాడు. 
అప్పల్నాయుడు కొండజాతి సవరల గురించి కథలు రాశాడు. ఉప్పల నరసింహం ఉద్యమ పోరాట స్ఫూర్తితో 
తిరగబడ్డ భూమి అనే కథల సంపుటిని వెలువరించాడు. “సమాజంలో కులమత ఉన్మాదాలు కొత్తగా శక్తీ 
పుంజుకుంటున్న సమకాలీన జీవితం గురించి అభ్యుదయ భావాలతో వైద్య వృత్తి నేపథ్యం''32 చేసిన కథలు 
రాస్తున్నవారు డాక్టర్‌ వి. చంద్రశేఖర రావు స్వయంగా వైద్యుడవటంచేత అనారోగ్యం సమస్యలను అవగాహన 
చేసుకొని కథలు రాస్తున్నాడు. బీవని, హిట్లర్‌ వీరి కథలలో ముఖ్యమైనవి. డా. టీ.దామోదరరావు కథల్లో 
దళితుల మానవత్వం కన్నిస్తుంది. కథనంలో శిల్బంలో పల్లె జీవితాలు స్పష్టంగా కన్పిస్తాయి. అతిసామాన్య 














హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 13 


జనజీవనంలోని కష్టనస్థ్రాలన్నీ వీరికథల్లో (ప్రస్సుటిస్తాయి. వీరి కథలను “సింగిడి? అనే సంపుటీగా (ప్రచురించాడు. 
జలంధర మనస్తత్వ విజ్ఞాన నేపథ్యంతో మనోధర్మ, ముంగిట్లో ముత్యాలు, ఆటోగ్రాఫ్‌ వంటి కధథానికలను 
రచించారు. “'ఈమె उद्‌, మల్టాది రామకృష్ణశ్నాస్త్ర) భాషా సౌందర్యం, కళ్యాణ సుందరీ జగన్నాథ్‌కథన 
సౌకుమార్యం' '33 కన్పిస్తుంది. (పకృతి పర్యావరణం, కాలుష్యం గురించి, దాని (పమాదంగురించి పాం[డ్రంకి 
సు(బమణి, ద్విభాష్యం రాజేశ్వర రావు కథలను రాస్తున్నారు. 

నేడు సమాజానుగుణంగా వివిధ దృక్సోణాలలో అనేకమంది రచయితలు రచనలు చేస్తున్నారు. 


8) లో అడ అ भे మా १ ५ ९ చా oa ९5 ठ्‌ £ | 4 (< చా ५ we 0 4 
6९ అక్కినేని కుటుంబరావు, అరిగి రామారావ్చ, ఆదిబష్టు, ఆకెళ్ల శీివ[పసాద్‌, ఇచ్చాపురం జగన్నాథరావు, 


శన రా చ జ చ 24 రొ డి ९४ र < స్తూ (~ డర్‌ డొ (>, 2 రొ ५५ ५८ >. © 
కట్టా రాంబాబు, కాటూరి ర నీం (८, కొతు బుచ్చి రాడ్డ, జి. ఆర. మ द, క దూరి ८८/८० "©, 
కె.ఆర్‌.కె. మోహన్‌, కేతవరపు వెంకటరమణ మూరి, గిడుగు రాజేశ ९८८२, గొల్లపూడి మారుతీరావు, 
मि ॥ ~ 


గోపరాజు నాగేశ్వరరావు, చీకోలు సుందరయ్య, జ్వాలాముఖి, తులసి బాలకృష్ణ, దేవరాజు మహారాజు 
గొరునాయుడు, >. రావుమోహనరావు, విహారి,జింబో, పినాకపాణి, సదానంద, శారద, ఘండికోట 
(బహ్మాజీరావు, ఉప(ద్రష్టనసా, ప్‌, నాసరయ్య మొదలై నవారు కధథానికాసాబాత్యానికి తమవంతు కృషిని అండింది 
కథానికాసానాన్ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. 

ఇదేధోరణి లోనే రచయిత్రులైన తురగా జానకీరాణి, భార్గవీరావు , శీలా సుభద్రాదేవి, హైమా 
భార్గవ్‌, యామినీ సరస్వతి, గంటి రమాదేవి, కుప్పిలి పద్మ, మొదలై నవారు కథానికకు రూపుదిద్దుతున్నారు. 

సమాజ అభివృద్ది చెందడంవల్ల కథానికా సౌహత్యం చాలా అభివృద్ది చెందింది. పాశ్చాత్య 
ప్రభావంతో వెలువడిన తెలుగు కథానిక సాహిత్యంలో ఉన్నతస్థ్రాయిని అందుకున్నది. టాల్‌స్టాయ్‌ మాక్సింగోర్కి 
మొదలైన రచయితల క థానికలను రవీం![ద శరశ్సం|ద్ర వంటీ బెంగా లీరచయితల తెలుగునకు అనువదించారు. 
జాతీయ స్ట్రాయిలో అనేక సాహితీ సంస్టలు ఆవిర్భవించడం उदु అనేక భాషలు కథానికలు తెలుగులోనికి 
అనువదింపబడుచున్నవి. కేం(ద్ర సాహిత్య అకాడమి తెలుగులోని ఉత్తమ కథానికలను ఇతర భారతీయ 
భాషలలోనికి అనువదించుచున్నది. దండమూడి మహింధర్‌, ముక్కామల నుల్లేశ్వరరావు, డాక్టర్‌ భీమేేన్‌ 
నిర్మల్‌, నీమూరి ఆంజనేయ శర్మ, వేమూరి రాధాకృష్ణమూర్తి, డా.ఇలపావులూరి పాండురంగారావు, 
నుట్టుంరాజు అశ్వత్ల నారాయణ, కె.ఆర్‌.కె.మోిహన్‌ లాంటీవారు తెలుగు కధానికలను హిందీలోనికి 
హిందీకథానికలను తెలుగులోనికి అనువదిస్తున్నారు. నేషనల్‌ బుల్‌ (ట్రస్ట్‌వారు అంతర భారతీయ పుస్తకమాల 
అనే 8४ (క్రింద కథా భారతిగా 27 కథలను తెలుగులో (ప్రచురించారు. 

సు(ప్రసద్ద కథారచయిత వముధురాంతం రాజారాం “తెలుగు కథానికా సాహిత్యంలో వస్తువు 
కుంచించుకవోయింది. శిల్పం కాగడావేసి వెతికినా కన్సించకపోయింది. భాషా సౌందర్యం మృగ్యమైపోయింది. 
వెరసి తెలుగు కథకు గ్రహణం పట్టిందని''24 ఇటీవలి కథల్నిగరార్సి వాపోయినాడు. కాని ఆ (గహణం 


నీడిపోవడానిక్రి కథానికా రచయితలు తమవంతు కృషిచేస్తున్నారు. అనేక సంస్ట్రలు దోహదపడుతున్నాయి. 


ध 


జో 


సంస్థలు కొన్ని సాహసింది, చా.సో, కుటుంబరావు, (శీపొద సుబ్రహ్మణ్య శ్నా స్త్రి, గోఖలే, 

చలం లాంటీ వారి కథలు నిండైన సంపుటాలుగా ఇప్పుడు పాఠకులకు అందిస్తున్నాయి. కాళీపట్నం 

రామారావు, భ.రా.గో, శీలా వి(ర్రాజు, అబ్బూరి ఛాయాదేవి, చిత్తూరి కోటేశ్వరరావు వంటివారు తమ 
సంపుటాలను స్వయంగా (ప్రచురించుకొంటున్నారు. మంచికథలు పుట్టుక రావడానికి అవసరమైన దోహద 
చర్యలన్నీ తీసుకోవడంతోపాటుగా కొన్ని పత్రికలు పాతకథలు మంచివి కొన్నింటిని (ప్రచురిసూ పాఠకులచేత 
వాటిపైన విశ్లే షణ కావించి ఒక మంచి అభిరుచి ఏర్పడటానికి దోహదం చేస్తున్నాయి. 


పుస్తక 





14 


తెలుగు కథానికా ఎకాసం 
సంవత్సరం పొడుగునా వచ్చిన కథలలో నుంచి ఉత్తమ కథలను ఎంపిక చేసి సాహతీమి(త్రులు చౌక 
ధరలో సంపుటాలను (ప్రచురిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే వాసిరెడ్డి, నవీన్‌, పాపినేని శివశంకర్‌ సంకలన కర్తలుగా 
'కథ91 కథ92,' అనే సంవత్సరాల పేరుతో సంపుటాలను (ప్రచురిస్తున్నారు. పాఠకుల్ని మంచి ४५९८ , 
కొత్త రచయితల్ని ఉత్తమ సాహాత్యం వైపు మత్లీంచడంకోసం కధావేదికలు ఏర్పడుతున్నాయి అనేక రచయితల 
సంఘాలు మంచ కథలకు బహుమతులు (ప్రకటించడం నంటి కార్య(క్రమాలను చేపడుతున్నాయి. ఇవ్వన్నీ 
తెలుగు కథానిక అభ్యుదయంవైపు పయనించడానికి సోపానాలే. నేడు ప్రాంతీయ జీవిత చిత్రణ, కుల చైతన్య 
దృష్టితోనూ అనేక సంకలనాలు వెలువడుతున్నాయి. ఆ ప్రయత్నంలో భాగంగా కళింగకథలు, దశాబ్దీకథలు 
పీమకథలు, దళితకథలు అనే సంకలనాలు వెలువడుతున్నాయి. వానిలో కూడా వస్తుస్వీకరణ, ४९) నిర్వహణ 
సందేశ చాలన, పొ(త్రచిత్రణ, మనస్తత్వ పరిశీలన, భావావిష్కురణ, వాతావరణ వర్లన మొదల్టెన 
శిల్పలక్షణాలన్నింటి లోనూ నేడు తెలుగు కథానిక ఉన్నత శిఖరాలను అందుకున్న దనడం నిస్సందేహం, 

ఈ దశకంలో సంఘంలో (స్త్రీ ఉద్యమం, దళిత ఉద్యమం ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి. 
అవే సాహిత్యోద్యమంలో కూడా (ప్రధాన వస్తువులు అయ్యాయి. అదేనేపథ్యంతో (స్త్రీవాద కథలు, దళితకథలు 
వస్తున్నాయి. (ప్రస్తుతం వస్తున్న వారప(్రికలైన ఆం(ధజ్యోతి, స్వాతి, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, మయురి 
ఎక్కువ భాగం కథలు (ప్రచురించడానికి (ప్రాధాన్యం ఇస్తున్నాయి. కథానికా రచనలో కూడా వాసి రాసి పెరిగింది. 

ఆధునికాం(ధ సాహాత్య ౦లో కథానిక నవల తర్వాత స్థానంలో వుంది. ఆది సమాజానికి మణ దర్శణం 
లాంటిది. ఒకప్పుడు కాలక్షేపానికే పరిమితమైన కథానిక నేడు మానవ స్థితిగతులను దాటి పరిసర వాతావరణ 
పరిధిలోనికి చొచ్చుకొనిపోయి సమస్యలను చి(త్రిస్తూ ఉంది. నేడు వచ్చే కథానికల్లో మాండలికం (ప్రధానసా త్ర 


4 


హిస్తున్నది. వస్తు విషయంలోనూ శైలి విషయంలోను వైవిద్యం ప్రదర్శిస్తూ ఉంది. 1910లో సుట్టిన 


‘ 


५ 


Uv 


ఇ ५ त) జో ॥ పూ ५ ^ ए प्ण అ ५ pe ५.५ aan] స న 
థానిక నేటికి దాదాపు యనబ్జై ఐదు సంవత్సరాలను పూర్తి చేసుకొని శతాబ్దం పూర్తి చేసుకోవడానికి. 


పరుగులిడుతూ ఉంది. (ప్రపంచకథానికలలో తెలుగు కథానిక కూడా తీసిపోదని తెలియజేసూ వుంది. 
అధస్ప్ఫూచికలు 


కథాచరి[త్ర - పి. యశోదారెడ్డి పుట 58 

కథలు ఎలా వ్రాస్తారు (సంకలనం) - శార్వరి పుట 83 

ఎగ్గోసరి ఆఫ్‌ లిటరసీ ९३8) - పుట 157 

కథానిక స్వరూప స్వభావాలు - పోరంకి దక్షీణామూర్తి పుట 182 
తెలుగు సాహిత్య సమీక్ష (రెండవ సంపుటం) - జి. నాగయ్య పుట 831 
తెలుగు సాహిత్య సమీక్ష (రెండవ సంపుటం) బి. నాగయ్య పుట 833 
కథలు ఎలా |వాస్తారు - శార్వరి పుట 58 

కథాచరి[త్ర - పి యశోదారెడ్డి పుట 31 

కథలు ఎలావాన్తారు - శార్వరి పుట 85 


५ 00 = 0% (+ ~+ ~ {> गि 


©> 


తొలితెలుగు నవలా వికాసం - కొలకలూరి ఇనాక్‌ పుట 9 


[हि १ 
{1 
# 


తెలుగు కథారచయితలు - 65०९3 కృష్ణమూర్తి పుట 226 

తెలుగు కథారచయితలు - ఇరివెంటీ కృష్ణమూర్తి పుట 27 

మనిషితనం గల విజ్ఞాన సత్వస్వం ఆయన - రాంభోట్ల కృష్ణమూర్తి ఉదయం 
దినపత్రిక 7.2.1994. 


bd 
[pe] 
. 


[ 
+ - 














హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 15 
14. తెలుగు కథా రచయితలు - ఇరివెంటి కృష్ణమూర్తి పుట 103 
1. తెలుగు కథారచయితలు - ఇరివెంటి కృష్ణమూర్తి పుట 93 
16. తెలుగు కథా రచయితలు - ఇరివెంటీ కృష్ణమూర్తి పుట 114 
17. నూటా పదహార్దు (కథా సంకలనం ) - తాళ్లూరి నాగేశ్వర రావు పుట 259 
18. కథలు ఎలా రాస్తారు - శార్వరి పుట. 
19. తిలక్‌ కథానికా సాహిత్యం - వాస్తవికత - యం. అన్నపూర్ణ పుట. 
20. నూటాపదహార్దు (కథాసంకలనం ) తాళ్ళూరి నోగేశ్వర రావు పుట 172 
21. విలక్షణమైన కథౌకథన శిల్పి చా.సో - డా-యస్వీ ఆంధ్రజ్యోతి దినపత్రిక 585 - 1994. 
22. కథాసదస్సు - కొత్తకదలిక - వేదగిరి రాంబాబు పుట 136 
23. జీవితపు విలువలను సృష్టించేది మంచికథ - రామమోహన్‌రావు, ఆం(ధ్రజ్యోతి 
డైలీ ఏప్రిల్‌ 24, 1995 ( పిత శ్రీ ఇంటర్వూ) 
24. సాహిత్య వ్యాసాలు - కె. ఇనాక్‌ పుట 79 
25. సాహిత్యంలో సామాన్య మానవుడు - దౌస్‌బాబు పుట 105 
26. తెలుగు కథాసాహిత్యంపై మార్కిజమ్‌ (ప్రభావం - కోడూరు (కిరామమూర్తి భారతి 
జనవరి, 1978 కొపుట 58 
27. తెలుగు సాహిత్య సమీక్ష (రెండవ సంపుటం ) - జి. నాగయ్య పుట 843 
28. కథలు ఎలా రాస్తారు - 8०८९6 పుట 172 
29. ఎచ్చరిక - బోయ జంగయ్య పుట .1 
30. కథలు ఎలా రాస్తారు - శార్వరి పుట 218 
31. లక్యృం తెలిసిన కొత్తతరం రచయితలు - (శ్రీపతి ఇండియాటుడే 1993 మార్చి 
ఏపిల్‌ 21 - 5 పుట 63 
32. లక్ష్యం తెలిసిన కొత్తతరం రచయితలు - (938 ఇండియాటుడే 1993 
మార్చి ఏపిల్‌ 21 - 5 9९ 63 
33. లక్ష్యం తెలిసిన కొత్తతరం రచయితలు - (శ్రీపతి ఇండియాటుడే 1993 మార్చి 
> (६5 21 - 5 పుట 63 | 
34. గ్రహణం పట్టిన తెలుగు కథ - మధురాంతకం రాజారాం ఆంధ్రజ్యోతి దినపత్రిక 


20 - 9 - 1993. 





2. @ ९०० కథానిక - సవరాజం 


5 WE (क 0, भ వో £ ఎ స ५) నోడు "= 78 ఫ్ర 3५ ९४८) ट) Sey ९49 7९ ^ లు wy చె నౌ 
మోనవుడు సంఘబీని. స ` నివసించనివాడు దెవుడైనా అయివుంటాడు లెదా ६०९० 


అయివుంటాడు. తన మనుగడకోసం ఇతరుల (శ్రేయస్సు కోసం వ్యక్తి సవాజంలో నివసిస్తాడు. తను 

నివసిసూ సమాజ (ప్రగతికి స్థిరత్వానికి తనవంతు కృషిని అందిస్తాడు. సమాజం అంటే జన సమూహం, 

द १९६ (ప్రదేశ © ~ అదికూడా ఐభి న్న్న పరస్సర చర్యలు సీక్ర ९९६०८, సహకారం, (ప్రత్యేక సంస్కృతి 
వైఐద్యాల సమ్మళ నం. 

“ఒకే సంస్కృతి దానితో సంబంధ సహ 
ఉన్న జన సమూహం సనూజుం,'' 1 

సమాజం కొన్ని సం(ప్రదాయాలు ఆచారవ్యవహారాలు, జీవన విధానాలు, ఏశ్వాసాలు కళలను 

కలిగి వుంటుంది. సమాజ సభ్యుల్లో పతి ఒక్కరూ తాము ఆ సమాజానికి చెందినవాళ్లమనే అభిప్రాయం 

ఉంటుంది. సమాజానికి దూరంగా ఒంటరిగా (బితకడాని5 (ప్రయత్ని స ९५ బీని నశించడం ९) (బతకడం 

కాదు. కొని మునుసులు కల నక ట్లుగాొ (६१९१४८० = (ప్రయత్తి స ఆ २०९० ఆశాజనకం అవుతుంది. మానవుల 

ప్ర పురుషుల సహకారాన్ని బాత సొధనమొదలు లైంగిక వాంఛలకు, గర్భుస్ట ఎం డపోషణ కు, శీశం బికాసోనికి, 


" bi ~ ५. €" अ ५ छा 
శిశు సంరక్షణా కు అన్ని <" కరిక మరిక దు అనసరం. అందువల ఒకర సత్సంబంధాలు 


చేసుకోక తస్పదు. మనిషి ఒక వ్యక్తిగా సాధించలేని విజయాలను సమాజం ద్వారా ఏముష్టిగా సాధించగలడు. 

“(పతీ వ్యక్తక ఎలక్షణ వున ఒకానొక వూర్తివుత$ం వుంటుంది. అది ८०००३०५6. 
అమూల్యమైనది. ఏ ఇద్దరిమూర్తిమత్వాలూ ०.७6 వుండవు. ఈ విభేదాలు వయస్సు పెరిగేకొద్ది 
మరింత విస్పష్టంగా రూపుగడతాయి. సమాబీకరణ కారకాల (ప్రభావంవల్ల ఇది ఎకౌసం చెందుతాయి. 
అయితే వేయంక్తిక ००5१९०९० కూడా సావరాజిక అంతః (ఎరణ Social Inter 
Sentementation ) © (ప్రభావంలోనే రూపు దిద్దుకొంటుందన్నది నిర్గివాదాంశం''2 అని ఫోరంకి 
దక్షిణామూర్తి అభిప్రాయం. 

(ప్రపంచంలో ఎక్క డ ఎ ఒక్క డూ బాధపడుతున్నా (ప్రపంచం దా ్రీ సృందించాలీ, దానితో ఏ 
డు కన్నుమూసినా, తాను కొంత తరిగిపోతున్నట్టు (గ్రహించాలి. లోకంలో ఎన్వేడూ ఏకాకి కాడని. 
రూూపణ కావాలి. అన్న (John Done) మాటలు చిరస్మరణే యాలు. (ప్రతవ్యక్త్ర జఎతాంతం 
మాజంలో 3 భ్యుడ అతను (బ్రతకడానిక అవసరమైన (ఎమ, కరుణ, దయ, భ([ద్రతా అబ్న సమాజ 

నుండి లభిసాయి. తోడివాళ కష్టాల్లో కలసి వుండని సమాజం ఊహకే అందదు 


ఒక 


ఉత్తమ సమాజం మానవుని కులమతాలను 19005 "८८4०. అతని పుట్టుకకూ, శ 'కికీ సంబంధం 


~ 

వుండకూడదు. అతను పుట్టిన పరిసరాలే అతనిని (ప్రభావితం చేస్తాయి. అది సమాజం బాధ్యత. -ఈ 
1 

నాట్ల (४९९० బుద ని ఆధారపడకూడదు. ఒక భౌగో ప్రొ ంతంలో నివసిసూ ఒకే భాష మా "८८८८०८०? 

ఎరస్పర సంబంభం ०८० २०5 ంటూ సముజ్ల (పయో జనాలన్నింటి లోనూ సొలుసంచుకొనే వ్యక్తుల 

సముదాయాన్ని సమాజం అంటారు. తెలుగం మాట్చాడే వాళ్ల ©> (© ంతౌల వున్నప్పటి వారందరినీ 

తెలుగుసమా ౦ అనవచ్చు ఎందుకంటే, వారికి ఏదోవిధంగా ఎవరితోనో 


కారణం వల్ల श्छ, కులంపేర, వర్లంపేర మాననుల మ ५९ చూ ఎచత్షణ, మూ 2९.०0 ఎందకాని 


2.4 64 ' 02०० ८१९०० ५.५० ८५9 


००९० మారుతుండటం వల్ల (బతుకుదెరువు మార్చుకోవలసిన అనసరం నుంటుంది. 
సమాజం ఒకవైపు పరిణామానికి 1 కనిబసూ మరోవైపు పరిణామాన్ని (ప్రతిఫలీసూ 














హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 17 


వుంటుంది. సమాజంలో నివసించే (ప్రతిమనిషీ తన ఉనికిని కాపాడుకొంటూ తనకు తెలియకుండా 
అభివృద్దిపథంవైపు పయనిస్తుంటాడు. 

హ్లాందవ కుటుంబవ్యవస్థలో నావరాన్యంగా సవుష్ణ కుటుంబాలు కన్తిస్తాయి. కుటుంబ 
సభ్యులందరి అవసరాలను ఆలోచనలనూ గమనించి నడుచుకోవలసిన బాధ్యత కుటుంబ పెద్దది. కష్టసుఖాల్లో 
అందరూ భాగం పంచుకొంటారు. కాని ఈ శతాబ్దిలో అనేక కారణాలవల్త సమిష్టి కుటుంబాలు ఛిన్నాభిన్న 
మయ్యాయి. వృత్తిరీత్యానో సమస్యరీత్యానో వ్యక్తులు ఒక |ప్రాంతమునుండి మరొక (ప్రాంతానికి వెళ్లవలసి 
వస్తుంది. అందువల్ల ఈ శతాబ్దంలో ఎక్కువ భాగం సవుష్టి కుటుంబంగా వుండ టానికీ 
వీలులేకుండాపోయింది. సమాజూనికి సంబంధించిన కొన్ని నిర్వచనాలను పరిశీలిద్దాం: 

“Sociology is a body of learning about Society. lt is a 
Discription of ways to make society better. It 15 social ethics a 
social Philosophy. Generally how ever itis defind Science 
society."3 

“సమాజం అనే పదం వ్యక్తుల సమూహాన్ని మా(త్రమే సూచించదు. ఇది సభ్యులలో సభ్యుల 
మధ్య సంభవించు సంశ్రిష్టంగా వుండే పరస్పర చర్యలను సూచిస్తుంది.''- లాపియర్‌. 

సమాజ పరిణామ క్రమంలో మారుతున్న జీవన సరళిని భావాత్మకంగా చి(త్రించేది సాహిత్యం. 
చరిత్ర నిర్మాణంలో సాహిత్యం ఒక భాగం కాకపోయినా చరిత్ర ఊహించని మానవ జీవితాన్ని సాహిత్యం 
అందిస్తుంది. 

సాహిత్యం సమాజాన్ని అణం క్షణం వెంటాడుతుంది. రచయిత తాను రచన చేయాలంటే ఆ 
కాలపు సామాజిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని వాటిని తన రచనలో క్రోడీకరిస్తాడు. ఆ నేపథ్యంతోనే 
తెలుగు కథానిక సమాజ జీవితానికి మణి దర్పణంగా నిలచిపోయింది. కథానికల వస్తువు నమాజం నుంచే 
తీసుకోబడుతుంది. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు , అక్రమాలు, హింస, మంచి, చెడులు 
రచయితకు క ధావస్తువులవుతాయి. కథానిక సమాజ జీవన చిత్రణలో స్టూలంగా ఈ అంశాలను 
పరిశీలించవచ్చు: 


1. ఆచార వ్యవహారాలు. సంసారిక జీవితం. 


2. 
3. వృత్తి- ఉద్యోగం 4. సంస్కరణ దృకృథం 
5. రాజకీయ (ప్రభావం 6. జాతీయోద్యమం 
7. సప్ర్రేవాదం $8. పర్యావరణం 
9. అభ్యుదయం 10. దళితవాదం. 


2.1 ఆచార వ్యవహారాలు 

మానవజీవితంలో జరిగే పనులన్నీ సమాజ సమష్టికి సామాన్యమైనవి. మానవుడు పుట్టింది 
మొదలు పేరుపెట్టడం, జోలపాడటం, మాటనేర్చడం, కథలు చెప్పుడం, (ప్రతిమానవ సమూహంలోనూ 
చూస్తుంటాం. ఆ బిడ్డ పుట్టగానే బొడ్డుకోసి స్నానం చేయించి చేటలో పడుకోబెట్టి రచ్చలు వేసి బొడ్డుమీద 
బంగారు పెట్టడం కొన్ని సముదాయాలలో చూస్తాం. అప్పటీ నుండి పిల్లవాడు సెరిగేకోద్దీ పిల్లవాడి నక్షత్రం 
చూడటం, నావుకరణం చేయడం, పుట్టు వెం[టుకలు తీయడం, బడిలోకి పంపడం మొదలైన క్రమం 
తప్పుకుండా జరుగుతాయి. ఇని తెలుగువారి ఆచార వ్యవహారాలలో గమనించవచ్చు. 

HJM-2 








18 


తెలుగు కథానిక - సమాజం 

ఆకలి తీరడానికి మానవులు ఆహారం తీసుకొంటారు. తీసుకొనే ఆహారం విభిన్న ధోరణంల్లో 
వుండవచ్చు. తినే పద్దతులు వేరుగా ఉండవచ్చు. ఉదా: ఆటవికులు నిత్యం మాంసంతో కూడిన ఆహారం 
తినవచ్చు, |బ్రాహ్మణంలు శాకాహారభోజనం భుజించవచ్చు. మధ్య తరగతి ప్రజలు ఆ రెండింటినీ తినవచ్చు. 
అవి వారివారి ఆచార వ్యవహారాలపై ఆధారపడివుంటాయి. వివిథ సమయాలో (ప్రజలు చేసే పనితీరుల్లో 
ఆలోచనల్లో ఆశయాలలో వారి సంస్కృతి బయటపడుతుంది. సుమారు యనబై ఐదు సంవత్సరాల 
తెలుగు కథానిక సాహిత్యమును పరి శీలించినట్టెతే తెలుగు ఆచారాలు ఎన్నికోణాల్లో ఎన్ని విధాలుగా కన్పిస్తున్నదీ 
పరిశీలించవచ్చు. కుటుంబం, కులం, వర్గం, (ప్రాంతం, జీవన भाय, వైవిధ్యం కన్ఫిస్తున్నప్పటిీకీ వాటి 
సమాచారం తెలుగు ఆచార వ్యవహారాల రూపురేఖలను కళ్లకు కడుతుంది. కథారచనచేసే ప్రతిరచయిత 
०९९९ (ప్రదర్శిస్తూనే వుంటాడు. “*భాషలో భావనలో వృత్తిలో కళలో కల్పనలో అందంలో అలంకరణ లో 
అన్నింటా (ప్రత్యక్షమవుతుంది. కాబట్టి సాహిత్యంలోనూ 'అది |ప్రతిబింబించక తప్పతు.'' 5 

ఆచార వ్యవహారాలన్నవి సనాతన కాలంనుండీ వస్తున్న సంప్రదాయాలు, నమ్మకాలు, కట్టుబాట్టు 
కలుపుకొని వుంటాయి. అనేక శతాబ్దాల కాలక్రమంలో తెలుగు (ప్రజల జీవితంలో అనేక పరిణామాలు 
సంభవించాయి. ఏ కాలంలో రో రచల్వత ఆ కాలపు పరిస్థితులను యదార్హంగా చి(త్రించడమన్నది అతని 
గురుతర బాధ్యత. భిన్న జాతులవాళ్ళు, సంస్కృతులవాళ్ళు, మనస్తత్వంగలవాళ్లు, నగరాల్లో కలుసుకొని 
జీవిస్తున్నారు. వీరిమధ్య పరస్పర |ప్రభావాలు (ప్రసరిస్తూనే వుంటాయి. 

' రచయిత ఆచార వ్యవహారాల పరిశీలనకు పూనుకొన్నప్పుడు దేశకాల స్థితిగతులను వదలడానికి 
వీలులేదు. అంతటి నీ ప్రతిబింబింపజే యడం రచయిత లక్షణం. తెలుగు జన బీవనంలో రచయిత ఏ అంశాన్ని 
త్రీసుకున్నా, అందులో తెలుగువారి ఆచార వ్యవహారాలు రాకమౌానవు. వేషభాషలు, ఆహార విహారాదులు, 
క్రీడలు, వినోదాలూ, २9 >, సేరంటాలు, తద్దినాలు, సంతర్భణలు, వావివరుసలు, వృత్తిప్రవృత్తులు 
తెలుగుజాతీయతను (ప్రతిబింబించే అంశాలు. 

కాలుక్రిందివరకూ వేలాడేటట్లు పింజొలుపోసిన పంచెకట్టు, ఆపైన నదుం క్రిందివరకూ కన్ఫ్సించే 
అంగీ, భుజంమీద తుండుగుడ్డ, కాలికి తోలు చెప్పులుకొద్దిగా మొలచిన గడ్డం తెలుగు కథల్లో తరచుగా. 
కన్పించే మగవేషధారణ . ఇక (స్త్రీలు కాసంతబొట్టు, వెనక పెద్దకొప్పు లేదా పిరుదుల వరకూ జడ, ముక్కున 
ముత్యాల ముక్కర, చెవులకు కమ్మలు, మెడలో దండ, చేతులకు గాజులు, కాళ్లకు కడియాలు, (ర్రేళ్లకు 
మట్టెలు, నూలునేతచీరలాంటి వస్త్రధారణ లో కన్సిస్తారు. | 

చెడుగుడు, బొంగరాలు, చదరంగం, కోతికొమ్మచ్చి, ఉప్పురపట్టి, బొంగరాలు, పేకాట, అనేక 
కథల్లో కన్పిస్తాయి. అలాగే దశావతారీ, వైకుంఠపాళి, పులిజూదం, ఓమన గుంటలు, గవ్వలాట, బాలాకట్ట, 
భారత రామాయణాదుల పురాణకాలక్షేపాలు, (2/९ వినోదపు పాటలు తెలుగు సమాజ బీవితంలో ఒక 
భాగమే. ఇలాంటి ఆటలు మన కథల్లో, ఎన్నో కన్నిస్తాయి. పాఠశాలకు వెళ్లకుండా గోఖీగుండ్లు ఆడే పిల్లలు, 
(శిలువవేసిన మనుషులు - కేతు విశ్వనాథలెడ్డి) పురాణాలను హరికథలుగా, బుర్రకథలుగా చెప్పేవాళ్ళు. 
(ఏటిపాట - గండేటి గౌరునాయుడు) పెళ్లి అనేది వయస్సు వచ్చిన (స్త్రీ, పురుషుల మధ్య యేర్చడే 
(ప్రతిబంధం (మా కనకం - మల్గాది శివరామశ్నా స్త్రీ) తల్లిదం[డ్రులు కూతురు పెళ్లి విషయంకోసం ఘర్షణ = 
పడటం ( ఉదాహరణ - కురుగంటి సీతారామయ్య ) మునుపులు మనస్తత్వాన్ని చిత్రించడం ( మనిషి 
మనసు - రా.సి. ఆంజనేయశా స్త్రీ) ఆటవిక జాతుల్లో వుండే మూఢనమ్మకాలు. (అమ్మమ్మ తల్లీ - 
పూడిపెద్ది వెంకటరమణ య్య) పూర్వాచార పరాయణ త్వాన్ని ఆసరాగా చేసుకొని భర్తను దద్దమ్మను చేసిన | 
` భార్యలు (మొదటి బహుమానం - చింతా దీక్షితులు) తెలుగు కథానికల్లో పాత్రలుగా వస్తువుగా గోచరమవుతూ 
వున్నాయి. 























హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 19 


బాంధవ్య సంబంధాన్నే కాదు- స్నేహ సంబంధాన్ని సైతం నిలుపుకోవడానికి తెలుగువాళ్లు బంధుత్వం 
కలిపి పిలవడం అందులో కులతారతమ్యాలు వుండవు. అందరమూ సమానమేనన్నభావం చిన్న పిల్లలకు 
సైతం కలుగుతుంది. ఇంటో శంభకారా$లు జరిగినపుడు ముత్తెదువుల్ని పేరంటానికి పలచి పసుపురాసినప్పుడు 
మెడకు గంథంపూసి బొట్టుపెట్టి తాంబూలాలివ్వడం తెలుగువారి ఆచారం. తెలుగు (స్త్రీలకు ఇలాంటి 
వాటికి కొదువ వుండదు. పెళ్లిళ్లలో వధూవరులను చేయడం , నలుగులు పెట్టడం, పెళ్లికొడుక్కు. కాళ్ళు 
కడిగి, కన్యాదానం చేయడం, అదే సమయంలో మంగళవాయిద్యాలను వాయించడం, తాళి కట్టించడం, 
తలం (బాలు పోయడం, పూజారి వధూవరులకు అరుంధతిని చూపించడం, ఊరేగింపు జరపడం మొదలైనవి 
స్ఫుర్తిస్తాయి. ప్రాంత ఆచారాలనుబట్టి ఈ పద్దతుల్లో కొంత వైవిధ్యం వుండవచ్చు. 

అలాగే కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం, అందరూ సుఖంగా (బతకాలనుకోనడం, పెళ్లిళ్లలో 
కట్నాలు చదివించడం, పనులకు వెళ్లేటప్పుడు అపశకునాలైన ఊరపిల్లి, మంగలి, కట్టెలమోపు, విధవరాలు 
ఎదురువస్తే తమ పనులు జరగవని ३०८१६ మరలడం, పొలాల్లో పంటలు సస్యశ్యామలంగా వున్నప్పుడు 
దిష్టికుండ పెట్టడం, ఎవరైనా నడివాకిట్స్టొ తుమ్మితే తలపై २२९२९६८०, మం(త్రం వేయించడంతాయితు 
కట్టించుకోవడం మొదలైనవి తెలుగు కథానికల్లో కనిపిస్తాయి. 

2 విషయాలను కథానికా సాహిత్యం ద్వారా పరిశీలిద్దాం. భూతాలు, దయ్యాలు లేవని, అంతా 
మన(భ్రమ అని తెలియజే యడం ( భూతనైద్యం - కరుణ కుమార, ) ఆటవిక తెగలకు సంబంధించిన శాసనాలు 
(అవివాహ శాసనం - టేకువుళ్ల కామేశ్వరరావు ) ఆచారం పేరుతో గూడెంలో: కన్నెపిల్లల పండ్లు 
ఊడగొట్టించడం ( ఏళ్ల పండుగ - టేకుమళ్ల కామేశ్వరరావు), భర్తకు భార్యే స్వయంగా రెండవ పెళ్లి చేయడం 
(స్వయంకృతాపరాధము - కె.యస్‌. రాధామణి ), రక్త సంబంధాలను విచ్చిన్నం చేసిన ధోరణంలు (సహగమనం 
- అనిశెట్టి సుబ్బారావు) , మూఢాచారాల ముసుగులో కాలం చెల్లిన శా|స్తాలకు సం(ప్రదాయం రంగులు 
పూసి దురాచారాలనే సదారాలుగా చూాపిన (© ( కన్యాదాన సలందక్కుతుంందా - అక్కిరాజు 
ఆంజనేయులు) (ప్రాచీన ఆచారాలనే పరమావధిగా పెట్టుకొని బాల్యవివాహాలు చేయడం (వెంకాయమ్మ 
వివాహం - గోటేటి జగన్నాథరావు ), తెలుగు కథానిక సాహిత్యంలో విశేషంగా చోటు చేసుకొన్నాయి. 

22 సంసారిక జీవనం 

మానవబీవితం బాల్యం, కౌమారం, యవ్వనం, వార్డక్యం. అనుభవించాల్సి వుంటుంది. 
సామాన్యంగా వ్యక్తి బాల్యంలో తల్లీదం(డ్రుల కనుసన్నల్లో బీవిస్తాడు. ఏది కావాలన్నా తల్లీదం(డ్రులపై 
ఆధారపడుతాడు. కాని యవ్వనంలో వాటీని తానే సాధించడానికి ఆలోచిస్తాడు. తన శక్తిని అడ్డుపెట్టడానికి 
ప్రయత్నిస్తాడు. యవ్వనంలో మొదటిదశ వివాహం. వివాహమైన దంపతులు 'నాకు నువ్వు నీకు నేను’ అనే 
ధోరణిలో వుంటారు. చిన్నతనంలో తల్లీదం(డులు తవు సంరక్షణ లో పెరిగిన పిల్లలు యౌవన 
ప్రాయులయ్యేసరికి వాళ్లముద్దుముచ్చట్టు తీర్చడానికి ప్రయత్నిస్తారు. అందుల్లో ముఖ్యంగా వివాహం, 
తమపిల్లలకు మంచి సంబధం చూచి వెళ్లి చేయాలని తమ ముందువారు అనురాగంగా ఆప్యాయంగా 
వుండాలని కలలు కంటారు. 

| लल విషయంలో అయితే వారికి యుక్తవయస్సు వచ్చేసరికి తల్లిదం[డ్రులకు ని(ద్రపట్టదు. 
ఎలాగైనా ఒక మంచివాడిని చూసి పెళ్లిచేస్తే వాళ్లపని పూర్తి అవుతుందని అభి ప్రాయపడతారు. దగ్గర సంబంధాలు 
వుంటే కార్యక్రమం తొందరగా అవుతుంది. లేకుండా సంబంధాలకోసం వెంపర్జాట కొనసాగిస్తారు. సంబంధం 
దొరికితే అబ్బాయి గుణగణాలు, విద్య, మర్యాద, గోత్రాలు అన్నీ విచారిస్తారు. అంతా మంచిదైనపుడే వారు 
పెళ్లీ ప్రయత్నాలు కొనసాగిస్తారు. అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు చూసుకోవడం, కట్నకానుకలు 





20 తెలుగు కథానిక - సమాజం 
నూట్టాడుకోవడం, పెళ్లిచేయడం అమ్మాయి తల్లీతం(డ్రుల కర్తవ్యం అవుతుంది. అమ్మాయి పెళ్లి త్వరగా 
చేయకుంటే బంధుత్వం, స్నేహం, పరిసరాల (ప్రభావం పడే అవకాశాలుంటాయి చదువుకొన్న యువతీ 
యువకుల్ళొ పరస్పర ఆకర్షణకు గురై వారిమధ్య (పీమ (ప్రయత్నాలకు దారితీస్తాయి. అవి సపుష్పిస్తాయి 
तिष्ठन्‌ సమావేశం కావటం తర్వాత 'నువ్వే నా ప్రాణం , లేదంటే నే (బ్రతకడం కష్టం” అనుకోవడం, 
భాశలు చేసుకోవడంలాంటివాటితో ఒకరినొకరు దగ్గరవుతారు. తెలియని ఆలోచనలతో ఆగని ఆవేశాలతో 
నిగ్రహించుకొోలేని ఆకర్షణ లకు గురి అవుతారు. తరువాత (ప్రేయసి (ప్రియుల్లో ఎవరికో ఒకరికి మోజు తగ్గుతుంది. 
కులతారతమ్యాలు అడ్డువస్తాయి. (పేమ కరిగి సెలయేటిలో కలసిపోతుంది. ఒకరు పిచ్చివారుగా మారితే 
536०४८० ధనవంతుల్ని సెల్టిచేసుకొని సుఖంగా సంసారజీవితాన్ని కొసాగిస్తారు, ఈ విషయాలు తెలుగు 
కథానికల్గొ అద్దంపట్టినట్లు కన్పిస్తాయి. | 
స్నేహితురాలికోసం తను(పేమించిన వ్యక్తిని త్యాగం చేసిన యువతులు (త్యాగం- జోగారావు), 
పచ్చని సంసారంలో చిచ్చుపెట్టలేక తనజీవితాన్నే త్యాగం చేసుకొన్న (స్త్రీలు ((ప్రణయత్యాగం - దంతుర్తి 
లత్మీనరసమ్మ), వేశ్యను (పీమించిన యువకుడు తల్లీ నిరాదరణతో జీవితాన్ని త్యాగం చేయడం, (536 
విశ్వనాథ సత్యనారాయణ), కూలీ నాలీ చేసుకొని జీవితం గడి (టయసి - (ప్రియులు (చీకటీ వెలుగులు - 
జి యల్‌. సూరి), ద్వేషించిన జాతిని (పీమించిన యువకులు (ఎవరిదోషం - అడవి బాపిరాజు), (పేమించిన 
ప్రీయురాలికోసం తం|డ్రి మాటనే కాదన్న కొడుకులు, (ద్వేషం - రాజారావు), గాఢంగా (పేమించుకొన్న 
యువతీయువకులు అబ్బాయి తం|డ్రి ధనదాహంమూలాన విడిపోవటం (రాధ - వెంకటనాగేశ్వర రావు), 
అన్యోన్యంగా వుండే యువతీయువకుల (పీన కామాంధుడైన భూస్వామికు[ట్రవల్ల భగ్నం కావడం, యువతి 
పిచ్చిదికావడం (పశువుల కొఠం - కరుణ కుమార), (పీమించినవాడినే మోసంచేయడం (ఆఖరు లేఖ - 
పద్యావతిదేవి), తెలుగు కథానికలో (ప్రతిబింబించాయి. అలాగే అల్లుళ్లను వెదకటంలో అమ్మాయిల 
తల్లిదం|డ్రులు పడేబాధలు (ఎదురు గాలి - మధురాంతకం రాజారాం), కట్నమిచ్చి పెళ్లి అయినా చెయ్యాలి 
కోరినంత చదువన్నా చెప్పించాలి లేకపోతే మంచి గుణాలన్నీ ఆకలిపొట్టలో ఆహుతైపోతాయి అని చి త్రించేకథలు 
(పాడులోకం - పాడు మనుషులు - బలివాడ కాంతారాను), పెళ్లికి ముందే కట్నం ఇవ్వడం వాయిదాల 
పద్దతిలో కొనుగోలు చెయ్యడం అస్తిఎరగా చూపి ఇల్లరికం వుంచుకోవడం కొందరి పద్దతైతే తమ పలుకుబడితో 
అబ్బాయికి ఉద్యోగం ఇప్పించి పిల్లనిచ్చి పెళ్లిచేయడం (యావజ్జీవ శిక్ష - కొడవటిగంటి కుటుంబరావు), 
కొన్ని कथ విషయాలుగా గుర్తింపు పొందాయి. ఒక సవర్ణ (స్త్రీ హరిజన యువకుడిపై మోజుపడి స్పై 
చేసుకోవడానికి ప్రయత్నిస్తే उदू పరువు పోతుందని వారిపెల్లికి అడ్డంకులు పెట్టడం అందుమూలంగా 
వారిద్దరూ ఆత్మాహుతికి లోను కావడం (మాలా మనిషి - కలవకొలను సదానంద), ఒక రెడ్డియువతి 
మరొక కులం యువకుని (పేమించి పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తే అమ్మాయి తం|డ్రి ఆమెకు మరొకరితో 
వివాహం కుదుర్చడం, అది సహించలేని ఆమె నదిలో పడటం, యువకుడు అమ్మాయిని రక్షించటంకోసం 
నదిలోపడి ఇద్దరూ నీటి (ప్రవాహంలో కొట్టుకపోవడం (ఇరువురమూ ఒకేచోటికి పోదాము (కిపొద 
సు(బ్రహ్మణ్యశ్నా స్త్రీ) మొదలైన కథలు తెలుగునాటి (పీమజీవితానికి ఆయువు పట్టులు 
, వివాహమన్నది స్త్ర పురుషులిద్దరికీ సంబంధించిన విషయం. అందులో ఇద్దరూ భాగస్వాములే 
ఈ వ్యవస్థ పితృస్వామిక వ్యవస్థ కాబట్టి తరాలుగా మగవాడికి ఆడవారిపై అధికారం చే దర్శం వుంటుంది, 
దాదాపు అన్నింటా మగవాడిదే పైచేయిగా వుంటుంది అందువల్ల స్రీలకు (ప్రాధాన్యత ఇవ్వవలెనని, వారిని 
అన్నింటా సమానంగా చూడాలని సమాజం గొంతు చించుకొని అరుసుంది. రచయితలు తమ కలా 
అరిగిపోయేలా, కాగితాలు తరగిపోయేలా, చేతులు అలసిపోయేలా రా న్నారు. అంతర్జాతీయంగా నుహిఖా 
_దశాబ్దీ వచ్చింది. అయినా వారి పరిస్టీతి ఎక్కడ వేసిన గొంగలి అక్కడిలాగే వుంది 











హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 21 


2.2.1. దాంపత్యం : వివాహం తర్వాత భార్యా భర్తలకు అసలుజీవితం (ప్రారంభమవుతుంది. 
మానసిక అనుబంధమేగాక శారీరక సంబంధంకూడా అప్పటీనుండే మొదలవుతుంది. వారి మనసులు 
ఒకటవుతాయి. పెనవేసుకుంటాయి. కోడలు కొత్తవాతావరణానికి అలవాటు పడాలి, కుటుంబసభ్యులతో 
మెలకువగా వుండాలి. కొత్తగా సంసారానికి వచ్చిన కోడలుతో అత్తింటివారు సానుభూతితోనే మెలగుతారు. 
ఆడబిడ్డలు ఆప్యాయత ఒలకబోస్తారు. అలా జరిగితే వారికి ఏ సమస్యా వుండదు. కాని మానవ మనస్తత్వం 
అంతా ఒకతీరుగా వుండదుకదా! కుటుంబాలు కూడా ఒక పద్దతిలో వుండవు కదా! సహాయ సానుభూాతులు 
నశించి = మొదలౌతాయి. అలాంటపుడు ఆ కుటుంబం మనుగడ సాగించడం కష్టం. 
అమ్మాయి కట్నంతేలేదనో తెచ్చినా అది చాలలేదనో అమ్మాయి అందంగా లేదనో పనిపాటలు చేయలేదనో 
అత్త చి(రుబురగ్రలాడటం కనిపిస్తుంది. తన కొడుకుతో లేనిపోని అబద్దాలు చెబుతుంది. ఇక అప్పటినుండి 
ఆమె జీవితం అంధకారమవుతుంది. కష్టాల కడలిలో సుడిగుండంలా తిరుగుతుంది. ఒకప్పుడు తానూ 
కోడలినేనన్న సత్యాన్ని అత్త మరచిపోతుంది. అత్త కుర్చీమీద కూర్చొని అన్ని అక్కడికే తెప్పించుకొని తినడం 
త్రాగడం చేస్తుంది. కోడలితో గొడ్డుచాకిరి చేయిస్తుంది. తన కూతుళ్లవద్ద అణి గిమణి గి తిరగమని కోడలిమీద 
అత్త అధికారంచలాయిస్తుంది. కోడలు తెలివి గలది అయితే ఎదురుతిరగడానికి ప్రయత్నిస్తుంది. లేదంటే 
పెట్టే కష్టాలన్నింటిని భరిస్తుంది. లేదా ఆత్మహత్మకు పాల్పడుతుంది. ఆమె ఆత్మహత్మ చేసుకొన్నదే తడవు 
అత్త తన కొడుక్కి మరో పెల్లికూతురుకోసం, కట్నంకోసం వెంపర్ణాట మొదలుపెడుతుంది. 

తెలుగుకథానిక పైసమస్యలన్నింటి లోనూ (ప్రతిబింబిస్తుంది. కట్నం ఇచ్చి పెళ్లిచేయలే ని తండ్రికి 
బరువు కాలేక ఆత్మహత్య చేసుకున్న యువతి (ఎవరుబాధ్యులు - కాశీనాథుని నాగభరాషణ రావు), తగినంత 
కట్నం ఇవ్వకపోతే ఎంత అందమున్నా ఆడపిల్లకు పెళ్లికాదనే విషయాన్ని తెలియజేయడం ( ఊహ ఊర్వశి - 
చాగంటి సోమయాజులు), లాంఛనాలు సరిగా ఇవ్వలేదని అత్తగారి వేధింపులకు గురి అయిన కోడళ్ళు 
(కోడలు - బాల।త్రిపుర సుందరమ్మ), వియ్యపువారి లాంఛనాలకోసం కోడలును వేధించిన మహిళామండలి 
అధ్యక్షురాలైన అత్తగారు (అభాగిని - చిలకూరి శేషగిరిరావు), మామగారి ఆస్తికి తొనే వారసుడినని, 
దానిని తన స్వాధీనం చేయాలని భార్యను పుట్టింటికి పంపకుండా వేధించే छद (రెండువరాలు - రాజ్యలక్ష్మి) 
మోటారుసైకిలు కొనిస్తే గాని అత్తవారింటికి రానని ఆలిగి మరదలు పెళ్లిలో నానారభసచేసి, భార్యను, 
మామను సతాయించే అల్బుళ్ణూ (మానవతి ~ బాల(త్రిపుర సుందరమ్మ), కట్నంకానుకల విషయంలో 
తగాదాపడి కోడల్నిపుట్టినింటే వుంచి ఆమెను తల్తీతం|[డ్రులను ఇబ్బంది పెట్టే सद्दे ( స్వార్టమా - సంసారమా 
వల్లూరి గోపాలకృష్ణ), అత్తగారి బాధలు భరించలేక జీవితంమీద విరక్తితో మరణించే కోడలు, (నిజం - 
కప్పగంతుల సూర్యనారాయణ), వస్తువులై, పాత్రలై, కథానికా సాహిత్యంలో కనిపిస్తున్నాయి. అలౌగే అత్తకు 
ఎదురుతిరిగిన కోడళ్ళ కథానికలూ మనకు స్ఫూరిస్తాయి. కట్నం తీసుకరమ్మన్నందుకు భర్తను ఆడబిడ్డను 
యెదిరించి త్తన వ్యక్తిత్వం, ఆత్మగౌరవం కోసం కాపురాన్నే వదలిన కోడళ్ళు (కీలెరిగినవాత - (శ్రీపాద 
సు(బ్రహ్మణ్యశ్నా స్త్ర) కట్నం బాధలు భరించలేక పుట్టినిల్లు చేరిన కూతుళ్ళు, (గౌతమి - పాలకోడేటి రామశర్మ), 
తన సుఖం కోసం కూతురు దాంపత్యజీవితంలో సౌఖ్యం లేకుండా చేసిన తం(డ్రులు ( ఆడాళ్లని పెంచకూడదు 
- శ్రీపాద సుబ్రహ్మణ్య శ్నాస్త్రి), పాత్రలు తెలుగుకథానికా సాహిత్యంలో దర్శనమిస్తాయి. 

అత్తగారి. కథలు అనగానే కథా సాహిత్యంలో మనకు భానుమతీ రామక్నష్ణ కనిపిస్తారు. వయస్సు 
నుల్లిన ఒక అమాయకవు అత్త ఎంత ఆర్భాటం చేస్తుందో ఈమెకథల్గో చమత్కారంగా (ప్రదర్శించడం 
కనిపిస్తుంది. ఈ విధంగా తెలుగువారి కథానికల్గొ నూతన దంపతుల ముద్దుముచ్చట్లకు అత్తగారి ఆరశ్లకు 
మరదళ్ల దుడుకుతనానికి కొదవలేదు. | 








22 తెలుగు కథానిక - సమాజం 


సంసారిక జీవితంలో మరో విషయం సంతానం. ఆడపిల్లకు వివాహంకాగానే గృహిణిగా హోదా 
లభిస్తుంది. అప్పటినుండి ఆమె రకరకాల |వ్రతాలు, నోములు, ఉపవాసాలు చేయడం మొదలవుతుంది. 
పెళ్లి, సమయంలో నూతన దంపతులను పెద్దలు 'సంతాన ప్రాప్తిరస్తు? అని జీవిస్తారు. తెలుగింటి ఆడపడచులు 
కూడా తమకు సాధ్యమైనంత త్వరగా పిల్లలు వుట్టాలని కలలు కంటారు. అత్త కోడలు కడుపున కసే 
కాయకోసం ఎదురు చూస్తుంది. ఆమె గర్భవతి కాగానే (ప్రసవించేంతవరకూ రకరకాల పదార్దాలు తీనబెడుతారు. 
రకరకాల పూజలు, ఉపవానాలు నోములు చేయిస్తారు. ఆ బిడ్డ పుట్టడంతోటే ఆమె జీవితానికి సార్థకత 
చేకూరుతుంది. మానవజాతి మనుగడకొనసాగుతుంది. కాని తెలుగింటి ఆడపడుచుల్లో ఎవ్వరూ పిల్లల 
పుట్టక గొ[డ్రాలిగా జీవించడానికి ఇష్టపడరు. ఆ జీవితం ఆమెకు దుర్భర దారి(ద్ర్యాన్ని పంచి ఇస్తుంది. 
అప్పటీనుండే అత్తగారి ఆరళ్ళు మొదలవుతాయి. పిల్లలు పుట్టలే దని తనకొడుకు ఇంకొక పెళ్లి చేస్తానంటుంది. 
అవసరమైతే ఆమె తన కొడుకునుండి విడాకులు ఇవ్వడానికైనా సిద్దపడుతుంది. అంతేగాక చాలా కొలంగా 
పల్లలు పుట్టని స్రీలు తమకు పిల్లలు పుట్టలే దని ఇతర మగవారితో సంబంధాలు సెట్టుకోవడం కూడా 
తెలుగు కథల్లో చి(త్రితమయ్యాయి. 

అలాగే సమాజ వ్యవస్థలో కేవలం పిల్హలకోసమేగాక తమ భర్త వద్ద పొందలేని సుఖాన్ని ఇతరుల 
వద్ద పాందడంకోసం వ్యభిచారులుగా లేదా డబ్బుకోసం వేశ్యలుగా మారటం కన్పిస్తుంది. అలాగే ఆర్థిక 
విషయంగా సంసారం గడపలేక ఇబ్బందులు పడుతున్న భార్యాభర్తలు కూడా కన్పిస్తారు. రాబడకన్నా ఎక్కువగా 
ఖర్చుపెట్టే ( స్త్రీ, పురుషులు కథల్లో ఎదురౌతారు. సమిష్టి కుటుంబంలో [బ్రతకడం ఇష్టంలేక వ్యస్టికుటుంబాలు 
ఏర్పడటం అందరాని వాటిీకి అర్రులు చాచడం, ముచ్చటపడి పెళ్లి చేసుకున్న దంపతులకు పదారేళ్టు దాటకుండా 
దాంపత్యజీవితంలో ఉత్సాహం నీరుకారి పోవడం మొదలైనవి ఈ కథల్గ్‌ కనిపిస్తాయి. 

ఈ సమస్యలన్నీ కథానికలో (ప్రతిబింబించాయి. తమ పరిస్థితిని మరచి ఆడంబరాలకు పోయిన 
మధ్యతరగతి (స్త్రీలు (పండుగపట్టుచీర - మం.రం) , సంతానసౌభాగ్యం ఎంతో ఆష్లోదకరమని భానించే 
జీవితం (పిల్లలుగల్లయిల్లు - మునిమాణిక్యం నరసింహారావు), సంతానం అపరిమితమైతే వచ్చే ఇబ్బందులు 
లెక్కలేనన్ని అని వివరించే స్టితి (యింకా ఏంచెప్పాలి - వాసిరెడ్డిసీతాదేవి సంతానలజ్ష్మీ - కలనకొలను 
సదానంద), అన్ని శోకాలకన్నా పుత్రశోకం దుర్భరంగా గుర్తింపుపొందే ధోరణి (పోయింది పొల్టు - బలివాడ 
కాంతారావు), సంసారిగా జీవితం ప్రారంభించి పరిస్టితులదృష్టా వేశ్యగా మారే (స్త్రీలు (రమణి - శేషగిరిరావు), 
భక్తికోసం తనశీలాన్ని జమీందారికి బలిపొట్టుకోలేక అతన్ని చంపి తానూ చనిపోవడం (బలవంతం - 
బొందలపాొటి శివరామకృష్ణ ), పండుగకు సిల్ముచీర కావాలని పట్టుబట్టి నెగ్గిన మధ్యతరగతి యువతులు 
(సిల్కుచీర - రావు), సభలు, సమావేశాలంటూ ఇల్టును గుల్ల చేసిన యువతిజీవితం (నాగరత్నం - 
కొరుగంటి సీతారామయ్య) , సుఖంగా (బ్రతకడానికి డబ్బుకోసం అడ్డదారులు తొక్కిన వేశ్యల (బతుకు 
(జగన్నాథునిరథం - మొక్కపాటి నరసింహశ్నా స్త్రీ), డబ్బుకోసం అక్రమ సంబంధం పెట్టుకొని ఆ అక్రమ 
- సంపాదనతో భోర్తను కూడా లెక్కచేయని యువతుల స్థితిగతులు (లేడి కరుణాకరం ~ చాగంటి 
సోమయాజులు), సంతాన వాంఛతీరాలని మరొక వురుషునితో సంబంధం కలిగివుండటం (అవసరంలేని 
ఆపరేషన్‌ చలం), కోడలకి పిల్లలు లేకపోవడంతో అత్త తన పాలేరుతో కోడలుకు అ(క్రమ సంబంధం ఏర్పరచడం 
(నాగమ్మ - నిష్టల వెంకట రమణమూర్తి), వ్యక్తిత్వాన్ని ఆశలను చంపుకొని రకరకాల సమస్యలతో (బ్రత్‌కే 
భార్యలు, (హిందూ పాతి|వ్రతం - గోపీచంద్‌), ఒకరి భార్య మరొకరితో పిల్లలు కనడం (వొంటరితనం - 
చలం), సంతానం కలగలేదని బాధపడే (స్త్రీలు (గొ[డ్రాలు - సామవేదుల చిరంబీవమ్మ), భార్య అందంగా 
లేదని రెండోపెళ్లి చేసుకొనే భర్తలు (ఆత్మసమర్శణం - రాధాకృష్ణమూర్తి), రెండవభార్యను ఇంటినుండి 

















హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 23 


గెంటేసి మూడవపెళి చేసుకొన్న మగవారు (ద్వితీయ కళత్రం జి.వి. కృష్ణారావు) , స్నేహితుడి మీద 
అనుమానంతో భార్య (ప్రాణాలు తీసినవారు (ఎదురుపడకలు ఆంజనేయశ్నా స్త్రీ), భార్యను వేధించి 

ఇంటినుండి తరిమిచేసి తన తప్పులను తెలుసుకొని పశ్చాత్తాపడిన భర్తలు (పశ్చాత్తాపం - సుగుణమణో), 
చెడు అలవాట్లకు లోనయి డబ్బుకోసం భార్యలను వేధించే భర్తలు (పుట్టుమచ్చ - రేణుకాదేవి), లేకలేక 
కలిగిన సంతానానికి ఏ దేవుడిపేరు పెట్టుకోవాలో తికమక పడటం (వర (ప్రసాదం - కొడవటి కుటుంబరావు), 

భార్య డబ్బు పలుకుబడి సంపోదిస్తున్నందుకు అసూయపడి అనుమానపడ్డ భర్తలు ( డాక్షర్‌ అరుణ - 

చిత్తారికోటేశ్వర రావు) మెొదల్టెన విషయాలు వస్తువులు పాత్రలు ఈ కథానికా సాహిత్యంలో 

గోచరమవుతున్నాయి. 

మొత్తం పీద సంసారిక జీవితంలోని తీరుతెన్నులు, సుఖదుఃఖాలు ఆప్యాయత అనురాగాలు, 
ఒడుదుడుకులు, ఆశనిరాశలు, జయాపజయాలు తెలుగు కథానికల్లో నిత్యం విలసిబ్లతూ వుంటాయి. 
సంసారిక జీవితంతో ఎదురయ్యే సమస్యలను గురించి ఆలోచించినట్లే (ప్రజలు అనేక దోపిడీలకు గురి అవ్వడం 
తన ఆస్టినే ఇతరులు దోచుకోవడం సంసారంలో రాబడికన్నా ఖర్చులు ఎక్కువ కావడం పిల్హలను బడికి 
పంపించడం, వారి (బతుకును చక్కగా తీర్చిదిద్దడం వార్దక్యంలో పడిన తల్లీ దం(డ్రులను సరిగా చూసుకోవడం 
సాధ్యమైనంత డబ్బు సంపాదించడానికి ప్రయత్నించడం కనబడుతాయి. తాము లాభపడటంకోసం ఇతరులను 
బలిచేయడం ఇక మధ్యతరగతి (ప్రజల విషయానికొస్తే అధిక వడ్డీలతో అనేక అప్పులు చేయడం ఆ అప్పుకు 
షావుకారు అతని భూమిని లాక్కోవడం మొదలైన సమస్యలు నిత్యం కనిపిస్తాయి. 

మానవుడు వృద్దాప్యంలో అన్ని సమస్యలనూ వదిలించుకొని ఇంటివద్దే వుండటం తమ కర్తవ్యం. 
తమ మనవళ్లు మనవరాళ్లతో ఆటలాడుతూ జీవనం సాగించడం పరికింపదగ్గ అంశం అతనికి మానసికంగా 
శారీరకంగా శక్తి సామర్ణ్యాలు తగ్గివుంటాయి. అనారోగ్యం వల్ల శరీరం పట్టుతప్పిపోతుంటుంది. ధనార్జన 
లేకపోవడం వల్ల అవసరాలను తీర్చుకోలే కపోవడం (ప్రతిదానికీ కొడుకుపై ఆధారపడటం, దానికి కోడలు 
వీదరించడం, భార్య దూషించడం కన్పిస్తాయి. అంతే గాక వృద్దులకు చాదస్తం కూడా పెరుగుతుంది. 
ఆచారాలు పాటించాలనడం అధికారం చెలాయించడానికి (ప్రయత్నించడం, తమ మాట ఇంట్లో వినలేదని 
వాపోవడం జరుగుతుంటాయి. దానీతో ఇంటీమనుషులు విసుగుచెంది ఆయన కనీస అవసరాలు కూడా 
తీర్చడానికి ప్రయత్నించకపోవడం కన్పిస్తుంది. 

ఈ ధోరణిలో తెలుగుకథానికలు (ప్రతిబింబిస్తాయి. సంసారం సుఖంగా గడపటానికి చిట్కాలు 
చేసిన ఇంటిపెద్దలు ( బద్‌నసీహత్‌ - మునిమాణి క్యం) , కూతురు పెళ్లి ప్రయత్నమై భార్యపోరుపడలే ని 
భర్తలు (అమ్మన్న పెళ్లి ప్రయత్నం - జమదగ్ని) చెప్పినట్టు వినలే దని పాలేరుమీద దొంగతనంమోపిన రైతులు 
(బిళ్లలమొలకత్రాడు - కరుణ కుమార), ఉన్న ఆస్తులను అమ్మి శిస్తు కట్టినరైతులు (వెంకన్న - కరుణకుమార), 
కూలివాడిని దోపిడి చేసిన మధ్యతరగతి వ్యక్తులు (బొడ్డుమల్లైలు - చాగంటి సోమయాజలు), పాత్రలు, 
వస్తువులు ఈ కథల్లో కన్సిస్తూ ఉన్నాయి. 

అలాగే మధ్యతరగతి (ప్రజలు తమ (పీముకన్నా ఆస్తిపాస్తులకే (ప్రాధాన్యం ఇవ్వడం (రామభక్తుడు - 
చలం), డబ్బుకూ, మర్యాదకూ మధ్యవుండే సంబంధాన్ని తెలియజేయడం (పశ్చాత్యప్పుడు - కొడవటి 
గంటీ కుటుంబరావు), డబ్బులేక చావు (బతుకుల్లో వున్న పెద్దనాన్నను చరాడలేకపోవడం 
(డబ్బు- డబ్బు- డబ్బు- గోపీచంద్‌), మధ్య తరగతి రైతుల మనస్తత్వం చి(్రికరించడం (పేకమేడ - 
సూర్యారావు) , మారుతున్న పరిస్థితులకనుగుణంగా మార్చు చెందలేని (స్త్రీ వల్ణ సంసారిక జీవితంలో 
ఇబ్బందులు కలగడం ( ఆశాభంగము - బాలసుందరరావు), వృద్దులు తమ మనవరాళ్ళకు ఖర్చుపెట్టడానికి 











24 తెలుగు కథానిక - సమాజం 
కూడా చేతిలో డబ్బులు లేకపోవడం (ఎవరికోసం - ద్వివేదుల విశాలక్షి ), మొదలైన సమస్యలను 
తెలుగుక థానిక చి(త్రించగ లిగింది. సంసార బీవితంలోని భిన్న (ప్రాంగణాలను మానవ మనస్తత్వాన్ని 
(ప్రతిబింబింపజే స్తాంది తెలుగు కథానిక. 
2. 3. వృత్తి - ఉద్యోగం 

సమాజంలో మానవుని మనుగడకు ఏదో ఒకటి (బ్రతుకుదెరువు వుండాలి. అదివృత్తి అయినా 
ఉద్యోగం అయినా కావచ్చు ఈ రెండింటిలో మానవుడు ఏదోఒకటి సాధించడానికి ప్రయత్నిస్తాడు. 
తెలుగుదేశంలో తరాలుగా (ప్రజలువృత్తిజీవనాన్ని సాగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఉద్యోగజీవనం బాగా 
విస్తరించిపోయింది. తెలుగంవాది వృత్తుల్లో ముఖ్యంగా వ్యవసాయం, బట్టలు నేయడం, & 2०266, 
> (६०1०, సాలెపని, బేల్దారి, చెప్పులు కుట్టడం, ०६३०० అల్లడం, చేపలు పట్టడం, జంతువులను వేటాడటం 
వంటీవి వున్నాయి. ఇవికాక కాలపరిణామం వల్ల వచ్చిన వృత్తులు వర్తకం, రాజులు, సైనికులు "०९३ 
ఎన్నో వచ్చాయి. | | | | 

తెలుగు 1 చేయడం, విత్తనం 
వేయడం, వర్ణాలు సకాలంలో వస్తాయా రావా అన్న సందేహం (ప్రజలలో వుండటం వేసిన పంటను సక్రమంగా 
పోషించడానికి ప్రయత్నించడం మొదలైనవి జరుగుతాయి. ఈ నేపథ్యంలో అనేకమంది పాలేర్హతో ఉచితంగా. 
వూడిగం చేయించుకోవడం కూడా కనిపిస్తుంది. పండిన పంటను అమ్మడం, ధనం(ప్రోగుచేసుకోవడం 
కన్ఫిస్తుంది. అలాగే ఇతరవృత్తుల వాళ్ళు వారివారి వృత్తులను చేయడంచాకలివాడు బట్టలు ఉతకడం, మంగలి. 
వాడు తనవృత్తిని స్వీకరించడం సనాతనకాలంనుండి రావడం పరిపాటే. నేడు ఈ వృత్తుల వాళ్ళందరూ - 
వారివారి వృత్తులను స[క్రమంగా నిర్వర్తించటంలేదు. తమ వృతుల్లో రాబడి తక్కువగా వుండటంవల్ల వేరే 
పనులపై వారి మనస్సు లగ్నం చేస్తున్నారు. పట్టణాల్లో పాలు అమ్మటం, హోటళ్ళుపెట్టడం, కిల్లీకొట్టులు 
పెట్టడం, ఇతర వ్యాపార సంబంధమైన పనులను చేపడుతున్నారు. దేశంలో సార్వజనిక విద్యావిధానం 
విస్తరించడంవల్త , ఉదో(గావకాశాలు మెరుగుపడటంవల్ల కూడా రైతు విద్యారంగంవైపు పయనిస్తున్నాడు, 
గ్రామాలలో కష్టానికి తగిన ఫలితం లేక, అనేక వృత్తులవాళ్ళ పట్టణాల్లో చేరి వివిధ వృత్తులను చేపడుతున్నారు. 
రిజ్షా (త్రొక్కడం, తాపీపని చేయడం, మిల్లు కూలీ మొదలై నవి చేసినా వారి బీవితం దుర్చరంగా కొనసాగుతుంది. 
ఇక భికగాళ్ళ ఎత్తని అవతారమంటూలే దు. కథలు చెప్పేవాళ్ళు వీధినాటక కళాకారులు, పిల్లనానికి గజ్జొకట్టి . 
ఆడించడం, ముష్టి, ఎత్తడం, ఆ ముష్టికోసం తమ పిల్లలకీ కాలు, చేయి తీసివేయడం, కళ్ళుపొడవటం, 
మూగవాళ్ళు అని అబద్దాలు చెప్పడం మొదలైనవి మనకు కన్సిస్తాయి. 

గ్రామాల్ఫ్ళోరైతులు ఇతర వృత్తులవారిని కీనంగా చూడటం, వారి భార్యలను మోొనభంగం 

చేయడానికి ప్రయత్నించడం, వారి అస్తులను స్వాధీనం చేసుకోవడం మొదలైనవి కన్పిస్తాయి. అలాగే పట్టణ 
విషయానికొస్సో కమీషన్‌ వ్యాపారులు, దొంగవ్యాపారులు, డాక్షర్లు కన్పిస్తారు. కొందరు తమ వృత్తిని కొనసా గస 
మరికొందరు |ప్రవృత్తిరీత్యా వ్యక్తులను సాగిస్తారు. పడుపు వృత్తి కూడా ఇందులో భాగమే. 

సమాజంలో వున్న పై సమస్యలన్నింటినీ తెలుగు కథానిక అద్దంపట్టినట్టు కథలను సృష్టించింది... 
సవర్ణ ధనికురాలు అవర్జ్థుని ఆస్తి కాజేయడానికి చేసే ప్రయత్నాలు (కయ్య కాలువ - కరుణ కుమార), | 
స్వలాభంకోసం జీతగాని సంసారాన్ని నాశనం చేసిన సవర్ధులు (బంగారమ్మ కమతం - సి. యస్‌. రావు), . 
ఉద్యోగం లేకుండా పొలంపనులు చేసే జీవించాలనే, వారు (వెలంవెంకడు - చా.సో), శం(భ్రం చేయడానికి | 
తీసుకెళ్లిన బట్టలను చినగకుండా ఇవ్వవలె 3 రజకులు (పిండీకృతశాటి కొలకలూరి ఇనాక్‌), గ్రామంలో 
రెండు వర్గాల మధ్య బట్టలు ఉతికి (బ్రతకలేని చాకలివాడు పట్నంకు వచ్చి పట్నం పద్దతులు తెలియక 








హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 25 


పోలీసుల చేతుల్లో చావు దెబ్బలు తినడం (నేను బతకలేను సిన్నమ్మ - జి. ఆర్‌.మహర్షి ), తినడానికి 

తిండిలేక రికా(త్రొక్కి జీవితం గడ అభాగ్యులు (రిక్షావాలా - కరుణకుమార), పాటలుపొడి డబ్బులు 
సంపాదించే (గ్రుడ్డివారు (గుడ్డివాడు - పులికంటి కృష్ణారెడ్డి), గ్రామాల్లో చిన్న వృత్తుల వారి భార్యలను 
మానభంగం చేసే సవర్గులు ( ఊరుమ్మడి బతుకులు - సి, యస్‌. రావు), ఆసాముల బొద్దత్యానికి బలై నవారు 
(పేదవాడి పెళ్లాం - నవీన్‌) , పొట్టకూ టికోసం (క్రూరమృగాల నోళ్లలో తలదూర్శిన అభాగ్యులు (సర్మ్కసిడేరా 

- మదురాంతకం రాజారాం), తాపీపని చేయడంలో తన శీలాన్ని పోగొట్టుకొని కూలి తెచ్చుకున్న (స్త్రీలు 

(నిశ్చయం ~ భార్గవీరావు), అడుక్కోవడమే గొప్పవృత్తి అనుకొనే వాళ్ళు (దొంగవెధవ - ముక్కామల 
వెంకటేశ్వరరావు), ముష్టివాళ్టు గుడ్డివాళ్లను పెళ్ళాడటం (ఎంపు - చా.సో),చావు (బ్రతుకుల్లొ వున్నవాడిని 
డాక్షర్లు రక్షించలే కపోవడం ( డాక్టర్‌ - వాకాటీ పాండురంగరావు), డాక్టర్‌ డైలమా - రావూరి భరదాషజ) , 
సామాన్యులకు న్యాయంచేయాలని తపనపడే లాయరు (అంటరాని పాలం - ముద్దుకృష్ణ మొదలైనవి. 

సంప్రదాయక ఆధునిక, వృత్తులకు సంబంధించిన కథలు తెలుగుదేశంలో (ప్రతిఫలిస్తాయి. 

2.3.1. నిరుద్యోగం : సమాజంలో అన్ని ९९० వున్న విద్యావంతులు స్వతంత్ర వృత్తిలేక 
ఉద్యోగంరాక నిరుద్యోగులుగా వున్నారు. వీరు తమ శక్తి సామర్థ్యాలు వినియోగం లేనందు వల్ల నిరాశ, 
అసంతృప్తి (ప్రబలి దేశానికి భారంగా నిలిచారు. వీరు కాయకష్టం చేయలేక పోవడం. ఉద్యోగరంగంలో పో టీలు 
పెరిగి అవకాశాలు చాలకపోవడం, (ప్రభుత్వం పరి(శ్రమలు పెట్టకపోవడం, ఉద్యోగావకాశాలను పెంచకపోవడం 
నిరుద్యోగితకు కారణాలు కావచ్చు. వీరి పోషణ భారం తల్లిదం[డ్రులపై పడుతుంది. చివరికి ఏరి (బ్రతుకు 
అందరికీ చులకన కావడం, ఆ పరిస్థితిని సహించలేని నిరుద్యోగి జీవితం దుర్భరమవుతుంది. అభ్యర్షి 
అర్హత లకంటే కుల్వవంత (ప్రాంతీథం దంర భివరానాలు, పక్షపాతాలం, అవినీతి (ప్రావంుఖ్యాన్ని 
సంతరించుక్‌"ంటాయి. 

నేడు సమాజంలో వున్న నిరుద్యోగిత కథానికా సాహిత్యానికి వస్తువయ్యింది. ఆ నేపధ్యంలో 
తెలుగులో చాలా కథానికలు వెలువడ్డాయి. చదివిన చదువుకు ఉద్యోగం రాక ఆత్మహత్య చేసు కొన్న 
నిరుద్యోగులు (నిజం ~ కప్పగంతుల సత్యనారాయణ) , సంపాదనలేక కుటుంబం గడువక ఆత్మహత్య 
చేసుకోబోయిన నిరుద్యోగులు (చుక్కాని - రావూరు), ఇద్దరు నిరుద్యోగుల పరిస్థితి (రెండింతలు - 
ధనికొండ హనుమంతరావు), వచ్చిన ఉద్యోగాన్ని పోకొ ట్టుకొన్న అభాగ్యులు మరలా దానిని సంపాదించడానికి 
చేసిన (ప్రయత్నాలు (చెల్తనికానీ - కొడవటి, గంటీ కృష్ణమూర్తి) వ్యక్తిత్వం చంపుకొని భార్య ఆస్తిమీద 
బీవించడం ఇష్టంలే ని నిరుద్యోగులు (ఇంతలోవుంది ~ కొడవటీ గంటీకుటుంబరావు), తాత్మా_ లిక ఉద్యోగాలు 
చేస్తూ వివాహం చేసుకొని ఆ తర్వాత ఉద్యోగాలు వూడగొట్టుకొన్నవారు ( కీలెరిగిన వాత - (శీపొద) ఈ 
కథలో కన్సిస్తారు, 

2.3.2. ఉద్యోగం :- “ఉద్యోగం పురుష లక్షణం” అన్నారు పెద్దలు: మనిషి తన ९० 
బ్రతకడానికి ఉద్యోగం అవసరం. ఉద్యోగం ప్రభుత్వరంగ सम्‌ కావచ్చు |ప్రవేటంరంగ సంస్థల్లో కావచ్చు 
వేర్వేరు ల్లర్లతలున్నవారు వేర్వేరు స్టాయిల్ల్స్‌ పనిచేయడం జరుగుతుంది. ఒక వ్యవస్థలో పనిచేసేవారు ఒకరికొకరు 
సహకారం స్నేహం, సానుభూతి, కలిగి అందరూ ఒకే కుటుంబంగా కలసివుంటే బాగుంటుంది. కాని 
వారిలో అసమానతలు అధికార దాహం అధిక ధనసంపాదనలాంటి ఆలోచనలుంటాయి. దీనివల్ల హ్యక్తులు 
స్వార్థపరులుగా అసూయపరులుగా, కుత్సితులుగా అధికార మదాంధులుగా తయారై వాతావరణాన్ని కలుషితం 
చేస్తారు. అధికారం కోసం ప్రాకులాడుతారు. తోడి ఉద్యోగులపై చాడీలు చెప్పడం పై అధికారికి అతివినయ 
విధేయుడుగా మెలగడం ల్లర్లతల విషయంలో, సమర్ధత విషయంలో తమకే ఆధిక్యమన్నట్టు తక్కి.నవా ్లందరూ 











26 తెలుగు కథానిక - సమాజం 


పనికి రానివారన్నట్టు (ప్రచారాలు చేస్తారు. అధికసుఖాలకోసం సమాజంలో పలుకుబడిని పెంచుకోవడం 
కోసం (ప్రమోషన్లు సంపాదించడం కోసం అవసరమైతే ఏవస్తువునైనా పై అధికారికి ఎరగా చూపడానికి 
(ప్రయత్నిస్తారు. ఉద్యోగం సంపాదించడం సులభంకాని వచ్చిన ఉద్యోగంతో మనశ్ళాంతిగా (బ్రతకడం కష్టం. 
(బ్రతకడానికి బాగుపడటానికి ఎవరూ అడ్డురారు. కాని ఆ కార్యసాధనలో అడ్డదారులు (త్రొక్కితే సహించలేని 
వారు కొందరుంటారు. వారు అవసరమైతే బుద్ది చెప్పడానికి కూడా సిద్దపడుతారు., 

సమాజంలో వనరులు పెరిగేకొద్దీ మానవుని అవసరాలు కూడా సెరుగుతాయన్నది సత్యం. 
సామాన్య ఉద్యోగులు వారికిచ్చిన జీతంలో తమజబీవిత అవసరాలను తీర్చుకోలేక నానాబాధలు పడుతూ 
కోర్కెలను అణచుకొంటూ, ఆశలను దిగమింగుతూ అవసరాలను వాయిదా వేస్తూ కాలంగడుపుతుంటారు. 
ఇదే స్థితిలో వారు తమసమస్యలసాధనకోసం సమ్మెలు చేయడం సహజం. అంతేగాక ఉద్యోగ హోదా 
కొందరిమీద మారక [ద్రవ్యంలా పనిచేస్తుంది. చిన్న ఉద్యోగులను చులకన భావంతో చూడటం కనిపిస్తుంది. 

ఉద్యోగ నియాముకాధికారమున్న పెడ్డల్లో కొందరు స్వార్హపరులుగా, అవినీతి కోవిదులుగా 
వుంటారు. వారిని అభ్యర్థులు అన్ని కోణాల్లోనూ తృప్తి పరిస్తే కాని వారికి ఉద్యోగాలు రావు. అందరూ 
అలాగే వుంటారనడం కూడా అసత్యం. చిత్తశుద్దితో పనిచేసే వ్యక్తులు-కూడా కొందరుంటారు. వారు 
సమర్థులకే (ప్రాధాన్యం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. కొందరు మంచివారైనా పై అధికారులకు లోబడి వుంటారు. 

దేశవాసుల అవసరాలను బట్టి రకరకాల ఉద్యోగాలు ఏర్పడ్డాయి. నౌకరునుండి అత్యున్నత ఉద్యోగి 
వరకూ భిన్న 5०८६००९८ వుంటారు. కాని వారు ఎంతసంపాదించినా ఇంకా వెలితిగానే వున్నట్టు కన్పిస్తుంది. 
సామాన్యంగా తిండికి లేనివాడు తిండిగురించి ఆలోచించినట్లు తిండివున్నవాడు బట్టకు, బట్టవున్నవాడు 
గూూడుకు, గూడువున్నవాడు విలాసాలకు ఆలోచించినట్టు అనే చందం మనకు ఉద్యోగాల్డొ ऽ द) ०6. 
దీనికి కారణం డబ్బుమహత్య్యం. 

సమాజంలో జరిగే ఉద్యోగ సమస్యలు కథానికలో చి(త్రింపబడ్డాయి. పై వస్తువును ఇతివృత్తంగా 
తీసుకొని రచయితలు కథలను రచించారు. (క్రింది ఉద్యోగులపై పై అధికారులు జరిపే దౌర్హన్యాలు, (512 - 
కరుణకుమార), కులరపేరుతో (క్రింది ఉద్యోగిని వేధించిన పై అధికారులు (న్యాయానికి కాలంగాదు - 
విలిదండి కుడుతమ్మ), అధికారుల సమానం కోసం తనజీతాన్ని ఖర్చుపెట్టి దిగులుపడిన గుమాస్తాలు 
( దివాన్‌జీగారి మసాఫరు - కరుణకుమార), పై అధికారికి మర్యాద చేయబోయి ఇబ్బందులపాలైన అయ్యవారు 
(అయ్యవారిని చేయబోతే కోతయింది - కరుణ కుమార), అధికారులు తమ స్వార్ణం కోసం కార్మికులను 
బలిచేయడానికి ప్రయత్నించడం ( (శ్రుతి- కేతువిశ్వనాథరెడ్డి), చాలీచాలని బీతాలతో-కూతురుపెళ్ళి చేయలేక 
మంచంపట్టిన బడిపంతులు (ఎవరుబాధ్యులు - నాగభూషణ రావు), కార్మికుల సమ్మెను దెబ్బతీయడానికి 
గుడిసెలకు నిప్పుపెట్టిన మిల్బయజమానులు (మమత - బొందలపాొటి శివరామకృష్ణ), (ప్రమోషన్‌కోసం 
పైరవీలు సాగించే మధ్యతరగతి ఉద్యోగులు, (సారాయిడబ్బులు ~ కరుణకుమౌారో), తాము చేస్తున్న 
ఉద్యోగానికి అన్యాయం చేస్తూ అక్రమంగా డబ్బులు తీసుకొనే ఉద్యొగులు (నిరుద్యోగి - విక్రమార్మ్కయం), 
సుఖజీవనం కోసం అ(క్రమార్దన చేసి హోదాను పెంచుకొనే అధికారులు (గెజిటెడ్‌ ఆఫీసర్‌భార్య - తాళ్ళూరి 
నాగేశ్వరరావు) వచ్చిన జీతంచాలక తమకోర్కెలను తీర్చుకోలేక వాయిదా వేసే ఉద్యోగులు (ఆర్‌. చ(క్రారావుకథ 
~ వాకౌటి పాండురంగారావు), అవినీతిని ఆశ్రయించిన ఉద్యోగ నియామక అధికారులు, (రెండురెక్కలవాడు 
- వాకాటీ పాండురంగరావు) పొత్రలు, వస్తువులు ఈ కథల్లో మనకు గోచరమవుతున్నాయి. 
2.4. సంస్కరణ దృకృథం: “పందొమ్మిదవ శతాబ్దం భారతదేశానికి ఒక సంఘర్షణ యుగం. रे, 
కొత్తకు, విశ్వాసానికీ హేతువుకు, అణచివేతకు, విజృంభణ కు, ని(ద్రకు, చైతన్యానికి అవిద్యకు, విద్యకు, 




















హరిజనాభ్యుదయం - తెలుగు కధానిక 27 


అవరానంషతాగనికీ వరానవతకు, అవకాశవాదానికీ నిబద్దతా నివుంగ్నత లకు, స్వతం(త వాదానికి 
సామా (జ్ర్యవాదానికి''6 ఇలా అనేక అంశాల మధ్య భారతదేశం సంఘర్షించుకొంది. 

అంతకుముందు భారతదేశం ఇంగ్రీషువారి చేతుల్లో ఉంది. అనేక సం(ప్రదాయాలు, ఆచారాలు, 
మూఢనమ్మకాలతో |వైగ్గుతూ వచ్చింది. ఆనేపథ్యంలో సాంఘిక అసమానతలు తొలగించడానికి అనేకమంది 
సంఘసంస్కర్తలు బయలుదేరారు. అందులోభాగంగా కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, 
రఘుపతి వేంకటరత్నం, ఉన్నవ లక్ష్మీనారాయణ, చిలకమర్తి లక్ష్మీ నరసింహం, కొమజ్యూజు వేంకట లక్ష్మణ రావు 
మొదలైనవారు బయలుదేరారు. (బ్రహ్మసమాజం, ఆర్యసమాజం, రామకృష్ణమిషన్‌ మొదలైన సంస్థలు 
వెలశాయి. 

ఆనాడు సంఘం అనేక సమస్యలలో సతమతమవుతూండేది. ముఖ్యంగా (స్త్రీలు సతీసహగమనం, 
కన్యాశంల్బ్కం, బాల్యవివాహాల మధ్య నలిగిపోయారు. బాలవితంతువుల అ(క్రందనలు, మూఢవిశ్వాసాలు 
వికటాట్టహాసం చేశాయి. భార్య జీవించివుండగానే మగవాడు మరొకపెల్లి చేసుకోవడం, ముసలివాడైనా 
బహిరంగవేలంలో పద్దెనిమిదేళ్ల అమ్మాయిని కొని పెళ్లిచేసుకోవడం, అదేభర్త చనిపోతే భార్య జీవితాంతం 
విధవరాలుగా వుండటం, ఆ అమ్మాయి ముక్న్కు.పచ్చలారనిది అయినా అలోగేవుండాల్సిందే. పెళ్లిళ్ల సంతలో 
దళారీలుగా వ్యవహరించడం గౌరవమైన వృత్తిగా వుండేది. సవర్షులు తముస్థాయికి తగ్గట్టుగా 
వేశ్యలనుంచుకోవడం సర్వసాధారణం వర్ణాంతర వివాహాల ఊగేలేదు. సహపంక్తి భోజనాల |ప్రసక్తిలేదు. “* అసలు 
ఆ సాంఘిక వాతావరణమే దౌర్ణన్యపూరితం వాస్తవంగా కుళ్ళి కంపుకొడుతూ స్వతం[త్ర భావాల్ని మానవ 
సంచలనాన్ని గొంతుపిసుకుతున్న వాతావరణంి”7 సమాజంలో ఎక్కువభాగం (బాహ్మణంలు, బ్ఞైరాగుల 
ఆధీనంలో వుండేది. వారు సంఘాన్నంతా తము గుప్పెట్టో పెట్టుకొని తోలుబొమ్మలాట ఆడించారు. 
'వారు చెప్పిందే వేదం, వారు వేసిందే పాదం' ఆన్నట్టు చేశారు. నాడు సంఘంలో (స్త్రీ, పరిస్టితి నేటీకి ఇంకా 
కోలుకుంటున్నదని, పూర్తి ఆరోగ్యవంతం కాలేదని చెప్పవచ్చు. 

ఆ సమాబిక వ్యవస్థను రూపుమాపడానికి సంఘసంస్కర్తలు ప్రయత్నించారు. వారి (ప్రభావం 
సమాజంలో (పాకింది. జీవితంలో కలకాలం హాలాహలం మింగుతూ కూర్చోరాదని దానిని అమ్బుతంగా 
మార్చుకోవచ్చునని నిరూపించారు. వీరేశలింగం ఆధ్వర్యంలో అనేక వితంతు వివాహాలు జరిగాయి. 
బాల్యవివాహాలు నిషిధించడానికి శారదాచట్టం అండగా నిలిచింది. అప్పటినుండి కులాంతర వివాహాలు 
జరగడం మొదలయ్యాయి. వేశ్యాసమస్యనుండి తమ భర్తలను రక్షించుకోడానికి (స్త్రీలు ప్రయత్నించారు. 
చైతన్యవంతులుగా తయారయ్యారు. అవిద్యయే మూర్ణతకు మూలం అని తెలిసి విద్యావంతులు కావడానికి 
సమస్యలను తెలుసుకొనడానికి మాఢనమ్మకాల మూలంగా తాము ఇన్నాళ్ళు నష్టసోయినదానికి స్పందించారు. 
అప్పుడే సమాజంలో పాతకూ, కొత్తకూ సంఘర్షణ మొదలైంది. సమాజసం(ప్రదాయాలు తారుమారైతే 
సమాజం నాశనమవుతుందని ఒకవైపు సనాతనవాదులు విలపిస్తున్నా నూతన పథింవైపు పయనించడానికి 
సుగమంగా వున్న నాటి సమాజం వీరి మాటలు పెడచెవినపెట్టింది. 

ఈ నేపథ్యంలో తెలుగులో అనేక కథలు వెలువడ్డాయి. ముఖ్యంగా కథానికకు ఆద్యుడైన గురజాడ 
ఈ సంఘసంస్కరణ నేపథ్యంతోనే కథలు రాశాడు. ఆయన రాసిన దిద్దుబాటు, మెటిల్హా, సంస్కర్త హృదయం, 
మీ పేరేమిటి, పెద్దమసీదు అనే ఐదుకథలూ సంఘసంస్కరణోద్యమంకోసం రాసినవే. అలాగే స్త్రీ సమస్యలపై 
అవగాహన లేని సంస్కర్తల కథలు, (సంఘసంస్కర్త - అందేనారాయణ స్వామి) , భార్యలను కొట్టే భర్తలను 
సంస్కరించబోయి తానే పరస్త్రీ, మీద చేయివేసుకో బోయిన సంస్కర్తలు (మగవాడి तमत - కొడవటి 
గంటి కుటుంబరావు), ఆడది రంగూన్‌ వెళ్లకూడదనే కట్టుబాట్లు దిక్కరించి ఇతరులకు ఆదర్శ|ప్రాయులైన 








28 తెలుగు కథానిక - సమాజం 


యువకులు, (సుభ[ద్రమ్మ - (శ్రీపాద సుబ్రహ్మణశ్నాస్త్రి), కుహనా సంస్కర్త పన్నిన కుటిల వలయాన్ని 
ఎఇవేకంతో భేదించి బయటపడి తాను కోరుకొన్న యువకునితో వివాహం చేసుకొన్న వితంతు యువతులు = 
(రామలక్ష్మి - శ్రీపాద) తండ్రి చేత వెలివేయబడి యువపండితుణ్ణి వరించి పెళ్లిచేసుకొని తం'డ్రికే గుణపాఠం 
చెప్పిన వితంతు యువతులు (వెలొపొడితే అల్బుడైనాడు - శ్రీపాద ), పద్నాలుగేళ్ళయినా నిండని ఆడపిల్లకీ 
పదహారేళ్ళయినా నిండని మొగపిల్లవాడికి పెద్దవాళ్ళ తొందరపడి పెళ్ళిచేయటం (వయస్సు బుద్దికూడా 
పెరిగాయి. - (శ్రీపాద) ) వేశ్యాకులంలో కూడా ४०६ శిత్యంకల జాతిరత్నాల వంటి పస్ర్రీలుండటం 
(తులసిమొక్కలు - (శ్రీపాద), వీరేశలింగం పంతులు వితంతు పునర్వివాహలు విజయవంతంగా నిర్వహించిన 
కాలంలో సంఘసంస్కారవాదులకూ సనాతన వాదులకూ మధ్య జరిగిన ఘర్షణలు (తనదాకా వచ్చింది - 
శ్రీపాద), మంచి వంశములో పుట్టి మంచి సంప్రదాయాల్లో పెరిగిన వితంతువు వైర్యాగ్యంతో కాలం 
గడపడం (ఖచ్చితమైన జవాబు - (శ్రీపాద), కులం కట్టుబాటు వదలి మతం మార్చుకొని పెళ్ళిచేసుకొన్న 
భిన్నకులాల యువతీయువకులు (సాగరసంగం - శ్రీపాద ), లోకంలో పెద్దమనుషులుగా చలామణి 
అయ్యేకొందరు వ్యక్తులు ఎంతటి అవిసీతిపరులూ, లంచగెొండులూ అయివుంటారో, సంఘంలోని వేశ్యలతో 
ఎటువంటి సంబంధాలుంటాయో తెలుసుకో వడం ( కలుపుమొక్కలు - శ్రీపాద) , పరిస్థితులకనుగుణ ౦గా 
జీవనవిధానాన్ని మార్చుకొనకుండా పావీనాచారాలాధారంగానే బాల్యవివాహాలు చేసినవారు (వెంకాయమ్మ 
వివాహం - గోటేటి జగన్నాథరావు) భార్యభర్తల వయస్సులో ఉన్నతేడాలవల్ల సంసారం సజావుగా సొగకుండ 
ఉండటం (ద్వితీయం ~ కొడవటిగంటి కుటుంబరావు) ఆస్తి అంతస్తుకు ఆశపడి కన్నకూతురుకు వృద్ద 
వివాహం చేసిన తల్లిదం[డ్రులు, ఆత్మహత్యకు గంర్జైన ఆడపిల్లలు (చేశాడు ఎలాగైతే సంబందిం - 
మధసూదనరావు ), వితంతు కూతురుల సుభాన్ని పట్టించుకోకుండా పుర్వివాహం చేసుకొన్న వృద్దులు, 
(ప్ర్రీతత్వము - సుబ్బలత్మీదేవి), డబ్బుమీద వ్యామోహంతో కన్నకూతురుకు కన్యాశంల్యం వవావాం 
చేసి బాల్యంలోనే వైధవ్యాన్ని తెచ్చిపెట్టిన తల్లీదం[డ్రులు (సావి(త్రి స్వప్నము - బియ్యె సుబ్బారావు) వరకట్నం 
కారణంగా ఆడపిల్లల తల్లిదం(డ్రులు ఎదుర్కునే కష్టాలు ( కికృష్ణుని కృప - పట్టాబిరామయ్య ), 
వితంతువులపట్ల నాటి సమాజం ప్రవర్తించే తీరుతెన్నులు ( సరస్వతి కష్టములు గట్టెక్కుట - మాగంటీ 
శకుంతలాదేవి ) , వితంతువులపట్ల సమాజం అనుసరిస్తున్న దురాచారాలవైఖరికి నిరసనగా ఆత్మహత్య 
చేసుకొన్న వితంతువులు (కేశవపవనమ్‌ - చుం[డ్రుపట్ల రామారావు), వేశ్య ప్రోద్బలంతో భార్యపై 
హత్యాయత్నం చేసిన భర్తలు ( (భ్రమ - గోపాలస్వామి ) , దేవాదాసివ్యవస్టల వల్ల అధోగతి పాలవుతున్న 
స్త్రీలు ('హసికుడు - ఒకరు ), వంటి భిన్న ఇతివృత్తాలు, విభిన్నపాత్రలు, అనేక వస్తువులు కథానికలలో 
గోచరముతూవున్నాయి. ^ 
2.5. రాజకీ య (ప్రభావం:- రాజకీయ = సమాజస్వరూపంలో ఒక అంతర్భాగం. ఆంగ్రేయులు | 
రాజ్యూధికారం చేతబట్టిన రోజుల్ల్‌ ఎక్కువ భాగం భారతదేశాన్ని దోచుకోవడానికి ప్రయత్నించారు. 

ఆ (ప్రయత్నంలో భాగంగా భారతదేశంలో వారికి అవసరమైన సౌకర్యాలు చేయించారు. ఆది 
భారతీయులకు లాభదాయకమైంది. ఎంతోమంది నాయకులు స్వాతంత్ర్యం కోసం కృషిచేశారు. ఆ ఫలితంగా 
మనకు స్వాతం'త్ర్యం సిద్దించింది. స్వతంత్ర భారతదేశంలో స్వార్థపరులు ఎక్కువభాగం రాజకీయంలోకి 
ప్రవేశించారు. వారు నిస్వార్హపరులను రాజకీయాలలోకి రానీకుండా అణగ ॥ద్రొక్క(ప్రయత్నించారు. అధికారం . 
వాళ్ళచేతుల్గో ద్విగుణే కృతం చేసుకొన్నారు. 1952 లో (ప్రప్రధమంగా దేశంలో సార్వ(త్రిక ఎన్నికలు జరిగాయి. | 
వారు ఎన్నికల్లో యుక్తులు సాగిస్తూ, ఎత్తుకు పైఎత్తులు వేస్తూ, స్వార్థ చింతన అధికార వ్యామోహం మొదలైన 
వాటికి లోనైయ్యారుం. స్వార్బపరులు § ०५५० తవులాభంకోసం అవరాయంకులను పాచిక లుగా 






















హరిజన 
వినియో 
పూర్తిగా 
ల ENN సా 
ప్రజ © ‹ 
९०००६ 
ఎన్నిక € 
దాహం 
దేశాధి 
కనబ 
అవళో 
అంద 
అనేక 


చేయ 
शः 
శాఖో 








హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 29 


వినియో గించుకొన్నరు. పంచాయతీ వ్యవస్థ ఏర్పడిన తరువాత గ్రామీణ (ప్రాంతాల్లోకి రాజకీయ (ప్రభావం 
పూర్తిగా వ్యాపించింది. (ప్రజల్లో రాజకీయ అవగాహన పెరిగింది. దాన్ని సుసంఘటితం చేసి సామాజిక 
లక్ష్యసాధనకు నేతృత్వం వహించవలసిన నాయకులు, స్వార్థంకోసం అధికార దర్పంకోసం, ఎత్తుగడలు వేసి 
(ప్రజల విశ్వాసం కోల్పోయారు. ఆ స్థలంలో సరికొత్త నాయకులు (ప్రవేశించారు. వారిధోరణి కూడా అలాగే 
అయిపోయింది. నేడు సమాజంలో నిస్వార్థ రాజకీయనాయకులు దీపం పెట్టి వెతికి చూసినా కనిపించరు. 
ఎన్నికల్లో గెలచిన రాజకీయ నాయకులు దేశాన్ని (ప్రగతి పథంవైపు నడిపించవలసిన వారు నేడు అధికార 
దాహంతో ఒకరికొకరు అంతఃకలహాలతో అభివృద్ది గురించి ఆలోచించలేదు. రాజకీయనాయకుల కలహంలో 
దేశాభివృద్ది బలైపోతోంది. దేశానికి స్వాతంత్రం వచ్చి ఐదుదశాబ్దాలవుతున్నా దానికి తగినంత అభివృద్ది 
కనబడటంలేదు. దేశంలో ఇంకా పేదరికం, నిరుద్యోగం విలయతాండవం చేస్తున్నాయి. అనేక మంది 
అవరాయ3కులు అన్యాయాలకు గురవుతున్నారు. శక్తీ సావుర్జ్యాలు వున్నవారు తగిన న్టానాన్ని 
అందుకోలే కపోతున్నారు. అన్ని రంగాలలోను పోటీ అధికమైంది. ఈ రాజకీయ నేపథ్యం నుండి తెలుగులో 
అనేక కథానికలు వెలువడ్డాయి. 

పరతంత్రపాలనలో దారి(ద్ర్యాన్ని బానిసత్వాన్ని అనుభవిస్తున్న రచయితలు తమ కాలం పట్టి రచనలు 
చేయడం మొదలు పెట్టారు. మొదటి (ప్రపంచయుద్దానంతరం వెలువడ్డ తెలుగుకథానికల్లో రాజకీయ చిత్రణ 
కన్పిస్తుంది. రెండవ (ప్రపంచయుద్దానంతరం తెలుగుకథానిక ఫలవంతమైంది. నేడు ఇది వృద్దిచెంది అనేక 
శాఖోపశాఖలుగా విస్తరించింది. తెలుగుకథల్లో చక్కగా రాజకీయ సృహ కనపరచినవారు గోపీచంద్‌ (దేశం 
ఏమయ్యేట్టు, పీడిత హృదయం), రెండవ (ప్రపంచయుద్దకాలంలో విశాఖపట్టణం మీద జపాన్‌ బాంబుదాడిని 
తెలియజేసే కథలు ( బాంబులు పడిననాడు - సి, ఈశ్వరరావు), యుద్దానుభవాలు చెప్పిన మిలిటరీ 
కాష్టన్లు ( విజయోత్సవం - కొప్వోడి లక్ష్మన్న ), యుద్దకాలంలో అధికమైన తెలివిని (ప్రదర్శించి (ప్రాణాలు 
కోల్ళోయిన పిరికివారు, (పిరికివాడు - (छठ? గోపీచంద్‌ ), రెండవ ప్రపంచయుద్దకాలంలో రష్యా 
గెలిచినట్టు జర్మనీ ఓడినట్లు ఇండియాలో సోషలిస్టు రాజ్యంవస్తున్నట్లు కలలు కన్న వాళ్ళు ( భల్వూకస్వప్నం 
- చాగంటి సోమయాజులు), రాజకీయ నాయకులు స్వార్జానికి బడుగువర్తాలవారిని బలి చేయడం (పావులు 
పొములుగా మారినవేళ - సి.యస్‌.రావు ), గ్రామాల్లోన్ని ఎన్నికలచి(త్రణ ("धद జైలు -రావూరి 
భరద్వాజ ), అధికార దర్పం చూపించిన రాజకీయ నాయకులు ప్రజల్లో విశ్వాసాన్ని కో ల్చోవడం ( ఇస్‌రుండేకే 
నీచే - కలవకొలను సదానంద), మధ్యతరగతి రాజకీయకుడిచేతిలో బలైన రిశ్షావాళ్ళు ( కోటిగాడు స్వతంత్రుడు 
- పులికంటి కృష్ణారెడ్డి ), అలాగే స్వార్థం కోసం సమాజాభివృద్దికి నోచుకోని రాజకీ యనాయకులు కేవలం 
ఎన్నికల సవుంయంలోనే (ప్రజల సవుస్యలను గంరించి ఆలోచించే నాయకులు తవు ఆధిపత్యం 
కొనసాగించేందుకు అడ్డువచ్చిన సామాన్యజనాన్ని అణచివేసే బడానాయకుల పావులు కథానికా సాహిత్యంలో 
ఎక్కువగా దర్శనమిస్తాయి. 
2.6 జాతీయోద్యవంం: 

దాదాపు మూడు శతాబ్దాలకాలం భారతీయులు పారతం(త్ర్య పాలనను అనుభవించారు. ఆ 
అనుభవంతో తమ సంపదనే కొల్లగొడుతూ తమపైనే ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న ఆరగేయులను చూసి 
సహించలేకపోయారు. అనేకమంది నాయకులు స్వరాజ్యంకోసం నాయకత్వం వహించారు. ఆంగ్రవిద్యను 
నిరసించారు. వారి వస్తువులను కూడా బహిష్కరించారు. 1857 ప్రాంతంలోనే భారతీయులు ఆర్టోయులపై 
తిరుగుబాటు చేశారు. అదే మొదటి స్వాతం(త్య యుద్దం దేశవ్యాప్తంగా అనేక రకాల ఉద్యమాలు 
ప్రారంభమయ్యాయి. ఆ ఉద్యమాలు ఉధృతమై (ప్రజలను సభలు సమావేశాల్లో పాల్గొనేలా చేశాయి. 











30 తెలుగు'కథానిక - సమాజం 


ప్రచారం హోరెత్తి జనం చైతన్యవంతులయ్యారు. ఇందుకు విరుద్దంగా (బ్రిటీష్‌ ప్రభుత్వం సభలు, బహిరంగ 
సమావేశాలు జరుపకూడదని శాసనాలు చేసినప్పటికీ భారతీయులు వాటీని ఉల్లంఘించారు. అనేకమంది 
జైలు పాలయ్యారు. హతులయ్యారు. దీనితో ఉద్యమం బలమైంది కాని అణచబడలే దు. 

ఆనాడు దేశంలో జరుగుతున్న ఉద్యమాలకు ఆంధ్రరాష్ట్రం కూడా స్పందించింది. అనేక 
ఉద్యమాల్లో పాలుపంచుకుంది. నాడు తెలంగాణా స్థితి భయంకరంగా ఉండేది. దొరల దురాగతాలు 
సహించలేనివిగా వుండేవి. అధికారుల ఆగడాలకుఅంతులే కుండేది. అనేకమంది సామాన్య(ప్రజలు ఒకవైపు 
ప్రభుత్వం విధించిన పన్నులు చెల్లించలేక మరోవైపు ఆకలితో అలమటిస్తూ పరువు పోగొట్టుకోలేక ఆత్మహత్య 
చేసుకొన్నారు. వంరికొంతవుంది (పజలు ९० ०59 మోసపోతున్న విషయాలను తెలుసుకోవడానికి 
ప్రయత్నించారు. స్వాతం(త్రోద్యమంకోసం ఊరేగింపులు, సమ్మెలు, సత్యాగ్రహాలు చేశారు. కరుడుగట్టిన 
మనస్తత్వాలతో అజ్ఞానంతో ఆమాయకత్వంతో వున్న (ప్రజానీకాన్ని నాయకులు తమ ఉపన్యాసాల ద్వారా, 
సత్యాగ్రహాల ద్వారా ఉత్తేజితుల్ని జేశారు. స్వాతంత్రాన్ని సాధించడానికి ప్రయత్నించారు. ఈ వస్తువు 
కథానికా సాహిత్యానికి (ప్రాతిపదిక అయ్యింది. ఈ నేపథ్యంతో అనేక కథలు వెలువడినాయి. విదేశీ వస్తు 
బహాష్కరణ వుద్యమాన్ని (ప్రతిబింబించేకథలు (సేవాధర్మం - కరుణకుమార), ఉద్యవుకారులమీద 
ఆమానుపంగా కాల్పులు జరిపిన పోలీసులు, (సర్కిల్‌ ఇన్‌షెక్షరు - జమదగ్ని), గాంధీజీ పిలుపునందుకొని 
ఉద్యమంలో పాల్ఫ్‌ని జైలుకెళ్లిన అభాగ్యులు (అనిర్వచనీయఖ్యాతి - బి. వి.కృష్ణారావు), వ్యక్తి (పీమకన్నా 
ఉద్యమానికి |ప్రాధాన్యతనిచ్చిన (2, (సుశీల - చలం), జాతీయోద్యమ కాలంలో దేశంలోని రాజకీయ 
పక్షాల అనైక్యతను |ప్రతిబింబించటం (దేశం ఏమయేటట్టు - గోపీచంద్‌), ఉద్యమంలో పాల్గొనే వాళ్లకు 
సమస్యలపట్ల అవగాహన వుండాలని తెలియజేయడం (ఇలా జరిగేను - భావరాజు నరసింహారావు), 
సంఘ సంస్కరణ స్వాతం(త్రోద్యమాలను గురించి ఆలోచింపజేయడం (పూర్వజన్మ దాంపత్యం - 
నరసింహాచార్యులు), సైవున్‌ కమీషన్‌కు వ్యతిరేకంగా (ప్రదర్శన జరిపినందుకు సమాజం నుండి 
బహిష్మురింపబడిన వ్యక్తులు (నే ధన్యనైతి - గుమ్మడిదల దుర్గాబాయి), హిందూముస్లింల అనైక్యతలు 
(ఎవరి అదృష్టం - వేంకటరాజ్యలక్ష్మి) , కన్నతల్లి పోషణాద్దం జాతీయోద్యమానికి దూరమైన కొడుకును 
తనచావుద్వారా కర్తవ్యం బోధించిన మాతృమూర్తులు (త్యాగిని - మైదవోలు పద్మావతి), జాతీయోద్యమంలో 
భాగంగా జరిగిన మద్యపాన వ్యతిరేక కార్యకలాపాలను చిత్రిస్తూ కొంతమంది చైతన్యవంతులు కావడం 
(దోషసరిహారం - నరసింహం) , స్వాతం[త్రోద్యమంలో పాల్గొని సర్వస్వం పోగ్‌”ట్టుకొన్న నాయకులు (అప్పుడు, 
ఇప్పుడు - వెంకటాచలం), జాతీయోద్యమంలో ధైర్య సాహసాలను సమయసూూర్తిని (ప్రదర్శించిన స్త్రీలు 
(ఇదికథకాదు - తాడి నాగమ్మ), ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుపాలైన యువతీయువకులు ( నీలవేణి 
- రాయసం వేంకటశివుడు), విభిన్నమైన కథలు విశేషమైన పాత్రలు, సన్నివేశాలు తెలుగు కథానికా సాహిత్యంలో 
రూపుదిద్దు కొన్నాయి. తెలంగాణా ఉద్యమకథలు దొరల దౌర్ణన్యాలకు వ్యతిరేకంగా ఎదురుతిరిగిన సామాన్య 
ప్రజలు, (మానవుళ్ళొకూడానా - చినవెంకట రామారావు), పంటలు పండక కౌలుబకాయిలు చెల్లించలేక 
అవమానాలపాలై ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతులు ( ఇజ్జత్‌ - భాస్కరబట్ల కృష్ణారావు), దొరలదోపిడీకి గురై 
వూరొదలి పోయిన (బ్రాహ్మణంలు (అంతా ఏకమైతే - వట్టికోట अशप्त), పోలీసుల ठर 
(సంఘం॥ప్రతులు - సురవరం (ప్రతాపరెడ్డి), కనిపించే కథలు వెలువడ్డాయి. 
2.7 స్ర్రీవాదం * 

ఆంగ్లంలో “FemMInisem' అన్న పదానికి అనువాదం (స్త్రీవాదం. ఈ ఉద్యమం దాదాపు 
మానవుడు పుట్టినప్పటినుండి (2, గురించి ఆలోచింపజేసేది”'8 (ప్రాచీన కాలంలో అనేకమంది తత్వవేత్తలు 

















హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 31 


(స్త్రీలను గురించి ఆలోచించారు (,०:९> కట్టుబాట్టు సం(పదాయాలను పెంచారు. వారు చేసిన 
(ప్రతివాదనలు పురుషునికి అనుగుణంగా మలచారు దానిఫలితంగా యలు అనేకతరాలుగా గాఢాంధకారంలో 
మునిగారు. తమ(బ్రతుకులు మారక మార్చుకొనే తీరు తెలియక వుండిపోయారు. ఈ నేపథ్యంలో 
అనేకమంది బప్ర్రవాద రచయితలు ఉద్భవఐంచారు. వారు (>> గురించి ఆల్‌'చించటం మొదలుపెట్లారు 
తరతరాలుగా వారికి సంఘందారా పురుషుడి ద్వారా జరుగుతున్న అన్యాయాలను పనక టారు स ८९० 
ఎక్కువ భాగం (०2/९० పురుషుల చేతిలో (ప్రతిమలయ్యారని ఎక్న్ము_వభాగ 0 పురుషుడిని ఆకర్షించడానికి 
చేసుకొనే అలంకరణకే (బ్రాధాన్యతనిచ్చారని తలచారు మాత్సత్వ విషయంలో కూడా యులు ఆలోచించారు 
కనటం పాలివ్వడం శారీరకపనులని, పెంచడం భార్యాభర్తల కర్తవ్యం అని నిర్ణారించారు 
ఈ నేపథ్యంలో (స్త్రీవాదం సాహిత్యవస్తువయ్యింది. పురుషులతో పాటు స్ర్రలుకూడా 
సమానులన్న అధభి(ప్రాయం వెలువడింది. ఈ విషయంపె అనేక దేశాలో అనేక రకాల ఉద్యమా 
బయలు దేరాయి. దీనికి కారణం లెంగిక తృప్తి, సంతానోత్పత్తి ఆర్థిక విషయాలేనని (2) వాదులు గుర్తించారు 
మాజంలో ఆర్థిక స్టితిమారితేనే (స్త్రీ జీవితంలో మార్ప్చువస్తుందన్నారు సంతానోత్పత్తి విషయంలో 
కాని, పిల్లల పెంపకంలో కాని, ఇంటిచాకిరి విషయంలో కాని, లైంగిక స్వేచ్చలో కాని మార్పురానంతవరకూ 
స్రీలు బలయ్యారు. ఇది అన్యాయమని (స్త్రీ విముక్తికోసం రచనలు చేశారు పితృస్వామిక సామా 
కార్మిక వ్యవస్థలో పీడనకు, దోపిడీకి గురి అయ్యే ( స్త్రీలు తాము బానిసలుగా వున్నామని తెలుసుకొని దాస్య 
విముక్తులవడానికీ ప్రయత్నించారు. [శ్రామికవర్గవిముక్తి భాగంగా (స్త్రీ, విముక్తి లో ఎలా వుంటుందో విశదంగా 
తెలుసుక "న్నారు 
(2१९ సమస్యల విషయంలో పూర్వంకంటే నేడు అవగాహన పెరిగింది ప్ర్రులపక్షాన ఆలోచించే 
చైతన్యం పెరిగింది. (సలు తమ అనుభవాల గురించి తామే సాహిత్యం సృఖ్షంచుకొంటామని చెబుతున్నారు 
(ప్రజాస్వామిక ఉద్యమాలు ఫలవంతం చెందుతున్న నేటి పరిస్థితులలో ८/९ విషయంలో (ప్రజలకు లోలో 
ఎంత వ్యతిరేకతలున్నా బయటికి సాహసించి చెప్పలేకపోతున్నారు. (ప్రస్తుతం స్త్రీల విషయాలను (> దృష్టికోణం 
నుండి చుడాలని (పతి పురుషునికి కుటుంబంద్యరా సం(క్రబుంచిన అధికారాలు చెలాయించడానికి వీలులేని 
కొత్త సంబంధాలు (స్త్రి పురుషుల మధ్య వుండాలని అభిప్రాయపడుతున్నారు. పెళ్లితో సంబంధం 
లేకుండా వున్న సాహచర్య సంబంధాలను (९ పురుషులు నెలకొల్ఫుకోవాలనడంలోనూ ('పైవు 
విఫలమయినపుడు ఆ సాహచర్య సంబంధాలనుండి వైదొలగడానాకి (८.25 స్వచ్చ వుండాలని ప్ర వాదులు 
వాదిస్తున్నారు. మరోగమ్మత్తు ఏమంటే “స్త్రీల విషయాలను (స్త్రీలే చెప్పుకోవాలి. పురుషులు చెప్పుడానికి 
ఎ అధికారం లేదని వాళ్లు గట్టిగా విశ్వసిస్తున్నారు''9 ఈ నేపథ్యం కథానిక రచనలో వస్తువయ్యింది ప్రల 
విషయాలను అనేక కోణాలనుండి రచయితలు రచయిత్రులు వారి సమస్యలను చి త్రిస్తున్నారు. (ప్రముఖంగా 
ఈ దశకంలో (స్త్రి వాదం మంచి ఊపు అందుకుంది. అనేకమంది రచయితలు ముఖ్యంగా 
రచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంతో వచ్చిన కథానికలను పరిశీలిద్దాం. సంసారం సుఖంగా సాగడానికి చో 
(ప్రయత్నాలు (బద్‌నసహత్‌ ~ మునిమాణి క్యం నరసింహారావు), పురుషాధిపత్యానికి బల్టెన పలు 
(యవ్వనం- తిలక్‌), (పీమించిన పురుషుడికి అక్రమ సంబంధం మంచిది కాదని చెప్పిన (२९०, (వేంబు- తాతా 
కృష్ణమూర్తి, స్ర్ర పురుషుల మనస్తత్వాలు - ఆంజనేయశ్నా స్త్రి), స్వేచ్చకోసం భర్తను వదిలేసి కోరుకున్న 
వాడితో లేచిపోయిన (९० (స్వేచ్చ- కుటుంబరావు) (స్రకి స్వేచ్చనివ్వాలని చెబుతూనే తనభార్యకు స్వేచ్చ 
నివ్వని పురుషుడు (స్వేచ్చా(ప్రణ యి- కృష్ణారావు) పురుషులిరువురూ సమానులేనని భరతో వాదించిన 
లు (అర్జాంగి- చినహనువరాయువ్ము), బాధ్యతను వురచి ఇల్లునం గంల్లచే సిన భార్యలు 





32 తెలుగు కథానిక - సమాజం 


(నా రత్నం-కురుగంటి సీతారామయ్య) , పురుషాధిక్యసమాజంలో (స్త్రీలహక్కులను పురుషులు 
కాలరాయడం (పునః స్త్రీ, పునర్వివాహం- యల్లాప్రగడ సీతాకుమారి), (స్త్రీలకు వ్యక్తిత్వం లే దని విమర్శించిన 
పురుషులు (చట్టసభల్లో మెజారిటీ మీదేగా- కనుపర్తి వరలక్ష్మమ్మ) , తనుచేసిన తప్పులకు (స్త్రీలను నిందించే 
పురంషులు (ఆడలేక వుంరద్ధెలమీద. పడి కొట్టుకోవడవూ (కుందాళ, కవులవ్ము 
స్త్రీలమీద అవగాహనలే ని సంఘంసంస్క్రర్తలు ) (సంఘ సంస్క్రర్త- అందే నారాయణ స్వామి) ఈ సమాజంలో 
ఎదురౌతున్న సందర్భాలు గమన్నాక్లంగా ఉన్నాయి. 

ఆధునిక యుగంలో కూడా మతగగంధాలాధారంగా కూతుళ్ళకు బాల్యవివాహాలు చేయడం 
(పశ్చాత్తాపము-చెరుకుపల్లి శివరామయ్య), పసితనంలో జరిగిన వివాహం భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులకు 
దారితీస్తుందో తెలియజే యడం( ఎవరిని మెచ్చుకొందురు- శివరామకృష్ణ (ప్రసాద్‌), దురాచారాల పేరుతో 
(थः) అణగ [ద్రొక్కడానికి పురుషులు చేసే ప్రయత్నాలు (కన్యాదాన ఫలం ఫలందక్కుతుందా - అక్కిరాజు 
ఆంజనేయులు), సంసారజీవితంలో ఎన్ని వున్నా ఐదవతనం తక్కువైతే ఆ సంసారం సజావుగా జరగ దని 
తెలియజేయడం ( గ్రహచారం - యనమం[డ్ర సొంబశివరావు), వృద్ద వివాహం వల్ల స్త్రీ పురుష సంబంధాలలో 
తలయెత్తే అసంతృప్తి (పితృమారకము- గాడేపల్లి రామ్మూర్తి) , డబ్బుకాశపడి తల్లిదం(డ్రులు కూతురికి 
కన్యాశంల్యం వివాహం చేయడం (ठ्‌) మహత్యం - కాత్యాయనీదేవి), (స్త్రీ విద్యను వ్యతిరేకించిన 
ఛాందసవాదులు (కళ- బాస్టర్‌ కేతిరాజు), కట్టుకున్న భర్త తిరస్కరించినా ధైర్యంగా జీవితాన్ని గడుపుతున్న 
స్త్రీలు, (నా (క్రొత్త స్నేహితురాలు ~ వేలూరి ఇందిర), కాల్పనిక ధోరణిలో సాగిన అవగాహనలేని (పీమకథలు 
(విజయవిలాసం - రాజా), తమ సమస్యలను కన్నతల్లి దగ్గర చెప్పుకోలేని అసమర్ధులు (శ|[త్రువులెవరు - 
ఓల్గా), మాతృత్వానికి సమాజ నిర్బంధాలకు మధ్య నలిగిన వితంతువుల జీవితం (వితంతువు - చలం), 
ప్రీ సంతాన వాంఛకు భర్తతోమా[త్రమే (స్త్రీకి శరీరవాంఛ పరిమితం కాదనడం (అవసరంలేని ఆపరేషన్‌ - 
చలం), లైంగిక సంత్ఫప్తికోసం భర్తను ఉద్యోగాన్ని వదలి (పియునితో వెళ్ళినవాళ్ళు (స్రేషన్‌పంపు- చలం), 
కథానికం సాహిత్యంలో (ప్రత్యక్షం కావటం కళ్లార చూడవచ్చు. 
2.8 పర్యావరణం 

మానవుని మనుగడతోముడివడివున్న పర్యావరణాన్ని ఫరిరష్షీంచుకోవడం సమాజ బాధ్యత, 
ఇటీవలి కాలంలో వనరులను అభివృద్దిపేరుతో కేవలం ముడిసరుకులుగా వినియోగిస్తున్నారు. దీనివల్ల వన 
రంల తీణత ఎక్కువైంది. గిరిజనులు ఆటవీసంపదనంతా తవుజీవన  భృతికోసం 
వినియో గించుకి"ంటున్నారు. దానికితోడు పట్టణాల్లో పరి(శ్రములు ఎక్కువగా నిర్మింపబడటం వల్ల 
వాటిలోని వ్యర్ణ పదార్థాలు వాతావరణంలో కలుషితమవుతున్నాయి. అనేక పారి(శ్రామిక వాడల్లో కాపురం 

' చేస్తున్న (శ్రామికులు అనారోగ్యానికి గురవుతున్నారు. మనకు బీవనాధారాలై న నదుల్ని నిస్సంకోచంగా కలుషితం 

చేస్తున్నారు. ““పరి(శ్రమల సంగతి ఆలా ఉంచి వ్యక్తిగతస్థాయిలో నదీజలాలను ఘోరంగా కలుషితం చేస్తున్న 
ఘనత వునకేదక్కుతుంది''10 కేవలం స్నానం చేయడానికి (త్రాగడానికి పంటలు పండించడానికి 
ఉపయోగించుకొనే నీరు నేడు అనేకరకాల పరి(శ్రమలకు అనేకరూపాల్లో వినియోగిస్తున్నారు. 

వీటికితోడు కొండప్రాంతాల్లో పచ్చదనం తరిగిపోయింది. ఒకప్పుడు అభయారణాలుగా 
దర్శనమిచ్చే కొండలు లోయలు నేడు రాళ్ళు కొండలుగా కనబడుతున్నాయి. “మానవుల మనుగడగు 
దోహదపడిన (ప్రకృతిని ఈనాడు మానవుడే స్వార్థంకోసం నాశనం చేసిన పరిస్టితి సత్యం. ఈ వినాశనానికి 
కారకులు |ప్రజలే'” 11 అంతేగాక తినే పదార్థాల పంటల దిగుబడులకోసం అనేక రకాల (క్రిమిసంహారక 
మందులను ఉపయోగించుకోవడం వల్ల కూడా ఆ పదార్థాలు కొంతవరకూ మానవక్షీణతకు దోహదం 




















హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 33 


చేస్తున్నాయి. మరోవిషయం-వున సంపదను మనం సరిగా వినియోగించుకొనడం లేదు. ८6 
పూర్యాయుగాల్లో మానవుడు పంచభూతాల్ని చూచి భయపడేవాడు. క్రమంగా భయం (ప్రకృతిపట్ట న(వుతా 
భావానికి దారితీసింది. తరువాతిదశలో (ప్రకృతితో స్నేహభావం ఏర్పడింది. ఈ అనుబంధం విచ్చిన్నంగా 
సాగింది. శాస్త్ర సాంకేతిక రంగాల్భొ అభివృద్ది చెందడం వల్ల ప్రకృతిని లోబరుచుకోవడానికి ప్రయత్నించడం 
వల్ల అది ఎదురు తిరిగి మానవునికి హాని చేయడం మొదలుపెట్టింది. 

నేడు పర్యావరణం గురించి ఉద్యమాలు వస్తున్నాయి. ఈ ఉద్యమాలు (ప్రచారాలు వారి(శ్రామిక 
అభివృద్దిని (ప్రశ్నించడమేకాక అభివృద్దికి కొత్త నిర్వచనాన్ని కల్పిస్తున్నాయి. ఈ (క్రొత్త దృక్కోణాన్ని (ప్రాముఖ్యం 
చేయడంలో నిర్వహించిన ఉద్యమాలు స్ఫూర్తినిస్తున్నాయి. (ప్రపంచవ్యాప్తంగా (ప్రసిద్రిగాంచిన చిప్‌కో ఉద్యమం 
నర్మదా ఆనక ట్టకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యవరాలు పునాదిగా నిలిచాయి. ఎంతోవుంది 
సంస్కరణ వాదులు పర్యావరణ కాలుప్యం గూర్చి గొంతు చించుకొంటున్నారు. 

మన పరిసరాలు మనస్వంతం. మన పరిసరాల్ని మనమే కాపాడుకోవాలి. (ప్రకృతి నినాశనంతో 
లాభపడేది సంపన్న వర్లాలైతే బాధపడేది అశేషంగా వున్న నిరుపేదలే. ఈ వర్గం ప్రజలు (ప్రకృతిని కాపాడేందుకు 
ప్రయత్నం చేయనంతవరకు పర్యావరణ విఘాతం కొనసాగుతూనే వుంటుంది. సర్వజనావళి పర్యావరణాన్ని 
పరిరక్షించడానికి (ప్రయత్నించాలి. అప్పుడే మానవ మనుగడ సాఫీగా జరిగిపోతుంది. ఇలాంటీ పర్యావరణం 
సాహిత్యంలో వెలువడినప్పటినుండి (ప్రకృతితో సంబంధం కలిగివుందన్న విషయం తేటతెల్ల మయ్యింది. 
తెలుగు కథానికలో కూడా పర్యావరణం కథా వస్తువయ్యింది. ఈ నేపథ్యంతో వచ్చిన కథానికలను పరిశిలిద్దాం. 
చెట్టు పీద మవముకారం క లిగివుండాలని చి(త్రించడం( చింతచెట్టు - డా.రాసాని), నేలమీద ఆప్యాయత 
వొలకపోయడం (నేలమొట్టింది ~ కో.రా), పర్యావరణాన్ని రక్షించడం (మొక్క జొ.బుచ్చిబాబు), 
రాయలసీవులో క్షామ పరిస్థితులను గురించి తెలియజే యటం (మీకోనమస్కారం-కొలకలూరి ఇనాక్‌), 
కథానికా సాహిత్యంలో ఉంది. వీరేగాక (ప్రకృతి, పర్యావరణం, కాలుష్యం గురించి, దాని ప్రమాదం గురించి 
పాం(డ్రంకి సు(బ్రమణి, ద్విభాష్యంరాజే శ్వరరావు కథలను రాస్తున్నారు. 
2.9 అభ్య్యదయంం : 

తెలుగు కథానిక ఉద్భవించిన కాలంలోనే సమాజంలో మూఢవిశ్వాసాలు సాంఘిక దురాచారాలు 
అలువరుకొన్నాయి. కుల విచక్షణ (శ్రంతిమించి రాగానపడింది. (2, వంట ००९३ మాకత్రవేం 
పరిమితమయ్యింది. పురుషుడు ఇంటి పెద్దగా సంపాదనా కర్తగా వ్యవహరించాడు. వీరుపేదలు, నిస్సహాయులు 

నిమ్నకులస్టులకు సమాజంలో జరొగే అన్యాయాలు మితంకాలేక పోయాయి. ఈ స్టితిలో సమాజంలోని 
మానవులలో పరస్పర సంబంధాలు నెలకొనాలనీ, కులమత (ప్రమేయం లేకుండా అన్నిస్థాయిల వారికీ అన్ని 
సౌకర్యాలు ఒనగూర్ఫాలని, పేదవారు ఆర్టికంగా మెరుగుపడాలని, సమాజం శక్తి వంతమైనదిగా పుంజుకోవాలని 
రచయితలు ఆశించారు. సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలను, సమూలంగా నాశనం చేయడానికి 
(పయుత్నించారు. నరాతన వ్యవస్థను స్పష్టించడంకోసం ఆరాటపడ్డారు. అది అందరికి 
శ్రేయస్కరమనుకొన్నారు. సమాజంలో వున్న వాస్తవ ప్టితిగతులను అవగాహన చేసుకొని వాటిని చక్కదిద్దడానికి 
(ప్రయత్నించారు. వ్యవస్థ మారుతుండడంవల్ల (బ్రతుకుదెరువులోకూడా మార్చు వచ్చింది. మానవుడు 
జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. నూతన వ్యవస్థపై మోజు చూపించాడు. నూతన 
పద్దతులను అనుసరించాడు. నేడు మానవుని ఆలోచనాపరిధి హద్దురు దాటిపోయింది. సాంకేతిక పరిజ్ఞానం 
కావలసినంత అభివృద్ది చెందింది. తత్పృలితంగా సంపదకూడా పెరిగింది. *“అభ్యుదయకామనకు మూలం 
వాస్తవస్థితి గతుల అవగాహన. ఆ అవగాహన హృదయాన్ని స్పందింపజే సినపుడు ఆ పరిస్థితులు ఆ విధంగా 
HJM-3 





34 తెలుగు కథానిక - సమాజం 
ఉండటానికి హేతువులే మిటన్న జిజ్ఞాస మొలకెత్తుతుంది. వాటీని చక్కదిద్దవలసిన ఆవళ్యకతను 
చాటిచెప్తుతుంది''30. ఇది సమాజభివృద్దికి తోడ్సడుతుంది. 

అభ్యుదయం అన్నది మానవజాతి పురోకమనానికి చాలా అవసరం. చిత్తశుద్దితో మనిషి అనుసరించే 
ముఖ్యమైన ఆలోచనాపద్దతి మానవుడు సాధించాలనుకొన్న అంశాన్ని చేరుకొనేదాకా తపనపడాలి. కాని 
నిరాళపడరాదు. అప్పుడే అతడు చైతన్యవంతుడు కాగలడు. ఈ జాగృతి సమాజంలోని అన్ని రంగాల్లోనూ 
రావాలన్నది కథానికా రచయితల తపన. ఈ నేపథ్యంతో (ప్రతిబింబించే కథలను పరిశీలిద్దాం. 

సంసారంలో ఎన్ని వున్నా ఐదవతనం తక్కువైతే ఆ సంసారం సజావుగా సాగదని తెలియజేయడం 
(గ్రహచారం - సాంబశివరావు), వరకట్నం ఆధారంగా ఆడపిల్లల తల్లితం(డ్రులు ఎదుర్కొనేకస్టాలు 
(కికృష్ణుని కృప - పట్టాభిరామయ్య), కన్యాశుల్కం బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం శారదా 
చట్టం తీసుకువస్తున్న సమయంలో తొందరపడి చిన్న ఆడపిల్లలకే వరకట్నమిచ్చి పెళ్ళిచేసిన తం|డ్రులు 
(కమల పెండ్లి - జమ్మి శేషగిరిరావు), (స్త్రీలను ప్రోత్సహిస్తే గొప్పు విద్యావంతులు కాగలరని తెలియజే యడం 
(విమల వివేకము ~ ఆం[డ్రరంగారావు), (స్త్రీ పురుషుల సంబంధాలమీద ఆర్టిక పరిస్థితుల (ప్రభావాన్ని 
తెలియజేయడం ( విజయలక్ష్మి - వేంకట కృష్ణారావు), జాతీయోద్యమంలో చురుకుగా పాల్గొన్న (స్త్రీలు 
(నారీహ్నృదయం ~ పె మ్మరాజు రాజగోపాలము), మూఢాచారాలు, సం(ప్రాదాయాలపేరుతో దేవుడికి 
జరిగే వూజలు, బలి వంటి విషయాలు సమాజశ్రే యస్సుకు మంచివికాదని తెలియజేయడం 
(మొక్కుబడి - కరుణకుమార) , (ప్రతిదాన్ని కాలంతోపోల్ళి - యాంత్రికంగా తయారైన యాం (త్రిక 
మనుష్యులు, (గడియారపు గుండెలు - బాలగంగాధల తిలక్‌) పాత్రలుగా, పరిస్థితులుగా,, వస్తువులుగా 
కధానికలు తెలుగుసాహిత్యంలో సృష్టి పొందాయి. 
2.10 దళితవాదం 

ఆం(ధ్ర(ప్రదేశంలో ఈ దశకంలో ఈ వాదం ఉన్నత స్టితిని అందుకొంటున్నది. శతాబ్దాల తరబడి 
దీనహీన స్టితుల్లో జీవించారు. బానిసలుగా, పాలేర్ణుగా యాజమానులు చెప్పిన పనులు చేస్తూ వాళ్ల 


మోచేతినీళ్ళు త్రాగుతూ బ్రతికారు. తినడానికి తిండిలేక, వుండటానికి ఇళ్ళులేక దేశ (ద్రిమ్మరులై తిరిగారు. 


సమాజంలోని (బ్రాహ్మణంలు ఆచారాలని, సంప్రదాయాలనూ సృష్టించి హరిజనులను దూరంగా వుంచడానకి 
సాధ్యమైనంతవరకు ప్రయత్నించారు. హరిజనులు హిందువులు కాదని వాదించారు కూడా. హరిజనులు 
కూడా ఈ సిద్దాంతాలను గ్రుడ్డిగా నమ్మి తాము సవర్థ్థులకు సేవచేయడం కోసమే పుట్టామని భావించారు. 
చదువుకోరాదని, కష్టించి పనిచేయడం తమ వంతని.తలచారు. వీరి మూర్గత్వానికి సవర్గ్ణులు జాలిపడలే దు. 
దయచూపలేదు. ఆపై హీనంగా చూశారు. వీధుల్లో ఎదురుపడినా అసహించుకొనేవారు. బావి నీళ్ళు 
దేవాలయ ప్రవేశం, విద్యలను వీరికి దూరంగా ఉంచారు. వీరికి కష్టానికి తగినఫలితం కూడా సవర్థులనుండి 
దక్కేదికాదు. హరిజన్న స్త్రీలకు యెంతమా(్రం రక్షణ వుండేది కాదు. హరిజనులు ఇన్ని విషయాల్లో 
సతమతమవుతూ గాఢాంధకారంలో మగ్గారు. 

ఈ స్థితిలో ఆంగేయులు భారతదేశంలో (ప్రవేశించారు. భారతీయుల కులాల అంతరాలను 
చూసి వారు మత (ప్రచారాన్ని మొదలుపొట్టారు. దేవుని సన్నిధిలో అందరూ సమానమేనని చాటారు. 
భారతదేశంలోని హరిజనులను తమ మతంలోనికి (ప్రవేశం కల్పించడానికి ప్రయత్నించారు. హరిజనులు 
క్రైస్తవం పుచ్చుకొని తాము ఇంతకాలంగా అనుభవించిన స్థితిని తెలుసుకొన్నారు. తామూ సమాజంలో 
మనుషులేనని అనుకొన్నారు. ఆరగ్షేయుల సహాయంతో విద్యనార్హించడానికి మొదలుపెట్టారు. అయితే 
అక్కడ కొన్ని అవసరాలు తీరినా కులపరంగా న్యాయం జరుగలేదు. హరిజన క్రైస్తవులుగానే చూడబడ్డారు. 




















హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక ` 36 


సమాజంలో रकम వున్నంతవరకూ పీడించే कर्पते వుంటారని తెలుసుకున్నారు. వీరికి సహాయంగా 
19వ శతాబ్దంలో వచ్చిన సంఘ సంస్కరణో ద్యమం ఫలితంగా అనేక మంది సంఘ సంస్కర్తలు బయలుదేరారు. 
అంటరానితనాన్ని రూపుమాపడానికి నడుం బిగించారు. 

ముఖ్యంగా గాంధీ, అంబేద్కర్‌ రాజకీయ రంగ (ప్రవేశం చేయడం హరిజనుల జీవితాలకు నూతనశకం 
ప్రారంభమైంది. గాంధీ హరిజన సమస్యను రాజకీయసమస్యగా చేశాడు. ఈ సమస్య పరిష్కారానికి 
దేశవ్యాప్తంగా కృషిచేయవలసిన అవసరం వచ్చింది. గాంధీకి పూర్వమే ఆం(ధదేశళంలో బయలుదేరిన 
సంఘసంస్కరణో ద్యమం హరిజనులకు బడి, గుడుల (ప్రవేశానికి కృపిచేసింది. “హిందువులను హిందువులు 
అంటరానివారుగా చూడటం హిందూ మతానికి గొప్ప కళం''14 అని గాందీ అన్నాడు. హరిజనుల స్థితి 
సాధ్యమైనంతవరకూ మార్చాడు. 

అప్పటినుండి హరిజనులు అన్ని రంగాల్గ్‌నూ సమానత్వం సాధించడానికి తమదైన సమాజాన్ని 
స్టాపించుకోవడానికి ప్రయత్నించారు. (ప్రభుత్వం కూడా వీరికోసం అనేకచట్టాలన్లు తీసుకువచ్చింది. 
రాజకీయంగా ఉన్నతస్థాయిని అందించడానికి వారి (ప్రమాణాలను పెంచడానికి ప్రయత్నించింది. [క్రైస్తవమతం 
విద్య నేర్పించింది. దీనితో హరిజనులు తరాలుగా చేస్తున్న పాలేరువృత్తికి స్వస్తిచెప్పి భూములను 
సంపాదించుకొని వ్యవసాయం ఇతరవృత్తులను చేపట్టారు. విద్యావంతులై ఉదో $> అందుకొని సవర్థులతో 
సమానంగా వుండగలిగారు. సవర్థ్థలు చేసేదురాగతాలను ఎదిరించడం మొదలుపెట్టారు. ఈ విషయాలన్నీ 
తెలుగు క థానికా సాహిత్యంలో వస్తువులయ్యాయి. రచయితలు అనేకమంది ఈ సమస్యపై రచనలు 
చేశారు. వారిపై సానుభూతి వర్ణాన్ని కురిపించారు. హరిజనులు చైతన్యవంతులు కావడానికి సాహిత్యం 
కూడా ९०००5 ०९० సహాయాన్ని అందించిందనడానికి ఈ కథానికలే ఆధారం. ఈ నేపథ్యంలో వచ్చిన 
కథానికలను పరిశీలిద్దాం. 

పరిశోధన ఈ ప్రత్యేక సాహిత్య శాఖమీదనే జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని విశాల నేపథ్యంతో 
పరిశీలించడం కుదురుతుంది. 

సై విషయాలన్నింటినీ చూసినట్టెతే కథానికా సాహిత్యానికి సమాజం ఆధారం. కాలానుగుణంగా 
సమాజంలో మార్శురావడం సహజం. సమాజానికి దూరంగా మానవుడు వుండలేడు. కనుక సమాజ 
(ప్రభావం వ్యక్తిపై పడటం ఖాయం. సమాజ అవసరాలకు అనుగుణంగా దేశకాల పరిస్థితుల కనుగుణంగా 
కథానికా సాహిత్యంలో మార్చువచ్చింది. రచయితలు కూడా సమాజాన్ని అనుసరించే కథారచన 
చేయగలిగారు. 

భారతీయ సంస్కృతిలో ఈ వర్ణవ్యవస్ట్ర అనేక సంవత్సరాలుగా హిందూజాతికి ఒక అడ్డుగోడగా 
నిలిచింది. దీనికి మూఢనమ్మకాలు, ఆచార సం(ప్రదాయాలు తోడవడం వల్ల వాటికి గట్టిపునాది ఏర్పడింది. 
వారి జీవితాలు సుసంపన్నం కావడానికి కావలసిన ఏర్పాట్టు ఎంత (ప్రయత్నించినా సుస్పష్టంగా విశదం 
కావటంలేదు. 

2.10.1. సాంఘిక జీవనం: “దళితులు ముట్టుకుంటేనే అంటరానితనం సోకి మైలపడేట్లు 
భావించే అమానుషమైన సాంఘిక వ్యవస్టను మనువుసృష్టించాడు. అంటరానితనం ధర్మసమ్మతమేనని 
పూరిశంకరాచార్యుడు''15 (ప్రకటించాడు. సమాజంలో హరిజనులు చాలాహీనంగా చూడబడుతూ 
కేవలం సవర్థ్థుల పశువుల కొట్టాలకే పరిమితమయ్యారు. జీవితాంతం అగ్రవర్ణాల పొలంలో పనిచేస్తారు. 
కానీ వాళ్ల ఇళ్లల్లోకి (ప్రవేశించరు. కనీసం వాళ్ళ పాత్రలు అంటుకోవడానికి కూడా అవకాశం ఉండదు. కాలం 
అంతగా అభివృద్దిచెందక మునుపు హరిజనులు (బ్రాహ్మణ వీధుల్లో సంచరించేవారు కాదు. వీరికి బడికూడా 








36 తెలుగు కథానిక - సమాజం 
నిషిద్దం. ఒకవేళ హరిజనులందరూ ఏకమై తమ సమస్యలను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తే సవర్థ్ణలే వారిమధ్య 
స్పర్దలూపొట్టి వారిని విడదీయడానికి ప్రయత్నించేవాళ్ళు. వారు ఆపదల్గ్‌ వున్నప్పటికీ సవర్ణులు వారిని 
ఆదుకోరు. కారణం వారిని అంటకూడదనే నియమం, కనిపంచని చట్టం, కఠోరశాసనం. 
హరిజనులలో తిరుగుబాటు స్వభావం నశించింది. హిందూ జాతివారిని నిలువుదోపిడి చేసింది. 
వీళ్ళను చాతుర్వర్ణాలు వెలివేయడం వల్ల మాంసభక్షణ, మద్యపానం, నరహత్యాది దురభ్యాస దుష్మ్కృతులకు 
లోనయ్యారు. ధనిక వర్గ దాస్యాంధకారంలో హైందవమత నిరంకుశత్వంలో జీవించలేక పలు(ప్రాంతాలకు 
వలసవెళ్లారు. సంఘంలో వీరు నీచాతినీచ వృత్తులకు తలవాగ్గి నేడు తినడానికి తిండిలేక కట్టడానికి బట్టలు 
లేక నివసించడానికి గుడిసెలు లేక దేశదిమ్మరులై తిరుగుతున్నారు. వీళ్లకోసం (ప్రభుత్వం అనేక శాసనాలను 
రూహపాందించింది, 
కాని అవి శాసనాలుగా అయ్యాయి. కాని నిజజీవితంలో అమలుకాలేదు. ఎందు కంటే, చట్టాలను 
చేసేవాళ్ళు, వాటీని అమలుపరిచేవారు సవర్థ్ణులే. వాళ్లకు హరిజన సేవలు అవసరం. కాబట్టి వారి శృంఖలాలను 
తెంచడానికి (ప్రయత్నించరు. కాలగమనంలో కొందరు అభివృద్ది చెందుతున్నారు. తమ (బ్రతుకులు 
మార్చుకోవడం కోసం (క్రైస్తవ మతంలోకి ప్రవేశించారు. అక్కడ వీరికి విద్యా, వైద్య, ఉద్యోగాలు లభించాయి. 
కాని క్రైస్తవులు మతపరంగా సమానంగా చూడలేదు. అక్కడకూడ వీరు హరిజన కైస్తవులుగానే చూడబడ్డారు. 
అక్కడ వీరి ఆశలు పెరిగాయి. కాని తీరేమార్గం కన్సించలేదు. ఇక |ప్రతిఘటిస్తే కాని ఫలితం దొరకదని 
తెలుసుకున్న హరిజనులు సవర్ధులపై తిరగబడటానికి (ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. 
హరిజన స్త్రీ జీవితం గాఢాంధకారంలో మునిగిపోయింది. సవర్ష్ణులు హరిజనుల ప్ర్రీలపై చేసే 
కిరాతకాలు, అన్యాయాలు లెక్క పెట్టడానికి సాధ్యంకాదు. తమ భర్తలముందే వాళ్లను అవమానాలపాలు 
చేశారు. తన పాలేర్ణ్ల భార్యలపై సగం హక్కు ఉందని సవర్ణ్ణులు వాదించే అంత అహంకారం చూపారు. 
అందువల్ల, వీరి శీలం సాంఘఖుకంగా దోపిడికి గంరి అయ్యింది. అనేకమంది నిరా(శ్రయులయ్యారు. 
బలిపశువులయ్యారు. అయినా హరిజనులు భాస్వాములను (ప్రతిఘటీంచాలన్న ఆలోచన రాక, వచ్చినా 
ప్రతిఘటించే శక్తిలేక నిస్సహాయతతో వుండిపోయారు. 
 - హరిజనులు తరతరాలుగా విద్యకు వెలివేయబడ్డారు. అవసరమయితే సవర్థులు హరిజనులను 
చదువవద్దని శాసించగలిగేవాళ్ళు. అంతేగాక పూర్వం (గ్రామాలలో పాఠశాల పెట్టించేవాళ్ళుకాదు.. 'సవర్థ్ణుల 
పిల్లలను మాత్రం చదువు నిమిత్తం పట్టణాలకు పంరేవారు. హరిజనులు చదువుకోకూడదని వారిచేత 
నమ్మించేవారు. హరిజనుల నాలుకతో సరస్వతిని ఉచ్చరించరాదనేవాళ్ళు. ఈ స్టితిలోనే క్రైస్తవులు భారతదేశంలో 
ప్రవేశించడం హరిజనుల జీవితాలలో ఒక కొసమెరుపు మెరిసింది. అంతవరకు విద్యకు నోచుకొని నిర్భాగ్యులు, 
అప్పటినుండి విద్యకు చేరువయ్యారు. అయినా ఉన్నత విద్యను అభ్యసించేవాళ్ళు తక్కువే. (ప్రాధమిక విద్య 
కూడా సాఫీగా జరగడానికి ప్రయత్నాలు జరుగలేదు. దానికి కారణం తల్లిదం[డ్రుల స్టితి, అంటరానితనం 
నుండి బయటపడాలంటే హరిజనులకు విద్య అవసరం. ఈవిషయం తెలుసుకొన్న అగ్రవర్ణాల వాళ్ళు వీరు 
విద్యావంతులై తే తమపై తిరగబడతారని, తరతరాలుగా వస్తున్న పెత్తందారితనం మౌాసిపోతుందని తలచారు, 
అందుకే ఇప్పటికీ గ్రామాల్లో వీరికి బడి నిషేధం ఉంటుంది. ఒకవేళ బడికి వచ్చినా ఉపాధ్యాయుడు వీరిని 
బడిబయటే కూర్చోబెడతాడు. సాధ్యమైనంతవరకు వారిని దూరంగా వుంచడానికి ప్రయత్నిస్తాడు. 
2.10.2. ఆర్థిక జీవితం : “ధనమున్న చోట గౌరవముంటుంది. (ప్రతిభ ఫలిస్తుంది. బలం 
చేకూరుతుంది. సౌందర్యం వన్నెకెక్కుతుంది. కులం, ధనం పరస్పర (ప్రభావితాలు''16 సవర్శ్జ్ణులు 
హరిజనులకు కులంతోపాటు ధనంను కూడా అందివ్యకుండా అస్పృశ్యతను, స్వార్గవై దిక సంస్కృతిని 


f 














హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 37 


ఆయుధంగా చేసుకున్నారు. విద్యకు, పారి(శ్రామిక వృత్తులు మొదలైన ఆర్థిక సంబంధమైన పనులనుండి 
వారిని దూరంచేయడానికి ప్రయత్నించారు. ఈ (ప్రయత్నంలోనే హరిజనులు ఆర్హికంగా నలిగియున్నారు. 
కేవలం చెప్పులు కుట్టడం, పాలేరుతనం చేయడంలోనే వారి జీవితాన్ని ముడివెట్టుకున్నారు. దానివల్ల 
హరిజనులు సవర్ణుల ఇళ్లల్ల్‌ रेष दूर వుంటూ వారిచ్చిన డబ్బుతో జీవిస్తున్నారు. తమ కూలీరేట్లు 
పెంచమని అడగడానికి కూడా స్వేచ్చలే కుండా కట్టు బానిసలుగా వుంటున్నారు. సవర్థులు దీనిని ఆసరాగా 
తీసుకొని అప్పుపేరుతో వీరికి డబ్బు ఇచ్చి వడ్డీపేరుతో మొత్తాన్ని పెంచి బాకీ తీర్చలే ని మొత్తంగా తయారుచేసి 
బీవితాంతరం పాలేర్ణుగానే వుంచుకుంటున్నారు. వీరు సరైన ఆహారం లేక ఆరోగ్యం చెడినా పనులు చేస్తూ 
సాధ్యమైనంత, తొందరగా బీవితాల్ని చాలిస్తున్నారు. అవసరమైతే సవర్థ్థలు వీరిని హతమార్చేదానికి కూడా 
వెనకాడేవాళ్ళు కాదు. ఈ అధికారబలంతో వీరిపై కుట్రలు పన్నేవాళ్ళు. అరకొరగా ఉన్న హరిజన భూములను 
అప్ప్రుపేరుతో సవర్థులు తమపరం చేసుకున్నారు. 

కాలక్రమంలో అనేకమంది సంఘ సంస్కర్తలు బలి అవుతున్న హరిజనులపై దృష్టి సారించారు. 
మహాత్మాగాంధీ హరిజనులకోసం 'హరిజన్‌' అనే పత్రికను స్థాపించాడు. (ప్రభుత్వం కూడా వీరి మనుగడకోసం 
అనేక ఆర్థిక సంక్షేమ పథకాలను (ప్రవేశపెట్టింది. అన్నింటికీ విద్య మూలమని వారిని విద్యావంతులను 
చేయడానికి (ప్రయత్నించింది. అయినా హరిజనుల పాలేరుతనం నశించలేదు. ఆర్థికంగా వారి స్టితి 
మెరుగుపడలేదు. హరిజనుల్లొ కూడా ఒక వర్గమే వీటిని అనుభవిస్తుంది. కులం మొనవ సమాజంనుంచి 
పుట్టి హెచ్చుతగ్గులను సంతరించుకొని సమానైక్యతను ముక్కలు చేసింది. 
మరో విషయం ఏమంటే- వీరి ఆలోచన చైతన్యానికి సవర్ధులు అడ్డుకట్ట వేస్తున్నారు. వీరికి వైద్య, 
పారిశుధ్య సౌకర్యాలు అంతగా లేవు. వీరి చేతపనులు పూర్తిగా మూలపడ్డాయి, ఒకవేళ వుండినా అంతంత 
మా(గత్రానే వున్నాయి. సమాజాన్ని ఎదిరించి నిలబడాలనే ధోరణి లేక సమాజంతో రాజీపడే ధోరణే కన్పిస్తుంది. 
అందువల్లనే ఆకలిచేత దారిద్యము చేత పీడింపబడినవాళ్ళు, గ్రామాల్లో పంటలు పండక అప్పులు చెల్లీంపలే క 
పీడింపబడుతున్న వాళ్ళు, చదువుకోవాలని ఇష్టమున్నా ఆర్థిక పరిస్థితుల వాల బడికి వెళ్లలేని పిల్లలు కనపడతారు. 

2.10.3. రాజకీయ జీవితం :- కుల వ్యవస్థ బలిష్ట్రమైపోయి పాలనా యం|(త్రాంగం మీద తన 
ప్రభావాన్ని కనపరుస్తుంది. లౌకికత్వమే నిరర్జకమైపోయింది. వీరికి స్వేచ్చా స్వాలాంత్రాలు కరువయ్యాయి. 
పాలక వర్గాల అండదండలతో అగ(గ్రవర్దాలు, భరాస్వాములు హారిజనులను హింసించారు. వారి నివాసాలను 
తగులబెట్టుటం లాంటీ అమానుష కృత్యాలు ఎన్నో చేస్తున్నారు. స్వప్రయోజనాల కోసం హరిజనుల్లో 
కలహాలను సృష్టించి వాళ్లమీద ఆధిపత్యాన్ని చెలాయించారు. రాజకీయంగా వారిని అధఃపాతాలానికి 
త్రొక్కివేశారు. వీరు ఓటుహక్కు వినియోగించుకోవడంలో కూడా స్వతంత్రతను కోల్పోయారు. ఓటు 
విలువ ఏమిటో తెలియని హరిజనులు ధనవంతులైన సవర్ణులే రాజకీ యనాయుకుల పదవులకు 
అర్హ్ములనుకున్నారు. అంతేకాక సవర్థ్థలు హరిజనులను మనుషులుగానే గుర్తించరు. ఇరిక వారి అధిక్యాన్ని 
సహించగలరా ? అందువల్లనే నేటికీ సమాజంలో హరిజనుల రాజకీయ జీవితంలో మార్పులేదు. వీరు 
తమ పూర్వికుల జీవిత విధానాన్ని మార్చుకోలేరు. జీవితాన్ని గూర్చి అవగాహనేలేదు. ఒకవేళ తెలిసినా 
కొందరికి మా(్రమే. వీరికి ఎన్నికల్లో ఎవరికి ఓటువేయాలో తెలియదు. కొంతమంది హరిజనులు కొద్దో 
గొప్పో విద్యావంతులై రాజకీయ పరిజ్ఞానం తెలిసినవారు తగిన సహాయ సహకారాలు లేక వూరుకున్నారు. 
సవర్ధులను ఎదిరించి |బ్రతకలేక పోతున్నారు. ఇలాంటీ జీవితానికి అలవాటుపడిన హరిజనులు ఎన్నికల్లో 
సవర్ధులతో పోటీ = చేయలేక పోతున్నారు. వీరి క్షేమం కోసం (ప్రభుత్వం రాజకీయంగా కొంత అవకాశాన్ని 
అందించింది. హరిజనులకు రిజర్వు చేయబడడానికి నియోజక వర్గాల్లో పోటీచేసే హరిజనులు ఎక్కువ 





38 తెలుగు కథానిక - సమాజం 


భాగం సవర్గుల అండదండలున్నవారే వుంటున్నారు. వరు ధైర్యంగా తమ నాయకుడి ముందు కూర్చొవడానికి 
వెనుకాడతారు. ఇక అభ్యుదయం పొంది ముందుకు ఎలా వెళ్లగలరు? తమ కార్యాలను ఎలా చేపట్టుగలరు 
అందువల్లనే వీరిని అడ్డుపెట్టుకొని సవర్ణులే అధిక ప్రయోజనం పొందుతున్నారు. సంపూర్ణమైన రాజకీయ 
పరిజ్ఞానం కలవారు, ధనంతో తగిన అండదండలతో హింసకు చోటివ్వక శక్తి యుక్తులతో సవర్ణ్ణులతో 
పోటీచేసి గెలుపొందగలవాళ్లు అరుదు. ఒకవేళ అలాంటీ వారుంటే సవర్థుల యుక్తులకు బలికాక తప్పదు. 
అందువల్లే వీరు రాజకీయంగా అంతగా అభివృద్ది చెందలేకపోతున్నారు. మరో విషయం ఏమంటే- రిజర్వేషన్‌ 
~ తో అ లే च లో వా కా ~ ए,६ లే a ५ గా 
పేరుతో సవర్ణులు తమ పాలేర్లను పదవుల్లో వుంచడం వల్ల వారు అటు కూలీకి వెళ్లలేక ఇటు ఘనం 
(బతకలేక చావు (బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. 


అధ స్పూచి కలం 


కధానిక స్వరూపస్వభావాలు - పోరంకీ దక్షిణామూర్తి పుటు 457 
కథానిక స్వరూపస్ట్వభావాలు - పారంకి దక్షీణామూర్తి పుట 461 
Sociology J.L. Kachroo పుట 2 

సమాజశ్యాాస్త్రం పుట 2 | 

కథానిక స్వరూప స్వభావాలు - పోరంకి దక్షీణామూర్తి పుట 485 
గురజాడ తొలి కొత్త కథలు - ఆర్‌.చం[ద్రశేఖర రెడ్డి పుట 1 
గురజాడ తొలి కొత్త తెలుగుకధలు - ఆర్‌.చం(ద్రశేఖర రెడ్డి పుట 3. 
స్వేచ్చ- ఒక పరీశీలన - పి. సావిత్రమ్మ పుట 13 

చలం ఫెమినిష్టులకు దగ్గరివాడు - కాత్యాయని విరహ 
ఆం(ధజ్యోతి డైలీ అక్టోబర్‌ 10, 1994 

10. పర్యావరణ భారతి - తల్హావజ్ఞల పతంజలిశ్నాస్త్రి, పర్యావరణ (తైమాసిక 
పత్రిక మార్చి, జూన్‌ 1994. 


11. దర్శణం ~ అనంత పర్యావరణ పరిరక్షణ సమితి మాసప[తిక జనవరి, మార్చి, 1994. 
12. దర్శణం - అనంత పర్యావరణ పరిరక్షణ సమితి మాసప[తిక జనవరి, మార్చి, 1994. 
13. కథానిక స్వరూప స్వభావాలు - పోరంకి దక్షిణామూర్తి పుట 600 

14. ఆం(ధ(ప్రదేశ్‌లో గాంధీజీ - కొడాలి ఆంజనేయులు పుట 415 

15. మనుధర్మశ్వాస్త్ర - శూద్ర బానిసత్వం- సి.వి.పుట 115 

16. హరిజనాభ్యుదయం - ఆధునికాం(ధ్ర కవిత్వం - కల్లూరి ఆనందరావు పుట 455. 








2 ` 








3. తెలుగం కధానిక- హరిజన జీవితం 


నాడు సమాజం కృషి జీవితం కావడం కోసమో లేదా కొంతమంది తమ ఉనికిని కాపాడుకోవడం 
కోసమో కులవ్యవస్థను సృష్టించారు. ఈ కులవ్యవస్థ రాను రాను సమాజంలో హరిజనుల పాలిట శాపంగానూ 
సవర్ణ్థుల పాలిట కల్పతరువుగానూ మారిపోయింది. ఈ శాపమే హరిజనులకు గడ్డు స్థితిని (ప్రసాదించింది. 
ఈ సమాజం వీరితో అడ్డమైన ఊడిగం చేయించుకొంటుంది. మానవజాతిలో హరిజన జాతి ఒకటని 
వారు తమతో సమానమని సవర్థ్థులు భావించలేదు. ఈ అసమానతే హరిజనుల్ని ఎదగ నీయకుండా చేసింది. 
అసమర్ధులను చేసింది. యుగాలుగా అచేతనులుగా అసమర్ధులుగానే ఉండిపోయారు సుదీర్గ కాల పరిణామంలో 
మార్పులు సంభవించట వల్ల సంఘ చైతన్యం కోసం ఉద్భవించిన సంఘసంస్కర్తలు సంఘంలోని హరిజనుని 
జీవితాన్ని నొక్కి చెప్పారు. హరిజనుడికి, తాను ఎదగవలసిన స్థితిని గుర్తుచేశారు. ఈ నేపధ్యంలోనే 
ఈ శతాబ్రంలో పుట్టిన కథానికా సాహిత్యంలో హరిజనుడి జీవితం సాహిత్య వస్తువైంది. కథానికా (ప్రక్రియలో 
ప్రతిబింబించిన హరిజనుల జీవనస్టితి గతులు ఆర్టిక రాజకీయ సాంఘీక దోపిడీని విశ్లేషించటంలో పలువురు 
రచయితలు పలుధోరణంలను అన్వేషించారు అవలంబించారు. స్టూలంగా వీరిని రెండు వర్గాలుగా 
విభజించవచ్చు: 

1!.తమ సమస్యలను తాము చి(త్రించుకొనిన హరిజన కథారచయితల మార్గం హరిజన సమస్యను 
చిత్రించిన హరిజనేతర క ధారచయితల మార్గం కంటే కొంత వాస్తవంగానూ చైతన్యవంతంగానూ 
ఆలోచనాత్మకంగానూ ఉంటుంది. అందువల్ల హరిజన జీవిత అభ్యుదయాన్ని కాంకీించిన కధానికలను 
హరిజన కథారచయితల కథానికలు హరిజనేతర రచయితల కథానికలుగా వేరు చేయటం జరిగింది. 
ఈ (ప్రయత్నంలో హరిజన అభ్యదయదృక్సథం సంపూర్ణ స్వరూప స్వభావాలు గోచరమయేే అవకాశం 
ఉంది. 

2. హరిజన కథారచయితల కథానికలు - హరిజన కథారచయితలు సృష్టించిన కథానికలు విశాల 
కాలనేపథ్యం నుండి సమస్యా పూర్వరంగంనుండి సమస్త తత్త్వం నుండి పరిశీలింపవచ్చు. వీరిక థలు 
సాధమైనంతవరకు హరిజనులకు సమాజం ఇచ్చే స్థితిని స్వీకరించి రాసినవే. ఇందులో ఎక్కు వపాళ్ళు వాస్తవికత 
ఉంటుంది. కథల్లొ వీరి జీవితాలు ఇతరులపై ఆధారపడినట్టు ఉంటుంది. వీరి కథానికలను పరిశీలిద్దాం. 
3.1.1. సాంఘికజీవేనం :- మానవుడు చేసే (ప్రతిపనిమీద సంఘ (ప్రభావం ఉంటుంది. వర్గ వ్యవస్థ ` | 
కారణంగా నేడు సమాజంలో వ్యక్తి చేసేవృత్తి కారణంగా తగిన విలువను ఆపాదించుకొంటున్నాడు. 
తరాలుగా హరిజనుడు తన దైన్యమైన వృత్తి కారణంగా ఈ సంఘంచేత వెలివేయబడ్డాడు. అసమానుడుగా 
చేయబడ్డాడు. తన జీవితమంతా నిరాశామయంగానే గడిపాడు. గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో వచ్చిన 
కథానికలను పరిశీలించటం (ప్రస్తుత కర్తవ్యం. 
3.1.1.1. అయోోపాపం :- అస్పృశ్యతా సముస్యకులోనయి అక్కడక్కడ వారికి జరుగుతున్న 


_ అవమానాలకు హృదయం చలించి ఆవేదనతో (వ్రాసిన కథ ఇది. రచయిత్రి గొట్టుముక్కు.ల మంగాయమ్మ 


ఈమె మొట్టుమొదటీ దళితకథా ८२०००8७. హరిజనులపై (బాహ్మణంల వైఖరి ఈ కథలో (ప్రధానాంశం. 
అస్పృశ్యత కారణంగా గ్రుక్కెడు మంచినీళ్ళకు నోచుకోని మాలదంపతుల కథ. అన్నపూర్ణ, భాస్క_రులు 
భార్యాభర్తలు. అన్నపూర్ల తల్లి అనారోగ్యంతో ఉందని తెలిసి ఆమెను చూడడానికి ఆ దంపతులు 
బయలుదేరారు. వేసవికాలం కావటం వల్ల తీ(వ్రమైన ఎండవల్ల దారిలో దాహంవేసింది. వారి దాహార్తి 
తీర్చుకోవడం కోసం దారి(ప్రక్కల నీటి గుంటలకోసం. వెదుకుతూపోతున్నారు. ఒకచోట (బ్రాహ్మణండు 
పెట్టిన చలివేం[ద్రం కనిపించింది. అక్కడికి వెళ్ళిన వారికి చల్లటి మజ్జిగతో దాహంతీర్చి, విసనక(ర్రలతో 








40 తెలుగు కథానిక - హరిజన బీవితం 


సేదతీర్చుతున్నారు. అన్నపూర్ణ, భాస్కరులు దాహం తీర్చుకోవటం కోసం అక్కడికి వెళ్ళగానే వీరి కులాన్ని 
తెలుసుకొని “ఇక్కడ మాలముండోళ్ళకి దాహమియ్యరు. మాకు మైలగాదూ మీకు నీళ్ళోస్తే పందిరి 
తాకపోకండి'"”? అన్నాడు బ్రాహ్మణుడు. చేసేది లేక ఆ దంపతులు అగ్రహారంలో మరో చలివేం[ద్రం దగ్గరికి 
వెళ్ళినా అదేపరిస్టితి ఎదురైంది. వారు నడి ([బాహ్మణ వీధిలో వెళ్ళుతున్నారని తెలిసిన (బ్రాహ్మణ స్త్రీ తన 
నౌఖరుతో వాళ్ళను ఊరిబయటకు గెంటించింది. ఊరిబయట చెట్టు (§८ దాహారిక్తథలో పడి వున్న ఆ 
దంపతులకు ఒక సాయిబు దాహార్తి తీర్చాడు. “అన్నపూర్ణ '' ఈ రోజు పెట్టని రోజులు కాబోలు పురిసెడు 
నీళ్ళు కరువ 2" య్యాయని అన్నది. అందుకు భాస్కరుడు” పెట్టని రోజులని పూర్వకర్మ ఫలితాలని 
యోా దొంగవేదాంతాన్ని మనకోసమే కల్పించారు - మన రక్త మాంసాలన్నీ బాగా పిండుకొని నునకు మంచి నీళ్ట్రానా 
దొరక్కుండా చేస్తున్నందుకు మనము నోరుమూసుకొని వూరుకోవడానికి. యిట్టాంటి పిచ్చిమాటలు 
నమ్మబోకు పూర్ణా3'' అంటాడు. 
వ్యధా భరితమైన హరిజనుడి జీవితం నుండి బయట పడిన వేదాంత సారాంశం ఈ కథ. భాస్కర్‌ 
అన్న మాటలు వాస్టవం సవర్ణులు వారి అవసరాలకు అనుగుణ ना ఎన్నడో రాసొట్టిన శా[స్ర్త్రాలను 
ప్రామాణికంగా తీసుకొని అస్వాశర్యలను శతాబ్దాల తరుబడి అవమానిస్తున్నారు. హింసిస్తున్నారు (ప్రాచీన 
సమాజానికి ఆనాడు ఉద్భవించిన శాగస్తాలు ప్రామాణికం అయితే అయి ఉండవచ్చు కాని, ఆధునిక 
యుగంలో కూడా వాటి (ప్రకారం సమాజంలోని మానవులను తెగలుగా విభజించడం సమాజ విచ్చిత్తికి 
కారణం అవుతుందని సవర్ధులు గుర్తించలేకపోయారు. సాటి మానవులు తమపై చూసే వైఖరి భావానికి 
నిరసించిన కొందరు తమ సామాజిక హోదాను పెంచుకోవడానికి వెనుకాడలే దు. దీనిద్వారా హిందూమతంలోని 
హరిజనులు పలుముతాల్లొో వ్యక్తిస్వేచ్చ కోసం చేరారు అని ఈ కథ దృకృథం. వముతం వేరయినా ఒక 
వంహమ్ముదీయుడు వారి దాహర్తిని తీర్చాడు. తోటి హిందువులు వారి దాహం తీర్చటానికి కులం 
అడ్డువచ్చింది. కనీసం వారిని ఇళ్ళహదరిదాపులకు రానీయకుండా తరిమారు. 
3.1.1.2. ఊరబావి: హరిజనులు తమ(్రాగునిటి సమస్యను పరిష్కరించుకొన్న కథ. రచయిత కొలకలూరి 
ఇనాక్‌. రాముడు, చిదంబరం త ం(డికొడుకులు. చిదంబరానికి భార్య ఉంది. ఆమెది అన్యాయాన్ని 
ఎదిరించే మనస్తత్వం. చిదంబరం అన్యాయాన్ని ఎదిరించే మనస్తత్వం ఉన్నా తం।డ్రి పోసిన పిరికి మందు 
కారణంగా ఎదిరించలేకపోవటం అతని సహజ అలవాటు అయింది. ఒకసారి చిదంబరం భార్య ఊరబావికి 
నీళ్ళకెల్ళితే సవర్ణుడు ఆమెపై చేయివేస్తే చాచి చెంప మీద కొట్టింది. చిదంబరం కూడా అప్పుడు ఊరి (ప్రజలపై 
తీరగబడటం వల్ల వారి ఆగ్రహానికి గురయ్యాడు. ఎండాకాలంలో హరిజనులు, సవర్ధులు ఒకే బావినీళ్ళు 
గ్రాగాల్సివచ్చింది. హరిజనులు బావినీళ్ళను అంటుకోకుండా సవర్ణులు బావిలో నీళ్ళు చేది హరిజనుల 
కుండలలో పోయటం సహజమైంది. ఆ బావిలో చిదంబరం ఎద్దు దట్టం (క్రేలాడదీశాడన్న నెపంతో మునసబు 
రాముడిని చిదంబరాన్ని చావడిలో కట్టివేసి చావబాదాడు. చేయని నేరాన్ని వారిపై మోపాడు. హరిజనులను 
బావిలోనున్న ఎద్దు దట్టైంను తీసివేయమన్నారు సవర్థులు. రాముడిని చిదంబరాన్ని కొట్టినందుకు హరిజనులు 
దట్టైెంను తీయడానికి నిరాకరించారు. సవర్ణ్ణలే ఆ ఎద్దు దట్టెంను తీయబోయి ఒకరు మరణించారు. ఆ 
రా(త్రి చావడిలోనున్న రాముడు చిదంబరాలకు కట్టు విప్పి, మునసబును చావబాది, అతని గడ్డి వాములకు 
నిప్పు అంటించి ఇళ్ళు చేరినది చిదంబరం భార్య అని, ఎద్దు దట్టెంను తీసి బావిపూడిక తీసి ఊరబావిని 
సాంతం చేసుకొన్న दु (ప్రజలకు తెలిసివచ్చింది. 
ఈ కథానిక బానిస బీవిలానికి అలవాటు పడిన హరిజనులు తమ హక్కులను సాధించుకోగలమని, 
అందుకోసం రహస్య పోరాటం చేయగలమని నిరూపించింది. రాముడు చిదంబరం చేయని నేరానికి శిక్షను 























11 - తెలుగు కథానిక 41 


అనుభవించినా ఫలితాన్ని సాధించగలిగారు. రాముడు హరిజనులకు జరుగతున్న అన్యాయాలు తెలిసినవాడు, 
తెలియని మూర్తుడు కాదు. తెలిసి ఏమైనా చేస్తే వచ్చే ప్రమాదం నుంచి తప్పించుకోవటానికి తెలియనట్లుుండే 
సం(ప్రదాయవాది. సమస్యతెలిసినా సవర్థులను ఎదిరించే ధైర్యం లేక, వెళ్ళి వాళ్ళ చేతుల్లో చావలేక ఇష్టంలేక 
కష్టంతో మనస్సును చంపుక్‌"ని బతికే మనస్తత్వం అతనిది. పుటీపెరిగిన చోటు వేరుకావటుం తమ పుట్టింటే 
గుణాలు తనలో నిలిచిజండటం తన శీలం ఆత్మగౌరవం భంగం కలగటం భరించలేకపోయి చిదంబర భార్య 
తన బర్త మామ చేయలేని పనిని చేసింది. ఈ కథలో (స్త్ర చైతన్యం స్పష్టంగా కనిపిచింది. హరిజనులు 
తమకు హక్కులు కావాలని అరిస్తే రావని, వాటిని హింసకు గురైనా సరే తప్పని సరి పర్మ్రితులు సృష్టించి 
గత్యంతరం लं నిస్టితిలో హక్కులను సాధించుకోవాలన్న దృక్పథం ఉంది. 

సుప్రసిద్ద కథారచయిత సింగమనేని నారాయణ ఊరబావి కథపై స్పందిస్తూ ఇనాక్‌కు ఒకలేఖ 
(18-03-95) (వ్రాశాడు:  రెండునెలలుగా నాకు ఒకటేపని కనిపించిన సాహితీమి(త్రులందరికీ మీ ఊరబావి 
కథను గురించి గొపుగా చెప్పటం. రెండునెలల (కితం హరిజన కథల సంకలనంకోసం కొన్ని కథలు చదువుతూ 
మళ్లీ మీ ఊరబావిని చదివాను. ఎప్పుడో 25 ఏళ్ళక్రితం చదివిన కథ. అప్పుడు చదవటంవేరు, ఇప్పుడు 
చదవటంవేరు కదా! కథ చదవటం పూర్తికాగానే కొన్ని గంటలపాటు కథావస్టలో మునిగిపోయాను 
ఎంతగ్‌పృకథ ఎంతగ్‌ెప్పశిల్పం అనివందసార్డు గొొనుక్కున్నాను. కధలో చిత్రించిన వాతావరణం, ~ 
సంచలనాలు, 1 విటి 
అన్నిటి చెనుకా రచయిత కంఠస్వరం. . నన్ను ఎంత = చేశాయో! అనుభవించి పలవరించు అంటారే 
- ఆ స్ట్రీతిలో ఆకథను నిజంగా నేను పలవరించాను. కథ చివరలో అటకమీద వాలుగుతాళ్ళు కన్ఫించటం 
లేదనే ఒక చిన్న వాక్యంతో ఎంత అద్భుతమైన గొప్ప శిల్పాన్ని మీరు పాటించారు! ఎంత పెద్ద కథయినాసరే 
ఊరబావిని మించిన దళిత కథ లేదు. ఆ కథనే తక చెర్చమని సంకలనకర్తకు సూచించాను. భారతీయభాపల్ల్స్‌ 
ఏ గొప్ప కథకూ పోలేనిపోని కథగా దీన్ని నేను గౌరవిస్తాను. గతనెల మధురాంతకం గారు వచ్చినపుడు ఇదే 
విషయం ఆయనతో అన్నాను. నిజమే, ఆయనకు రావాల్సిన इई రాలేదు. అని ఆయన నొచ్చుక్‌ొొన్నారు. 
ప్రతిసాహితీ 2००28 కథారచయితకు ఆ కథను చదవండి అని పదేపదే చెబుతూ వస్తున్నానీమధ్య. ఈ కథ 
ఇంగ్రీషులోకి ఈ సవుయంలో అనువాదరి జరగాల్సి ఉంది. అనువ దించ డానికి దయచేసి మీరే 
(ప్రయత్నించండి.'' 

“నిజానికి ఇనాక్‌ ఊరబావి కథ అటు వస్తుపరంగానూ ఇటు శిల్పపరంగానూ గొప్ప పరిణామాల్ని 
సృష్టించిన కథ. ప్రపంచంలోని పలుభాషల్సొకి తర్హుమా జీయదగిన కథ, ఇప్పుడిప్పుడే ఊపందుకొంటున్న 
దళిత స్త్రీవాదానికి తొలి (ప్రతీక ఆ కథ. 1969 లో ఇనాక్‌ ఈ కథ రాశాడంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది'' 
(పరిధులూ - ప్రమేయాలు ~ లక్ష్మీనరసయ5, ఆం(్రశ్యోతి 3-12-1995) 
3.1.3.3. ఆకలి: ఆహారసంపాదనలో (ప్రాణాలను కోల్ఫోయిన హరిజనబాలిక కథ రచయిత ऽ ७५९०० 
ఇనాక్‌ . చిన్నిది బీదకుటుంబం. ఆ ७०८००००५ 6१ ముగ్గురు పిల్లలు భార్యాభర్తలున్నారు. తల్లీ గర్భవతి. 
కూలికోసం తం(డ్రి పక్కూరికి వెళ్ళాడు. అతడు ऽक, అమ్మ అన్నంతెస్తే చిన్నికుటుంబానికి తిండి 
దొరుకుతుంది. ఆ కుటుంబం వయాడురోజుల నుండి ఆహారం తినలేదు. చిన్ని వుంచినీళ్ళ(త్రాగి 
తం|డ్రిరాకకోసం ఎదురుచూస్తూ రోడ్డుచేరింది. ఒకసారి రోడ్డుమీద ఆటలాడుతూ లారీ కింద పడింది. 
ఆసుపత్రి పాల్టెంది. లారీ ఓనర్‌ ఆరునెలలపాటు చిన్నికుటుంబాన్ని ఆసుపత్రిలో రకరకాల తిండిపెట్ట 
పోషించాడు. చిన్ని ఆసుపత్రిపాలైంది. ఆమెకు పట్టెడు మెతుకులు కరువయ్యాయి. చిన్నికి మరలా ఇడే. 
ఆలోచన వచ్చింది. ఆశపడి లారీ క్రిందపడి చనిపోయింది. శాశ్వతంగా ఆకలిని పోగొట్టుకొంది. 











42 తెలుగు కథానిక - హరిజన జీవితం 


ఈ కథలో హరిజనుల ఆర్టికస్టితీ స్ఫురిస్తుంది. నిత్యం కూలికి వెళ్ళీతేగాని పూటగడవని (బ్రతుకులు 
వారివి. తెచ్చిన కూలి ఏపూట కాపూటకు మాకత్రమే సరిపోవడమే ఎక్కువ. చిన్ని ఆకలి తీర్చుకోవడానికి 
తన ప్రాణాన్నే ఫణంగా పెట్టుకుంది. అనుకోకుండా జరిగిన లారీ ప్రమాదం ఆకలితీరటం గుర్తించిన చిన్ని, 
ఆకలి తీరటం కోసం లారీ ప్రమాయం కావాలనుకుంటే, ఆకలితీరక పోగా మరణం సంభవించటం రచయిత 
ఈకధలో చి(త్రికరించాడు. తిండుకోసం సర్వ(ప్రాణులు యుద్దం చేస్తుంటే కర్మపేరుతో కట్టుబడి ఉండే 
నైరాళ్య స్టితి నుండి మేల్కొని ఒక పసి(ప్రాణి అన్నంకోసం చేసిన తీ(వ్రకృషి (ప్రాణ హానిగా మారినా సరే 
ప్రయత్నం తమపరిధిలో ఖచ్చితంగా చేయమని ఈ కథ బోధిస్తుంది. ఆకలికి చావు పరిష్కారం కాదని, 
అవసరమైతే పలు (ప్రాంతాలకు వలసవెళ్టైనా కష్టపడి పనిచేసి తమ ఆకలిని తీర్చుకోమని (ప్రబో ధిస్తుంది. 
3.1.1.4 సూర్యుడు తలెత్తాడు : సవర్థులు హరిజనుల పట్ల (ప్రవర్తించే తీరును సూచించే కథ. రచయిత 
కొలకలూరి ఇనాక్‌. రాముడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. రాముడు పాలంపని చూస్తాడు. 
రాముడు (బ్రతికి ఉండగానే అతని శరీరం అస్టిపంజరంలా తయారైంది. రాముడు తనకుటుంబాన్ని గురించి 
ఆలోచించడు. పొలం గురించి ఆలోచిస్తాడు. రాముడి భార్య సీత ఊరియువకుడు చేయిపట్టుకొన్నాడని 
ఉరిపోసుకొంది. రాముడు బాధ పడలేదు. తన భార్యకు జరిగిన అన్యాయానికి ఎదురు తిరగలేదు. పొలంపనికి 
వెళ్ళాడు. తన కూతురును ఊరియువకుడు అనుభవిస్తే మగపిల్లవాడికి జన్మనిచ్చి చనిపోయింది. దానికి 
తన కొడుకు (ప్రతిఘటిస్తే సవర్ధులు వాడిని తరిమి తరిమి చంపారు. రాముడు తన కుటుంబానికి జరిగిన 
అన్యాయాన్ని ఖండించలేదు. పోలాన్ని వదల్లేదు. అప్పుపేరుతో చింతయ్య రాముడి పాలాన్ని కాజేశాడు. 
అన్యాయమని రాముడు అరవలేదు. ఒకరోజు చెరువు గట్టున నీటిలోని సూర్యుని (ప్రతిబింబాన్ని చూశాడు. 
సూర్యుడు గిలగిలా కొట్టుకొంటూ పైకి వస్తున్నట్టు కన్సించాడు. రాముడిలో జ్ఞానోదయమైంది. ఈ 
(బ్రతుకులిట్లా తగుల బడటానికి ఏళ్ళేదని రాముడు అగ్గిపెట్టె పుచ్చుకొని ఊరివైపువెళ్ళాడు. 

ఈ కథ హరిజనుడుకీ, భూమికీ మధ్యనున్న సంబంధాన్ని తెలియజేస్తుంది. సవర్గులు హరిజనుల 
శక్తిని పీల్చిపిప్సి చేసి తమ కాళ్ళ క్రింద చెప్పుల్లాగ భావిస్తూ వారి సంసారం మీదపడి ఇష్టమైనట్టుగా దోచుకొన్నారు. 
కాని, రాముడిలో చలనం లేకపోయింది. నిస్సహాయుడు కూడ సమయం సందర్భం వత్తిడి తెస్తే ఎలాంటిస్టిలో 
చైతన్యవంతుడవుతాడో ఈ కథ తెలుపుతుంది. సూర్యుడు లాగా తలవం చుకుపోయే రాముడు ప్రాణంపోతే, 
శీలంపోతే చలించకపోయినా ఆర్టికస్థితికి పునాది అయిన భూామి పోతే చలించకపోతే న్యాయం కాదని 
భరామికోసం ఒకడు పదిమందితో తలపడటం కష్టంకాబట్టి దాపరికంగానైనా (ప్రతీకారం. తీర్చుకోబూనటం 
ఈ కథ తెలుపుతుంది. 

ఈ కథానికలో ముగింపు విశిష్టంగా ఉంది. రాముణ్ణి సూర్యుడితో పోల్చటం పరిశీలింపవలసి 
ఉంది. సూర్యుడు ఆకాశంలోంచి భామిని చూస్తూ తలవంచుకొని గమిస్తుంటే రాముడు భూామిని 
చూచుకి"ంటూ తలదించుకొని నడుస్తున్నాడు. రాముడు తలదించుకోవటానికి తనజీవితంలోని అన్ని 
సంఘటనలూ సహాయ పడ్డాయి కానీ, చూచుకోవటానికి భూమిలే కుండా పోయినప్పుడు రాముడికి 
ఊరు కనిపించింది. ఆకాశంలో సూర్యుడు చెరువులో పడి అలల్లో గిలగిల కొట్టు కొంటూ కన్ఫిస్తే రాముడు 
అశ క్తతతో అల్జాడిపోయాడు. అగ్గిపుల్ల గీసి చూస్తే కాంతి ముఖంమీదపడి రాముడి ముఖం అస్తమించే 
సూర్యుడి ముఖంలో కనిపించింది. రాముడు సూర్యుడయ్యోడు. జరిగిన కర్మకాండకు సాక్షి అయ్యాడు. 
హరిజనుల జీవితాలు ఇంకా తగులబడడానికి వీలులే దని తీర్మానించుకొన్నాడు. ఈ జీవితాలు తగులబడకుండా 
ఉండాలంటే తగులబడక తప్పని జీవితాలు ఊరినిండా ఉండటం కర్మ సాక్షికి కనిపించింది. రా(త్రికాగా 
సూర్యుడు పడమటికి పోగా ఈ సూర్యుడు అగ్గిపుల్లల పెట్టెను సూర్యుడి వంశాంకురాలను తీసుకొని 











9 ९ 


J హరిజనాభ్యదయం - తెలుగు కథానిక 43 


ఊళ్ళోకి పోవటం ఊరిని వెలిగించటానికే! హరిజనుల జీవితాలు వెలగటానికి దుర్మార్గ 2354६ జీవితాలు 
తగులబడక తప్పదన్న సత్యం ఈ కథ (ప్రస్సుటీకరిస్తుంది. 
3.1.1.5 సంస్కరణం :- హరిజనుల యెడ (బ్రాహ్మణులు (ప్రవర్తించే తీరును సూచించే కథ. రచయిత 
కొలకలూరి ఇనాక్‌ కందుకూరి వీరేశలింగం సంస్కరణ వాది. అతడు |ప్రవేశపుట్టిన సంస్కరణ లకు నూరేళ్ళు = 
నిండిన కారణంగా అతని సృతికోసం సంస్మరణ సభ పెట్టారు. సభకు (ప్రభాకర్‌జీ ముఖ్య అతిథిగా వచ్చాడు. ' 
ప్రభాకర్‌జీ హరిజనుడు సంఘ సంస్కర్త స్వాతం[(త్రొద్యనంలో అనేక रेरे జ్ఞైలుకెళ్ళాడు. గాంధీ వెంటతిరిగి 
తన యావదాస్తిని ఉద్యమానికి పణంగా పెట్టాడు. అలాంటి (ప్రభాకర్‌జీ సభకు ముఖ్య అతిధిగా వచ్చాడు. 
| కలెక్టర్‌ కూడా సభకు వచ్చాడు. అతనుకూడా హరిజనుడు. (ప్రభాకర్‌జీని అందరూ గౌరవించారు. కాని, 
! వేదికవద్దనున్న ([బాహ్మణంఎలు గౌరవించలేదు. సభ మొద లై కందుకూరిమీద ఉపన్యాసాలు మొదలయ్యాయి. 
తర్వాత (ప్రభాకర్‌బీ కందుకూరి విగ్రహానికి పూలమాల వేశాడు. అది సహించని (బహ్మణంలు విగ్రహం 

మెడలో పూలమాలను తీసి, విగ్రహం అపవిత్రమైందని నీటితోనూ పాలతోనూ శుద్దిచేశారు. “పంతులు 
జీవించి దుఃఖించాడు. గతించీ దుఃఖించాలా'' అన్నారు. ఈ లోగా అక్కడేవున్న కలెక్టర్‌ పూలమాలను 
తీసి విగ్రహం మెడలో వేశాడు. దానిని ఎవరూ తాకకుండా పోలీసులను కాపలా ఉంచాడు. సంస్కర్త చేసిన 
¦ | పని భరించలేక పోయినా (బ్రహ్మణంఎలు అధికారి చేసిన పనికి తలలు వంచుకొన్నారు. 

ఒక సంఘ సంస్కర్త విగ్రహాన్ని మరో సంఘ సంస్కర్త గౌరవిస్తే ఆ గౌరవాన్ని హరిజనుడి గౌరవంగా 
భావించి సనాతనులు తిరస్కరించారు. పైగా విగ్రహాన్ని శుద్దిచేశారు. ఒక అధికారి సంస్కర్తను గౌరవిస్తే 
హరిజనుడైనా ఈ సనాతనులు గౌరవించారు. సంస్కర్తను అం గీకరించనివాళ్ళు అధికారాన్ని అం గీకరించారు. 
అధికారంతో చేసిన పని ఆవెరాదం పొందిం.). వుంచివునస్సు వుంచివునస్సుతో చేసినపని 
| తిరస్కారంపాందింది. ఇది సంఘంలోని స్ట్రి 9 నిజానికి అధికారిని కాక సంస్కుర్తను గౌరవించాలి. 
1. , అలాజరుగకపోవటం సంఘంలోని పెద్దలోపం దీనిని తూర్పారబట్టడానికి రచయిత ఈ కథ (వ్రాశాడు. ఈ 
కథలో (బాహ్మణంలు సహజంగానే హరిజనుల్ని అంటరాదని అనటమూ హరిజనుల విషయంలో 
సంస్క్రర్తవి(గ్రహం కూడా అంటు తగిలిందని పరిశు(భ్రం కావించేప్రయత్నంమీద తిరుగుబాటుగా మరో 
అంటరాని అధికారితో విగ్రహం పవిత్రతను కాపాడటం (ప్రధానాంశం. 

3.1.1.6. పాపానికి జీతం :- హరిజన స్త్రీలపై సవర్ణుల దౌష్ట్రాన్ని చి(త్రించిన కథ. రచయిత జి. 
భాను. ఎల్లమంద అరుంధతి భార్యాభర్తలు. వారికిద్దరు పిల్లలు - ఎల్లమందవ్చత్తి చెప్పులు కుట్టటం. ఒకరోజు 
ఎల్లమంద చెప్పులు కుట్టి అరుంధతి చేత భుజంగారాను ఇంటికి ఆ చెప్పులను పంపాడు. ఆ సమయంలో 
భుజంగరావు తప్ప ఇంట్లో ఎవరూ లేరు. అరుంధతిని గొడ్తపాకకువెల్లి గడ్జివేయమన్నాడు. ఆ వెంటనే 
భుజంగరావు గొడ్డపాకకు వెళ్ళి అరుంధతిని అనుభవించబోయాడు. అతనిబారి నుండి తప్పించుకొన్న 
అరుంధతి నాభర్తతో చెప్పి నీ అంతు చూస్తానని (ప్రతినబూనింది. ఈ విషయం ‹ ००८७० తెలిస్తే తన 
(ప్రాణాలుండవని తెలుసుకొన్న భుజంగరావు అరుంధతిని హత్యచేశాడు. శవాన్ని తన దొడ్డిలోనే स ८}. 
ఆ రాట్రికి అరుంధతి ఇంటికి రాలేదని ఎల్లమంద భుజంగరావు ३०५३३ వెళ్ళాడు. భుజంగరావు అరుంధతి 
చెప్పులు ఇచ్చి అప్పుడే వెళ్లిందని దొంగరెడ్డిగానికి అరుంధతికీ సంబంధం వుందని అబద్దాలు చెప్పాడు. 
ఎల్లమంద సారాయి (త్రాగటానికి డబ్బు ఇచ్చి పంపోడు.. ఆతర్వాత రెండురోజులకు భుజంగరావు కాలికి 
కొత్త చెప్పు తగలడంవల్ల పుండు అయింది. అతనికి చక్కెరవ్యాధి వుండటం వల్ల ఆపుండు ఎక్కువయి, 
కాలుకు ఆపరేషన్‌ చేసే పని వచ్చింది. డాక్టర్‌ ఆపరేషన్‌ చేస్తుండగా భుజంగరావుకు అరుంధతి కన్పించి 
చనిపోయాడు, 


c= 


इब Cen 


॥ + 














44 తెలుగు కథానిక - హరిజన జీవితం 
అసవు సమాజవ్యవస్టలో అలసత్వం వ్యక్తి క్షీణతకు ఎలా దారితీస్తుందో తెలిపిన కథ. పొట్ట 
కూటికోసం (ప్రాణ ప్రదంగా చూసుకొన్న వృత్తే అతని కుటుంబాన్ని నాశనం చేసింది. హరిజనుల [శ్రమతో 
తృప్త్పపడని సవర్ధులు వాళ్ల మాన(ప్రాణాలను కూడా అలవోకగా కొజే యటం సరిపాటీ. ఇలాంటీ వ్యవస్థనుంచి 
తవును తాము రక్షించుకోవుని అవసరమైతే సవర్ణుని రహస్యవమూార్గంగానైనా అంతం చేయటానికి 
(ప్రయత్నించమని ఈ కథ ప్రబోధిస్తుంది. ఈ కథ కరుణ కుమార వ్రాసిన “కొత్తచెప్పులు? కథను 
తలపిస్తుంది. 
3.1.1.7. ఏది గవర్యం :- హరిజన దాస్యత్యాన్ని తెల కథ. రచయిత కొలకలూరి ఇనాక్‌. రని, రాము ఒకే 
తరగతి విద్యార్దులు . ఒక రూంలో ఉంటున్నారు. వారిద్దరూ బంధునులు. రవి ధనవంతుడు. పైగా 
అతనికి స్కాలర్‌షిప్‌ వస్తుంది. రాము బీదవాడు. తం(డ్రిచేసే అటెండర్‌ ఉద్యోగం కారణంగా అతనికి 
స్కాలర్‌పిప్‌ రాదు. రవి పనులన్నీ రాము చేస్తాడు. రాము తాతముత్తాతలు రవితాత ముత్తాతలను కాపాడుతూ 
చనిపోయారు. కాని రాముతం(డ్రి ఆ ఊబినుంచి తప్పించుకొని పట్నంచేరి ఉద్యోగం చేస్తున్నాడు. కాని 
రాము ఇంత చదువుకొని తనతాత, ముత్తాతల లాగా రవివద్ద బానిసగా (బతుకుతున్నాడు. (ప్రభుత్వం 
మారింది. విద్యార్హులకు స్కాలర్‌పిస్‌ రాలేదు. సమ్మెలు, ధర్నాలు చేయడం మొదలుపెట్టారు. రవి 
సమ్మెలో పాల్గొంటే రాము అతనిని రక్షించబోయి గతించాడు. ఈ చదువుకొన్న బానిస (బతకటంకంటే 
చావటమే మేలని ఈ కథానిక సందేశం అందించింది. 
సమాజంలో హరిజనులు తరాలు మారినా బానిసత్వంలో (వుగ్గుతూ, కాలాన్ని చాలిస్తున్న వైనాన్ని 
ఈ కథ అందిస్తుంది. నేటి హరిజనుడు ఆర్థికంగా పతనావస్టలో వున్న స్థితిని ఆ ప్రయత్నంలోనే ఏతీరులో 
బానిసగా ([బతకాల్సి వచ్చిన స్టితిని తెలిపిన కథ ఇది. కథలో రాము కుటుంబం రవి కుటుంబానికి ఆర్టికంగా 
బానిసయింది. ఆ(ప్రయత్నంలో తండ్రి తప్పించుకొన్నాడు కాని కొడుకు తప్పించుకోలేకపోయాడు. తండి 
(ప్రయత్నం కొడుకుతరంలో నిలువలేకపోయింది. హరిజన విద్యావంతులు తాతముత్తాతల బానిస మనస్తత్వాన్ని 
జీర్ణించుకొని పతనం కావద్దని, నలుగురితో సమానంగా జీవించే ధైర్యాన్ని పొందమని హెచ్చరించిన కథ ఇది. 
3.1.1.8. వేపచెట్టు :- ఉన్నతవిద్యను అభ్యసించిన హరిజనుల్లోని మూర్గత్వాన్ని సూచించిన కథ. రవి 
ఏడవతరగతి పూర్తీచేసి తన ఆర్థిక (9 దృష్థ్యా చదువుకు స్వస్తి చెప్పి ఉద్యోగం కోసం ఎంఫ్లాయ్‌మెంటు 
ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాడు. జీవితంలో ఎప్పుడైనా ఉద్యోగం రాకపోతుందా అని ఆశిస్తున్నాడు. రోజూ 
అన్నం తింటాడో లేదో గాని, కాఫీ త్రాగుతాడు. ఒకరోజు ఎంప్టాయ్‌మెంటు ఆఫీసు వద్ద రవి తనవద్ద 
సాస్కులోనున్న కాఫీని తోడి మిత్రునికి ఇచ్చాడు. అతను (త్రాగి ఒక పావలా ఇచ్చాడు అప్పటినుండి రవి కాఫీ 
అమ్మటం మొదలుపెట్టాడు. అక్కడే హోటల్‌ను ప్రారంభించాడు. ఆఫీసు వచ్చిన నిరుద్యోగులకు సలహాలు 
ఉచితంగా ఇస్తూ కాఫీకి డబ్బు తీసుకొనేవాడు. ఒకనాడు ఒక హరిజన నిరుద్యోగి రవి హోటల్‌కు వచ్చాడు. 
అతను డాక్టర్‌ కోర్సు పూర్తిచేశాడు. ఆఫీసులో రెన్యూవల్‌ చేయించడానికి వచ్చాడు. అతనిని చూసిన 
సిరంజి, స్తైతస్కోప్‌ను ఎక్కడైనా దొంగలించి ఆసుపత్రి ప్రారంభించమని సలహా ఇచ్చాడు హోటల్‌ యజమాని 
రవి. 
కథలో రవి ఎదుటివాడి సహాయం లేకుండా చదువులేకపోయినా స్వతంత్రంగా (బతకగలుగుతున్నాడు. 
తానే పదిమందికి తన హోటల్లో ఉద్యోగాలిచ్చాడు. ఒక హరిజనుడు డాక్టర్‌ కోర్సు పూర్తిచేసినా తన చేతిలో 
ఉపాది కల్పించుకొనే వృత్తి వున్నా ఎంప్టాయ్‌మెంటు ఆఫీసుచుట్టూ తిరగటం అతని మూర్గత్వానికి (ప్రతీక, 
కర్మసిద్దాంతం పేరుతో నైరాశ్యం ముసుగులో కర్తవ్యతా విమూాడులవుతున్న విద్యావంతులై న హరిజనయువకుల్ని 
స్వయంకృషితో అభివృద్ది చెందమని (ప్రబో ధించిన కథ. 

















హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 45 


3.1.1.9. బంచరాయి : - హరిజనులు చైతన్యవంతులుకాబోతే స్వార్దంతో వారికి అడ్డుతగిలిన సవర్ధుల 
కథ. రచయిత బోయ జంగయ్య. ఆ గ్రామంలో హరిజనులు ఎక్కువ. వారికున్న సౌకర్యాలు తక్కువ 
<© పిల్లలు పట్నంవెళ్ళి చదువుకొంటారు. హరిజనులపిల్లలకు మా(త్రం కూలీ, నాలీ తప్పనిసరి. 
మిగులుభరాములు హరిజనులకు పంచాలన్న (ప్రభుత్వం సలహామేరకు ఆ గాము హరిజనులు దేవాలయ 
భూములను సాగుచేస్తున్నారు. ఈ (ప్రయత్నంలో. హరిజనవిద్యార్థి గోపాలం మండలంలో మాట్లాడి భూమి 
తమకు వచ్చేట్సుచూశాడు. ఈ విషయం గ్రామ (ప్రజలకు తెలిసింది. రామిరెడ్డి ముందు చూపుతో తనకు 
కటు వేస్తారన్న నెపంతో హరిజనులకు పొలం ఇవ్వడానక అంగీకరించినా కరణం నిరాకరించాడు. కరణం 
రామిరెడ్డితో “ఆ భూమి చాలా విలువైనది. రేవుప్రొద్దున మన కొడుకులు చదవలేకపోతే ఆ భూమిలో 
మనం ००८६ పెట్టవచ్చు, చివరకు కోళ్ళఫారం అయినౌ పెట్టోచ్చు' '6 అన్నాడు. కరణ ంరామిరెడ్డి త్రో 
సాటు (గామ (ప్రజలు వచ్చిపాలం సాగు చేసుకో వద్దన్నారు ఈ భరామి పూజారులే అనుభ వించాలన్నారు 
ఈలోగా హరిజనులు భూామినా సాగు చేస్తుండగా ఒక విగ్రహం బయటపడింది. ఒక (స్త్రికి పూనకం వచ్చి 
హరిజనులను భూమి సాగుచేయవద్దని చెప్పింది. ఆ రాత్రికి హరిజన గుడిసెలు ధగ్గమయ్యాయి. హరిజనులపై 
దేవుడు అ (१२००८०८० 535९७ १०८०. ఇది అన్యాయం అని గోపాలం అంటే సవర్షులు ఎగతాళిగా చూశారు. 

(ప్రభుత్వం మిగుల భూములు పంపిణీ (కింద భూముల లే ని పేదలకు భూములను పంపిణే చేసింది. 
ముఖ్యంగా ఈ పథకం హరిజనులకు ఉద్దేశించినదే. కాని ఈ పథకాలు అందవలసినవాళ్ళకు అందలే దనే 
దృక్పథాన్ని (ప్రబోధించిన కథే ఇది. హరిజనుల చైతన్యాన్ని ఆశించే (ప్రభుత్వం, వాళ్ళకు కొన్ని పథకాలను 
నిద్దేశించినా ఆ కార్యాలు రూపుదిద్దుకోవాల్సింది సవర్ధుల ద్వారానే కావున ఆ సవర్థ్థులు హరిజనుల క్షేమం 
కాంక్షీంచలే దు. సరికదా, ఇంకా అంధకారంలోకి పడ(త్రోస్తున్నారనే విషయాన్ని తెలిపిన కథ. ఈ కథలో 
హరిజన గోపాలం చైతన్యవంతంగా భూములను సాధిస్తే హరిజనవాడనే దగం చేశారు సవర్ధ్థులు. పైగా దేవుడు 
దైవం అనేమాటలతో వాళ్ళను భావవాదంలోకి నెట్టారు. ఈ (ప్రయత్నంనుంచి చైతన్యవంతులు కమ్మని 

పద ఈ కథ 

3.1.1.10. ఇంకానా-ఇకపైసాగవు :-తమ కష్టానికి తగిన ఫలితాన్ని ఆశించబోయిన హరిజనులు విఫలం 
కావటాన్ని చి(త్రించిన కథ ఇది. రచయిత బోయ జంగయ్య. రంగన్న హరిజనవాడకు పెద్ద. చైతన్యవంతుడు 
తాము చేస్తున్న కష్టానికి ఫలితం రావటంలేదని తనవాళ్ళచే సమ్మె చేయించాడు. హరిజనులు సవర్ణ్ణలకు 
కూలీకి వెళ్ళటంలేదు సవర్ణ్భులు మధనపడ్డారు. హరిజనులను © బ్బతీయాలను న్నారు. (గ్రామ దొర 
రామచం ద్రారెడ్డికి కరణం ఒక ఆలోచనకు వచ్చాడు. అప్పటికి హరిజనులకు ఐదురోజులనుండి కూలీ లేని 
కారణంగా తిండిలేదు. ఆ రా(త్రికి కరణం హరిజనులను పిలిపించి రెడ్డి ఇంట్లోని జొన్నలను ఇచ్చాడు. తెల్లవారి 
జొన్నల దొంగతనం పేరుతో హరిజనులను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్ళారు. చేయనినేరానికి శిక్ష పడినందుకు 
హరిజన స్త్రీలు దొరఇంటిపై పడ్డారు 

दुल ఆలోచనావిధానాన్ని దమననీతిని కుట్రా కుతంత్రాలను బయట పెట్టినకథ ఇది. కథలో 
హరిజనులు కష్టానికి ప్రయోజనాన్ని ఆశొస్తే సవర్ణులు హర్టించలే కపోయారు. పైగా వాళ్ళపై నేరంమో 
అబాసుపాలు చేశారు. జ్ఞైలు పాలుచేశారు. సవర్ణుల స్వార్దం కోసం హరిజనులను ఏమైనా చేయగలరని, 
ఎలాగైన వినియో గించుకోగలరని, అలాంటి వారి ప్రయత్నంలో బలికావద్దనే రచయిత తపన ఈ కథలోవుంది. 
హరిజనులు సవర్గుల ఎత్తుకు పై ఎత్తువేసి తమ హక్కులను కాపాడుకోమనే ప్రబోధం ఈ కథలో ఉంది 
3.1.1.11. రుధిరవంధనం :- సవర్గ్ణ్ణుని దురాగతాలను భరించలేక ఊరువదలిన హరిజన దంపతుల కథ. 
రచయిత జి. భాను. అరుంధతి పోలయ్యలు భార్యా భర్తలు. పోలయ్య వృత్తి చెప్పులు కుట్టడం. ఒక రోజు 





46 తెలుగు కథానిక - హరిజన జీవితం 


పోలయ్య తన దొర కామయ్యకు రెండురోజుల్లో చెప్పులుకుట్టి ఇస్తానని చెప్పిరమ్మని తన భార్యను పంపాడు. 
అరుంధతి ఈ విషయం కాముయ్యకు చెప్పుడానికి వె ९), తన అందంతో కామయ్యను కొమీంపజే సింది. 
ఎలాగో కామయ్య బారినుండి తప్పించుకొన్న అరుంధతి తన భర్తతో ఊరువదలి వెళ్ళిపోయి (గ్రామపొలిమేరలో 
ఒక పొలంగట్టున కాపురంపెట్టారు. ఒకరోజు కామయ్య కొడుకు కొండలరావు రహదారిలో మోటర్‌ సైకిల్‌ 
పై వెళ్ళుతుండగా తీ(వ్రప్రమాదానికి గురయ్యాడు. అరుంధతి కొండలరావు పరిస్థితిని చూసి ఆసుపత్రికి 
తీసుకెళ్ళి తనరక్తం ఇచ్చి అతనిని (బ్రతికించింది. ఈ విషయం తెలుసుకొన్న కామయ్య అరుంధతి పొదాలపైబడి 
క్షమించమని వేడుకొని వారిని తన ఊరిలోనే కాపురం ఉండమని చెప్పాడు. 

కులంతోపాటు డబ్బున్నవారికి అహం అలక్ష్యం వుంటాయి. కులంలేని నిరుపేదకు అనురాగం 
ఆప్యాయతలు పుష్కలంగా కన్పిస్తాయి అనే దృక్పథం ఈ కథ కథలో అరుంధతి కొండలరానును సాటి మనిపిగా 
తలంచింది. అతని స్థితిని గమనించగలి గింది. (ప్రాణాపాయస్థితి నుండి రక్షించింది. కామయ్యకు బుద్దివచ్చేలా 
చేసింది. అతని అహాన్ని తన ఉత్తమ గుణం చేత దెబ్బతీసింది. హరిజనులు సవర్ధులను బుద్ది బలంతో 
దెబ్బతీయాలి కాని, గుండెబలంతో దెబ్బతీయరాదనే ఆలోచనను అందించిన కథ ఇది. 
3.1.1.12. ఇది కథా :- బాధామయ హరిజన జీవితాన్ని చి(త్రించిన కథ. రచయిత బోయజంగయ్య. 
మల్లయ్యది వీదకుటుంబం తను చిన్నతనంలో తం(డి కూలీ, నాలీ చేయటం చెప్పులు కుట్టటుం వల్లి 
సంసారాన్ని సాగించేవాడు. హరిజనుల (अ తికోసం బంజరు భరామి పంపిణి జరిగింది ఆభరొములో 
పంటరాక హరిజనులు వదిలి టారు ఒకసారి పటేలు కొడుకు హరిజనుల పొతకక్షతో వాడను 
తగులబెట్టాడు. ప్రభుత్వం హరిజనుల సంకేమంకోసం కొన్ని పథకాలను ప్రవేశా && ०6. ఆ పథక ంలో భాగంగా 
మల్హ్లయ్యకు ९3 ఇచ్చారు. ఆ బగైను ఇవ్వడంలోనే పంచాయితీ |ప్రసిడెంటు వి. డి. ఓతో కలిసి నాలుగువేల 
రూపాయలు ఖరీదున్న బ(రైను ఆరువేలు అని చెప్పి రెండువేల రూపాయలు (మ్రంగేశారు. ఆ బ(రైను 
సోషించటంలోనే మల్లయ్య తన ఆస్తినంతాపోగ్‌” ట్టుకొన్నాడు. చివరికి బై చనిపోయింది. గ్రామంలో తమ. 
(బతుకుమారదని తలంచిన మల్లయ్య పట్నంచేరి చౌరాస్తా వద్ద చెప్పులు కుట్టడం మొదలు పెట్టాడు. 
నిత్యం పనిచేసేగాని పూటగడవదు. అప్పుడప్పుడు పట్నంలో జరుగుతున్న సమ్మెలు అతని కుటుంబాన్ని 
ఆకలితో చంపేవి. ఇలా ఆలోచిస్తూండగానే ఒక కోతి మల్లయ్య వద్దకు వచ్చి సలాంచేసి డబ్బు అడిగింది. 
మల్లయ్య సంతోషంతో ఒక పావలా ఇచ్చాడు 

సవర్ణ దలారీ నేతృత్వంలో దళితులు తమకు రావాల్సిన రాయితీలను పోగొట్టుకొంటూ ఆ 
(ప్రయత్నంలో అరకొరగావున్న తమ ఆస్తులు కూడా పోగొట్టుకొని బికారులవుతున్నారనడానికి నిదర్శనం 
ఈ కథ. ఈ వ్యవస్థ దలారీల చేతుల్లో కీలుబొమ్మలఅని, ప్రభుత్వం (ప్రకటించే రిజర్వేషన్లూ రాయితీలు 
కంటీతుడుపే నంటుంది ఈ కథ. అలొగే సంఘంలో పొడుచుక వచ్చే స్పర్హలను కూడా విశ్లేషించిన కథ. 
అసమసమాజ వ్యవస్థలో మనిషి మనిషికీ మధ్య ఒక గూడే శత్రుత్వం వ్యవస్థను ఎంతవరకు తీసుకెళ్ళుతుందో 
అది సామాన్యునికి ఎలాంటి విపత్తును కలిగిస్తుందో ననే రచయిత భయం ఈ కథ. 
3.1.1.13. ఎర్నీళ్ళు :- హరిజన బాలులని ఆకలిస్థితిని అభివర్ణించిన కథ . రచయిత కొలకలూరి ఇనాక్‌. 
చింతడికి నాలుగేళ్ళు . దిగంబరంగా ఉంటాడు. వాని తల్లి నిత్యం కూలీకి వెళ్ళితేగాని అన్నంరాదు. తల్లి 
ఉదయాన్నే కూలోళ్ళింది. చింతడు ఉదయాన్నే లేచి ఇంట్లో తినడానికి అన్నంలేక మంచినీళ్ళు (త్రాగి అమ్మ 
కూలీకి వెళ్ళినవైపుగా వెళ్ళి వంకలో నాలుగు దారులు కలిసేచోటు ఎ(ర్రటిఎండలో అమ్మకోసం కూర్చున్నాడు. 
వాడికి ఆకలి తప్ప ఎండ కనిపించలేదు. అక్కడే దిష్టి తీసి ఉంచిన వస్తువులను చూశాడు. అక్కడ ఉప్పు, 
మిరపకాయలు, నిమ్మకాయలు కనిపించాయి. వాటిని భయంలే కుండా ३०९३३ తీసుకొని వచ్చి నిమ్మరసం 
చేసుకొని కొంత తాగి, కొంత అమ్మకు పెట్టి నిద్రపోయాడు. 











హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 47 


కలరా, ధూమంలాంటి భయంకర రోగాలతో బాధపడేవారికి దిష్టితీస్తారు. అలా చేసి దారిలో 
పెడితే దానిని ఎవరైనా దాటితే అతనికి ఆ వ్యాధులు సంభవిస్తాయని సమాజ అభిప్రాయం. అలాంటి చోటికి 
పెద్దలు తమ పిల్లలను పోనివ్వరు. అలాంటిది చింతడు ఆ వస్తువుల చేతనే తన ఆకలి తీర్చుకోవటం కథలో 
విశేషం. హరిజనులు కర్మ సిద్దాంతం మీద అంధవిశ్వాసాలమీద తిరుగుబాటు ఈ కథ. 
3.1.2 పాకీ జీవితం :- హరిజనుల పాకీ జీవితాన్ని చిత్రిస్తూ వచ్చిన కథానికను పరిశీలిద్దాం. 
3.1.2.1 పశాద్బామి :- పాకీ జీవితాన్ని చిత్రించిన కథ. రచయిత కొలకలూరి ఇనాక్‌. రాంకోటిీ 
కుటుంబం పాకీపని చేస్తుంది. అతనికి ముగ్గురు కొడుకులు. ఇద్దరు విద్యావంతులై పట్నంలో ఉద్యోగం 
చేస్తున్నారు. చిన్నవాడు మాత్రం తండ్రి వృత్తిని వంశపారంపర్యంగా నిర్వర్తిస్తున్నాడు. గ్రామంలోని పాకీగొడ్లల్లోని 
పల్లికను తీసుకొని (గ్రామం వెలుపల దానిని దిబ్బలుగా కట్టి ఎరువు కాగా అమ్ముతారు. పెద్దకొడుకు రంగన్న 
పట్నంలో చాలీ చాలని జీవితంతో తము కులాన్ని చెప్పుకోలేక సంసారాన్ని సాగిస్తున్నాడు. రెండవవాడు 
చింతడు కలెక్టర్‌ ఆఫీసులో యు. డి.సి. అతనిలో ఎవరినీ ఖాతరు చేయని గుణం ఉంది. కులంపేరు ధైర్యంగా 
చెప్పుకోగలడు. సవర్ధ్థులు తమ పంటలకు రాంకోటీ ఎరువుగా తీసుకెళ్ళుకారు కాని, అతనిని అంటుకోరు. 
ఒకసారి రాంకోటి పట్టణంలో వున్న తన కొడుకులను చూడటానికి వెళ్ళి రైళ్ళో తిరిగి వస్తున్న సమయంలో 
అతని వాంతులు భేదులు అయితే తోడి ప్రయాణి కులు సహించలేక అతనిని దారిమధ్య స్టేషన్‌లోనే దింపేశారు. 
అందరి మురికిని శం(భ్రం చేసే రాంకోటి అనారోగ్యంగా ఉన్నపుడు అతని మురికిని శుభాం చేయకపోతే 
సరవాలేదు. .భరించలేక పోవటం ఘోరం ఎరువును దొంగలిస్తున్న వాళ్ళను ఆపడానికి (ప్రయత్నించి 
పెంటగుంతలో పడి చావు |బ్రతుకులమధ్య కొట్టుమిట్టాడుతుంటే అక్కడున్న సవర్ణులెవరూ రక్షించలే దు. 
వీళ్ళకు రాంకోటిీ [(శ్రమకావాలి కానీ రాంకోటి వ్యక్తి అక్కరలేదు. చివరకు రాంకోటీి చిన్న కొడుకు అతనిని 
చావునుండి రక్నీంచాడు. 

పాకీస్థలం అంటే పవి(త్రమైన చోటు. ఈ విశ్వంలో అపవి(త్రమైన స్టలాన్ని అంతా పవి(త్రం చేసేవాడు 
పొకీవాడు. రాంకోటి అలాంటిీ పాకీ పని చేస్తున్నా సమాజం అతని కుటుంబాన్ని దూరంగా ఉంచింది. 
అతను అనారోగ్యంతో బాధపడినా తీ(వ్ర ఇబ్బందులకు గురైనా చావు(బ్రతుకుల్లో ఉన్నా సమాజం అతనిని 
అస్స్రశ్యునిగా చూసి దూరంగా ఉంటుంది. 

సవరాజంలో కంపునంతా తీసీ రాంకోటి ఒకసారి ఆ కంపుకు గంర్జెతే (ప్రయాణి కులు 
సహించలేకపోవటంకంటే కంపు లేదు. వీరందరి కడుపులు కంపునిక్షేపాలని గుర్తుకురాదు. ఇది అతను 
సమాజానికి చేస్తున్న సేవకు కానుక. రచయిత ఈ కథ ద్వారా సమాజం అంతా కల్మషమైందని, అది 
పవి(త్రమైన నవసమాజం కావాలని అభి(ప్రాయపడాడు. అలాగే హరిజనులు తమ భయాలు విడిచిపెట్టి 

తమ ఆస్తిని రక్షించుకోవాలని తవుకు తామే కాపాడుకోవాలని సవర్ణులు ఎవరూ కాపాడరని సవర్ణ్ణులు 

మోసంచేస్తారని వారిమోసానికి గురికావద్దని తమ వృత్తిని దైవంగా భావించుకోవాలని స్వశక్తితో (బ్రతకమని 
అలా (బ్రతుకుతున్న వాళ్ళల్లో కులంపేరు చెప్పుకోలేక సతమతయ్యే వాళ్ళకంటే నిర్భయంగా తమ కులరో 
ఎరు చెప్పుకోగల సామర్ద్యం కలిగి బీవించమని (ప్రబోధించాడు. అట్టడుగు జీవితాలను అతిరమ్యంగా సహజంగా 
నిర్భయంగా చి(త్రించగలిగే సాహసం గొప్ప వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది . ఈ కథానిక తెలుగు సాహిత్యంలో 
మునుపెన్నడూ ఏ రచయితా పరికించని చోటును భ (దంగా పఐి (खना అక్షరసత్యంగా వాస్తబకతా దర్శనంగా 
అందించిన ఆణి ముత్యం. | 
3.1.3 వుతాంతర జీవితం :- (ప్రాచీనకాలం నుండి భారతదేశం హిందుదేశంగా ఖ్యాతి పొందింది. . 
కాలానుగుణంగా హిందూమతం ఆదికాలపు పవిత్రతను కోల్పోయి గుడ్డి సంప్రదాయాలు ఆచారాలూ 











48 తెలుగు కథానిక - హరిజన జీవితం 


పెల్టుబుకి కలగాపులగంగా కలిసిపోయింది. నిర్హేతుక కార్యకలాపాలకు, మూఢాచారాలకూ నిలయంగా 
(క్రూరమైన సాౌం(ప్రదాయాలతో సాలెగూడుగా మారిపోయింది. హిందూసమాజం అనేక వర్గాలుగా విడిపోయి 
ఒక వర్గాన్ని అస్సృశ్యలుగా చి(త్రించి వారిని సమాజంనుండి వెలివెసింది. ఈ దశలో భారతదేశానికి వచ్చిన 
<न ०७० హిందూమతంలోని వర్గాల అనైక్యతను అవకాశంగా తీసుకొని తమ స్థానాన్ని బలపరచుకోవడం 
కోసం మళఠాంతరీకరణ కు పూనుకొన్నారు. అంతవరకూ దాస్యత్వాన్ని పొందిన హరిజనులు తమ (బతుకు 
మార్చుకోవడం సం इ ररव) పుచ్చుక్‌ "న్నారు. దీనివల్ల హరిజనులకు కొన్ని సౌకర్యాలు ఒన గూడినా 
అక్కడకూడా (క్రైస్తవ హరిజనులుగానే చూడబడ్డారు. మిషనరీలు (ప్రారంభించిన మతాంతరీకరణ 
హిందూమతాన్ని ఉత్తేజితుల్ని చేసింది. పలు క్రైస్తవ హరిజనులు జీవితాలను గురించి మతాంతర కథలు 
వచ్చాయి. వాటీని పరిశీలిద్దాం. 
3.1.3.1 ఇదేంన్యాయంం :- సం(ప్రదాయాలతో కాలంగడిపే భిన్నమతాల యువతీ యువకుల వివాహాన్ని 
చిత్రంచిన కథ. రచయిత కొలకలూరి ఇనాక్‌. రామశ్నాస్త్రి (ప్రధానోపాధ్యాయుడు. అతనిభార్య లక్ష్మీ 
కొడుకు(ప్రభాకర ठ१ స్త్రీ. తం(డ్ర ఎంత నాగరికంగా ఉంటాడో కొడుకు అంత అనారగరికంగా ఉంటాడు. 
వీరి కుటుంబానికీ , సబ్‌ఇన్స్‌ పెక్టర్‌ డేనియల్‌ కుటుంబానికీ సన్నిహిత సంబంధం ఉంది. డేనియల్‌ కూతురు 
లత ఆమెకు తన మతం పట్ల అభిమానం ఎక్కువ. (ప్రభాకరశా (స్తీ లత ఇద్దరూ ఒక కళాశాలలో విద్యార్దులు 
ఇద్దరూ రెండు ధృవాలు పరిస్థితులు మారి ఇద్దరూ [పేమించుకొన్నారు. వివాహం చేసుకొన్నారు. తమ 
పద్దతులను మార్చుకొన్నారు. ఇరువురి తల్తీదం(డ్రులు ఆనందించారు. 
ఆర్దిక సమానతలు సాధించగలిగితే కులనిర్మూలన కొంతవరకూ జరుగుతుందనే దృక్పథం ఈ 
కథ. కథలో (ప్రభాకరశ్నాస్త్రి, లతల కుటుంబాలు రెండూ ఆర్దికంగా సమానమే ఆర్దికంగా ఒకరి అవసరం 
రొకరికి.ఉండదు. కథలో అన్నింటా సమానంగా వున్న (ప్రభాకరశ్నా స్త్రి లతలు (పేమించుకోగ లిగారు, 
పెళ్ళి చేసుకొన్నారు కథలో సనాతన ఆచారాలకు స్వస్తిచెప్పి మారుతున్న సమాజానికి అనుగుణంగా మారవలసి 
ఉంటుందని ఆర్దికంగా సంపన్నమైన కుటుంబాలు సంబంధం కావాలను కొన్నవాళ్ళు కులం పరిధిని మట్టిపొలు 
చేయవచ్చుననే సూత్రం కన్సిస్తుంది. 
3.1.3.2విష్‌& యు హేపీ (క్రిస్మస్‌ :- (క్రైస్తవుల శాంతిస్వభావాన్ని చిత్రించిన కథ. రచయిత కొలకలూరి 


ఇనాక్‌. ఆ రోజు |క్రిస్మస్‌ పర్వదినం. చర్చిలో (క్రిస్మస్‌ వేడుకలు జరుగుతున్నాయి. అక్కడికి జీవరత్నం 


శిఖామణి వచ్చారు. వారు ఆగర్బ శ[త్రువులు . ఇద్దరూ కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నారు. చాలా కాలం 
నుండి చర్చి ఆస్తికోసం వారివుధ్య తగాదా బయలుదేరింది. వారి వర్గాలు కోర్టుచుట్య్టూ తిరగటం 
మొదలుపెట్టారు. మణ రత్నాల తల్లిదం[(డ్రులు హరిజనులుగా కటీక దారి(ద్యాన్ని అనుభవించి (క్రైస్తవాన్ని 
పుచ్చుకొన్నారు. మణి రత్నాలు క్రైస్తవంలోనే ఉంటూ విద్యనార్హించి ఉద్యోగం సంపాదించారు. చర్చి ఆస్తికోసం 
(ప్రస్తుతం ఘర్షణ పడుతున్నారు. అలాంటి వుణో రత్నాలు చర్చికి వచ్చారు. చర్చి(ప్రాంగణంలో ఏమి 
_ జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మణి రత్నాలు తమపూర్వపు కలతలు మరచిపోయి 
విష్‌ యు హేపీ క్రిస్మస్‌ చెప్పుకొన్నారు. 
హరిజనులు క్రైస్తవులుగా మారితే సమాజంలో వారు పోరాట గుణంను కలిగి వుంటారని ఆర్థిక 
సుప్టిరత్వం కోసం ఎంత ఘర్షణ పడినా కొంత మానవతాదృష్టి కొంత (పీమస్వాభావం, క్రైస్తవులయిన హరిజనుల్లో 
ఉంటుందని తెలిపీ కథ ఇది. కథలో బద్దశ[త్రువులైన మణి రత్నాలు చర్చిలో ఏకం కావటం (క్రైస్తవ శాంతియుత 
మనస్తత్వానికి (ప్రతీక అని ఈ కథ తెలుపుతుంది 











pt 








హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 49 


3.1.3.3 (క్రిస్మస్‌ శుభాకాంక్షలు: - క్రైస్తవుల శాంతియుత జీవనాన్ని (ప్రబో ధించిన కథ. రచయిత కొలకలూరి 
ఇనాక్‌. ఏసురాం హెందూా క్రైస్తవుడు రాజకీయాల్లో ఆరితేరినవాడు. (ప్రస్తుతం మిషన్‌ కార్యదర్శి. ఇంతవరకూ 
ఆ పదనికి ఏక గ్రీవకంగొనే ఎన్నికవుతూవస్తున్నాడు. (క్రిస్మస్‌ రోజున చర్చికి వచ్చాడు. ఫాదర్‌ ప్రసంగం మొదలైంది. 
ఏసురాం దగ్గరనే ఆనందం కూర్చున్నాడు. ఏసురాంను కుశలప్రశ్నలు వేస్తున్నాడు. రాజకీయం గురించి 
మాట్టాడుతున్నాడు. ` ఏసురాం ఆనందం తనపదవికి అడ్మువస్తాడనుకొన్నాడు. చందా ఆనందం చేతిలోని 
చందా సంచి తీసుకొని, అతనిని గాయపరిచాడు. ఆగాయంతోనే చందా వసూలు (ప్రారంభమైంది. ఆనందం 
చందాసంచిపట్టాడు. ఏసురాం కోపంచెంది ఆనందం చేతిలోని చంద సంచి తీసుకొని అతనిని గాయపరిచాడు 
ఆగాయంతోనే ఆనందం బయటకువచ్చి అందరికీ క్రిస్మస్‌ శంభాకాంక్షలు తెలుపుతున్నాడు. ఫాదర్‌ (ప్రసంగం 
ముగించుకొని ఏసురాం బయటకు రాగానే ఆనందం అతనికి (క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపాడు. 

ఈ కథలో (కైస్తవులకు శాంతితోపాటు ఇతరులను (పేమించేగుణం ఉంటుందని తెలుపుతుంది. 
అందరూ దేవునిబిడ్డలుగానే మెలిగి, దేవుని సూత్రాలకు నిబద్దులై వుండాలనడానికి ఈ కథ తార్కాణం. 


3.2 హరిజనేతర రచయితల కథానికలు, 


హరిజన జీవితాన్ని (ప్రతిబింబిస్తూ అనేకమంది హరిజనేతర రచయితలు కథానికలను రచించారు. 
నీరి కథలు సాంఘికంగా, ఆర్టికంగా, రాజకీయంగా, (స్త్రీపరంగా వున్నాయి. హరిజనులు తమ సమస్యను 
చిత్రించే తీరంకూ హరిజనేతరుంలు హరిజన సవుస్యను చిత్రించే తీరుకూ కొంత భేదం ఉంటుంది. 
హరిజనరచయితల కథానికల్లో వాస్తవికత ఉంటుంది. హరిజనేతర రచయితల కథల్లో సంస్కరణ దృష్టితో 
పాటు జాలి, దయ 'పుష్కులంగా కన్నిస్తాయి. హరిజన సమస్యను గురించి హరిజనులకు తెలిసినంతగా 
హరిజనేతరులకు తెలియకపోవచ్చు. హరిజనేతరుల కథానికల్లో సవర్ణుల దాన ధర్మాలు, దయాగుణం మెండుగా 
వుంటాయి. వీరి కథానికా సాహిత్యాన్ని పరిశీలిద్దాం. 

3.2.1 వానవతా దృష్టి 


3.2.1. పుల్చ్లంరాజ్బా :- కథానికలలో మొట్టమొదట హరిజన జీవితాన్ని చి(త్రించిన కథ. సమాజంలో 
వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా అస్పృశ్యతను రూపుమాపడానికి చేసే శాసనాలు నిప్రుయోజనమని, 
(ప్రజలలో మానసిక పరివర్తన అవసరమని, అపుడే ఈ శాసనాలు ఉపయోగపడుతాయని నిరూపించిన కథ. 
రచయిత (శ్రీపాద సు[బ్రహ్మణ్యశ్నా స్త్రి. ఇందులో హరిజన పాొ(త్రలు స్పష్టంగా కన్పించవు. 

బొంబాయిలో జరిగిన అస్పృశ్యతా నివారణ సభలు చూసి వచ్చిన పుల్హ్లంరాజు తన రాజ్యంలో 
అస్పృశ్యతను రూపుమాపదలచి తనమం(త్రి సహాయంతో మారువేషంలో |ప్రజల్లొకి వెళ్ళుతాడు. చక్రవర్తి 
ఆశయాన్ని వివరిస్తూ అంటరానితనం (ప్రజల్లొ వుండకూడదని, బహిరంగంగా వున్న నూతులూ, 
చెరువులూ, అందరూ స్వేచ్చగా వాడుకోవచ్చునన్నాడు. “మొదట మాలలు మాదిగలూ మాకందరికీ 
సమానంగా అస్ప్సృశ్యలై వున్నారు''? అయినా మీలో మీకు భేదాలున్నాయి. ముందు మాదిగలు మొలల 
నూతులూ వగెరాలూ + వారం రోజుల తర్వాత మీరందరూ సవర్ణుల బావిలో 
నీళ్ళు తీసుకోమన్నాడు రాజు. అందుకు మాలలు “మా నూతుల్గొ నీళ్ళూ మాదిగ ల్ని తోడనివ్వం'' 8 
అనేక విధాల మా కులం వారి కులం కన్నా గొొప్పుది. అలా కాదంటే రాజ్యంలో నుంచి లేచైనా పోతాం 
అంటారు. మాలలూ, మాదిగలూ యుద్దానికి సిద్దపడుతున్న సమయంలో రాజుమారువేషం వదిలి వారి 
ముందుకు వస్తాడు. “మహా (ప్రభో! మాకులం చెరపకండి. మా పరువు తొయ్యకండి. మాలలూ, 


 HJM-4 








50 తెలుగు కథానిక - హరిజన జీవిత్రం 
మాదిగలూ ఒక నూతి నీళ్ళాతాగడం ఎప్పుడైనా వుందా దొరా ? కలపడానికి అవసరం రానివ్వకండి''9 
అంటూ మాలలు చక్రవర్తి ని ప్రార్ధిస్తారు. FE సమస్యను తెలుసుక్‌"న్న రొజు అస్స్రశ్యతా నివారణ (ప్రయత్నం 
అంతటితో కట్టిపెట్టాడు. 

అస్పృశ్యతను రూపుమాపడానికి రాజు సంస్కరణ (ప్రవేశపెట్టితే అది ఆదిలోనే విఫలమయ్యింది. 
రచయిత ఈ కథ ద్వారా ముందు హరిజనులలోనే సమానత్వం రావాలంటాడు. అస్సృశ్వతలో కూడా 
అస్పృశ్యత వుంది. దానిని సమాజం నుండి వేరు చేయాలంటాడు. సమాజ ప్రతి గదులు తెలుసుకొని 
చైతన్యం కోసం ఉద్యమించాలంటాడు. హరిజనులలో అందరూ సమానులే అనే ఆలోచన రానంతవరకూ 
ఈ పని సాధ్యపడదని ఈ కథ ఉద్బోధిస్తుంది. 

ఈ కథలో రచయిత స్పష్టంగా అవగాహన లోనికి రాకపోవటం గమనార్లం. కేవలం హరిజనులపై 

ఎహ్యభావంతోనే ఈ కథను రాశాడు. సమాజంలో ఏ మతంలో కొట్లాటలు లేవు ఏ కులంలో ఘర్షణ లేదు 
(ప్రతికులంలోనూ హెచ్చు తగ్గుల విషయంలో అభి ప్రాయ ఖే దాలున్నాయి. (ప్రత్యేకంగా హరిజనుల్లోనే అంతర్గత 
కలహాలున్నాయనడం రచయిత అవగాహన లోపంగా కనిపిస్తుంది. (ప్రతికులంలోనూ ఉపకులాలు ఉండటం, 
ఉపశాఖలు ఉండటం, వాటిలో అంతర్గత అసమానతలుండటం సామాన్య విషయమే. (ప్రతికులంలోనూ 
అంతర్గత అసమానలతా వైరుధ్యాలు హరిజనుల ఉపకులాలలోనూ ఉన్నాయి. ` హరిజనుల లోనూ, 
అసమానతల వైరుద్ద్యాలు గ*చరమవుతాయి. ఈ విభేదం హరిజనులకే (ప్రత్యేకం కాదు. సమాజం మొత్తంలో 
సమసిపోవలసిన కులాంతర్గత విభేదాలు హరిజనులలో మా(త్రమే పోవాలనుకోవటం హాస్యాస్పదం. 
3.2.1.2. నిరంజనశ్నాస్త్రే :- హరిజనులంటే దూరంగా వుంచడానికి ప్రయత్నించే (బాహ్మణుఎలలో కూడా 
హరిజనోద్దరణకు పాటుపడటానికి (ప్రయత్నించే (బాహ్మణయువకుని కథ. రచయిత రాయసం వేంకట 
శివుడు. నిరంజన ठप्‌) గోవిందుడు విద్యార్ది దశ నుండి స్నేహితులు. పాఠశాలకు సంబంధించిన అన్ని 
విషయాలలోనూ నిరంజన శ్నాస్త్రి, ప్రథమ (్రేణిలో వుంటాడు. ఈ విషయమే నిరంజన శ్నాస్త్రీ పై 
గోవిందునికి అసూయను పెంచింది. నిరంజన శాస్త్రి తన విద్యను ముగించి తండ్రి ప్రోద్బలంతో దొరవారి 
కొలువులో ఉద్యోగం కోసం (ప్రయత్నించి. సంపాదిస్తాడు. కాని ఉద్యోగంలో చేరడానికి ఇష్టంలేక్ష చేరిన రోజే 
ఉద్యోగానికి రాజీనామా చేసి సహాయనిరాకరణోద్యమంలో చేరాడు. తన కొడుకు చేసిన నిర్వాకానికి తం|డ్రి 
పరంధామ శ్నాస్త్రీ బాధపడ్డాడు. నిరంజన चप) “దేశకాలవైపరీత్య్వములను బట్టి తల్లిదండ్రుల మాట 
వినుటయే గాక దేశమాత బుణము తీర్చుటయు పుత్రుని కర్తవ్యమని ''10 అభిప్రాయ పడ్డాడు. నిరంజన 
శ్నాస్త్రీ పై అసూయను పెంచుకొంటున్న గోవిందుడు (ప్రజల చేత జేజేలు కొట్టించుకోవడానికి ఉద్యమంలో 
పాల్స్‌ని జైలు పాలయ్యాడు. ఉద్యమం మధ్యలోనే ఆగిపోవడంతో నిరంజన శాస్త్రీ సాగిలేటి ఒడ్డున 
పంచమా(్రమాన్ని నిర్మించి హరిజనులకు విద్యాబోధన చేయడం మొదలుపెట్టాడు. ఉన్నత కులంలో 
పుట్టిన శ్నాస్త్రీ తమ కోసం జీవితం త్యాగం చేస్తున్నాడని తెలిసి హరిజనులు అతనిని తం(డితో సమానంగా 
గౌరవించారు. నిరంజన శా స్త్రి పొందుతున్న ఆదరణను చూసిన గోవిందుడు అతని మి(త్రుడు గోపాల్‌సింగ్‌ 
అసూయతో భూస్వాముల మీద తిరగబడమని హరిజనులకు చెబుతూ, గ్రామంలో భూస్వాముల వద్దకు 
వెళ్ళి నిరంజనుడు మీమీదకు హరిజనులను ఉసిగొల్ప్బుతున్నాడని చెప్పారు. దీనితో గ్రామస్థులు హరిజనులసపై 
యుద్దానికి సన్నద్దులైనారు. ఈ లోగా నిరంజనుడు వారివద్దకు వచ్చి పాందూముత సమ్మేళనం, నిమ్న 
జాత్యుద్రరణ గురించి వివరించి యుద్ధాన్ని వారించాడు. చివరకు తన పాచిక పారలేదని తెలిసిన గోవిందుడు 
తన మి(త్రుడు గోపాల్‌ సింగ్‌తో కలిసి శ్నాస్త్రిని హత్య చేశాడు. 


























హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 51 


నిరంజన ठ స్త్రీపై గోవిందుని అసూయ చివరకు చేదు అనుభవాలను మిగిల్బింది. గోవిందుడు 
శ్నాస్త్రీని అధిగమించాలని ప్రయత్నించాడు. కాని ఫలితం లేకపోయింది. ఈ కథానికలో నిరంజన శాస్త్రి 
అ(గ్రవర్ణాలకు హరిజనులకు సమానత్వాన్ని సాధించడానికి (ప్రయత్నించాడు. తరతరాల అంతరాల్ని 
నిర్మూలించడానికి ०३९ సహకారాన్ని అర్థించాడు. తన కొడుకు (పయోజకుడై ధనాన్ని హోదాను 
సాధించలేక పోయాడని తపన పడ్డ పరంథావము శాస్త్రికి తన కొడుకు కు జాతి ఇచ్చిన గౌరవాన్ని 
గుర్తించలేకపోయాడు. మంచి మనస్సుతో చేసిన ఒక కార్యం సాధ్యమైంది. చెడ్డ మనస్సుతో తలాుట్టిన 
కార్యాలు సఫలంకాలేదు సరికదా , అవమానపాలు కావడం క నిస్తుంది. 
3.2.1.3. ०० "८ ङग: అస్పృశ్యత కారణ ౦గా వైద్యానికి కూడా నోచుకోని హరిజన యువతి కథ. రచయిత 
అరవ వేంకటస్వామి. వెంకడు మాలకులస్థుడు. అతని కూతురు యీౌరమ్మ. ఆమె వారంరోజుల నుండి 
మంచం పట్టింది. ఆ ఊరికి నాటువైద్యుడు పూజారి గవురయ్యే శరణ్యం. కూతురుకు మందుకోసం 
వెంకడు గవురయ్య ఇంటికెళ్ళగా అతని భార్య ““ముందు నాకు కనపడి నా మడి తగుల బెట్టావు నీ మొహం 
మండా! మాల పీనుగవు''11 అని అంటుంది. వెంకడు గవురయ్య గుడివద్ద వున్నాడని తెలివి అక్కడికి 
వెళ్ళుతుండగా దారిలోనే గవురయ్య ఎదురుపడి "2.6 నీదుంపతెగా ! నీ ఇల్టువల్లకాడు కాను, దిక్కుమాలిన 
పీనుగ ఇలా (బాహ్మణ వీధికి తగుల బడినావేమిరా ! స్వామికి అముంగళం అయిపోయింది”? 12 అన్నాడు. 
మందుకోసం రా(త్రికి రమ్మన్నాడు. రా(త్రి మందు కోసం వెళ్ళిన వెంకడితో మిమ్మల్ని చంపినా పాపంలేదు. 
గాంధీ మహాత్ముడు. ఏదో చెప్పాడని తెగ నీల్లుతున్నారు అన్నాడు. ఆ మాటలు వింటున్న ఎదురింటి కాలేజి 
విద్యార్ధి రామారావు మాటలకు అడ్డు తగిలిగాంథీ గారిని గురించి దురభి ప్రాయ పడుతున్నారనీ హరిజనులను 
నీచంగా చూడవద్దని అన్నాడు. చేసేది లేక గవురయ్య మందు వూరికే ఇవ్వటం కుదరదన్నాడు. రామారావు 
పట్నం డాక్షర్‌ కోసం (ప్రయత్నించి విఫలమై గవురయ్యకి కొంత డబ్బు ఇచ్చి వెంకడికి మందు ఇప్పించాడు. 

కులానికి రోగానికి ముడిపెట్టి అనారోగ్య స్టితిలో వున్న యీరమ్మకు పూజారి గవురయ్య 
ముందివ్వడానికి నిరాకరించాడు. వుతాలు కేవలం మానవ కల్పితాలే అన్నది గవురయ్య తెలుసుకో 
లేకపోయాడు. గాంధీజీ అస్సృశ్యతా నివారణకు చేసిన కృషి గవురయ్య లాంటి సనాతనులను 
సంస్కరించలే కపోయినా రామారావు లాంటి యువతీ యువకులను (ప్రభావితం చేసి అస్పృశ్యతను 
నివారించడానికి. ప్రయత్నించింది. గవురయ్య లాంటి సనాతనవాదులను ఆ దేవుడే రక్షించలేడు. వారి 
శరీరమంతా సనాతనాచారాలతో మొద్దుబారిపోయిందని చెప్పుడానికి రచయిత ఈ కథ దా$రా తపన పడ్డాడు. 
3.2.1.4. (గంక్కుడుం నీళ్ళ :- అంటరానివాడని తలచి (బ్రాహ్మణ కుటుంబంచే అవమానింపబడిన 
వెంకడు ఆపద సమయాల్లో వారిని ఆదుకొని కన్న కొడుకుగా ఆదరణ పొందిన హరిజనుని కథ. రచయిత 
బందా కనకలింగేశ్వర రావు. మహాలక్ష్మమ్మ మడినీళ్ళ తెస్తున్న సమయంలో వెట్టి వెంకటప్ప ఎదురయ్యాడు. 
అందుకు మహాలత్మమ్మ “దూరంగా వుండరా కళ్ళు కనపడ లేదా! మా యీ స్వరాజ్యం వచ్చిందని 
మండిపోతున్నావేం "13 అని అంటుంది. ఇంటీ కెళ్ళి ఈ విషయం భర్త (~ చెప్పి వెంకటప్పును 
పిలిపించి బండబూతులు తిట్టించి, చెప్పుతో కొట్టించింది. (బ్రహ్మయ్యకు కొడుకులు లేరు. కొన్ని రోజుల 
తర్వాత (బ్రహ్మయ్యకు కలరావచ్చి చనిపోగా శవాన్ని దహనం చేయడానికి ఎవరూరాలేదు. బంధువులు 
కూడా దూరంగా వుండిపోయారు. శవాన్ని తీసుకెళ్ళడానికి మహాలక్ష్మమ్మ వెంకటప్ప సాయాన్ని తీసుకొంది. 
మరుసటి రోజే వెంకటప్పకు కలరా వస్తే మహాలక్ష్మమ్మ తన ఇంటి కి తీసుకెళ్లి సేవలు చేసి (బ్రతికిస్తుంది. 
చివరకు మహాలక్ష్మమ్మ చనిపోతూ తన ఆస్తినంతా అస్పృశ్యతా నివారణ కు ఖర్చుపెట్టమన్నది. వెంకటప్పతోనే 
గుక్కెడు నీళ్ళు పోయించుకొని (ప్రాణం విడుస్తుంది, 








52 తెలుగు కథానిక - హరిజన జీవితం 


గాంధీజీ స్వరాజ్యంలో భాగంగా కులమతాలను రూపుమాపి వారిని సంఘటీత పరచి ఆరర్షేయులను 
పారద్రోలడానికి తపనపడ్డాడు. కథలో మహాలక్ష్మమ్మ (బ్రాహ్మణంలు హరిజనులంటే దూరంగా వుంచే ఆ 
కాలంలోనే అవసర నిమిత్తం మహాలక్షుమ్మ వెంకటప్ప సహాయం కోరింది. కన్టాల్గ్‌ బంధువులు సహాయపడర 
ని తెలుసుకుంది. తనకు అహారం తలొపట్టినా ఆమెకు ఉపకారం చేశాడను కొన్న వెంక టప్పను కన్న కడుకుగా 
స్వీకరించి చివరికి అతని చేతుల్గొనే (ప్రాణం విడిచింది. ఈ కథ ద్వారా రచయిత హరిజనులను హింసించే 
(బ్రాహ్మణులు గాక, తోడి మానవునిగా గుర్తించే కరుణామూర్తులు వారిలో కూడా వుంటారని తెలియజేశాడు, 
3.2.1.5. సంసార సాగరం :- అస్పృశ్యత కారణ ౦గా సంసార జీవితంలో సుఖశాంతులను పొగొట్టుకున్న 
యువకుని కథ. రచయిత కాళూరు వేంకటేశ్వర రావు. విశ్వనాథం (బ్రాహ్మణండు, ఉద్యోగి. సమాజంలో 
వచ్చే మార్చుల కనుగుణంగా ప్రవర్తించేవాడు. అతని భార్య సుందరమ్మ ఛాందసురాలు, సనాతనాచారాలను 
పాటించడంలో మేటి. ఒకనాడు విశ్వనాథం ఆపీసు నుండి ०७ చలి, వర్షంలో తడుస్తూ ఇంటికి వస్తాడు. 
తలుపు తీయమని తొందర చేస్తాడు. సుందరమ్మ వాకిలిని చాకలివాడు తాకాడని నిద్రపోతున్న తన క్‌"డుకును 
పదిసార్లు తట్టిలేపి వాడిచేత తలుపు తీయిస్తుంది. తలుపు తీసిన పిల్లవాడిని ఆ చలిలోనే చన్నీటి స్నానం 
చేయిస్తుంది. ఒక రోజు విశ్వనాథం ఆఫీసుకు పోయే తొందరలో సుందరమ్మనం పెట్టెలోని కోటు 
తీయమంటాడు. కాని ఆమె తీయదు. కారణం ఆ కోటుపై విశ్వనాథం తెచ్చిన పుస్తకం వుంటుంది. దానిని 
దృష్టిలో పెట్టుకొని “ఇందా కా మాలాడు తెచ్చిన పుస్తకం కదూ, అదీ. మాల ముండా కొడుకులు తెచ్చిన 
పుస్తకం ఇంట్లో పెట్టుకుంటూరటండి''14 అంటుంది. విశ్వనాథం సాయం(త్రం ఇంంటీకి వస్తే 
అంటరానివాడిగానే చూుది'' అడ్డమైన మాలాళ్ల దగ్గర నుంచి వెళుతారుబాబు ! మీ బట్టలు ముట్టుకుంటే 
(ప్రాయశ్శిత్తం చేసుకోవాలి కూడాను''15 అని అంటుంది. భార్య చూప నిరాదరణ వల్ల విశ్వనాధానికి 
ఇంటికి రావడం ఇష్టముండడు. దురలవాట్లకు లోనవుతాడు. ఒకసారి పేకాటలో ఘర్షణపడి ప్రాణం 
మీదికి తెచ్చు కుంటాడు. 
నాడు (బ్రాహ్మణంలు సనాతన ఆచారాల శురుతో హరిజనులను దూరంగా వుంచారు. సంసార 
జీవితంలో భార్యాభర్తల మధ్య పరస్పర స్నేహ సహకారాలు అవసరం. అవి వున్నప్పుడే సంసార నౌక సుఖంగా 
సాగిపోకలదు. అయితే కథ ఇందుకు భిన్నమైనది. అస్పృశ్యలని, వారిని తాకరాదని, తాకిన వారు కూడా 
అంటరాని వారని, అర్హ పర్ణంలేని మాటలు సుందరమ్మ మాట్లాడి తన భర్త అనే ఆలోచన కూడా లేకుండా 
అతడు హరిజనులను తాకుతాడని తలచి దూరంగా వుంచడానికి (ప్రయత్నించింది. భర్తపట్ట మూర్గంగా 
ప్రవర్తించింది. ఆతనిని చెడు అలవాట్లుకు బానిసగా చేసింది. దీనికి కారణం సుందరమ్మకు శ్వా స్త్రేయమైన 
దృష్టిలోపించి అజ్ఞానంతో ప్రతిదానికి అస్పృశ్యతను పాటించడం. 
3.2.1.6. అంటరాని బాలిక :- రూప హరిజన యువతి. ఆమె తం|(డ్ర హంగూ, రూప జ్ఞాను ఇంటు 
పనిమనిషి జ్ఞానుకు రూప అంటే ఇష్టం. ఒక రోజు రూప జ్ఞాను ఇంట్స్‌పని చేస్తుండగా తన లంగా ९९६ 
బిందెలను తగిలింది. అందుకు జ్ఞాను తల్లీ రూపను దూషించి కొట్టింది. రూప ఏడుస్తూ २०५३३ 
వెళ్ళిపోయింది. జ్ఞాను రూపను తన తల్లి కొట్టినందుకు అమెను నిందించాడు. ఒకసారి హింగూకు జబ్బు 
చేసింది. జ్ఞాను హింగూ ఇంటిీ కెళ్ళి తాను చేయగలిగిన సహాయం చేశాడు. రూప కుటుంబం కోసం 
అగ్రవర్ణాల సహాయాన్ని అర్ధించాడు. అందుకు వారు “బాబూ, మనవాళ్ళన్నా అయితే సహాయం చేతుము. 
ఎవరో అంటరాని వాళ్లకెట్లా సహాయం చేయగలము''16 అన్నారు. అంతేగాక రూప, జ్ఞానూలపై వదంతులను 
పుట్టించారు. ఒక రోజు రూపను ఒక సవర్థుడు తన ఇంటికి భోజనానికి పిలిపించి అసభ్యంగా మాట్టాడి 
ఆశలు చూపాడు. రూప అతనిని ఏమీ అనలేక నిస్సహా యతతో ఎడుస్తూ తన బాధను జ్ఞానువద్ద వెళ్ళబుచ్చింది. 








> 


[ई 














హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 53 


కొన్ని రోజులకు జ్ఞానూ తల్లికి కలరా సోకింది. రూప ఆమె వద్దనే వుండి పరిచర్యలు చేసింది. ఆమె 
కలరానుండి కోలుకోగానే జ్ఞూనూకు సోకింది. రూప మరీదగ్గరుండి జ్ఞానూకు సేవచేసింది. జ్ఞాను అరోగ్యం 
నుండి కోలుకోగానే రూప ఆ రోగానికే చిక్కుకొని బలి అయ్యింది. 
రూప సవర్ణుల చేత అసహ్యాంపబడింది. అంటరానిదిగా దూరంగా వుంచబడింది. ఆపద 
సమయాల్లో జ్ఞాను కుటుంబాన్ని ఆదుకుంది. తనకు అపకారం తలపెట్టిన వారికి ఉపకారం తలపెట్టింది. 
ఆ ఉపకారంలోనే ఆమె (ప్రాణాలను త్యాగం చేసింది. హరిజనులను సవర్థ్ణులు నీచంగా చూసినప్పటిీకి వారు 
సవర్ణులపై జాలి కరుణ కలిగివుంటారని ఈ కథ తెలియజేస్తుంది. రూప కులంతక్కు.వయినా మంచి 
గుణం గల వ్యక్తిగా చిత్రించబడంది. 
3.2.1.7. కొత్త చెప్పులు :- భూాస్వాములు హరిజనులపై చేసే దౌర్డన్యాలను చిత్రించే కథ. రచయిత 
కరుణ కుమార. ఆ ఊరి భూస్వామి చిన్నపరెడ్డి ఆ ఊరిలో అతని మాట వేదవాక్కు. ఆ వూరి 
మాదిగకులపొద్ద ఆదిగాడు. భార్య నరిసి. ఇద్దరు పిల్లలు. కొన్ని రోజుల (క్రితం ఆదిగాడు కలరా తగిలి 
చనిపోయాడు. నరిసి భర్తపోతూ అతనిచ్చి పోయిన నాలుగు రైతుల ఇళ్ళను ఆ(శ్రయించుకొని (బ్రతుకుతుంది. 
ఒక రోజు చిన్నపరెడ్డి కోరిక మెరకు చెప్పులు తీసుకరావడంలో ఆలస్యం చేసిన నరిసిని “నిన్న తీసుకొని 
వస్తానని చెప్పి ఇంతవరకూ తీసుకరాకుండా ఎందుకు ఆలస్యం చేశావే రండా.. ఊ లంజా! నీకాముదం 
చిక్కలేదా ? తెస్తానన్న వేళకు లేక ఇంత అలక్ష్యమా? మాదిగలంజ కింత కౌవరమా"' అని తిట్టడమే గాక 
చేతిలో. వున్న క(ర్రతో నరిసిని చంపి వేసి, కడుపు నొప్పికి తాళలేక ఆత్మహత్య చేసుకుందని పోలీసు రిపోర్టు 
రాయించాడు. నరిసి తెచ్చిన కొత్త చెప్పుల వల్హ చిన్నపరెడ్డి కాలికి పుండు అయి పెద్దది కావడం వల్ల అతను 
మంచం పట్టాడు. అతని ఎద్దు చచ్చిపోయింది. సమయం కోసం ఎదురు చూస్తున్న మాదిగలు, చచ్చిన 
ఎద్దును తీసుకపోవడానికి నిరాకరించారు. హరిజనులంతా నరిసి హత్యకు (ప్రతీకారం తీర్చుకున్నారు. సవర్థ్థులే 
ఎద్దు శవాన్ని పారవేశారు. చిన్నపరెడ్డి కాలికి పుండు పెద్దదై ఆపరేషన్‌ చేయడం వల్ల చనిపోయాడు. నరిసి 
చావుకు ఫలితాన్ని అనుభవించాడు. 
కాలానుగుణ ना అనుకొన్న కార్యక్రమాలు జరగకపోవచ్చు. నరిసి చెప్పులు కుట్టించుకరావడానికి 

పరిస్థితులు అనుకూలించలే దు. అంతమా(త్రాన ఆమెపై ఆగ్రహించి చంపరాదు. ఆలా చేయడం భూస్వామి 
పొగరుతనమే. వృత్తుల పేరుతో వెలివేయడం, వారిని హీనంగా చూడటం సమాజ పతనానికి దారితీస్తుంది 
అని ఆలోచించలే కపోవటం నరిసి చనిపోయినప్పుడు కూడా ధనం వున్న వాడిదే బలం అన్నట్టు శవపంచాయతీ 
రెడ్డికి అనుకూలంగా వచ్చింది. “సమాజంలో (ప్రజలందరూ సమాన హోదాతో పరస్పర సహాయ 
సహకారాలతో ఉన్నప్పుడే సామాజిక జీవనం సాధ్యమవుతుంది.'' ఈ కథానికలో కేవలం అస్పృశ్యలపై 
ఉన్న నిర్లక్యభావంతో చిన్నపరెడ్డి (ప్రవర్తించటం ఆందుకు మాదిగలు పప్రతికారం తీర్చుకోవడం లాంటి 
పనులు సామాజిక బీవనానికి భంగం క లిగిన్తాయి. సమాజంలో మునుష్యులందరూ 'సమానమేనన్న 
అభిప్రాయం కలిగినప్పుడే సహజీవనం సాధ్యమవుతుంది. 18. 

3.2.1.8. కయ్య కాలువ :- హరిజనుల ఆస్తిని అ(గ్రవర్ణాల వారు కాజేయడానికి ఎత్తుగడలు వేసిన కథ. 
రచయిత కరుణ కుమార. మహాలక్ష్మమ్మ ఆస్తి పరురాలు. భర్తపోతూ ఆస్తినంత తన పేర రాయించాడు. ఆ 
ఊరిలో నే తన చెల్టెలు కొడుకు రామిరెడ్డి సహాయంతో పాలాన్ని పైరు ఎక్కించేది. ఆ ఊరిలోనే 
మాలకొండడు. పూర్వం' లక్ష్మమ్మ ఇంట్లోనే పాలేరుగా చేశాడు. .ప్రస్తుతం స్వతహాగా కొంత బంజరు 
భూామి సంపాదించి సాగుచేసి పాలం పెట్టాడు. ఆ భూమి లక్ష్మమ్మ భూమి క్రిందనే వుండటం వల్ల ఆమె 
ఆ భూమిని కాజీయడానికి ప్రయత్నిస్తాంది. ఒక యేడు కొండడికి పుట్టెడు వరి ధాన్యం అయ్యింది. 











54 తెలుగు కథానిక - హరిజన జీవితం 
మహాలక్షమ్మకు నూరు బస్తాల ధాన్యం అయ్యింది. అయినా ఆశ తీరక కొండడి పొలాన్ని బేరమాడింది. 
పది రూపాయలకు ఇమ్మంది. అందుకు కొండడు నిరాకరించాడు. మరుసటి యేడు లక్షమ్మ కొండడి 
పొలానికి నీళ్ళు వదలలేదు. పొలంలోకి పోవడానికి కూడా కొండడికి దారి ఇవ్వలేదు. కొండడు లక్ష్మమ్మను 
తన పొలంలో కాలువ వదలమని అందుకు కావలసిన డబ్బు ఇస్తానన్నాడు. అందుకు ఆమె నిరాకరించింది, 
కొండడుతాలూకాఫీసుకు పోయి రెవెన్యూ ఇన్స్‌షెక్షర్‌తో తనకు కాలువ ఇప్పించమని లంచం (క్రింద కొంత 
డబ్బుముట్టజాప్పినా ఫలితం లేక పోయింది. కలెక్షరు వచ్చి కొండడితో ఆమెనే అడుక్కోమన్నాడు. వరి 
మళ్ళుకోసి కుప్పలేశారు. మహాలక్ష్మమ్మ తన కుప్పలో మాలకొండడు కొంత వరి కర్రలు దొంగలించాడని 
దొంగతనం మోపింది. అందుకు ఊరి పెద్దలు తప్పు (కింద బర్రెను లక్ష్మమ్మకు ఇప్పించారు. ఆ రాక 
లక్ష్మమ్మ పొలంలో కొండడి వరి కుప్పను తన మనుషులచే అంటించింది. తెల్లవారి కొండడు వరి కుప్ప ద 
గ్గరికి వెళ్ళేలోగా వరి కుప్ప కాలి పోయింది. 
అన్ని కులాల మాదిరిగానే హరిజనులలోనూ కులాలు ఉన్నాయి. అంతమా(త్రన హరిజనులు 
నీచులని, తవు చెంతకు చేరరానివారని, వారి ఆస్తి కాజోయడానికి (ప్రయత్నించడం సభ్య సమాజానికి 
తలవంపులు. అన్ని అవయవాలు సక్రమంగా పనిచేసినప్పుడే మానవుని ఆరోగ్యం సంపూర్ణంగా వుంటుంది. 
అన్ని కులాల వారు సమృద్దిగా వున్నప్పుడే సంపూర్ణ మానవ జీవన వికాసానికి దోహదం చేకూరుతుంది. 
అది తెలియని లక్ష్మమ్మలాంటీ వాళ్ళు తమకు కావలసినన్ని వనరులు ఒకగూడనా కూలీ చేసుకొని త క్కువ 
ఆస్తితో కాలం గడిపే హరిజనుల ఆస్తి కాజేయడం వారి మూర్థతకు అత్యాశకు తార్కాణం. ఒక వ్యక్తికి 
సాయం చేయకున్నా పరవాలేదు కాని హాని చేయడానికి ప్రయత్నించకూడదు. అది మానవ క్షీణ దశకు 
తార్కాణం. లక్ష్మమ్మ కొండడికి చేసిన అన్యాయానికి అతడు (ప్రతిఘటీంచలేకపోయాడు. సవర్ధులు చేసే 
అన్యాయాలను హరిజనులను ఎదిరించమని రచయిత ఈ కథద్య్వారా తెలియచేశాడు. 
3.2.1.9. పోలయ్య:- ఒక హరిజనుడిపై అగ్రవర్ణాల వారు దాడి చేయబోతే తాను క్రైస్తవుడినని అబద్దమాడి 
(ప్రమాదాన్ని తప్పించుకొన్న హరిజనుడి కథ. రచయిత కరుణ కుమార. విఠిలాపుర ఆగ్రహారంలో (బాహ్మణ 
కుటుంబాల కుల పెద్ద వేంకటశ్నాస్త్రి అతను హరిజనులు హిందువులు కాదని సిద్దాంతాన్ని లేవదీశాడు. 
దాని కోసం దేశాటనం చేశాడు. తన మనవని బారసాల కోసం గంగాజలంతో పుంజూరు ठ € 56 ° 
దిగాడు. తెల్లవారేలోగా శ్నాస్త్రి ఊరుచేరదలచి అక్కడున్న బండివాడైన పోలయ్యను బలవంతం చేసి బండి 
కట్టించుకొని ఊరి ముఖం పట్టాడు. దారిలో వస్తూ మాటలు సందర్భంలో పోలయ్య ఆ ఊరి 
చెంచునాయుడు ఆ దారిలో మోటారు బండ్లు వేసి తనలాంటి బీదవారి కడుపులు కొట్టాడని చెప్పాడు. 
తాను హరిజనుడన్న విషయాన్ని च) తెలియజేశాడు. తన మి(త్రుడైన చెంచునాయుడును దూషించడం, 
తాను హరిజనుడు కావడం శ్నాస్త్రికి తీ(వ్ర కోపాన్ని తెప్పించింది. అప్పటి నుండి తానూ తన వస్తువులను 
పోలయ్యకు తగలకుండా దూరంగా వుంచుకోవడానికి ప్రయత్నించాడు. ఇల్లచేరిన వెంటనే తన కొడుకు, 
తో చెంచునాయుడును పిలిపించి తనను వీడు దూషించాడని చెప్పాడు. తన కులాన్ని చెప్పుకుండా బండి 
కట్టాడని తానుమైలపడ్డాడని “* ఛండాలుణ్ణి తాకితే బ్రాహ్మడు ఒళ్ళు తెగ్గాల్బుకొంటేగాని ఆ పాపం పద్నాలుగు 
జన్మలదాకాపో''19 దన్నాడు. ఆ |ప్రాయళ్శిత్తం వాడికే జరగాలన్నాడు. తనకు ఎలాగూ చావుతప్పదని 
గ్రహించిన పోలయ్య తాను इष అని అబద్దం చెప్పాడు. దాంతో శ్నాస్త్రి నాయుడులు (ప్రస్తుతం [इं 


రాజ్యూన్ని పాలిస్తున్నారని, వారికి తెలొస్తే తమకు మరణ శిక్ష తప్పదని వాడికి బండి బాడుగ ఇచ్చి పంపించారు. . 


^" అయిన వాడికి ఆకుల్లోనూ, కానివాడికి కంచాల్లోనూ పెట్టే కొందరి "హిందువుల ముత 
సంస్కారానికి ఈ కథానిక మణి దర్భణంి'” ఆనాడు హరిజనుల జీవితానికి సామాజిక భ[ద్రతలేదు. 








హరిజనాభ్యుదయం - తేలుగు కథానిక 55 


భారతదేశాన్ని తెల్హవాళ్ళు పాలిస్తున్న కాలంలో హరిజనులు తమ జీవితాల్ని చక్క దిద్దుకోవడం కోసం తము 
హక్కులను పాందటం కోసం కైస్తవులయ్యారు. (కెస్తవులు కాని హరిజనులు కొన్ని केर ०5 € (గ్రహానికి 
గురై (కైస్తవులని చెప్పి శిక్షను తప్పించుకోగ లిగారు. అలాంటి పరిస్తితుల్లో చిత్రించిన కథ పోలయ్య. 
సంఘసంస్కర్తలు అస్పృశ్యతా నివారణోద్యమం మొదలుపెడితే శ్నాస్త్రిలాంటి వాళ్ళు దానికి ఆదిలోనే 
గండికొట్టడానికి ప్రయత్నించారు. హరిజనులు చేసే చిన్న తప్పిదాలకు సహితం కఠిన శిక్షలు వేసే శ్నాస్త్రి 
లాంటివారు (इ 2००९३ వారిపై గౌరవం వున్నా లేకున్నా వదలిపెట్టారు. (ైస్తవులే ఆనాడు పాలకులు 
కాబట్టే సవర్థుల ఆత్మవంచనకు ఇది నిదర్శనం. 
3.2.1.10. ధర్మతల్లీ :- చావు [బ్రతుకుల్లో వున్న ఒక మాలకుటుంబాన్ని ఆదుకొన (బాహ్మణ వితంతువు 
కథ. రచయిత చుండూరు రమాదేవి. ఆ ఇంటిలో తండ్రి అన్న చెల్లెలు కాపురం చేస్తున్నారు. అన్న కష్టించి 
పని చేసి సంసారాన్ని పోషించేవాడు. తండ్రి చనిపోయాడు. ఆవూళ్ళో కలరా వచ్చింది. గ్రామ (ప్రజలు 
జాతర్శు చేస్తున్నారు. కాని కలరా తగ్గుముఖం పట్టలే దు. అన్నకు తమ ఇంటి వంతుగా కలరా సోకింది. అన్న 
రోగంతో పడిపోవడం వల్ల ఆ కుటుంబానికి తిండి కరువయ్యింది. చెల్లెలు అన్నకు మందు కోసం పూజారి 
పాపయ్యవద్దకు వెళ్ళితే అతను పదిరూపాొయిలు ఇస్తేగాని మందివ్వనన్నాడు. దారిలో ఆమెకు ఒక (బ్రాహ్మణ 
వితంతువు ఎదురుపడి ** ఛీ మాలా ముండా, ఎదురొచ్చావు మైల పడ్డాను''21 అని తెస్తున్న నీటిని 
పారబోసింది. దేవుని దయవల్ల అన్నకు కలరా తగ్గు వుఖం పట్టుంది. అన్నం अ. అన్నాచెల్దెలు 
నీరసించిపోయారు. చెల్లెలు అన్నం లేక ఊళ్ళో స్ఫృహతప్పిపడిపోయింది. ఆమెకు మెలకువ వచ్చేసరికి ఒక 
(బాహ్మణ వితంతువు అన్నరసం పోస్తున్నది. ఆమె కుల భేదాలు మనుషులు తెచ్చిపెట్టుకున్నవేనని, కొంత 
అన్నం పెట్టి వారి కుటుంబానికి కొన్ని రోజులకు సరిపడు బియ్యం ఇచ్చి పంపింది. 

నాడు సమాజంలో హరిజనులంటే ఏహ్యాభావం వున్న (బాహ్మణంలే గాక అందుకు ఎరుద్దంగా 
కొందరు మానవతావాదులు కూడా సంస్కరణ దృకృథంతో ఆదుకోవడం గమన్నార్లం. నాడు హరిజనులు 
(బాహ్మణ వీధిలో తిరిగేవారు కాదు. ఒకవేళ అంత అవసరం వస్తే (బ్రాహ్మణులు ఆ వీధిలో సంచరించని 
సమయంలో వెళ్ళేవారు. చావు (బతుకుల్లో వున్న అన్నకు మందు కోసం చెల్లెలు వెళ్ళితే ఆమెకు మందు 
దొరక లేదు సరికదా పరాభవం ఎదురైంది. ఒక హరిజనుడుగా కాక, తోడి మాసవుడిగా వాని (ప్రాణంపై దయ 
చూపించలేకపోయారు. అలాంటిది అదే (బ్రాహ్మణ వితంతువు వారి కుటుంబాన్ని దగ్గరకు తీసి , వారి 
ఆకలి తీర్చింది. కులం సాయం చేయవద్దని చెప్పలేదనే నీతిని (ప్రబో ధించింది. 
3.2.1.11. ధథన్యబీవులు :- హరిజనులు అంటరాని వారు కాదని సనాతనులను ఎదిరించిన అభ్యుదయవాది 
శంకరం కథ. రచయి(త్రి అయ్యపెళ్ళి రామలక్ష్మి .శంకరం వేంకటకశ్నా స్త్రి, కొడుకు, బి.ఏ పూర్తిచేసాడు. 
ఉద్యోగం కోసం ఎదురుచూడక తాతల నాటి 'వైద్యవృత్తిని చేస్తున్నాడు. ఒక రోజు మాల వెంకడు శంకరం 
వద్దకు వచ్చి తన భార్య అనారోగ్యంతో బాధపడుతున్నదని మందు అడిగాడు. వెంకడు శంకరం పొలాన్ని 
సాగు చేస్తున్నాడు. శంకరం ఏకంగా మాలపల్లెకు పోయి వెంకటి భార్యకు మందు ఇచ్చాడు. ఈ విషయం 
వూరంతా ప్రాకింది. వేంకట శ్నాస్త్రి శంకరంతో మాలపల్లెకు పోయి నా పరువు తీశావన్నాడు. శంకరం 
మాలలు అంటరాని వాళ్లని ఏ శాస్త్రంలో వుందని, అరుంధతి, వాల్మీకులు హరిజనులు కారా అని 
తండ్రిని ఎదిరించాడు. శంకరం ఇల్టువదలి మాల పేటలోచేరాడు. వారికి చదువు నేర్చించడం 
మొదలుపెట్టాడు. అతని భార్య సరళ పరిశుభ్రత, శిశుపోషణను మాలపేట ప్ర్రీలకు తెలియజేస్తుంది. 
ఒకనాడు జబ్బుతో పడివున్న వేంకట శ్నాస్త్రి, శంకరాన్ని పిలిపించి నీవే గెలిచావని, హరిజనులు सरयु 
కారని, వారికి సేవ చేయమని ప్రాణం వదిలాడు. శంకరం తండ్రి నుండి వచ్చిన డబ్బుతో హరిజన సంఘం 








56 తెలుగు కథానిక - హరిజన జీవితం 
य~ ఖద్దరం తయారం చేయడం 3०96 € పెట్టించాడు. వారు చుట్టు (ప్రక్కల (గావరాలకు 
ఆదర్శ(పాయులయ్యారు. 
శంకరం సంస్కరణ భావాలు కలవాడు. తండ్రి అభిప్రాయాలకు విరుద్దమయినవాడు. చీకటిలో 
(బ్రతుకుతున్న హరిజనులకు వెలుగులు (ప్రసౌదించాడు. అందుకు తన భార్య సరళ సహకారాన్ని అందించింది. 
హరిజనులు అస్పృశ్యులు కారని, నారు మానవులే మన సోదరులేనని చాటిచెప్పాడు. వారు కష్టపడి చెమటోడ్చి 
పండించు ధాన్యం తినవచ్చు. కాని వారిని తాకరాదు. ఈ అస్పుశ్యతను ఏకౌటిల్యం నేర్చింది? ఏ శాస్తం 
వివరించింది ? సంఘంలో కొందరు అగ్రభాగాన కూర్చోని అధికారంచలాయించడానికే నీటిని (ప్రాధమిక 
సూత్రాలుగా పొటించారు. ఆ సూ(త్రాల్లోనే హరిజనులు పడి బయటకు రాలేక పోతున్నారు. 
3.2.1.12. పులిగుండు :- సవర్ధులు చేసే దురాగతాలకు హరిజనులు ఎలా బలవుతున్నారో తెలియజేో 
కథ. రచయిత పులికంటే కృష్ణారెడ్డి. ఆ గ్రామ భూస్వామి కృష్ణమనాయుడు అతని భార్య నిర్మలమ్మ. ఆ 
ఊరిలో కృష్ణమనాయుడి మాట వేదవాక్కు. అతని పాలేరు బాలిగాడు. ఆ ఊళ్ళోనే రావుడు అనే 
హరిజన యువకుడు వుండేవాడు. తొమ్మిదవ తరగతి చదువుకుంటున్నాడు. పాటలు పాడుతూ 
గ్రామ (ప్రజలు ఇంత అన్నం పెట్టితే తిని (బ్రతుకుతున్నాడు. వాడపై నాయుడి భార్య నిర్మలమ్మ మోజుపడింది, 
వాడి(ప్రాణానికి తన (ప్రాణం ఇస్తానని చెప్పింది. ఈ విషయం తెలిసిన నాయుడు బాలిగాడి కళ్ళముందే 
రావుడిని చంపశాడు. నాయుడి వ్యతిరేక వర్గం వాళ్ళు బాలిగాడిని రావుడి కేసుపై కోర్టులో సాక్ష్యం 
చెప్పమన్నారు. కృష్ణమనాయుడు బాలిగాడి ఇంటిని కాల్ఫి బె దిరించి, హరిజనులందరినీ తమ బాకీ అ స్మాత్తుగా 
తీర్చమన్నాడు. ఈ బాధలు భరించలేక, నాయుడు ఇస్తానన్న ఎకరాపొలంపై ఆశతో బాలిగాడు కోర్టులో 
అబద్దం సాక్ష్యం చెప్పాడు. నాయుడుకు శిక్ష తప్పింది. బాలిగాడు నాయుడును పాలం అడిగితే “ తక్కువ 
జాతినా కొడకా, ఎకరా పొలం కావాల్నా ! ఎవడమ్మ మొగుడు సొత్తురా १ యిల్లు కావాల్నా ? అవును పాపం 
కావద్దూ మరి ''22 అన్నాడు. బాలిగాడు తనకు రావుడికి జరిగిన అన్యాయాన్ని ఎవరూ ఎక్కలేని "పెద్ద 
గుండును (పులిగుండు) ఎక్కి (ప్రజలందరి ముందే చెప్పి నాయుడు చేతిలోనే హత్యకు గురయ్యాడు. 
| హరిజనులు వారి (బ్రతుకులు వారు సాగిస్తూ ఇతరుల జోలికి వెళ్ళకపోయినా సవర్థ్ణులే వారిని 
అవసర కార్యకలాపాల్టొకి ఈడ్సి వారిని దోషిగా చేసి అంతం చేసి చేతులు దులుపుకోవడం సనాతనం నుండి 
వస్తున్న సం(ప్రదాయం.  హరిజనుడు చేయని నేరానికి శిక్ష అనుభవించడం రివాజు. కథలో రావుడు, 
బాలిగాడు అదే విధమైన సమస్యకు బలి అయ్యారు. బాలిగాడు నాయుడి పాలేరు అవ్వటం వల్త అతను 
చెప్పిన పనులు చేయాల్సి వచ్చింది. ఒక హరిజనుని ఎదుట మరొక హరిజనుడిని సవర్ణుడు హత్య చేస్తుంటే 
దానిని హరిజనుడు అన్యాయం అని చెప్పలేకపోయాడు. - కారణం అతని జీవితం నాయుడి సొత్తు కాబట్టీ 
ఈ కథ ద్వారా రచయిత హరిజనులను ఆ విధంగా బలికా వద్దని సలహా ఇచ్చాడు 
3.2.1.13. అప్పావు ఎళ్ళ ఆత్మ ఘూష:- అస్పృశ్యత కారణంగా అ(గవర్గాల ఇంట్లోకి వెళ్లని ఒక హరిజన 
నిద్యార్థి కథ. రచయిత పులికంటి కృష్ణొరెడ్డి. అప్పావు పిళ్ళ టీచరు. అతనిది పెద్ద సంసారం. ఆరోజు 
నూతన సంవత్సరం, తన ఇంట్లో వున్న సందడిని చూసి అతను నూతన సంవత్సరం అనుకున్నాడు. ఆ 
సంబరాలను చూసి తెల్లవాడు ఎంత పునాది వేశాడురా అనుకున్నాడు స్కూల్‌ పిల్లలు ఒక్కొక్కరే ఇంటికి 
వచ్చి అప్పావుపిళ్ళకు శంభాకాంక్షలు తెలియజేసూ, పండో, ఫలమా ఇస్తున్నారు. వెంకటయ్య అనే హరి 
విద్యార్ది టీచర్‌కు శుభాకాంక్షలు తెలియజే యడానికి వచ్చాడు. వాడిని చూసిన అప్పావు పిళ్ల తన వద్దనున్న 
విద్యార్హులను విడిచి వాని వద్దకు వెళ్ళాలను కొన్నాడు. లేదా వాడినే తన ఇంట్లోకి రప్పించాలనుకుంటాడు 
కాని సవర్థుల భయానికి భయపడి. ఆ పని చేయలేకపోయాడు. విద్యార్థులంతా వెళ్లిన తర్వాత వెంకటయ్య 

















హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 57 


దగ్గరకు అప్పావు పిళ్ల వెళ్ళాడు. వాడిచేత శుభాకాంక్షలు చెప్పించుకొన్నాడు. రోజులు మారాయి. అప్పావు 
పిళ్ళ చనిపోయాడు. రాజకీయ నాయకులు ఆస్పృశ్యత సమానత్వం గురించి మాట్టాడుతున్నారు. కాని 
ఇప్పటికి ఊరి ముందర టీ కొట్టులో హరిజనుల కోసం గుంజకు ఒక గ్లాసును వేలాడదీశారు. దానితోనే 
వారు నీళ్ళు (త్రాగాలి. 

(णद హరిజనులకు బడి, గుడి నిషిద్దం. హోటల్లో అయితే యజమానుల దయాదాకిణ్యాల'పై 
ఆధారపడి వుంటుంది. పాలేర్లు అగ్రవర్ణాల పశువుల కొరానికే పరిమితం. వారు (శ్రమటోడ్సి సవర్ధ్థుల 
పొలాల్లో పనిచేస్తారు. కాని సవర్థ్ణుల ఇంట్లో కి మా(త్రం (ప్రవేశముండదు. వారికి అన్నం కూడా పశువుల 
కొట్టంలో పెడుతూ పశువులతో సమానంగాచూస్తున్నారు. సమాజం పిల్లలకు చిన్నతనం లోనే మతాల 
గూర్చి, కులాల గూర్చి వల్లవేస్తుంది. ఆధోరణికే గురయ్యాడు. వెంకటప్పు కులం త క్కువ కారణంగా తోడి 
విద్యార్థులతో సమానంగా ఉండలేకపోయాడు. అప్పావుపిళ్ల సంస్కరణ భావాలు కలవాడయినా సమాజానికి 
భయపడి వెంకటప్పును దూరంగా వుంచడానికే ప్రయత్నించాడు. ఈ అసమానత పురోగతికి అడ్డంకి. 
దీనిని రూపుమౌాపిన నాడే సమాజం అభివృద్దిపథంవైపు పయనించగలదు. 
3.2.1.14. కోటిగాడు స్వతం(త్రండం :- హరిజనులను అడ్డుపట్టుకొని అగ్రవర్ణాల వారు ఎలా 
లాభపడుతారో తెలియజేసే కథ. రచయిత పులికంటి కృష్ణారెడ్డి. ఆ గ్రామంలో కోటిగాడు కట్టెలు కొట్టి 
తల్లిని పోషించేవాడు. ఇద్దరు అగ్రవర్ణాల వాళ్ళు పోట్టాడు కొని ఒకరిపై నొకరు జ్ఞైలుపాలు చేసుకోవడానికి 
కోటిగాని సాక్ష్యాన్ని అర్ధించారు. వాళ్ల భరించలేక కోటిగాడు పట్టణ ంచేరాడు పట్టణ అలో ఎన్నో చోట్ల పనిచేసి 
అక్కడ వారు చేస్తున్న అన్యాయాలను చూసి సహించలేక ఎదురుతిరిగి పని పోగొట్టుకున్నాడు. చివరకు 
బాడుగ © दधः తీసుకొని రిక త్రొక్కడం (ప్రారంభించాడు. స్వాతం (త్ర్యదినోత్సవం సందర్భంగా రిశ్షా కార్మికులకు 
రిశాాకొనడానికి (ప్రభంత్వం ఐదు వందలరూపాగుల ५८०0४ సహాయాన్ని అందించింది. కోటిగాడు స్వతంగా 
రికా కొనవచ్చుని తపన పడ్డాడు. ఈలోగా పెంటయ్య వచ్చి, తనే కోటీగాడికి డబ్బు ఇప్పించానని రెండు 
వందల రూపాయలు తనకు ఇవ్వమని గోలపెట్టాడు. “ఓరే కోటిగా నీకు అప్పు పుట్టించడానికి రిక్షా అడ్డు 
పెట్టుకోవాల్సిచ్చింది. నా లాంటోళ్ళు బతకడానికి నీలాంటోళ్ల అవసరం వొచ్చింది. అంతేరా ! అంతే 
రొండొందలిటూ పారేసి మిగతా మూడొందలు పట్టుకెళ్ళి గుడ్డా గుసురు కొనుకో''23 అన్నాడు. కోటిగాని 
కొత్తరికా ఆశలు అడుగంటిపోయాయి. వాడు బాధతో వున్న డబ్బు తీసుకొని (బ్రాందీషాపు కెళ్ళాడు. 
ఇష్టమొచ్చినంత త్రాగి (బ్రాందీ సీసా తీసుకొని గాంధీ విగ్రహం వద్దకు పోయి విగ్రహాన్ని (బ్రాందీ త్రాగమంటూ 
బాధపడ్డాడు. 

గ్రామాల్లో అగ్రవర్ణాల వారు సంపద కోసం వర్గాలుగా విడిపోవడం పరిపాటి. వారు తమ లబ్రికోసం 
కోటిగాడులాంటివారిని బలిగా తీసుకోవడం సహజం. వారి బారి నుండి తప్పించు కొన్న కోటీగాడికి 
పట్టణంలో కూడా ఎదురీత ఈదాల్సి వచ్చింది. అక్కడ సవర్ణులు మోసం చేసి ధోరణి వేరు. అదే దలారీ 
వ్యాపారం. (ప్రభుత్వం హరిజనులను అభ్యుదయ థం వైపు నడిపించాలని వారు అన్నింటా అభివృద్దిచెందాలని 
సహాయం చేస్తే దానిని సవర్ణులే హరిజనులకు ఆశ చూపించి వచ్చిన డబ్బును దోచుకొని వారినే మానసిక 
క్షోభకు గురి చేయడం కన్పిస్తుంది. ఇదే స్థితిలో హరిజనులు దురలవాట్లకు उ) ప్రమాదం కూడా 
వుంటుంది. చెడు అలవాటుఅంటే ఏమిటో తెలియని కోటిగాడు, పెంటయ్య తీసుకొన్న డబ్బువవ్త 
ఆశలు నెరవేరక, తమ (బతుకు మారక, మారేదారి తెలియక, జీవితాంతం కష్టం తప్పదని తెలిసిన కోటిగాడు 
నిరాశతో క్షణ సుఖం కోసం ఉన్న డబ్బును (బ్రాందీకి తగలేశాడు. ఆ పథకాలు మనిషికి ఆశలు రేకెత్తించాయి 
గాని అవసరాలు తీరలేదు. రచయిత ఈ కథ ద్యారా అలాంటి దవారీల చేతిలో హరిజనులు బలి కావద్దని 
సలహాఇచ్చాడు. ' 








58 తెలుగు కథానిక - హరిజన జీవితం 


3.2.1.15. ముత్తడం గొప్పోడు : - సవర్ధ్థులు హరిజనుల 62९५७९० ఎలా వాడుకుంటారో తెలియజోో 
కథ. దీని రచయిత పులికంటీ కృష్ణారెడ్డి. పర్దేసి రెడ్డ ఆ (గ్రామ భూస్వామి. అతని కొడుకు గాంధీ రెడ్డి 
కొద్దిగా చదువు కొన్నాడు. వారి పాలేరు ముత్తడు. ముత్తడు చిన్నతనంలోనే తల్లిదం[డులను పోగోటుకొని 
రెడ్డి ఇంట పాలేరుగా వుంటూ పెళ్తీ కూడా చేసుకోకుండా కాలం గడుపుతున్నాడు. పర్దేసిరెడ్డి చాలా తెలివైన 
వాడు. రాజకీయ చతురుడు. హరిజనుల యేడల సానుభూతి పరుడుగా నటించి వాడలో కొన్ని అభివృద్ది 
కార్యక్రమాలు చేపట్టాడు. ఒక రోజు మంత్రిని పిలిపించి సభ ఏర్పాటు చేసి మం(త్రి సమత్షంలో పద్దేసిరెడ్డి 
''ముత్తడు పుట్టి బుద్దెరిగిన నాటీ నుండి (ప్రతి సెముట బొట్టూ మా ०९३३ దత్తం చేస్తున్నాడు. నా పెద్ద 
కొడుకు గాంధీ రెడ్డిని ముత్తడికి దత్తత''24 చేస్తున్నానన్నాడు. ముత్తడు ఆ మాటలతో పొంగిపోయి తనకు 
(ప్రభుత్వం ఇచ్చిన ఐదెకరాల బంజరు భూమిని గాంధీ రెడ్డి పేర (వాయించాడు గాంధీ రెడ్డి డీ వెళ్ళి 
రిజర్వేషన్‌ తో కలెక్టర్‌ ఉద్యోగం సంపాదించాడు. గ్రామంలో ముత్తడి హోదా పెరిగింది. కలెక్షర్‌గా ఊరికి 
వచ్చిన గాంధీ రెడ్డిని ముత్తడు మనసారా కౌగలించుకోవాలను కొని ఆ పని చేశాడు. ఆది గమనించిన పర్దేసి 
రెడ్డి ఉగ్రుడై మాదిగవాడు తన కొడుకును ముట్టుకోవడమా అని కొట్టాడు. ఆ అవమానాన్ని భరించలేక 
ముత్తడు బావిలో పడి చనిపోయాడు. మూడు రోజుల తర్వాత పద్దేసి రెడ్డి ముత్తడి సంస్మరణ సభపొట్టి 
సంతాపాన్ని వ్యక్తం చేశాడు. గ్రామంలోని హరిజనులంతా రెడ్డి చెప్పిన మాటలు విని బాధపడుతున్నారే తప్ప 
ముత్తడు ఎందుకు చనిపోయాడని ఆలోచించలేదు. 

హరిజనులు అభివృద్ది చెందడం కోసం సమానత్వం పొందడం కోసం (ప్రభుత్వం రిజర్వేషన్‌ విధానాన్ని 
ప్రవేశపొట్టింది. ఆ అవకాశాన్ని అగ్రవర్ణాల వారు ఉపయోగించడం కోసం (ప్రయత్నించారు. కథలో పర్దేసిరెడ్డి 
హరిజనులు చేత మంచివాడుగా ముద్ర పడ్డాడు. పైకి సంస్కరణ భావాలు కలవాడుగా కనిపించి, లోన 
నిండుస్వార్దపూరితుడిగా తయారయ్యాడు. రోజులుగా తమ కుటుంబానికి ముత్తడు చేస్తున్న సేవలను 
కూడా గంర్తించక వాడి మరణానికి కారకుడయ్యాడు. మాయ మాటలతో ముత్తడి భామిని కాజేశాడు. 
పర్దేసిరెడ్డి మంచివాడని గ్రుడ్డిగా నమ్మిన హరిజనులు ముత్తడు చనిపోవడానికి గల కారణాలను తెలుసుకోవడానికి 
ప్రయత్నించలేదు. ముత్తడివల్లే తమ కుటుంబం లాభపడిందన్న కృతజ్ఞత పద్దేసి రెడ్డికి లేకపోయింది. 
3.2.1.16. నువ్వుకాదూా :- హరిజనులు గోమాంసం తినడం వల్లే సవర్ధ్థులు వాళ్ళును అంటరానివారుగా 
చూస్తున్నారనడానికి ఈ కథ నిదర్శనం. రచయిత అందే నారాయణ స్వామి. రామస్వామి ఎడ్లబండితో 
సరుకులు తోలి వచ్చిన డబ్బుతో సంసారాన్ని సాగిస్తున్నాడు. వచ్చిన డబ్బంతా సంసారానికే అయిపోవడం 
_ వల్ల ఎద్దులకు కావలసినంత గడ్డిని అందివ్వలేకపోయాడు. ఆ ఎద్దులు అధిక కస్టం వల్ల తినడానికి తిండిలేక 
బండి ఈడ్భడానికి శక్తి లేకపోయాయి. ఒక రోజు రామస్వామి తన ఎద్దులలో ఒకదానిని బరువు లాగలేదని 
సంతలో అమ్మేశాడు అతను ఆ రా|(త్రి సంతలోనే వుండి తెల్లవారి ఊరి ముఖం పట్లాడు. దారిలో 
హరిజనులు గత రోజుకొన్న రామ స్వామి ఎద్దును కోస్తున్నారు. వారు దారిన పోతున్న రామస్వామిని ఎద్దు 
మాంసం కావాలా అని అడిగారు. రామస్వామి వారి వద్ద'కెళ్లి తన ఎద్దును చూసి జాలిపడి “ఛీ గాడిదా! దాని 
(ప్రాణం నిలువుగా తీశావా ? దాన్ని చంపేందుకు నీకు చేతులె धट వచ్చినయ్‌రా ! వెధవా ఇంత దుర్మార్గులు 
కనుకనే అంటడానికి ముట్టడానికి పనికిరాకుండా పోయా"'25 రన్నాడు. 

హిందువులు ఎద్దులను గోవులను గౌరవంగా చూసూ, దేవతలుగా తలచి పూబిసారు. అలాంటిీ 
వాటిని తోడి హిందువులెన హరిజనులు భక్షీసౌరు. అందువల అస్ప్రశ్యులయ్యారని ఈ కథ తెలియజేస్తుంది. 
కాని ఇది అవాస్తవం అని చెప్పువచ్చు. అలాగైతే హిందువులు కూడా క”న్నినార్దు గోమాంసం తిన్నారు 




















హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 59 


గోమాంసాన్ని భకీస్తారని హిందువులు చేసే ఆక్షేపణ లోని బలాన్ని అస్పుశ్యులు గంర్తించారు. 
అయితే హరిజనులు ఆ అలవాటును మానివేయకుండా చనిపోయిన గోమాంసాన్ని తినవచ్చుననే ఒక 
సమర్హనను (ప్రచారంలోకి తెచ్చారు. ఆవు కళేబరాన్ని గాలికి విడిచి పెట్టేకంటే భకీంచడం వల్ల గోవుపట్ల 
ఎక్కువ గౌరవాన్ని చూపనట్టు అవుతుంది''26 అని అంబేద్కర్‌ సమర్హనా సారాంశం. 
3.2.1.17. అగ్నిగుండం : హరిజను లంతా రాడికల్స్‌ అని, వారిని హింసించే పోలీసు వ్యవస్థను గురించి 
తెలియజేనే కథ. రచయిత కాలున మల్లయ్య. అంజయ్య బాగమ్మ భార్యా భర్తలు అంజయ్య వృత్తి డప్పు 
వాయించడం. గ్రామంలో అన్ని శుభాశుభ కార్యాలకు డప్పువాయిస్తాడు. అంజయ్య జీవితంలొ అ(గ్రవర్థాల 
చేత ఎన్న్‌ అవమానాలకు గురయ్యాడు. దొంగతనాలు మోసబడిజై లుపాలయ్యాడు అన్ని కష్టాల్లో నూతన 
కొడుకును చదివిస్తున్నాడు. తనకు జరిగిన అవమానాలు తన కొడుకు. జరగకూడదని తలచాడు. అదే 
స్థితిలో తెలంగాణాలో రాడికల్స్‌ (ప్రభావం ఎక్కువగా వుండేది. హరిజనులను రాడికల్ఫొని పోలీసులు 
హింసించేవారు. విశ్వవిద్యాలయాల్లొ రాడికల్స్‌ (ప్రభావం విద్యార్టులో ఎక్కువగా వుండేది. అంజయ్య కొడుకు 
యం.ఏ. చదువుతున్నాడు. తన కొడుకు ०९३३ వచ్చినప్పుడుల్లా బాగా చదువుకోమని పోట్టాటలకు 
వెళ్లవద్దని చెప్పేవాడు. తన కొడుకు మంచి ఉద్యోగస్టుడు కావాలని ఆశించేవాడు. ఒక రోజు పోలీసులు 
హాస్పటల్‌ లో పడి అంజయ్య కొడుకును తీసుకెళ్లారు. తనకు రాడికల్స్‌తో సంబంధం లే దని చెప్పినా వినలేదు. 
రెండు రోజుల తర్వాత పోలీసులు అంజయ్య కొడుకును వదిలి పెట్టినా మరి కొన్ని రోజుల్లో అతనికి ఒక 
హత్యతో సంబంధముందని అరెస్టు చేశారు. అంజయ్య ఇంటిపై పోలీసులు దాడిచేసి “నీ మాదిగ మన్నె 
2०७० ఆల్లతోనే సంబంధ ముంటుంది. లేదంటే ఎవ్వల్నవయ్య్ము తారా? హత్య సేసినోల్లండ్ల నీ 
కొడుకున్నడు''27 అని కొట్టారు , అంతే అప్పటి నుండి అంజయ్య కొడుకు వున్నాడో లేదో అంజయ్యకు 
తెలియదు. 

హరిజనులు విద్యావంతులు కావడం వల్ల తరాలుగా తమ జాతిపై సవర్ణులు చేస్తున్న దురాగతాలను 
సహించకలేక అన్యాయాల్ని (ప్రతిఘటించడం మొదలు పెట్టారు. ధీనితో సవర్థులు హరిజనులపై సరికొత్త 
అవతారాన్ని చూపించారు. అధికార ౦ ధనబలం వున్న సవర్థులు (ప్రభుత్వ సహాయంతో వీరిని అణచడానికి 
ప్రయత్నించారు. రాడికల్ఫ్‌గా పేరుమోపి, ఎదురుకాల్పుల పేరుతో హతం చేశారు. దీనితో తమ (బ్రతులకు 
రక్షణ లేదనుకొన్న హరిజనులకోందరు రాడికల్ఫ్‌లో చేరితే నురి కొందరు సవర్ణులపై ఎదురు తిరగలేక 
వుండిపోయారు. కథలో అంజయ్య కొడుకు బుద్దిగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించాలని తపన 
పడ్డాడు. ఆ తపనలోనే హతం అయ్యాడు. అంజయ్య ఆశ నిరాశగానే మారిపోయింది. సరికదా, తన 
కొడుకు చేతికందకుండా పోయాడు. 

'కాపోడా, కూలోడా ' అనే కథలో హరిజనులు, అగ్రవర్థాలవాళ్ళు పాలాల్గోనూ వరి కల్పాల్లోనూ 
స్నేహంగా వుంటారని थ పండగలో హరిజనులు తప్పెట వాయిస్తుంటే సవర్ణుణు త్పాటకనుగుణ नाः 
అడుగులు వేస్తారని వారిద్దరి సంబంధం విడదీయరాని దని రచయిత వివరించాడు. అలాగే బడితెగాడు 
కథలో తన కుటుంబం సర్వనాశనమైన మాల యువకుడు ఒక కొండ మీద నివాసం ఏర్పరచుకొని చునట్టు 
ప్రక్కల (గ్రామాల భూాస్వాములపై దాడిచేసి వారి ధనమును బీదలకు పంచేవాడని, ఇలా కొన్ని రోజులు 
జరిగాక అప్పటి నిజాం పోలీసులు ఆ మాల యువకుడిని చంపారని తెలియజేస్తుంది. 

కాపోడా, కోలోడా ! కథలో ఊరి హరిజనులు, సవర్థులు స్నేహంగా వుండటంవల్ల గ్రామ (శ్రేయస్సు 
కు ఉపయోగపడుతుందని తెలియజేస్తే. బడితేగాడె కథలో హరిజనుడు చైతన్య వంతుడైతే సవర్ణులు వాడిన 
హత మార్చడానికి కూడా వెనుకాడరన్న విషయాన్ని ఉద్బొదిస్తుంది. 





60 | తెలుగు కథానిక - హరిజన 2६०७० 
3.2.1.18. ఆచూకి :- ఒక యువతిని (పీమించి (పీమ విఫలమయిన హరిజన యువకుడు రాడికల్స్‌లో 
చేరిన విధమును తెలియజేసే కథ. రచయిత గోపి లసుమయ్య, లసుము భార్య భర్తలు. వారి కూతురు 
కొమురు. ఆమె బూడిద లింగమును (పేమించింది. ఇద్దరూ పెళ్లీ చేసుకో వాలనుకొన్నారు. కొమురు పెళ్ళీ 
గాకనే గర్భవతి అయ్యింది. ఈ విష్టయం తెలిసిన లసుము తన కూతురుకు న్యాయం చేయనుని హరిజన 
వాడలో పంచాయతీ పెట్టించింది. అగగ్రవర్ణాలవారు కూడా పంచాయతీకి వద్భారు. బూడిద లింగయ్యను 
పెళ్లీ చేసుకోమన్నారు. అందుకు లింగయ్య తండ్రి మారయ్య నిరాకరించాడు. తప్పు(క్రింద మూడువేల 
రూపాయలు దండగ చెల్లీస్తానన్నాడు. మారయ్యకుతన కొడుకు కట్నం తెస్తాడని ఆ. డబ్బుతో వాడలో 
పెంకుల కొట్టం వేయవచ్చని కల కన్నాడు. పంచాయతీలో లింగయ్య ధైర్యంగా కొమురును పెళ్లాడుతానని 
అనలేదు. పంచాయతీ తీర్చు చాలించి పెద్దలందరూ వెళ్లి పోయారు. కాని లింగయ్య అక్కడే కూర్చోని 
పొద్దుకుంకిన తర్వాత కొమురు ఇంటికెళ్లి ఆమెను తమతో రమ్మన్నాడు. అందుకు లసుము నిరాకరించింది. 
లింగయ్య విరక్తితో రాడికల్ఫ్‌లో చేరిపోయాడు. 

మారుతున్న సామాజిక పరిస్థితుల కనుగుణ ౦గా జీవన విధానాన్ని సమాజం మార్చ్పుకొనక తప్పదు. 
లేకపోతే అనర్థాలు రావడానికి దోహదం చేస్తుంది. కథలో లింగయ్య కొమురును (పీమించి పెళ్లి చేసుకోడానికి 
పెద్దలు అడ్డుపడ్డారు. వివాహం చేసుకొని నూరేళ్ళు జీవించవల్సిన ఆ యువతీయువకులు పెద్దలు స్వారంలో 
బలై చెట్టుకొకరు గుట్టకొకరయ్యారు. పెద్దల మూర్ణత్వం వల్ల వారి జీవితాలు తీరం చేరని పడవల్హా అయ్యాయి 
మారుతున్న సామాజిక వ్యవస్థ కనుగుణంగా వివాహ వ్యవస్థ వుండాలని రచయిత అభిప్రాయపడ్డాడు. 
పిల్ల లమనస్తత్వం తెలుసుకోకుండా వారి పట్ల మూర్ణంగా (ప్రవర్తిసే ఏంజరుగుతుందో రచయిత తెలియజేశాడు 
అంతేగాక ఒక నిసహాయుడు కష్టాల్లో వున్నప్పుడే ఆలోచించి చైతన్యవంతుడు కొగలడనే ఐషయాన్ని 
సూచిస్తుంది. 
3.2.2. వుతాంతర జీవితం :- హరిజనులు సవర్ధులచేత హీనంగా చూడబడుతూ ఊరికి దూరంగా 
వెలివేయడం వల్ల చైతన్యవంతులైన కొందరు హరిజనులు సమానత్వం సాధించడం కోసం నుతాంతరం 
వెళ్లడానికి సుములైరి. అదే స్థితిలో ఆరగేయులచే ఈ దేశంలో इ మతం (ప్రచారం చేయబడుతుండేది. 
హరిజనులు క్రైస్తవ మతాన్ని పుచ్చుకొని విద్య నభ్యసించి ఉద్యోగాలు సంపాదించారు. హిందూ వముతం 
ఇవ్వలేని స్వేచ్చను హరిజనులు (కైస్తవ మతంలో పొందగలిగారు. అక్కడ వారి జీవితాలు కొంతవరకూ 
మెరుగయ్యాయని చెప్పువచ్చు. హరిజనుల మతాంతర జీవితాన్ని కథానికా సాహిత్యం ద్వారా పరిశీలిద్దాం. 
3.2.2.1. సంసార సంగం :- కులం కట్టుబాట్లకు జడిసి పెళ్ళికోసం వంతం మార్చుకున్న 
యువతీయువకుల వివాహగాథ. దీని రచయిత (శ్రీపాద సు(బ్రహ్మణ్య శ్నాస్త్రీ. నరసింహులు కొడుకు 
కాటన్న. వీరి కులం మాదిగ. మాలగంగన్నకు ఒక కూతురు ఉండేది. ఆమె పేరు సోమాలు. సోమాలు 
కాటన్నలు (పీమించుకొన్నారు. ఇద్దరూ పెల్లి చేసుకోవాలనుకొన్నారు. కాని వారికి కులం అడ్డువచ్చింది. 
కుల పెద్దలు తనకు కొడుకు సోమాలుతో పెల్లి చేస్తే కులం నుండి బహిష్మురిస్తావుని నరసింహులును 
హెచ్చరించారు. కులం కూడు పెట్టుడదని కులానికి దారమనుదామని, ఇద్దరినీ విడదీయడం పాపమని 
నరసింహులుతో భార్య పోలమ్మ చెప్పింది. నరసింహులు పోలమ్మలు, దేవ సహాయం ద్వారా క్రైస్తవ మతాన్ని 
స్వీకరించారు. మతాంతరులను చేసి కాటన్నకీ సోమాలు కూ పెళ్ళి జరిపించారు. 

హరిజనుల్జొ కులపరంగా అభిప్రాయ బేధాలుండుట వాస్తవం ఒకరి కులం వురో కులంతో 
కలవడానికి ప్రయత్నించదు. హరిజనులు క్రైస్తవంలో చేరడానికి ఇది కూడా ఒక విషయం కావచ్చు. కుల 
అనుమతించని కట్టుబాట్టు హిందూ సంఘంలో వుండటం చేత స్వేచ్చను కోరిన కొందరు [క్రైస్తవ మతాన్ని 




















హరిజనాభ్య్యుదయం - తెలుగు కథానిక 61 


స్వీకరించారు. హూందూ సంఘం కట్టుబాటు సడలించకపోతే హిందువులు వారి అవసరాల కొసం అన్యమత 
స్వీకారం చేస్తారని రచయిత -ఈ కథలో హెచ్చరించాడు. 
3.2.2.1. కులాంతర జీవితం :- హిందూ వుతం భిన్న కులాల ప్రదర్శన శాల. భారతదేశం లౌకిక రాజ్యం 
అగుటచే ఈ దేశంలో ఏ కులస్తుడైనా ఏ మతస్థుడైనా స్వేచ్చగా జీవనాన్ని కొనసాగించవచ్చు. తనకు ఇష్టమొచ్చిన 
కులంలో వివాహమాడవచ్చు.. ఇక హరిజనుల విషయానికి కొస్తే పై మాటలన్నీ వారికి నిషిద్దం. వారు 
స్వేచ్చగా ఏ సవర్థ్ణుని ఇంటీ ముందు తిరగడానికి వీలుండదు. ఏ గుడిలోకి వెళ్లడానికి గాని ఏ సవర్ణ (2, ని 
కన్నెత్తి గానీ చూడరాదు. ఈ స్థితిని సంస్కరణ భావాలు గల రచయితలు సహించ లేకపోయారు. హరిజనుల 
కులాంతర జీవితాన్ని గూర్చి రచనలు చేయడం మొదలు పెట్టారు. సవర్ణులలో అభ్యుదయ భావాలుగల 
కొందరు హరిజన (స్త్రీలను వివాహమాడారు. వారి జీవితాలను కథానికా సాహిత్యం ద్వారా చర్చిద్దాం. 
3.2.2.1.1. సబ్బు :- ఒక సవర్ణ యువకుడు హరిజన యువతిని వివాహమాడ డానికి (ప్రయత్నిస్తే 
అందులకు నిరాకరించిన యువతి కథ. రచయిత పులికంటి కృష్ణారెడ్డి అ గ్రామ (పైసడెంటు పెద్దిరెడ్డి 
కొడుకు రవుణ, వేసవి సెలవుల్లో కాలం గడపడానికి ఆ గ్రామానికి వచ్చాడు. ఒక రోజు గ్రామంలోని 
ఊరబాని వద్దకు వెళ్లి. నగ్నంగా స్నానం చేస్తున్న ఒక హరిజన యువతిని చూశాడు. ఆమె పేరు వరాలు, 
రాముడి కూతురు. వరాలు అందాన్ని చూసి ఆమెపై మోజు పడ్డాడు రమణ. ఆ గ్రామంలో హరిజనులు 
సవర్ణులు ఒక బావి నీళ్ళే వాడుతారు. (ప్రతి రోజూ రమణ ఆ బావి దగ్గరకు వచ్చేవాడు. ९९१ గంటలు 
తరబడి స్నానం చేసేవాడు. వరాలు కూడా అక్కడే బట్టలు ఉతికేది. వరాలు కూడా రమణ పై మోజుపడంది. 
రమణ స్నానం చేసేటప్పుడు కాలువ గుండా వచ్చే సబ్బు సురుగను వరాలు (క్రింద భాగాన వుండి తన కాళ్ళకు 
రుద్దుకునేది. ఒకరోజు ఊరు, వాడ యువకులు కబాడీ ఆడి స్నానం చేయడానికి బావి దగ్గరకు వచ్చారు. 
ఊరి యువకులు కాలువెప్రభాగంలో స్నానం చేస్తే వాడ యువకులు కాలువ క్రిందిభాగంలో చేశారు. 
రమణ సబ్బును సవర్ణులు ఉపయో గించుకొన్నారు. కాలువగుండా వచ్చే నురగను (క్రీంద బాగాన హరిజన 
యువకులు రుద్దుకోవడం వరాలు సహించలేకపోయింది. యువకులు స్నానం చేసి వెళ్ళిపోయారు రమణ 
వరాలు వద్దకు వెళ్ళి “వరాలూ నిన్ను నేను పెళ్ళాడుతాను ' ' అన్నాడు. అందుకు వరాలు హరిజనులను. 
హీనంగా చో మనస్తత్వం పోయినప్పుడే అది సాధ్యమవుతుందని వెళ్ళిపోయింది. 
స్త్రీ పురుషుని జీవితంలో (ప్రవేశించి ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో పురుష జీవితానికి ఎంతటీ 

(పీరక శక్తి కాగలదో నిరూపిస్తుంది. సాటి మనుషులను ఆలోచింపజేస్తుంది. సంస్కరణోన్ముఖులను చేస్తుంది. 
మొదట్లో రమణను అభిమానించిన వరాలు. చివరికి అతణ్ణి అసహెంచుకొంది. రవుణకు అనుకూల 
పరిసరాల్లోనేగాక పతికూల వాతావరణంలో కూడా (పీరణ కలిగించింది. అందుకోసం తన శరీరాన్ని 
కార్యసాధనంగా వాడుకొంది. ఈ కథ ద్వారా రచయిత అగ్రవర్ణాల యువకులు చెప్పే కల్లబొల్లి మాటలకు 
హరిజన యువతులు బలికావద్దని హెచ్చరించాడు. 

3.2.2. ఇరంకు :- ఒక సవర్గుడు హరిజన స్త్రీనివెల్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తే హరిజనులే ఆ ప్రయత్నానికి 
గండికొట్టిన 2388 తెలియ జేసే కథ. రచయిత చిలుకూరి దేసపు(త్ర. సుబ్బులు హరిజన (2) ఆమెను రామ 
చం[ద్రుడనే సవర్ణుడు (ప్రేమించాడు. ఆమెను వివాహం చేసుకోవడానికి కులం అడ్డువచ్చినా వెనుకాడలేదు. 
ఈ విషయం తెలుసుకొన్న సుబ్బులు మామ నరసింహులు వాడలో పంచాయితీ పెట్టించి సుబ్బును తన 
కొడుకుతో వివాహం చేయించడానికి అంగీకరింపజేశాడు. సుబ్బులుకు, నరసింహంలు కొడుక్కు 
వివాహమైంది. ఈ దెబ్మతో భగ్న(పీమికుడైన రామచంద్రుడు ఆర్నెళ్ళు కోలుకోలేకపోయాడు. సుబ్బులుకు 
ఒక కొడుకుపుట్టగానే భర్త చనిపోయాడు. అప్పటినుండి ఆమె తన కొడుకును ప్రాణంగా చూసుకొనేది. 











62 తెలుగు కథానిక - హరిజన 2४०९० 
ఈ మధ్య ఆపిల్లవాడికి జ్వరం వచ్చిన సరైన వైద్యంకోసం చివరిస్టితిలో ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఆసుపత్రిలో 
పిల్లవాడు చనిపోయాడు. సుబ్బులు తన కొడుకు చనిపోయాడని ఆసుప(త్రిలో ఏడిస్తే డాక్షర్లు తీడుతారని, 
బస్సులో ఏడే శవాన్ని తీసుకరావడానికి (డ్రైవరు నిరాకరిన్తాడని, ఊరం చేరిన 
(ప్రారం బించింది. 


€> 
తర్వాత ०८६९0 


భిన్నకులాల స్త్రీ, పురంషుల సంబంధాల్లో కొన్ని సంఘటునలు తప్పనిసరి. అందులో వారు 
బల్జెపోవడవేంనా? వయార్భంగా నోరు నొక్కుక్‌'ని అనుభ ००५ ९०३०२८०१ అన్న సందేహాన్ని ఈ కథ 
వెలుబుచ్చుతుంది. కథలో పాత్రలు అలాంటి వాతావరణానికే గురి అయ్యాయి. రామచంద్రుని (పమించిన 
సుబ్బులు కులపెద్దలు పంచాయతిలో చేసిన తీర్మానాన్ని వ్యతిరేకించలేకపోయింది. తత్ఫలితంగా చిన్నతనంలోనే 
విధవరాలయ్యింది. తన కొడుకునైనా కళ్ళారా చూసుకుంటూ బీవిద్దామనుకుంటే సరైన వైద్యంలేక వాడుకూడా 
వెళ్లిపోయాడు. ఈ స్థితి సుబ్బులును ఎంత మానసిక క్షోభకు గురిచేసిందో రచయిత తెలియజేశాడు, 
3.2.2.1.3. వెలి :- కులాంతర వివాహం చేసుకొని కులాల సమానత్వం కోసం పాటుపడిన భార్యభర్తల 
కథ. రచయిత చితూూరి కోటేశ్వరరావు. సత్యం హరిజనుడు. (క్రైస్తవ మత ఆర్టిక సహాయంతో చదివి 
ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాడు. అతని కూతురు శ్యామల. సత్యం హరిజనుడుగా పుట్టి జీవితంలో ఎన్నో 
అవమానాలు భరించినా, తన కూతురుకు కులపు అసమానతలు తెలియకుండా పెంచాడు. హరిజనులను 
తన ఇంటికి రానిచ్చేవాడుకాదు. ఆ ఊరిలోనే క్షత్రియ వితంతువైన సుభద్రమ్మ తన కొడుకుతో కలసి 
కాపురం చేస్తుండేది. కొడుకు రామరాజు ఎప్పుడూ జులాయిగా తిరిగే వాడు. సుభద్రమ్మ సత్యం ఇంట్లో 
పనిమనిషిగా వుండేది. ఒకరోజు పేకాటనుండి యింటికి వచ్చిన రామరాజు తన తల్లీ సత్యం ఇంటీ నుండ 
తెచ్చిన అన్నం అంటరానిదని తినక ఆమె ఇచ్చిన డబ్బును తీసుకొని వెళ్ళిపోయాదు. పేకాట ఆడుతుండగా 


శ్యామల అటుగా సైకి లుమీద వెళ్ళింది. తోటి పేకాట గాళ్ళు “ఓరి ఇదం(ట్రా సత్యం మాష్టారి కూతురు. | 


దీనికి ఒళ్లు బలిసిందిరా. పదిమందిలో చిన్నపెద్దలేకుండా సైకిలెక్కి తిరగడమా ! కూడు దొరికితే కులం 
మరచిపోతారు'” అంటూ ఎగతాళి చేశారు. ఆ మాటలను రామరాజు ఖండిస్తే వాళ్ళు కొట్టి పంపుతారు. 
ఇంటీకి వచ్చిన రావురాజు తన మాము తన భరామిని కాజేశాడని తెలిసి అతనిని హత్య చేయడానికి 
ప్రయత్నించాడు. శ్యామల అతనిని వారించి పెళ్ళి చేసుకొంది. కూతురుపై దిగులుతో సత్యం చనిపోయాడు. 
వారికి ఒక కూతురు జన్మించింది. సేరు శారద. పాప పుట్టినప్పటి నుండి వారిద్దరి బంధువులు వారింటికి 
రావడం మానేశారు. కూతురు "పెళ్లి విషయంలో వారిద్దరి కులాల వారు ఆమె ను పెళ్లి చేసుకోవడానికి 
నిరాకరిస్తారు. అప్పటినుండి రామరాజు, శ్యామల, శారదలు సమాజ సమానత్వంకోసం (ప్రయత్నించారు. 
హరిజనులు తమ జీవితాన్ని సుగమం చేసుకొనే ప్రయత్నంలో ఎన్నో అవాంతరాలను ఎదుర్కొ-వలసి 
వచ్చింది. వారు ఏ కులంలో ప్రవేశించినా అక్కడకూడా హరిజనులుగానే చూడబడ్డారు. కథలో జరిగిన 
విషయం అదే. సత్యం శ్యామలకు సవర్ణులతో పెళ్ళి చేయగ లిగాడే కాని ఆమె సుఖాన్నిగరార్చి ఆలోచించలేదు. 
ఆమెను మానసిక కోభకు గురి చేశాడు. రామరాజు ముందు ధైర్యంగా శ్యామలను పెళ్లిచేసుకొన్నాడేకాని 
భవిష్యత్తు గూర్చి ఆలోచించ లేకపోయాడు. జీవితాంతం పరాభవాలను చవి చూచిన రామరాజు, శ్యామల 
లు సమాజ అభ్యదయం కోసం పోరు.మొదలుపెట్టారు. కులాంత వివాహం చేసుకొన్నా జీవితంలో ఎన్నో 
ఇబ్బందులను అదికమించి ముందుకెళ్లాలని ఈ కథా దృకృథం. 
3.2.3 . వునస్తత్వ జీవితం :- అస్ఫ్సుశ్యతకు జాతిపరమైన కారణాలులేకున్నా (బ్రాహ్మణంలు ఆచారాల " 
పేరుతో హరిజనులను దూరంగా వుంచడం వల్ల వారికి బానిస (బ్రతుకులు తప్పనిసరి అయినవి. హరిజనులు 
విద్యావంతులైనా ఆత్మ నూన్యతా భావంతో హరిజనులమని చెప్పుకోలే కపోతున్నారు. అంతేగాక కొంతమంది 








5+ 








హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 63 


పేర్లు మార్చుకొని నాగరికమైన పేర్లను పట్టుకొని వుండటం పరిపొటీ. వారు అలా కావడానికి కారణం ఈ 
సమాజం. అలాంటీ అసమానతను వీడవుని రచయితలు తము కథానికల ద్వారా సమాజానికి సలహో 
ఇచ్చారు. 
3.2.3.1. తల్లీ వుట్టి :- ఉద్యోగస్టుడైన హరిజనుడు తన కులాన్ని దాచుకోవడానికి ప్రయత్నించే పద్దతిని 
తెలిపే కథ. రచయిత బండి నారాయణ స్వామి. కథకుడిది ఉపాధ్యయ వృత్తి. ఒక (గ్రామానికి కొత్తగా బదలీ 
అయ్యాడు. అక్కడ గుడి, బడి ఒక్కటే ఆ బడికి వచ్చే హరిజన పిల్లలు బయటే కూర్చుంటారు. అది 
చూసిన ఉపాధ్యాయుడు హరిజన పాప అంజినమ్మను బడిలోకి రమ్మన్నాడు. ఆ పాప గుడిలోకి రాకూడదు 
సార్‌' అంది. ఈలోగా సవర్ణ పిల్లలు. మా దిగోళ్ళు గుడిలోనికి రారు సాద్‌! అన్నారు. కథకుడు అంజినమ్మను 
బడిలోనికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. పిల్హలందరూ “మాదిగోళ్ల పాపనిముట్టుకున్నాడు రోయ్‌ ఈ 
ప్రొద్దు సాయం(త్రం అయ్యవారికి తేలో, के" కుడుతుంది'' అంటూ నవ్వారు. 

సమాజంలో హరిజనుల స్థితి ఎలా వుందనడానికి ఈ కథ తార్కాణం అభం శుభం తెలియని 
పసితనంలోనే పిల్లలకు కులాల గూర్చి తెలిశాయి. సమాజం హరిజన పిల్లలను తాము అంటరానివారమని, 
అంటుకు, ముట్టుకు దూరంగా వుండాలనే ఆలోచనను కలుగజో సింది. సవర్ణులు తమ పిల్లలకు ఆ 
పసితనంలోనే కులాల అంతరాలనుగూర్చి తెలియజేయడం హిందూజాతికి మాయనిముచ్చ. తరాలుగా 
సంప్రదాయాలతో పెరిగిన పెద్దలు పిల్లల్లోనైనా అలాంటి అంతరాలు రాకుండా అందరిని ఒకటిగా వుంచడానికి 
(ప్రయత్నించాలి. అప్పుడే సమాజం అభ్యుదయం వైపు పయనిస్తుంది. 

ఉపాధ్యాయునికి (శ్రీనివాసులు పరిచయమయ్యాడు. అతను హరిజనుడు. బాంకులో ఉద్యోగి. 
కథకుడిని కులంపట్ల అభ్యంతరం లేకపోతేనే తన రూంలో వుండమన్నాడు. రూంలో ఇద్దరు కావడం వల్ల 
పనిపిల్ల డబ్బు పెంచితేనే పనికి వస్తానంది. ఆమెకు డబ్బు ఇవ్వడానికి కథకుడు నిరాకరించినా (కీనివాసులు 
“మనిమనుషులు మీలాంటిీవారికైతే కుదురుతారు కానీ మాబోటి వాళ్ళకు కుదరరండి”' అన్నాడు. పనిపిల్ల 
అడిగినంత డబ్బు ఇవ్వడానికి (శ్రీనివాసులు అంగీకరించాడు. అతని స్నేహితులు గురుమూర్తి, ఖాదర్‌ 
భాషా, కేవలం డబ్బు కోసమే (శ్రీనివాసులుకు మిత్రులయ్యారు. (శ్రీనివాసులు కూడా వారడిగినట్టు 
డబ్బు ఖర్చు చేస్తాడు. (శ్రీనివాసులు అప్పుడప్పుడు తన కులం పేరు చెప్పుకోక వ్యక్తిత్వాన్ని పెంచుకోవడం 
కోసం గొప్పలు చెప్పేవాడు. తము బంధువులు మద్రాసు, బొంబాయిలలో వున్నారనేవాడు. ఒకసారి 
కథకునితో (క్రీనివాసులు అమ్మాయి పేరు చెప్పకుండా రెడ్ల అమ్మాయిని (ప్రేమించానని కాని తన కులం 
కారణంగా ఆమె పెళ్ళి చేసుకోలేదని చెప్పాడు. మరోసారి కథకుడు (శ్రీనివాసులు పెల్లి చూపుల కోసం 
వెల్లితే వారి ఇంటిని చూసే ఆ ఇల్లు బాగాలేదని ఆ ఇంట్లోని పిల్లను పెళ్తాడనన్నాడు “చూసి ఇలాంటీ ఇరుకు 
ఇంటూ చేసుకొంటానా? ఛ.ఛ మన (8 ఏం కావాలి?” అన్నాడు. ఒకసారి గురుమూర్తి, ఖాదర్‌ 
భాషా (శ్రీనివాసులు ఏర్పాటు చేసిన విందులో తమ వంశాల గొప్పలు చెబుతుంటే (శ్రీనివాసులు తన 
వంశాన్ని గూర్చి ఏమి చెప్పాలో తెలియక ఊరకున్నాడు. 

సమాజంలో కొందరు స్వభావరీత్యా (ప్రతిది అవమానంగానే భావిస్తుంటారు. అలాంటివారు 

సమాజంలో సర్హుకుపోలేక సతమత మవుతుంటారు. ఈ సమస్యల వల్ల మనిషిలో ఆత్మన్యూన్యతా భావం 
ఎర్చడుతుంది. అదే కోవకు చెందినవాడు (శ్రీనివాసులు. అతను విద్యావంతుడై ఉన్నత ఉద్యోగి అయి 
కూడా తక్కువ కులం వాడిని అనే ఆలోచనతో మానసిక క్షోభకు గురయ్యాడు. తమ కులాన్ని దాచుకోవడం 
కోసం అనేక (ప్రయత్నాలు చేశాడు. అతని (ప్రవర్తనలో భయం వుంది. పిరికితనం వుంది. బానిసమనస్తత్వం 
వుంది. ఇవన్నీ అతని వెంటాడటం వర్త ఆ స్థితికి దిగజారాడు. దీనికి కారణం సమాజం. సమాజమే అతని 
ఆత్మనూన్యతా భావానికి కారణం. 








64 తెలుగు కథానిక - హరిజన జీవితం 

కథకుడు ఒకరోజు (శ్రీనివాసులు తండ్రి మాటల్లో తన కొడుకు తనకు అన్నం పెట్టకపోయినా 
వాడు బాగుండాల అన్న మాటలు స్సురించాయి. కథకుడిని (కీనివాసులు తం(డ్రి తన స్థితిలో తాను 
గౌరవించాడు. ““మాదిగోళ్లు అనే మాటకు ఏమైనా బూతు అర్ధం ఉందా? '' అని కథకుడని అడిగాడు. 
అంతేగాక ' మమ్మల్ని హరిజనులని ఎందుకంటారు ६००65०९, బలిజోల్లు అన్నట్టు మమ్మల్ని మా కులం 
పేరుతో మాదిగోళ్లు అని పిలవకుండా”? అన్నాడు. (శ్రీనివాసులు తం|డ్రి కథకుడికి తిరుగు (ప్రయాణంలో 
బండి కట్టి సహకరించాడు. అప్పుడు కథకుడు అనుకున్నాడు ““(క్రీనివాసులు బతుకు వేళ్ళు అతడు పుట్టి 
పెరిగిన భాపలోనూ, మనుష్వుల్లోనూ, మట్టిలోనూ లేవు. మరొక కొత్త వాతావరణంతో ఉన్నాయి. తల్లీ 
మట్టిలోనికే సరిగ్గా పాతుకోని వేళ్ళు ఇతర వాతావరణంలో పాతకుంటాయా? '' 

శ్రీనివాసులు తండ్రి మనస్తత్వానికి విరుద్దం శ్రీనివాసులు చెప్పుకోలేని తను కులం గొప్పతనాన్ని 
తం|డ్రి చెప్పాడు మానవులు జీవితంలో అభివృద్దికి పయనించడానికి ఒక పునాది అవసరం. ఆ పునాది 
లేకుండా మేడలు కట్టడం అసాధ్యం. ఇలాంటిది (శ్రీనివాసులు మనస్తత్వం (కీనివాసులుకు తాను గొప్ప 
చెప్పుకోవడం ఒక వేళ మంచిది కావచ్చేమో కాని తన కులాన్ని గూర్చితక్కువగా చేసిమాట్టాడటం తప్పు 
ఒక సామాన్య హరిజనుడు తన ఉనికిని కాపాడుకోవడం కోసం తన కులాన్ని చెప్పకపోవడంలో అర్థముంది 
కాని ఐద్యావంతుడు, ఉద్యోగి , ఆర్ధికంగా అభివృద్ది చెందినవాడు అలా చెప్పుడం గౌరవ(ప్రదం కాదు, 
3.2.3.2. బంది :- హరిజనులుకూడా సవర్గులతో సమానం అని నిరూపించే కథ. రచయిత బి,యస్‌, 
రాములు. కథకుడం ఎమ్మెస్సీ బి.ఇడి. ఒక గ్రామంలో ఉపాధ్యాయుడుగా బీవితాన్ని (ప్రారంభించాడు. 
తాను హరిజనుడు కావడం వల్ల ఆ గ్రామంలో అతనికి అద్దె चेद కరువయింది. ఆ గ్రామస్తులు కథకుడికి 
హరిజనవాడలో అద్దె वद చూసుకోమని సలహా ఇచ్చారు. అదే స్థితిలో ఆ గ్రామ రెడ్డి యువతి ఆ 
బడిలో టీచర్‌గా పనిచేసేది, కథకుడిని (ప్రీమించింది. ఆమె కూడా అతని కులం కారణంగా తన ఇంటిని 
అద్దెకు ఇవ్వడానికి సాహసించలేదు. కథకుడికి ఆ గ్రామంలో ఉద్యోగం చేయడం ఇష్టం లేక (ప్రక్క (గ్రామానికి 
బదిలీ చేయించుకొన్నాడు. అప్పుడప్పుడు రేణుకను చూడడానికి ఆ (గ్రామం వచ్చేవాడు. రేణుకను 
మనస్ఫూర్తిగా (ప్రేమించాడు. కథకుడు ఆర్షివో అయ్యాడు. రేణుక కుటుంబం సంతసించింది. రేణుక 
తల్లిదం(డ్రులు కథకుడితో తమ కూతురిని తీసుకెళ్ళి వివాహమాడమన్నారు. కాని అతను సాంప్రదాయ 
పడ్డతిలో వారి ఇంట్లోనే వివాహం జరగాలని పట్టుపడ్డాడు. అందుకు రేణుక తల్లిదం[డ్రులు నిరాకరిస్తే తన 
కులానికి చెందిన "दे" ను వివాహం చేసుకొన్నాడు. కాని రేణుకతో సంబంధాలు తెంచుకోలేదు. మల్టీక 
రేణుక స్థితిని తెలుసుకొని ఆమెను రెండవ పెళ్లి చేసుకొమని తన భర్తకు సలహా ఇచ్చింది. ఈలోగా రేణుకను 
గూర్చి సమాజం చెడ్డగా అనుకోవడం వల్ల ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకొన్నాడు కాని ఇప్పటికీ వారి (పీమ 
సంబంధాలు తెగిపోలేదు. 

కథలో కథకుడికి వ్యక్తిత్వం వుంది. తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడంకోసం తన (పీమను త్యాగం 
చేశాడు. గ్రామంలో తనకు అద్దెకు ఇల్లు ఇవ్వని సవర్ధ్ణుల పిల్లలకు విద్యను బోధించడానికి నిరాకరించాడు. 
ఒకప్పుడు కథకుడికి అద్దె ఇట్లు ఇవ్వడానికి భంగపడ్డ రేణుక కుటుంబం అతను ఉన్నత అధికారి అయితే 
స్వార్ణంతో తమ కూతురునే అతనికి భార్యగా చేయడానికి ప్రయత్నించింది. మానవుడు స్వార్థం కోసం 
కాలానుగుణంగా ఎలా మారిపోతాడో తెలియజేస్తుందీ కథ. రచయిత ఈ కథద్వారా విద్య, ఉద్యోగం, ధనం 
పుష్కలంగా వున్న హరిజనుడు సవర్ధులతో సమానంగా చూడబడుతాడని నివరించాడు, 
3.2.4. విద్యా జీవితం :- హరిజనులు తరాలుగా విద్యకు దూరంగా ఉంచబడ్డారు. ఆంగ్లేయులు 
భారతదేశంలో అడుగుపెట్టడం (కైస్తవనుతాన్ని (ప్రచారం చేయడం వల్ల హరిజనులను (్రైస్తవులుగా 




















హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 65 


పిలుచుకోవడం వల్ల వారికి విద్య సాధ్యమయింది. అంతకుమునుపు హరిజనులు తాము పాలేరు పనికి 
మా(త్రమే అర్లులమని, తమ (బ్రతుకులు బానిసలుగానే వుండాలని అనుకొనేవారు. హరిజనులు విద్యావంతులు 
కావడానికి గాంధీ, అంబే ద్కర్‌లు కొంత కృషిచేశారు. హరిజన విద్యను కథానికా సాహిత్యందా$రా పరిశీలిద్దాం. 
3.2.4.1. > © : హరిజన విద్యార్ది చదువుకోవాలని (ప్రయత్నిస్తే సవర్ణులు అడ్డుకొనే (ప్రయత్నాన్ని 
చిత్రించే కథ. రచయిత € र द సుబ్బారావు. నాగు, కోటి ఇద్దరూ ఒక తరగతి. నాగు ధనవంతుని 
కొడుకు, కోటి పాకిపని చేసే మాచికొడుకు నాగు కోటితో వుండటం నాగు తం(డి భాస ర్రావ్‌కు 
ఇష్టముండదు. మాచి తన కొడుకును బాగా చదివించి ప్రయోజకున్ని చేయాలని వుంటుంది. కోటి 
చదువుకోవడం అతని చిన్నాన్నకు ఇష్టముండదు. కోటిని పనిలోకి వెళ్లమనేవాడు. భాస్కరరావ్‌ నాగూతో 
ఒకసారి వెధవ పిల్హలందరితో స్నేహం చేస్తున్నావంట. “' కోటితో మాట్పాడినావంటే వొళ్లో లిచేస్తా''36 
నంటూ హెచ్చరించాడు. ఆ రోజునుండి నాగు, కోటి కలవలేదు. కోటీ చిన్నాన్నవాడి పలకా, పుస్తకాలు 
తీసుకొని పాకీ డబ్బాలో విసిరి ** వెధవ, చేజారిపోయ్యాయ్‌ నీకు చదువెందుకు''37 అంటూ అరిచాడు. 
వట్టీ చేతులతో కోటి బడికి వెళుతుంటే ఒకడు వాడికి పొకీడబ్బా అందివ్వబోయాడు. మరుసటి రోజు 
పంతులు కోటిని బడికి రానివ్వలేదు. “వెళ్ళు....నాగూతో మాట్లాడావో వొళ్ళుచీలుస్తా... భాస్మ(ర్రావ్‌ 
వూరుకోరు. నిన్నేరా అబ్బాయి పో''38 అన్నాడు. కోటి బాధతో బడినుండి తిరిగివచ్చాడు. మాంచి 
పంతులు దగ్గరకు వెళ్ళి తన కొడిక్చి చదువు చెప్పవుని (బతిమాలింది. పంతులు భాస్కరావ్‌ను 
అడగమంటాడు. “పొరపాటున ఆయన వద్దకు వెళ్ళావో [బతికి ఇంటికి పోలేవు'” అంటాడు. విధిలేక 
మాచి అప్పటి నుండి తన కొడుకును పాకీ పనికి వెళ్లమని నచ్చచెప్పింది. 

నాడు హరెజనులకు చదువుకోవాలన్నా పరిస్థితులు అనుకూలించేవి కావు. ఆ వర్గం వాళ్లే అందుకు 
అడ్డుపడడానికి సవర్థులు అవకాశం కల్పించేవారు. అందువల్ల హరిజనుల (ప్రయత్నాలకు ఆదిల్లోనే గండి 
పడేది. కోటీ చదువుకోవాలని తాపత్రయ పడితే, తన పినతండ్రి అవరోధం కలిగించాడు. కోటి నాగూతో 
స్నేహంగా వుంటే తన కొడుకు ఒక అస్పుశ్యునితో స్నేహంగా వున్నాడనే దురాలోచనతో వాడిని తన కొడుకును 
దూరంగా వుంచడానికి ప్రయత్నించాడు. కోటీ అస్పృశ్యుడవటం వల్ల విద్యను కూడా తాకరానివాడయ్యాడు 
సవర్ణుడైన భాస్కరరావ్‌కు భయపడి తన చదువును స్వస్తి చెప్పవలసివచ్చింది. దీనివల్ల చదువుకొని 
విద్యావంతుడు కావాలన్న కోటీ కలలు చదివించి మంచి (ప్రయోజకుడని చేయాలన్న మాచి కల కలలుగానే 
మిగిలిపోయాయి. హరిజనుడు అభివృద్ది చెందడానికి ప్రయత్నిస్తే సవర్ణులు వారిని అణగ ।॥ద్రొక్కడం 
సనాతన సం(ప్రదాయం అయింది. 

అలోగే బమిడి జగదీశ్యర రావు రాసిన “జలగి కథలొ తొమ్మితవ తరగతి చదువుతున్న హరిజన 
ఐధ్యార్ధి సూరి. వద్యావంతులవుతున్న యువతరంలో పెంపొందుతున్న ఆత్మ విశ్వాసాన్ని (శ్రమ బీవన 
సంస్కృతిని అ(గ్రవర్ణాలకూ హరిజనులకూ ముధ్య సంబంధాలలో వేస్తున్న మార్పులని చిత్రించడం 
సమస్యాత్మకమైన ఇతివృత్తాలను స్వీకరించడం కన్పిస్తుంది. 


2.2.4.2. లేత వెులకలు :- చదువు పేరుతో హరిజన పిల్లలను మోసగించిన విషయాన్ని చిత్రీకరించిన 


కథ. రచయిత అరిగే రామారావు. కొండడు సీతాలుకొడుకు. ఒకరోజు పీశాలు ఇంటిీకి పట్నంనుండి వాళ్ల 
బంధువు నరసిహ్మ వచ్చాడు. కొండడిని చూసి సంతోషించి వాడిని పట్నం తీసుకెల్లి బాగా చదివిస్తానని 
సీతాలుతో చెప్పాడు. సంతసించిన ఆమె తన కొడుకును నరసిహ్మచేత చదువుకోసం విజయవాడకు పంపింది. 
కొండడిని తీసుకెల్టిన నరసిహ్మ డబ్బు కోసం వీడిని మస్తాన్‌కు అప్పగించాడు. మస్తాన్‌ వీడిని హైదారాబాద్‌ 
కు తీసుకెళ్లి ఒక ఇంట్లో పనిమనిషిగా వుంచాడు. చదువు కోవాలని ఆశతో పట్నం వచ్చిన నిరాశ ఎదురైంది. 
HJIM-5 





66 తెలుగు కథానిక - హరిజన జీపీతం 


అలో [4 తో ) ९54० ५५५ దు न) तत भ 4 > డ్‌ nag ~ # మూ ॥ + “ ఇ 
సంఘంల్‌ ' అమాయకులైన హరిజనులను చదువు పేరుతో చేసే మోసం కన్పిస్తుంది. కొండడు 


pon 


చదువుపై అభిమానంత్‌' కన్న తలర్లీదం[డ్రులను వదలి నమ్మినవాడి వెంటపోతే తోడీ హరిజనుడే కొండడని 
3.2.5. (८) బీవితం : - ०५० హరిజనుల రక్షమాంసాలను పీల్చి పప్పు చేసి వాళ్ళను తమ కొలి క్రింద 
చెప్పుల్టాగా చేసుకొన్నప్పటికి తృప్తిపడక వారి (స్త్రీల మాన ప్రాణాలను కూడా హరిస్తుంటారు. ఇది అన్యాయం, 
అ|క్రమం, అమానుషం అని తెలిసి కూడా హరిజనులు ఆ(గ్రవర్ణాలను ఎదిరించలేక శారీరకంగా మానసికంగా 
బాధసడ్డారు. సవర్ధులకు నిమ్నకులస్థులుగా చూడబడే హరిజనులకు కూడా మానప్రాణాలా? అనే 
చిన్నచూపు వుండటం. తమ భర్తల యెదుటే వారిని అనుభవిస్తుంటే రక్షించేవారు లేక నిరా (శ్రయులయ్యారు. 
బలిపశువులయ్యారు. కథానికా సాహిత్యం ద్యారా వీరి జీవితాలను గమనించటం (ప్రస్తుత కర్తవ్యం. 
3.2.5.1. పళంవుల కొఠం :- ఒక హరిజన యువతి తన నద్దకు రాలేదని తాను వలచిన (ప్రియుని దూరం 
చేసిన సనర్ధుని కథ. రచయిత కరుణ కుమార. పెంచెలి మాలవెంకటిీ గాడి కూతురు. రోజు పట్టణ ంలోని 
పోలీసు సూసరెంటెండెంట్‌ గుర్రానికి గడ తీసుక వెళుతుంది. ఆ గుర్రానికి పని మనిషిగా వున్న సుబ్బ డిని 
సపెంచెలీ (ఏమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకో వాలనుకొన్నారు. ఆ ఊళ్లోనే రాయుడు अ చాలా 
కాలంగా పెంచెలిని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒక రోజు సాయం|త్రం పెంచెలిని తన వద్దకు 
తీసుకరవ్మున్నాడు. సుబ్బడం పెంచె లితో “రాయుడు వెరాజుపడి కులవుయినా పాటించకుండా 
అడుగుతుంటే ఎన్నాళ్లని ఇట్లూ ఎగర్తించి పోగలవే? పిచ్చి పిచ్చి చేస్టాలు చేయవోకనే తీసుకపోతారా'” అన్నాడు, 
పెంచెలి ఇక అక్కడుంటే పరాభవం కాకతప్పదని తెలుసుకొని అతి కష్టం మీద వారి బారినుండి 
తప్పించుకోగలిగింది. రాయుడు పంతం మా(త్రం ఇంకా ఎక్కువయింది. పెంచెలి ఆ రాత్రి త్వరలోనే 
సుబ్బడిని పెళ్ళాడి ఊరువిడిచి వెళ్లి పోవాలనుకొంది రుబ్బడి విషయం తెలిసిన సుబ్బడు రాయుడితో 
పెంచెలి రుబ్బడి వ్యవహారాన్ని తెలియజోశాడు. రోశిగాడికి పెంచెలి మేనకోడలని వాడిని పెళ్లి చేసుకోనందుకు 
వాడు బాధ పడుతున్నాడని చెప్పాడు. రాయుడు పెంచెలొపై అబద్దాలు చెప్పి వాటీని రుబ్బడికి 
తెలియజే యుమన్నాడు. సుబ్బడి ద్యారా అబద్దాలు బలమైన దెబ్బలు కొట్టాడు. పెంచెలి (పమవిఫలమై 
తీవ్ర గాయాలతో మనస్సు చలించి తెలుసుకొన్న రుబ్బడు పెంచెలిని పెల్లి చేసుకోవడానికి నిరాకరించి 
చివరికి రాయుడు పశువుల కొఠం వద్దే చనిపోయింది. 

హరిజనుల క్టాలు సవర్థులకు సుఖాన్ని కల్గిస్తాయి. కష్టాల కడలిలో ఈదుతున్న హరిజనులు 
తమ (బ్రతుకులు తాము (బ్రతకడానికి ప్రయత్నిస్తే వాటిని హరింపజేసి తృప్తిపాందే సవర్థులు కూడా వుంటారని 
ఈ కథ తెలియజేస్తుంది. కథలో పెంచెలి రుబ్బడిని (ప్రేమించి పెల్లి చేసుకోదలిస్తే ఆమె ఒక్కసారైనా తన 
వద్దకు రాలేదని ఆమె జీవితానికే బిందువు పెట్టాడు. పెంచెలి మనస్తత్వం తెలిసి కూడా సుబ్బడు ఆమెను 
కూతురుతో సమానంగా చూడవలసినవాడు రాయుడు పెట్టే గడ్డతిని పెంచెలిని రాయుడు దగ్గరికి 
తీసుకవెళ్తడానికి ప్రయత్నించడం వాడి క్షీణ దశ. రచయిత ఈ కథ ద్వారా సవర్ధుల వల్ల అమాయకులైన 
హరిజన యువతులు ఎలా బలి అవుతున్నారో తెలియజేశాడు. | 
3.2.5.2 . కీచక వధ :- తన పాలేరు భార్యనే అనుభవించాలని (ప్రయత్నించి (ప్రాణాలు పోగోట్టుకొన్న 
సవర్ధ్థుడి కథ. రచయిత పులికంటి కృష్ణారెడ్డి. బసివి రెడ్డి పాలేరు వెంకటరాముడు రెడ్డి పొలంలో నిద్రాహారాలు 
 మానపని చేశాడు. ఒకరోజు రా(త్రి బావి వద్ద మోటతోలుతుండగా బావిలో పడి చనిపోయాడు. బసివి 
రెడ్డీ వెంకటరాముడి కుటుంబానికి సంతాపం తెలిపాడుకాని వారిని ఆర్థికంగా ఆదుకొోలేదు. అది అన్యాయం 
అని ఊరి. (ప్రజలు అనుకోవడం విన్న బసివిరె డ్డి ఒకరోజు పంచాయతీ పెట్టించి తన కుటుంబానికి 











హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 6/7 


వంకటరావుడు చాలా సహాయం చేశాడని తనకు వేయి రూపాయిలు బాకి వున్నాడని ఇకపై వాడి భార్య ఆ 
బాకీని చెల్లించక తన ఇంట్లోనే పని చేసుకోవచ్చునన్నాడు. పంచాయతీ ముగిసి వెంకటరాముడి భార్య 
ఇంటీకి వెళుతుంటే ఆమె అందాన్ని చూసి అనుభ వించాలనుకొన్నాడు. దానిని ఆసరాగా తీసుకొని సిద్దులుగాడు 
రెడ్డిని చంపడానికి ప్రయత్నించి, రెడ్డితో వెంకటరాముడి భార్యను ఎలాగైనా మీరే ఆదుకోవాలని ఈ రాత్రికి 
కానమాకల బావి దగ్గర మీ ఇద్దరికి మంచం వేస్తానని చెప్పాడు. రెడ్డి అర్హరా[త్రిలో కానమాకు బావి దగ్గరకు 
వెళ్ళడంతో అక్కడ అడవి పందులను చంపడం కోసం పొలంలో పెట్టిన నల్లమందు ఉండగలను (త్రొక్కి 
చనిపోయాడు. రెడ్డి చావును విన్న సిద్దులుగాడు “ఓరే ముదనష్టపు ముండానా కొడుకుల్హారా మాసెవటతో 
తానవాడు తొనంటా వుంటారు. ఇదంతా సాల్లని వరా ఆడపడుంసులు కావాల్నా'' 40 అంటూ 
వెంకటరాముడు చచ్చిన బావిలో ఈతకొడుతున్నాడు. 
సవర్ణులు అప్పుల పేరుతో హరిజనులను పాలేరు ఊబిలోనికి దింపి జీవితాంతం వారితో సేవలు 
చేయించుకోవడం వారి ధోరణి. అలాంటి అప్పుల ఊబిలో ఒక్కోక్కసారి రెండు, మూడుతరాలు కూడా 
హరిజనులు సేవ చేయాల్సిందే. ఆ స్థితిలోపాలేర్షు భార్యలపై దొరకు సగం హక్కు వుందని వారిచే సుఖాలను 
తీర్చుకోవడం పరిపాటీ. కథలో జరిగిన విషయం ఇదే. తన జీతగాడు బావిలో పడి చస్తే బజారు పాలైన 
వాడి కుటుంబాన్ని ఆదుకో వలిసిన బసినిరెడ్డి వారిని ఆదుకోక వాడి పెళ్ళాన్ని అనుభ వించాడానికి ప్రయత్నం 
చేయడం దుష్టబుద్దికి కారణం. పశుల్వానికి నిదర్శం. సవర్ణుడు తన పాలేరునుండి ఏదోఒకటి ఏదో రకంగా 
సాధించడానికే (ప్రయత్నిస్తాడు కాని వాడి కష్టాలను గూర్చి ఆలోచించడనడం ఈ కథకు తార్కాణం. ఈ 
ఆలోచనవల్లే రెడ్డి తన మరణాన్ని కొని తెచ్చుకొన్నాడు. కథలో పాలేరు కుటుంబాలు కూటీ కోసం పడే 
కష్టాలను రచయిత వివరించాడు. 
3.2.5.3. ఇరుకువరానం :- దొంగతనం చేసిన హరిజనుణ్బి విడిపించి వాడి కూతురును తన వద్దకు 
పంపించమని కన్నతం।డ్రిని అడిగిన సవర్థుని కథ. రచయిత పులికంటి కృష్ణారెడ్డి. వెంకటయ్య సూలక్క 
భార్యాభర్తలు. వారికి పెళ్లీడుకొచ్చిన కూతురు వుండేది. తన కూతురు పెళ్లి చూపులకు అతిథులువస్తున్నారని 
తెలిసిన వెంకటయ్య వారికి ఆతిధ్యం ఇవ్వడం కోసం ఇంట్సొ బియ్యం లేక, నాయుడు రెడ్డ ఇళ్లకు ధాన్యం 
అడుక్కోవడానికి వెళ్ళాడు. చిన్నప్పుడు వెంకటయ్య వాళ్ల ఇళ్లల్ల్‌ నాయుడమ్మ, రెడ్డెమ్మ చెప్పిన పనులన్నీ 
చేశాడు. తత్సలితంగా వారు వెంకటయ్యకు అన్నం మా(త్రమే పెట్టేవారు. పూర్వం తాను చేసిన పనులకు 
దయదలచి కొన్ని వరిగింజలు పెడుతారని వెంకటయ్య ఆశపడ్డాడు. కాని ఆ రెండిళ్ళు వెంకటయ్యకు 
మొండిచేయి చూపించడంతో వెంకటయ్య నిస్సహాయతతో ఇంటికి తిరిగి వచ్చాడు. అతిథుల వద్ద అవమానం 
పాలుకాకూడదనీ, ఎలాగైనా వారికి అన్నం పెట్టాలని దొంగతనంగా వరిగింజలను సంపాదించడానికి వెళ్లిన 
_ వెంకటయ్య నాయుడు, చిన్నపరెడ్డి పొలంలో కొన్ని గింజలుజరువుకొని గొల్లగోవిందు పొలంలొ కొన్ని 
|` జవురుకుంటుండగా గోవిందు కొడుకులు వెంకటయ్యను పట్టుకొన్నారు. దేవాలయంలో కట్టేసి రాత్రంతా 
"కొట్టారు. తెల్హవారి చిన్నపరెడ్డి వచ్చి వెంకటయ్యను విడిపించాడు. వెంకటయ్య తన २०९०७ వెళ్లక రెడ్డి 
ఇంటికి వెళ్ళి తనతప్పును క్షమించమనే ధోరణ లో రెడ్డివైపు చూశాడు. రెడ్డి వెంకటప్పుయను బాధపడవద్దని 
చెప్పి ఇంటికెళ్లి తన కూతురును పంపమన్నాడు. । `. 
తన కూతురుకు పెల్లి చూపులకు వస్తుంటే ఇంట్లో కనీసం తిండి గింజలు లేని వెంకటయ్య 
' వయస్సులో సవర్గులందరికి తమ వంతు కష్టాన్ని అందించాడు. అందుకు (ప్రతిఫలంగా కడుపునింపుకోగలిగాడు 
కాని సంపాదించలేకపోయాడు. పెద్దవారు కూడా అని दृद నుండి సహాయాన్ని వెంకటయ్య ఆశొస్తే. 
వారు సహాయం చేయలే దు సరికదా అవమానంగా మాట్టూడారు తప్పని స్థితిలో దొంగత్తనం చేస్తే చిన్నపరెడ్డి 



















68 తెలుగు కథానిక - హరిజన జీవితం 
ఆ అవకాశాన్ని ఆసరాగా తీసుకొని అతనిని వంచించడానికి ప్రయత్నించాడు . కన్నటబిడ్డనే తన వద్దకు 
పంపమని అడిగే స్థితిలో సవర్జులు వున్నారంటే హరిజనులు ఎలాంటి స్టితిలో వున్నారనడాన్ని గుర్తించవచ్చు 
కులగౌరవం కూడా రెడ్డికి లేకపోయింది. రచయిత ఈ కథ ద్వారా హరిజనులు సవర్థులను ఏదీ అడుక్కొనే 
స్థితిలో వుండక స్వశక్తితో కష్టించి సంపాదించుకోమని సలహా ఇచ్చాడు. 
3.2.6. రాజకీయ జీవితం :- తమ अदकं పలితాలను అనుభవిస్తూ తమ జీవితావసరాలను పొందడానికి 
ప్రతిజాతికీ హక్కువుంది. దాని మూలానే భారతీయుల అభివృద్దికి సంపూర్ణ అవకాశాలున్నాయి. ఏ 
(ప్రభుత్వమైనా (ప్రజల హక్కులను తృణ కరించి వాళ్ళను ७६20 (8 క్కడానికి పూనుకుంటే ఆ (ప్రభుత్వాన్ని 
మార్చడానికి అవకాశం వుంది. ఆ అవకాశం కొద్దిమంది వ్యక్తుల చేతుల్గొనే కేం(ద్రీకృతమయ్యింది. వారు 
ఇతరులను బానిసలుగా చేసుకొని లేదా వాళ్లు ఎదురు తిరిగితే బుజ్జగించో, లేదా తమదారినుండి తప్పించో 
వారితోనే తమ పనులు చేయించు కొంటున్నారు. ఆ బానిసలే హరిజనులు. రాజకీయంగా ఆభివృద్ది 
చెందలేక, చెందాలనే తపనలేక దుర్భర జీవితాన్ని సాగిస్తున్నారు. వీరి రాజకీయ జీవితాన్ని కథానికా సాహిత్యంలో 
పరిశీలిద్దాం. 
3.2.6.1. పావులు పాములుగా వారిన వేళ :- హరిజనులను సవర్ణ్ణులు ఎన్నికల సమయంలో ఎలా 
ఉపయో గించుకుంటారో తెలియజేసే కథ. రచయిత స్‌,రావు. రెడ్డి పాలెం గ్రామ పంచాయతీ 
(ప్రెసిడెంటు ఎన్నికల్లో నర్ప్బయ్య, సూరన్న పోటీ పడుతున్నారు. ఆ (గ్రామ |ప్రస్తుత (ప్రెసిడెంటు సూరన్న 
ఎన్నికల వల్ల రెడ్డి పాలెం రెండు వర్గాలుగా చీలిపోయింది. హరిజనులు కూడా రెండు వర్గాలుగా చీలిపోయారు 
ఎన్నికల (ప్రచారం మొదలైంది. ఇరు వర్గాల హరిజనులు సారాయి (త్రాగి (ప్రచారం మెదలు పట్టారు సూరన్న 
ప్రక్క హరిజన రాజిగాడు (ప్రచారం చేస్తూ రెండు వర్గాల ఘృర్గణలో పడి చనిపోయాడు. రాజిగాడి శవాన్ని 
సూరన్న వర్గం ఉపయోగించుకొని ఊరంతా ఊరేగించింది. ఆ సానుభూతితో మరుసటీ రోజు జరిగిన 
ఎన్నికల్లో సూరన్న పంచాయతీ (ప్రెసిడెంటు అయినాడు. (గ్రామంలో సూరన్న, నర్భయ్య వర్గాలు కేసులు 
నడుపుతున్నారు. ఈలోగా అనెంబ్లీ ఎన్నికలొచ్చాయి. ఆ నియోజక వర్గ ఆభ్యర్థి రెడ్డపాలెం వచ్చి మంచి 
మాటలు చెప్పి సూరన్నను నర్పయ్యను ఏకంచేశాడు. ఈ విషయం తెలుసుకొన్న హరిజనులు రాజిగాడి 
మరణానికి కారకురెవరని అనుకొన్నారు. మాల వృద్దులు “పెద్దోళ్ళు పెద్దోళ్ళు ఎప్పుడూ ఒకటేరా. కొలికి 
కత్తికట్టి కో డిపుంజును కోడిపుంజు మీదికే వదిలినడ్డు మనోళ్లని మనోళ్ల మీదికే వుసి గొలుపు తా(ర్రా పెద్దోళ్ళు.'' 
చివరికి వాళ్లే గొప్ప అంటారు. అప్పటివరకూ పావులుగా వున్న హరిజనులు, తమకు జరిగిన అన్యాయానికి 
పాములై బుసకొట్టడానికి (ప్రయత్నించారు i ... 
3.2.6.2. సమిధులు :- పై కథలాంటి ఇతివృత్తాన్ని తెలియజేసే మరో కథ. రచయిత చిలుకూ 
దేవపుత్ర. ఆ గ్రామపంచాయతీ (ప్రెసిడెంటు ఎన్నికలొచ్చాయి. (ప్రెసిడెంటు గిరికి మల్ఫారెడ్డి కేశవరెడ్డి పోటీ 
చేశారు. వాడలో इष्ड) కొడుకు పోతప్ప. కేశవ రెడ్డికి పోతప్ప అంగరక్షకుడు. అలాంటి వాడిని మరుసటి. 
రోజు పొలం నుండి వస్తుండగా మల్లా రెడ్డి కొడుకు తిప్పారెడ్డి హత్యచేశాడు. అప్పటినుండి కేశవరెడ్డి 
తిప్పారెడ్డిని ఉరి కంబం ఎక్కిస్తానని (ప్రతినబూనాడు ఈలోగా ఆ నియోజక వర్గ అభ్యర్థిగా సుబ్బరాయుడు 
పోటీ చేశాడు. అతను ఆ గ్రామానికి వచ్చి మాయమాటలు చెప్పి కేశవరెడ్డిని, మల్టారెడ్డిని ఏకం చేశాడు 
ది తెలిసిన इ") కేశవరెడ్డి వద్దకు వచ్చి తన కొడుకు సంగతి అడిగాడు. కేశవ రెడ్డి ఆరోజు పోతపు (త్రాగి 
తిప్పారెడ్డి పైకి వెళ్తాడని, అందువల్లనే తిప్పారెడ్డి చంపాడని, ఈ విషయాన్ని వ దిలొపొడితే రెండెకరాల 
భామిని ఇస్తానని ఆశ పెట్టాదు. కొల్లప్పు మీరు పెద్దోళ్ళు ఏ విధంగోనైనా మాట్లాడుతారు సామి'” అన్నాడు 
తనకు న్యాయంజరగేంతవరకూ అక్కడ నుండి కదలనన్నాడు. దాంతో ఉగ్రుడైన కేశవ రెడ్డి కొల్లప్పను చంపాడు. 





హారిజనాభం(్నదయం - తెలుగు కథానిక | 69 


వురుసటి రోజు సోరీసులతొ తన కొడుకు చనిపోయినప్పటిీ నుండి కొల్లప్పకు పిచ్చి పట్టిందని అది ముదిరి 
నిన్న చనిపోయాడని రిపోర్టు ఇచ్చాడు. ఆమాటే నిజం అని హరిజనులు కూడా సాక్ష్యం చెప్పారు. 
హరిజనులు రాజకీయంగా తుచ్చ సౌఖ్యా ల కోసం సవర్థ్ణుల చేతిలో బలయ్యారు. వారి మెప్పు 
కోసం మంచివాళ్ళు అనిపించడం కోసం ఇంకా వారికి దగ్గరవాలనే తపనతో తమకు ఒన గూడని (ప్రయోజనం 
కోసం తపన పడ్డారు. సనర్జులు స్వార్హపరులని అవసరాలకు ఉపయోగించుకొని అవతల పారవేస్తారని 
గుర్తించలేకపోయారు. సవర్షులకు కూడా హరిజనులు చేసిన సహాయానికి కించిత్జైనా కృతజ్ఞత లేకుండా 
ప్రవర్తించడం, వారినే మోసపూరిత ధోరణిలో హింసించడం అవసరమైతే అంతం చేయడానికి (ప్రవర్తించారు. 
మనసున్న నమునుషులుగా కాక (కూరులుగా మారి, క =, (పపంచాన్ని సృష్టించడం మొద లుపెట్టారు. 
పై రెండుకథల ద్వారా రచయితల హరిజనులు సనర్ధ్థుల కలహాల్లో బలిపశువులు కావద్దని హెచ్చరించారు. 
3.2.6.3. పాపం కుంటేలుగాడు :- పాఠశాలలో విద్యార్థి నాయకుడుగా హరిజనుడు పోటీ చేస్తే జరిగే 
పరిస్థితిని తెలియజేసేకథ. రచయిత పులికంటి కృష్ణారెడ్డి. పాఠశాలలో ఎన్నికలు జరుగుంతున్నాంయు. 
విద్యార్దినాయకుడి పదవికి రెడ్డి కొడుకు , హరిజన విద్యార్థి పోటీ పడ్డారు. ఇరువర్గాలు (ప్రచార నిమిత్తం 
ఊళ్లో గోడలపై తమపేర్ణు రాయడానికి రిజర్వుచేశారు. హరిజన విద్యార్థి రిజర్వుచేసిన గోడలను చూసిన 
రెడ్డి కొడుకు “'ఈ నాకొడకల కేడ చూసినా రిజర్వేషన్లు కావాలల్ని చదుకోవాలంటే రిజర్వేషన్‌, మల్లీ 
చదువుకుంటే ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ (ప్రమోషన్‌లో రిజర్వేషన్‌, వయస్సులో రిజర్వేషన్‌ కడుకు మా 


౦ 


గోడల మింద కూడా రిజర్వేషన్‌ ఉండే రిజర్వేషన్లు చాలుగాని కొడుకులకు మునస్లోగన్స్‌ రాయం|డ్రా 
రాయుండి''42 అన్నాడు. ఇది అన్యాయంవున్నా హరిజన విద్యార్ధిని రెడ్డీకొడంకు కొట్టాడు దానితో 
హారిజనవిద్యార్ది వాడయువకుల సహాయంతో రెడ్డికొడుకు గుంపును ఆసుపత్రి పాలు చేశాడు. దీంతో 


£ 


రెచ్చిపోయిన రెడ్డి ఆరా(త్రికి వాడ గుడిసెలకు నిప్పు పెట్టాడు. 
ఒకమనిషి కొన్ని వనరులను ఉపయోగించుకొని ఆభివృద్ది చెందుతుంటే సాటి మనిషి ఓర్వలేక 

పోవడం మానవ'నైజం. అంతేగాక అవరసమైతే వాడి అభివృద్దికి అడ్డుపడటానికి పరోక్షంగా (ప్రయత్నిస్తాడు. 
కథలో హరిజనుల (ప్రగతి కోసం (ప్రభుత్వం రిజర్వేషన్‌ పెడితే అది సహించలేని రెడ్డి కొడుకు ఏకంగా హరిజన 
కులొన్నే దూషించాడు. చేసిన అన్యాయంచాలక హరిజన విద్యార్థినే కొట్టాడు. ససర్ధుల దౌర్చన్యకరమైన 
విషయం ఇది. హరిజనులు చైతన్యవంతులై రెడ్డికొడుకు దుడుకును ఆపడానికి ప్రయత్నించారు. హరిజనులు 
తలచుకుంటే ఏది ఆగదని రచయిత ఈ కథ ద్వారా నిరూపించాడు. . 
3.2.6.4. दम्‌ :- నేటి సమాజంలో హరిజన మంత్రి పరిస్థితిని తెలియజేసే కథ. రచయిత డా. బి. 
 దామోదరరావు. నర్గ్భింహులు బాగా చదువుకొన్నాడు. అల్లరచిల్లరగాతిరిగాడు. ఆ (ప్రాంతం అసెంబ్లీ 
సీటు రిజర్వుడు కావడం వల్ల విధిలేక రాఘవరెడ్డి నర్సింహులును అభ్యర్ధిగా పోటీ చేయించి గెలిపించాడు. 
మంత్రి ని చేసాడు. ఒకసారి వాళ్ల (గ్రామంలో పొలం వద్ద రాఘవరెడ్డి మనుషులకు హరిజన చం(దిగాడి 
మనుషులకు ఘర్షణ పడింది. కొన్నాళ్లకు హరిజన ఏనుపాదంను उ చంపారు. అది అన్యాయమని 
తమ చుట్టం, మంత్రి అయిన నర్గింహులు తమకు సహాయం చేస్తాడని యాదగిరి వెళ్ళాడు. అప్పటికే 
తమకు జ్ఞాలు శిక్ష తప్పదని తెలుసుకొన్న రాఘవరెడ్డి నర్భ్చింహులును కలసి లాలూచిపడి ఆకేసు 
మాఫీచేయించుకో వడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. యాదగిరి ప్రయత్నంతో మూడవ రోజు కనిపించిన 
నర్సింహ యాదగిరితో గ్రామంలో రాఘవ రెడ్డి లాంటివాళ్లతో గొడవ పెట్టుకోవద్దని, ఏసుపాదం ४०८३ 
వాచ్‌మన్‌ ఉద్యోగం ఇప్పిస్తానని. (ప్రస్తుతం తాను అందరికి (ప్రతినిధినని, కేవలం తమ కులానికే కాదని నచ్చచెప్పి 
పంపించాడు. తమకు నర్పింహులు చేసిన అన్యాయాన్ని తెలుసుకోలేని హరిజనులు రెండవసారి ఓట్టేసి 
గెలిపించి మంత్రిని చేశారు. | 

















70 తెలుగు కథానిక - హరిజన జీవితం 


నేడు సమాజంలో ఉన్నతస్థాయిలో వున్న హరిజన మంత్రులు తవు వ్యక్తిత్వాన్ని చంపుకొని 
| चनद తొత్తులుగానే పని చేస్తున్నారనడానికి ఈ కథ తార్బాణం,. కథలో నర్గింహులు. ఉన్నతవిద్య 
చదువుకొని ఎన్నికల్లో పోటీ చేస్తే తమ కులస్థులందరూ ఓట్లు వేసి గెలిపించారు. తను కులంవాడని, తమ 
కష్టాలను తీరుస్తాడని తపనపడ్డారు. ७८००६८३ వీరి ఆశలను నర్గింహులు వమ్ము చేశాడు. స్వార్థంతోనూ 
సవర్ధులపైన అభిమానంతోనూ తమ కులంవాళ్లకే (దోహం చేశాడు. नद హరిజనులపై ఘర్షణ కు దిగి 
హరిజన ఏసుపాదంను హత్య చేసి ఒక హరిజనుడితోనే ఆ కేసును కొట్రివేయించడం హాస్యాస్పదం. 
ఆలోచనారహితం. ఇలాంటి వారు ఎన్ని పదవులు చేపట్టినా హరిజన(బ్రతుకులు మా(త్రం అలానే వుంటాయి. 
రచయిత ఈ కథ ద్వారా సమాజంలో ఉన్నత పదవులలో వున్న హరిజనులు తోడి హరిజనులను ఆభివృద్ది 
పథంవైపు తీసుకురావడానికి (ప్రయత్నించమని ఇంకా సవర్ధ్థుల (క్రంద బానిసల్హా వుండవద్దని సలహా ఇచ్చాడు. 
3.2.7. ఆర్థిక జీవితం :- హరిజనుల్ని పట్టి పీడిస్తున్నది ఆర్టిక స్థితి. మానవుడు సంఘజీవి. సంఘంలో 
తన జీవితాన్ని సుఖంగా సాగించడానికి (ప్రతి ఒక్కరూ వాళ్ల పరిధిలో (ప్రయత్నిస్తుంటారు. సుఖవంతమైన 
బీవితం గడపడానికి ఆర్థిక వనరులు ముఖ్యం. ఈ వనరులు పరిమితం. కోరికలు అపరిమితం. సంపదను 
సమాజంలో వుండేవారందరూ సమానంగా పంచుకుంటే అందరూ సుఖంగా బీవించవచ్చు. అయితే 
వ్యవస్టలోని లోటుపాొట్టకారణంగా బలహీనతలవల్ల అలా జరగలేదు. సవర్ణుల అత్యధిక వనరులను 
తీర్చుకోవడానికి అవసరమైన వనరులు లేక బికార్డుగా వున్నారు. మానవపురోగమనానికి (ప్రధమ అంశం 
ఆర్థిక ॐ. అది లేని మానవుని పురోగమనం శూన్యం. హరిజనులు నిత్యం సవర్ధులఇళ్లలో केदः 
వుంటూ వారిని క్టానికి తగిన (ప్రతిఫలం అడిగే శక్తిలేక ఇచ్చింది పుచ్చుకొని జీవిస్తున్నారు. మరికొందరు 
సవర్ధులు పెట్టిన అన్నం తిని ఉచితంగా పనులు చేస్తున్నారు. అలాంటీవారి ఆర్థిక | జీవితాన్ని తెలుగు కథానికా 
సాహిత్యం ద్వారా విపులీకరిద్దాం. | | 
3.2.7.1. కొత్తజోడు : - ఆర్థిక మాంధ్య కాలంలో చితికిపోయిన హరిజన రైతును పీడించిన వడ్డీ వ్యాపారి 
పిండు భీమయ్య కథ. రచయిత్రి చ.రా. వెంకన్నది పెద్ద కుటుంబం. బీద సంసారం. సంసారాన్ని గడపడం 
కోసం వెంకన్న భీమయ్య వద్ద అప్పు చేశాడు. పంటపండిన వెంటనే అప్పు తీర్చాలనుకొన్నాడు. కాని ఆ 
సంవత్సరం పంటలు పండలేదు... అప్పు తీర్చదలచిన వెంకన్న తన వద్దనున్న కోడెదూడను భీమయ్యకు కిచ్చి 
వడ్డీలేకుండా అప్పు తీర్చదలచాడు. అందుకు భీమయ్య నిరాకరించాడు. ఈలోగా వెంకన్న. కోడెదూడ 
చనిపోయింది. భీమయ్య వెంకన్నను అప్పు తీర్చమని పలుమార్డు హెచ్చరించినా సమాధానం రాలేదు. 
అందుకు భీమయ్య వెంకన్న పత్రం పై దొంగచెల్లు పెట్టించి గుంటూరు కోర్టులో దావావేశాడు.. వెంకన్న 
ఆస్తిమొత్తాన్ని కాజేయడానికి ప్రయత్నించాడు. ఆ ఊరి उन. అచ్యుతరావు సహాయాన్ని ఆర్హించా డు 
తన ఆస్తిని కాజేయడానికి భీమయ్య పన్నిన కుట్రను తెలియజేశాడు అచ్యుతరావు ఈ విషయంలో వెంకన్నకు 
సహాయపడ్డాడు. . భీవుయ్యతో పాటు అచ్యుతరావు (ప్రతి సారీ గుంటూరు వరకూ (25 కి.మీ) 
నడిచివెళ్లేవాడు. భీమయ్య న్యాయవాది అయిన ఆచార్లతో భీమయ్య వెంకన్నపై పన్నిన కుట్ర అన్యాయం 
అని వాదించాడు. వెంకన్న తనకు సహాయపడుతున్న అచ్యుతరావుకు చెప్పుల జోడును కుట్టించాడు. ` 
అచ్యుతరావు చనిపోయాడు. . ఇక వెంకన్న తనను ఎట్టా భీమయ్య (బ్రతకనివ్వడని అచ్యువరావుకు కుట్టించిన 
కొత్త చెప్పులను ఆయనమీద అభిమానంతో పూజ చేసుకొవడానికి తీసుకవెళ్ల్తాడు. 
ఆర్థికమాంద్యం కాలంలో హరిజన రైతు ఎలా చితికి పోయాడో అప్పులు వసూలు చేసుకోవడానికి 
_ వాళ్లకున్న గొడ్డు గోదాను భూమిని ఎలా లాక్కున్నారో రచయిత వివరించాడు. వడ్డీ కట్టలేక ఒకే ఒక 
_ఆధారమైవున్న కోడెదూడను తీసుకొని పత్రం ఇమ్మంటే అందుకు అంగీకరించక కాలపరిమితి ముగియడంతో 











హరిజనాభ్యదయం - తెలుగు కథానిక 71 


దొంగచెల్టు రాసుకొని మాదిగ వెంకన్నను వడ్డీ వ్యాపారి భీమయ్య ఏలా పీడించాడో రచయిత తెలియ 
జేశాడు అట్టడుగు వర్గాల వాళ్లకు సాయం చేయబోయి మధ్యతరగతికి చెందిన అచ్యుతరావు లాంటివాళ్ళు 
ఎలా ఇబ్బంది పడుతారో కూడా రచయిత వివరించాడు. బడుగు వర్గాల వాళ్ళు తమకు చేసిన సాయం వళ్ల 
సవర్ధ్ణుల మీద గల కృతజ్ఞతా భావాన్ని చ.రా, ఎంతో (1, చిత్రీకరించారు. ” ఆర్థిక మాంధ్యం కాలంలో 
సవర్గులు అవర్థ్థులను ఎలా మోసపుచ్చారనడానికి ఈ కథ తార్కాణం. 
3.2.7.2. ఆర్తి :- హరిజనుల జీవన విధానాన్ని చక్కగా చి(త్రించిన కథ. రచయిత కా శిపట్నం రామారావు. 
కోటయ్య బంగారమ్మ § "८६०७०. పట్టణ ంలో కలాసి పని చేస్తున్నాడు. బంగారము సంసారానికి వచ్చే 
ఆదాయం తక్కువ. తన ముగ్గురు కొడుకులు కోడెళ్ళపనికి వెళ్ళుతారు. కోటయ్య ఆ ఊరిలోనే ఎర్రెమ్మ 
కూతురు సన్నెమ్మను పెళ్ళాడాడు. సంక్రాంతి పండుగకు ఎర్రెమ్మ తన కూతురు పుట్టినింటికి పలుచకు 
సోవడానికి వస్తే అత్త బంగారమ్మ పండగపోయిన తర్వాత తన ఇంటికి సంపుతానన్నది. =© ~© 
పండగలోపే తన ఇంటికి పంపమున్నది. కారణం ఏమంటే, సం(క్రాంతి పండగలోపు వరిమళ్ళ కోతలకు 
వచ్చాయి. సన్నేమ్మ ఎవరింట్స్స ఉంటే వాళ్లకు కూ లీ తెస్తుంది. ఎ(రగ్రమ్మ తన కూతురును తీసుకుపోతానంది. 
బాంగారమ్మ నిరాకరించింది. బలవంతాన ఎ(ర్రన్ము సన్నెమ్మను తన ఇంటికి తీసుకెళ్లింది. పండుగకు 
పట్టణం నుండి ఇంటికి వచ్చిన కోటయ్య తన భార్య ఇంట్లో లేక తల్లి అడ్డం కి వల్ల అత్తగారింటికి వెళ్ల లేక 
వునసు చెడి సారాయి (త్రాగాడు. అది తెలిసిన >© కోటయ్యకు తన తల్తీ చెడ్డ బుద్దులు నేర్పుతుందని 
దూషించడం మొదలు పెట్టింది. ఆ మాటలు వినలేక బంగారమ్మ రెండవ కొడుకు నారాయణ ఎ(రైమ్మను 
కొట్టాడు.. 
ఎర్రమ్మది నీదసంసారం. తన కూతురు తన ०९३६ పిలుచుకపోతే తన ఇంటికే కూలి తెస్తుందని 

ఆశ. ఆమె కూలి తెస్తినే ఎర్రమ్మ సంసారం గడుస్తుంది. హరిజనులు పొయ్యి (క్రిందికి పొయ్యి మీదికి కావలసి 
వాటిని ఏ పూట కాపూటగా వెతుక్కునే బడుగుబీవులు అయినదానికి కానిదానికి పదేపదే జరుగుతున్న 
కీ డనను ఈకథ తెలియజేస్తుంది. పంటకోతల సమయంలో పనులు ఎక్కువగా వుంటాయి. ఆ సమయంలోనే 
వాళ్లకు ఆటంకాలు ఎర్పడితే సవాళ్ల అర్థిక జీనితం దుర్బరవువుతుంది. కథలో ఎర్రెమ్మ బంగారమ్మల 
కుటుంబాలు ఆ పరిస్తితికే గురి అయ్యాయి. 

3.2.7.3 బంగారవ్ళు కవంతం :- తమ స్వార్హం కోసం పాలేర్ణ జీవితాన్ని నాశనం చేసిన సవర్థుల కథ 
రచయిత సి.యస్‌.రావు బంగారమ్మ భాస్వామి. భర్త చనిపోయాడు. భీమయ్య బంగారమ్మ పాలేరు. 
చిన్న తనం నుంచే బంగారమ్మ ఇంట్ల పాలికాపుగా చేరాడు. కష్టపడి పనిచేసేవాడు. దానికి తోడు వయస్సులో 
వున్నాడు. బంగారమ్మ భీమయ్యను తనవాడిగాచేసుకుంటే జీవితాంతం తన వడ్డే పడి వుంటాడని తలచింది. 
బంగారమ్మ భీమయ్య పడక గదిలోకి పిలుచుకెళ్లింది అయినా భీమయ్య చెలించలేదు. భీమయ్య సీతాలుతో 
మాలపల్లై తన గుడిసెలో కాపుర ముంటున్నాడు. అప్పటి నుండి బంగారమ్మ భీమయ్య సై సీతాలుపై 
ఈర్షను పెంచుకొనసాగింది. సూటి, పోటి మాటలతో ఎప్పుడూ తిడుతుంది. తన పాలంలో ధాన్యం 
కూడా భీమయ్య తన ఇంటికి తీసుకుపోతున్నాడని అనుమానం మొదలైంది. సీతాలు నిండు మనిషి అప్పటి 
నుండి భీమయ్య సీతాలు ఆరోగ్యాన్ని దగ్గరుండి చూసుకొనేవాడు. ఒక రోజు భీమయ్య బంగార మ్మ 
పొలంలోని కూరగాయలను అమ్మకరావడానకి పట్టణ ంవెళ్లివచ్చాడు. బంగారమ్మతో ఆరా(త్రికి ఇంటి इ १९९) 
సీశాలుకు నెలలు నిండాయన్నాడు. బంగారమ్మ సశువులపాకలో బ(రై ఈనుతుందని బ(ర్రెవ & రా(త్రికి 
' వుండమని చెప్పింది. భీమయ్య ఆరాత్రి పశువుల పాకలోనే పడుకొన్నాడు. ०९ మాలపల్లై నుండి. 
మరియమ్మ వచ్చి సీతాలు ప్రసవిస్తావుందని తక్షణం ఆసుప్రికి తీసుకెళ్ళాలని భీమయ్య కోసం బంగారమ్మ 


















72 తెలుగు కథానిక - హరిజన జీవితం 


ఇంటి వద్దకు వచ్చింది. బంగారమ్మ భీమయ్య పట్టణం వెళ్లాడని అబద్దం చెప్పింది. తెల్లవారి భీమయ్య 
ఇంటికెళ్లితే సతాలు అప్పటికే చనిపోయింది. బంగారమ్మ తన సంసారానికి చేసిన అన్యాయానికి మరుసటి 
రోజు ఆమె చెరుకు తోటను సరికి వెళ్లి పోయాడు భీమయ్య 
సమాజంలో డబ్బుకు (ప్రాధాన్యత వుంది. మనిషి తన మనుగడ కోసం తాను సృష్షంచుకొన్న 

డబ్బుకే బానిసయ్యాడు. డబ్బుకొసం జరిగే నేరాలు లెక్కలేనన్ని. దారి(ద్ర్యం అనేది మహాపాపంగానూ, 
దానితో బాదపడే వాణ్ణి నిర్భాగ్యుడుగాను చెలగాటం ఆడటం. అనరసరమైతే వాడి ప్రాణాలనే దోచుకోవడం 
సవర్థ్ణ్ణుల విధి. ఈ స్థితిలోనే సీతాలు బలి అయ్యింది. హరిజనుల జీవితాలను ఎలా బలి చేస్తారో వివరించి 
పాఠకులను హరిజనుల యెడ సానుభూతి పరులుగా చేయడానికి తపన పడ్డాడు. 

3.2.7.4 శిలువ వేసిన వునుషులు :- తన పిల్లలకు కనీసం తిండి పెట్టేయోగ్యత కూడా లేని హరిజన స్త్రీ 
కథ, రచయిత కేతువిశ్వనాధ రెడ్డి. గంగి హరిజన (స్త్రీ భర్త బండగలగనిలో పనిచేస్తూ బండ క్రింద పడి 
చనిపోయాడు. ఆమెకు ఒక కూతురు కొడుకు, కొడుకు వెంకడు కూతురు ఓబి'వెంకడు తను చదువుతున్న 
పుస్తకాల్లో పుష్టికరమైన ఆహారం అనే పాఠాన్ని చదివి తల్తిని తనకు పుష్టికరమైన ఆహారం పెట్టమని అడిగేవాడు. 
గంగికి కొడుకు అడుగుతున్నది అర్ధం గాక గంజిపోసి వాడికి కడుపు నింపేది. బడి శెలవు దినాల్లో వెంకడు 
తన స్నేహితులైన శంకు రెడ్డి కొండి శౌట్టి, దావిదులతొ గోలిగుండ్డాట ఆడేవాడు. ఆటలో ఎవరు ఓడినా 
వెంకడే దోకుతాడు. అందుకు వారిచ్చే తిరుబండారాలు (ప్రతిఫలంగా లభించేవి. ఒకసారి దావీదుతో 
వెంకడు పాలపొడి పెట్టమని అడిగాడు అందుకు దావీదు నిరాకరిస్తే తల్లి వద్దకు వచ్చి “అవునే యీ 
సదువోద్దు రోజు పాలిషురాళ్ళు రుద్దివొబికి, పాలూ, పండ్లు కొందాంి' అన్నాడు. అందుకు గంగికి తన భర్త 
గుర్తుకొచ్చి వాడిని బండల గనిలో పని చేయించడానికి నిరాకరించింది. వెంకడు పాలపొడి కొసం హనుముంత 
టీచరు కొడుకు సీతారాముడి స్నేహం చేశాడు. వాడు వెంకడికి పాలపొడి ఇచ్చాడు. ఆపాల పొడిని (త్రాగిన 
_వెంకడు 2.४ అస్ప్వస్థతకు గురి అయ్యారు. వారిని జూచి వాపోయింది గంగి. 

బడుగు వర్గాల వారు అభివృద్ది చెందడం కోసం (ప్రభుత్వం అభ్యుదయ పధకాలు చేపట్టింది. ఆ 

పధకాలను (ప్రవేశ పెట్టే దలారీల వల్ల అవి బడుగు వర్గాల పాలిట మరణ శాసనాలుగా తయారయ్యాయి. 
కథలో పుష్టికరమైన ఆహారాన్ని తినాలని తపన పడ్డాడు వెంకడు. తన తల్లి తనకు ఎలా పుష్టికరమైన ఆహారం 
పెట్టే స్థితిలో లేదని తానే సంపాదించడానికి ప్రయత్నించాడు. పాలపొడి సాధించి దానివల్ల ఇంత కాలంగా 
అనారోగ్యంగా వున్నతన చెల్లి ఆరోగ్యావంతురాలవుతుందని ఆశించాడు. కానీ అది మొదటి కే ముప్పు 
వచ్చింది. (ప్రభుత్వం హరిజనుల కోస ౦ (ప్రవేశ పెట్టె పధకాలు వాడిలో ఆశలు రేకెత్తిస్తాయి. . అవరసమైతే 
అంతం చేయడానికి ఉపయోగపడుతాయి తప్ప సుఖాన్ని ఇవ్వవని రచయిత అభిప్రాయం 5 
3.2.7.5 వరార్చు :- హరిజనులు తమ కూలి రేట్టు పెంచమన్నందుకు दु చేసే నిర్వాకం కథ 
రచయిత కేతు విశ్వనాధ రెడ్డి.. హరిజనులు కష్టించిపని చేసేవారు. వారికి వచ్చే కూలితప్ప పండించుకొనే 
 భూములుండవు. = ఊరిలో హరిజనులు, కూలీ రేట్టను పెంచాలని సమ్మె చేశారు. మునుపు రోజుకు 
కూలీ రూపాయి ఇచ్చేవారు. హరిజనులు సమ్మే చేసినందుకు అగ్రవర్ణాలు ఆగ్రహించి * సారాయి (रमर 
కొడుకులకు ఎంతెచ్చినా ఒకటే ఏమన్నా మిగిలించుకొని చస్తారాి45. అని హరిజనవాడేకు నిప్పుపెట్టారు. 
ఈ విషయం కథకుడు తన మిత్రుడైన జయచం[ద్రతో అన్నాడు. జయచం॥ద్ర కథ కునితో హరిజనులకు 
అన్నం పెడుతారు గదా ఇక వాళ్లకు ఇచ్చే కూలిసాలదా అన్నాడు కథకుడు మాది గోళ్లకి పెట్టే భోజనంఇంటి 
అల్జుళ్లకు పెట్టినట్టు పెట్టరండి''46 అన్నాడు. వారిద్దరూ ఆ విషయంపైనే మాట్లాడుతుండగా ఆ ఊరి 
హరిజనులు తమకు న్యాయం జరగాలని మౌన (ప్రదర్శన చేస్తూ రోడ్డుపైన పోతున్నారు. 





| 











హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 74 


కూలీలు, యజమానుల పరస్పర సహకారంతోనే ఉత్పత్తి జరుగుతుంది. ఉత్పత్తికి పెట్టుబడి 
ఎంత అవరసమో (శ్రమ కూడా అంతే అవసరం. వ్యవస్టలో వుండే లోపం వల్ల సవర్థులు హరిజనుల కసీస 
అవసరాలను తీర్చక వారి (శ్రమనంతా దోచుకుంటున్నారు. తమ కోర్కెల సాధన కోసం కూలీలు (ప్రయత్నిస్తే 
ఆ(ప్రయత్నాలను వమ్ము చేయడానికి సవర్థులు ప్రయత్నించారు. తనుకు జరిగిన అన్యాయం సవర్ణ్ణులకు 
ఎగతాళిగా కన్పించింది. హరిజనుల (శ్రమకు తగిన ఫలితాన్ని ఇవ్వడం లేదని రచయిత ఈ కథ ద్వారా 
బఎవరించాడు. 

'బడితెగాడు' కథలో ఒక హరిజన నిరాటిగాడు ఆకలికి తాళలేక, తాను నీళు పెడుతున్న పంటపాలం 
నుండి వేరుసెనగ కాయలు తీన్నాడు. అది సాకుగా తీసుకొని దొర సంవత్సరపు జీతం ఎగగొడుతాడు. ఆ 
తర్వాత వంతు కూడా ९००८३ గానిగి జీతం ఇవ్వడానికి దొర నిరాకరించడంతో పంచాయితీ పెట్టేస్తాడు. ఆ 
పంచాయితీలో మెొదటివాడే అది భరించాలనే తీరుతో ఆ నీరాటీగాడు తన ఆవు వగైరా అమ్మి 
దండగకడుతాడు. పట్వారికి లంచం సెట్టి పారం బోకు భూమి దున్నుకొని పంట పండించిన తర్వాత దొర 
ఆభూామి తనదంటూ రావడంతో వాడు గొడ్డలితో తిరగబడుతాడు. 

ఇది వ్యక్తి చైతన్యానికి సంబంధించినది. దొరలు చేసే అన్యాయాలను హరిజనులు ఒక పరిధి 
వరకూ అనుభవించి ఇక భరించలేక తమ ప్రాణాలను తెగించి ఎదురుతిరగడం (ప్రారంభించారు. కథలో 
నిరాటిగాడు కేవలం తాను నీళ్ళు కట్టే పాలంలొ ఒక చెనికి చెట్టు పీకినందుకు ఒక సంవత్సరం పాటు వాడి చేత 
ఊడిగం చేయించుకొన్నాడు. కథలో హరిజనుల (శ్రమను దొరలు ఎలా దోచుకొనే వారో రచయిత 
తెలియజేశాడు. జీవితాంతం వారి వద్దేపడి వుండటానికి పాలేరు ఆస్తిని దోచుకోవడానికి కూడా దొరలు 
(ప్రయత్నించారు. ఈ కథలో రచయిత్రి వ్యక్తి ఏ స్థితిలో చైతన్యనంతు డవుతాడో తెలియజేశాడు. 
3.2.7.6 చీకటి నాడీ - వెలుగు నెత్తురూ ;- रेल రుతు సరిగా కూలి ఇవ్వక మోసం చేసిన <> కథ. 
రచయిత కేతు విశ్వనాథ రెడ్డి. రామిరెడ్డి భూస్వామి ఒక రోజు సాయంత్రం పొలంలో తన తం(డ్రి సమాధి వద్ద 
తన జీతగాడు. తలారి తిరుపతయ్య మాదిగ సుబ్బులు వుండటం చూసి తప్పు (క్రింద తిరుపతయ్య 
సంవత్సరం పాటు డబ్బు లేకుండా జీతం చేయించుకొన్నాడు. పుల్లన్న రామిరెడ్డి పాలేరు. పుల్తన్న కొడుకు 
ఓబీలేసు పుల్లన్న రెడ్డి సాలంలో పనిచేస్తున్నాడే తప్ప కూలీ గురించి ఆలోచించలేదు. రెడ్డిని అడగలేదు. రెడ్డి 
ఇచ్చింది పుచ్చుకొన్నాడు. ఒకసారి తన కడుక్కు. కూతురుకు పెళ్లి చేయదలచి డబ్బు అవసరంతో, 
రామిరెడ్డిని పుల్లన్న డబ్బు అడిగాడు. రెడ్డి డబ్బు ఇవ్వడానికి అంగీకరించి కాబోయే కోడలు సుబ్బులని 
తెలుసుకొన్నాడు. రెడ్డి సుల్హన్నకు అన్యాయం చేస్తున్నాడని లెక్కసరిగా తేలిక (ప్రతిసారి బాకీని పెంచుతున్నారని. 
బాకీ విషయం తేల్బుకొమని సుబ్బులు సలహా ఇచ్చింది. వురుసటి రోజు పుల్లన్న ఓవబిలేసు రెడ్డ వద్ద కెళ్లి 
తము బాకీ విషయం తేల్చమున్నారు. పుల్లన్న రెడ్డి తన డబ్బు గురించే చెబుతున్నాడని తన కష్టానికి ఫలితాన్ని 
లెక్క కట్టలేదన్నాడు. బాకీ సరిగా తేల్చేంత వరకూ పనిలోనికి రానని పుల్లన్న వెళ్లి పోయాడు. ఈ లోగా 
హరిజన (స్త్రీలు “' వరి కోతలకు కూళ్లు ఏక్కిస్తే తప్ప కొడవళ్ళు పట్టుం'' 47 అన్నాడు. టని కంతా కారణం 
సుబ్బులని రెడ్డి తలచాడు, రెడ్డి సుబ్బులును తిట్టడం మొదలుపెట్టాడు. సుబ్బులు రెడ్డికి ఎదురు తిరిగింది. 
ఇన్నాళ్ళు తన కులానికి జరిగిన ఆన్యాయాన్ని (ప్రజలకు తెలియజేసింది. 

హరిజనులు సవర్ధ్థులు చెప్పింది చేయడం. ఇచ్చింది పుచ్చుకోవడంలోనే కాలం గడిపారనడానికి 
సాక్యం కథలో పుల్లన్న >©. రెడ్డి ఇంటూ అంతకాలంగా పనిచేస్తున్న పుల్లన్న ఒక్కసారైనా తనకు రావలసిన 
డబ్బు గురించి (ప్రశ్నించలేదు. అసలు ఆ ఆలోచనే అతనికి సుబ్బులు చెప్పనంత వరకూ రాలేదు. హరిజనులు 
ఎంత మూార్గంగా అనాలోకత్వంగా వున్నార నడానికి ఒక పుల్లన్న పా(త్రదాలు. పుల్హన్న తన డబ్బు గురించి. 








74 | తెలుగు కథానిక - హరిజన బీవితం 


ఆలోచన లేక పోయినా ఇంతకాలంగా పుల్లన్న చేసిన సేవలకైనా రెడ్డ తన డబ్బు తనకి ఇవ్వడానికి (పయత్నించ 
లేదు. మోసపోయేవాడు వున్నంత నరకూ మోసం చేసే వాళ్ళ్ణుండటం పరిపాటి ఆధోరణికే బలియ్యాడు 
పుల్లన్న. కేవలం తన పోలంలో తిరుపతయ్య చేసిన తప్పుకు వాడికి ఆర్థికపరమైన శిక్షనేశాడు. ఈః విధమైన 
ఆర్థిక మనస్తత్వం మంచిది కాదని రచయిత సలహా. 
3.2.7.7 వుల్లవ్ము ఉసురు :- హరిజనులు సవర్థుల యెడ అప్పుచేస్తే వుండే పరిస్థితిని తెలియజేసే కథ. 
రచయిత పులికంటీ కృష్ణారెడ్డి, గంగులు నాయుడు వడ్డీ వ్యాపారి, పట్టణ ంలో షానుకారి వద్ద ఒక రూపాయి 
వడ్డితో డబ్బు తెచ్చి పల్లెలో రెండు రూసొయల (ప్రకారం అప్పు ఇస్తాడు. నుల్హయ్య తన ఇబ్బందుల కారణ ౦గా 
గంగులు నాయుడు వద్ద అప్పు చేశాడు. పంట చేతికి వస్తోనే అప్పు తీర్చాలనుకొన్నాడు. కొని వచ్చిన సంట 
తన ఇంటీ ఖర్చులకే సరిపోయింది. అప్పు కట్టలేదని గంగులు నాయుడు “బాకీ తీర్చలేనోడు పెండ్డాన్ని 
పండుకో బె లాలి” అన్నాడు. మల్లయ్య గంగులు నాయుడు అక్కడే కొట్టాలనుకొన్నాడు. కాని తాను 
ఇవ్వవలసిన బాకీవల్ల వూరకుండిపోయాడు. మరుసటి రోజు మల్లయ్య ఆవూరిలోనే సవర్ణుడైన రాజన్న 
గంగులు నాయుడి వద్ద నున్న తన బాకీని అప్పులేకుండా తీర్చేమార్గం చేయమన్నాడు. ఆఊరిలో రాజన్న 
గౌరవంగల మనిషి రాజన్న మల్లయ్యను గంగులు నాయుడు కాళ్ల మీద పడమని సలహా ఇచ్చాడు. మరుసటి 
రోజు మల్లయ్య రాజన్న ఎదురుగా ““నాయుడు గారూ నచ్చని కడుపున © ! నాపరిస్థీతుల్నికు తెలుసు 
గదా అసలిచ్చేస్తా వడ్డీతో నేమి" అన్నాడు. నాయుడు అందుకు అంగీకరించి అసలు డబ్బు తీసుకొన్నాడు. 
గంగులు నాయుడు, రాజన్నతో తాను ఎలా తన షావుకారి అప్పుతీర్చాలన్నాడు. అప్పుడు రాజన్న మల్లయ్య 
చేసిన పనే నీవు చేయమని సలహా ఇచ్చాడు. అప్పుడు గంగులు నాయుడుకు తన పరపతి అంతా గుంతలో 
వేసినట్టు అయ్యింది. 
ఆర్థికంగా దోపిడి కొనసాగే సమాజంలో చెలరేగి సంప్రదాయం వడ్డీ వ్యాపారం. ఈవడ్డీల వర్ణ ' 
ధనవంతులు ఆకాశాన్ని చేరుతుంటే బీదవారు అధఃపాతాలానికి నెట్టబడుతున్నారు. పరిప్థతులకనుగుణ రగా 
అవసరాన్నిబట్టి అప్పుచేయక తప్పదు. బీదవాడి అవకాశాన్ని ఆసరాగా తీసుకొన్న ధనవంతులు వాడిని 
భవిష్యత్తులో కోలుకోకుండా చేయడం సహజం. కథలో అదే స్టితికి గురయ్యాడు మల్లయ్య. అప్పు తీర్చలేక 
గంగులు నాయుడితో అనరాని మాటలు అనిపించుకొని ఊరకుండిపోయారు. ఒక సవర్ధుని సహాయంవళ 
తన అప్పును తీర్చుకోగలిగాడు. రచయిత ఈకథలో హరిజనులు ఎలా అప్పుల ఊబిలో కూరుకపోవద్దని 
సలహో ఇచ్చాడు. ` ery 
3.2.7.8 చెప్పులుకుట్టేవాడు :- చెప్పులు కుట్ణేవాని ఫితిగతిని గురించి తెలియజేసే కథ." రచయిత 
గోపీచంద్‌. ఒక హరిజనుడు నాలుగు దారుల కూడలిలో చెప్పులు కుట్టేవాడు. ఆపనిలో అతనికి భార్య 
సహకరించేది. వారందరూ కష్టపడి డబ్బు సంపాదించి ఒక చెప్పుల షాపు పెట్టాలనుకొంటారు. ఈలోగా 
భార్య అనారోగ్యానికి గురి అవుతుంది. డాక్షరును సంప్రదిస్తే ఆమె కూడలిలో కూర్చున్నందునల్ల 
వరుక్కు.దా రా ८००, దువర్ము పోయి ఊపిరితిత్తులు చెడిపోయానని చెప్పాడు. భార్యనం 
(బతికించుకోవాలన్న తపనతో సంపాదించిన డబ్బునంతా ఖర్చుపెట్టాడు. కాని ఆమె చనిపోయింది. ఆమె 
స్థానంలో ప్రస్తుతం తన కూతురు చెప్పులు కుట్టడంలో తండ్రికి సహకరించేది ఒక్క క్కసారి తం (డికి భార్య 
గుర్తుకొచ్చి తన కూతురు అలా అవుతుందేమోనని భయపడేవాడు. తాను షాపు పెట్టాలనే ఆలోచనకు స్వస్తి 
చెప్పాడు. 
| వర్ణ వ్యవస్టకు ఆవల ఉంచబడి వృత్తులతో దీనాతి దీనంగా చూడబడుతున్న వారు హరిజనులు 
ఆచర్మకార వృత్తినే అంటిపెట్టుకొని (బతకడానికి (ప్రయత్నిస్తే అక్కడ కూడా వారికి ఆర్థిక అవాంతరాలు 














హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 75 


అడ్డువచ్చాయి. కథలో ఈవిధమైన ఆర్థిక అవాంతరాలను అధిగమించి ధనం సంపాదించి షాపు పెట్టాలని 
ప్రయత్నిస్తే ఆప్రయత్నం విఫలమయ్యింది. సరికదా ఆ(ప్రయత్నంలో తన భార్యను కూడా పోగొట్టుకొన్నాడు. 
ఒకొక్కసారి దురదృష్టవంతులు ఎంత (ప్రయత్నించినా తమ ఆశలు నేరవేరవని ఈకథలో రచయిత 
ఎవరించాడు. 
3.2.7.9 (శ్రుతి :- ఉన్నత ఉద్యోగులు కార్మికులను తమ స్వార్థం కోసం ఎలా ఉపయోగించుకోవడానికి 
ప్రయత్నిస్తారో తెలియజేసే కథ. రచయిత కేతువిశ్వనాథరెడ్డి. కథకుడు తన మిత్రులైన సేతుమాధవన్‌ 
దేశపాండ్యన్‌, అబ్బుల్హాలు ఒక సిమెంటు ఫ్యాక్షరీలో ఇంజనీరుగా చేరారు. అందరూ ఒకే రూంలో వుండేవారు. 
ఏరికి చం[ద్రఅనే వ్యక్తి పరిచయ్యమయ్యాడు. అతను అదే ఫ్యాక్టరీలో గుమాస్తా ఆఫ్యాక్షరీ త్రవ్వకాల్లో ఒక 
విగ్రహం బయటపడితే బాందూకార్శ్మికులు ఒక దేవాలయాన్ని కళ్తించారు. అందుకు ఫ్యోక్షరి యజమాన్యం 
సహకరించింది. ఈలోగా మి(త్రులైన ఇంజనీరు మనఃస్సర్థలు రావడంతో వేర్వేరు గదులలో వుండటానికి 
నెళ్తిపోయారు. కథకుడు చం[ద్రల పరిచయం చాలా దగ్గరైంది. ఈలోగా ముస్తింలు, మసీదు, క్రైస్తవులు 
చర్చి కట్టించారు. ఒకసారి కార్మికులు తమ కూలీ రేట్టు పెంచమని సమ్మె చేశారు. సమ్మెకు చం[ద్రం 
నాయకత్వం సహించాడు. ఫ్యాక్షరి యజమాన్యం కథకుడిని పిలిపించి తన మి (త్రుడైన చం(ద్రంను సమ్మెనుండి 
విరమించమని చెప్పవుని లేకుంటే నీనే మీహరిజన కార్మికులనందరినీ సమ్మెనుండి విరమింపజే యమని 
తనకు (ప్రమోషన్‌, ఫారిన్‌ ఛాన్స్‌ ఇప్పిస్తామన్నారు. ఆవిధంగా ఇతర ३०८१६००० అబ్లుల్లా పేతుమాధవన్‌ 
దేశ్‌పాండ్యన్‌లతో చెప్పారు. కథకుడు తెల్లవారి ఆసమెను విరమింపజో యడానికి (ప్రయత్నించాడు. 
తెల్లవారేలోగా కార్మికులు ఫ్యాక్టరీ ముందు సమ్మె చేస్తున్నారు, 
3.2.7.10 వేంకు - పైకథలాగే స్వార్ణపరత్వంతో కూడిన కథ. రచయిత పులికంటి కృష్ణారెడ్డి. మాధవనాయుడు 
షూవుకారి. మాకడికి రెండెకరాల పొలం వుంది. ఆపాలాన్ని పంట పెట్టడానికి మాధవనాయుడు దగ్గర 
అప్పుచేశాడు. పంట చేతికి రాగానే అప్పు తీర్చదలచాడు. కాని మాకడి దురదృష్టం వల్ల ఒకయేడు అతివృష్టి 
మరోయేడు అనావృష్టి వల్ల పంట చేతికి రాలేదు. మాకడు మాధవనాయుడు బాకీ తీర్చడంలో జయరామయ్య 
సహాయం కోరాడు. జయరామయ్య దలారీ వ్యాపారంలో దిట్ట. ఆ(ప్రాంతంలో అతని మాటకు తిరుగులేదు. 
పేదాసాదలపై అతనికి దయాదాశ్షాణ్యాలుండవు. ఒకరోజు జయరామయ్య మాధవనాయుడు, ఇంటి దగ్గర 
కూర్చొన్నాడు. మాకడు వెళ్లితే మాధవనాయుడు వడ్డీ లేకుండా బాకి చెల్లించమని చెప్పాడు. మధ్యలో 
జయరామయ్య కలుగజే సుకొని మాకడితో నీవు పొలం పనులు చేయలేవని, ఎవరు ఏపనిచేస్తే ఆపనే చేయాలని 
తమలాంటి వాళ్లకు వ్యవసాయం చేయడం చేతకాదన్నాడు. తనపొలాన్ని మాధవనాయుడికే అమ్మమని 
సలహా ఇచ్చాడు. తిరుపతిలో రి్షాత్రొక్కి (బతకమని మాకడికి జయరామయ్య సలహా. జయరామయ్య 
మాటవిన్న మాకడు తనభూమిని మాధవనాయు.శుకు అమ్మి తీరుపలో రిశాా (త్రొక్కడం (ప్రారంభించినాడు. 
సపైసాకూడా సంసొదించుకోకుండా రిక్షా పంక్చర్‌ అంయ్యంది. కొని జయరాగుయ్యకు వేరా[త్రం 
మాధవనాయుడి ద్వారా వచ్చే కమీషన్‌ వచ్చింది. అప్పుడు మాకడు జయరామయ్యలాంటి మేకువళ్ల 
తమలాంటి (బతుకులు ఎన్ని పంక్చర్ణు అయ్యాయని గుర్తించాడు 

పైకథలో నిస్వార్థంగా కష్టపడే (శ్రామికులు తమ కష్టానికి తగిన ఫలితం కోసం సమ్మేచేస్తే మరో 
కథలో అప్పు పేరుతో మోసపోయిన హరిజనులు కన్పిస్తారు. [శ్రామికులు తన హక్కులను సాధించుకోవడానికి 
(ప్రయత్నించి విద్యావంతులైన తోట హరిజనులే వారి సమ్మెను విరమించడానికి చేయ[ప్రయత్నం కన్పిస్తుంది. 
చదువుకున్ననాడి ఆలోచనలో స్వార్దం కనిపిస్తుందనే విషయాన్ని తెలియజేస్తుంది. మరోకథ మేకులో 
దలారీల చేతుల్లో మోసపోయే హరిజనులు కనపడుతారు. దళారీలకు ఎదుటివాడిపై అభిమానం 


+ ध 








४ 
od 


76 తెలుగు కథానిక ~ హరిజన బీఏత్రం 
ఆస్యాయతలుండవనని ఎక్కువ భాగం ఎదుటి వాడిని మోసం చేయడానికే (పయల్సినాధన విషయం 
స్నష్టమవుతుంది. 
3.2.7.11 పొద్దు కుంకీంది :- ఎక్కువ సంతానాన్ని కని తిండిలేక ఇబ్బందులు సడ సరిజన కుటుంబం 
కథ. రచయిత పులికంటే కృష్ణారెడ్డి. మాకడిది పెద్ద సంసారం భార్య నుంగి నారికి ఎనిపొది మంది ९० 
మౌకడు (పథి దినం కూలికి వెళితే ००१४९ © అమ్మి సంసారాన్ని సాగించేనారు. ఒకసారి మాకడి 
ముంగిక రం వచ్చింది. మూడు రోజుల నుండీ ५९९७ అన్నంలే దు. నొకడు 246 కొడుకులను 
కొట్టుతూ ఈడ్చుకొని * సాకలేన్నా కొడుకులికి సంతెందుకురా''50 అంటూ వీరారెడ్డి వచాడు. మాకడితో 
వీరారెడ్డి ఇంకొకసారి తనపాలంలో ఆపిల్లలు కనపడితే లేరని హెచ్చరించి వెల్లిపోయా . మాకడత్‌ ఆఇద్దరు 
పిల్లలు ఆకలికి తాళలేక రెండు చెట్టు తీసుకున్నామన్నారు. మాకడు నీరారెడ్డి సాలంలో వితనాలు వేశా 
నీళు కట్టాడు, మందు వేశాడు. అలాంటిది అదే పొలంలో తన కొడుకులు రెండు చెనికి చెట్లు తీసుకుంటే 
వీరారెడ్డి ఆవేశం హడ్డులుదాటింది 

 సంటసాలాల్లో పాలేరు నిరంతరం వెట్టిచేసినా ఫలితం धइ) © యజనూనికే కడుసునింపే గంజి 
కూడ పనివున్నంత వరకే పనిచేయించుకొనే సమయంలో భూమిని సాంతమనుకొమ్మంటూ ముద్లుచే 
పెత్తందార్లు పని ముగియగానే ముద్దవిదల్చరని అర్హమవుతుంది. హరిజనులు అనారోగ్యంతో నుంచమెక్తి.తే 
జీవనాధారం నిరాధారమవుతుందన్న విషయం ఈకథ దారా గోచరమువుతుంది. తాను 2२०९) సని చే 
పొలంలోనే తన కొడుకులు రెండు చెట్టు తీసుకుంటే రెడ్డి తన దర్భారు చెలాయించాడు. మాకదడు పిల్లల 
విషయంలొ కూడా పొరపాటు పడ్డాడు. అదిక 'సంతానం నల్ల భవిష్యత్తులో అనేక ఇబ్బందులు 
ఎదుర్కొ.ంటానన్న ఆలోచనలే కుండా సంతానాన్నిగన్నాడు. అధిక సంతానం వల్ల. కూడా 'సంసొరం 
ఇబ్బందుల్భొ పడే అవకాశం వుందని రచయిత హెచ్చరించాడు 

ఆలోచనలే కుండా సంతానాన్ని గన్నాడు. అధిక సంతానంనల్ల కూడా సంసారం ఇబ్బందుల్లో పడే 

అవకాశం వుందని రచయిత హెచ్చరించాడు 
3.2.8 హరిజనులు సంఘదృష్ల్ణ : - కొందరు సనాతనవాదులు స్వార్ణపరులైన పండితులు తను ఇస్టం 
వచ్చినట్లు వేదాలకు వ్యాఖ్యానాలు సృష్టించి వర్ణ వ్యష్టను పటిష్టం చేసి సాంఘీకమైన కట్టుబాట్ల వల్ల వర్ణవ్యవస్థ 
నుండి వెలివేయ బడ్డవారే నేడు సంఘానికి దూరంగా ఉంచబడి సాంీక హింసకు దోపిడీలకు గంరి 
అవుతున్నారు, 
3.2.8.1 హరిజన కలహాలు - సంఘంలో दुदर భూస్వాములు, ధనవంతులు, ఎవరు ఏమైన 
పట్టించుకోరు వారి కుటుంబం వృద్దిలోకి వసోచాలు అనుకుంటారు. తమబలం బంధుత్వం చల్తగుంటేచాలు 


ఏకులం ఎటుపోయిన ఏమీ ఆలోచించరు ఆలోచించకపోయిన పరవాలేదు. కాని తమ స్వార్ధం కోసం 


 ఎదుటీవ్యక్తిని హింసించకపోతే చాలుకాని అలాగుండదు. छत పీడించబడిన అణి చివేయబడిన బాధితులు 
ఎదురు తిరిగినప్పుడు తమస్థానాన్ని నిలబెట్టుకోడానికి సవర్గులు ఎన్నో కు[ట్రలు కుతం[(త్రాలు ఎత్తుగడలు 
ग्नौ खर (పత్యర్ణులను నాశనం చేయడానికి (ప్రయత్నిస్తారు. కులం పేరుతో, మతం పేరుతో, వరం పేరు 
పెత్తందారులు తమకు గిట్టని వారిని వేరుచేసి వాళ్ళలో వాళ్లకు కలతలు రేపి ప్రత్యర్థుల ఐక్యాన్ని దెబ్బతీసి 
పబ్బంగడుపుకుంటారు. ఇలాంటి వాళ్ళు మోసాలను బయట పెట్టే సామాన్య (ప్రజానికానికి ముఖ్యంగా 
హరిజనులకు న్యాయం జరగాలని గట్టి తలంపుతో హరిజనులను చైతన్యం వైపు. నడిపించాలన్న సంకల్పంతో 
రచయితలు కథానికలు రాశారు. వాటిని పరిశీలించటం గమన్నార్లం 














రిజనాభ్యుదయం - తెలుగు కథానిక 77 


3.2.8.11 డిరోడ్‌ :- హరిజనులు అందరు కలసి కట్టుగా వుండటం సహించని సవర్థులు వారి మధ్య 
స్పర్హలను పెట్టటాన్ని చిత్రించే కథ. రచయిత కేశవరెడ్డి. కథలో మనకెక్కడ హరిజనులు (పత్యక్షంగా 
పోట్టాడుకోవడం కస్తించదు బౌొరిజనులంతా & 27 మాలపరై కు ९५८ ० <)5 మధ్యలో రొడువెయాలని 
నిర్ణయించుకొంటారు. ఈ వషయం సవత్టులు ఏసేసరికి వారికి తలకొట్టైసనట్టు అయింది. హరిజనుల్ల 
వచ్ళున ఐక్యసంఘటనకు మునసబు హడలిపోయి ఆవకాశం కసం ఎదురుచూొస చివతకు తమ సాలంలో 
వున్న హరిజనులతో తనమెడలోని బంగారు గొలుసు పోయిందని దానిని వాళ్ళే కాజోశారని, అందరూ 
ళా పూకం దెవాతయంల్‌" (పవౌణం చయాలని చెబుతాడు, మునసబు ఓ హెదిజనులంతా వింటారు, 
కాని సుబ్బరాయుడు మాత్రం పెడచెవిని పెట్టడం వల్ల హరిజనుల్లో ముఠతాలేర్సడుతాయి. పెత్తదారులకు 
ంగిపోని సుబ్బరాయుడు ఒంటరి వొడవు కాదు. హరిజనుల కేమంకోసం సుబ్బరాయుడు తలపెట్టిన 
రోడ్డుపని ఆగిపోయింది. 
భరానోమ్య కబంధ హనాలనుంచి ఏముక్తీ కలగనంతవరకూ హరిజనులకు 3 తం (త్ర ఆలోచనా 
3 రాదు. అంతేగాక క ట్టుబానిసలను చేయకపోతే హరిజనులు ఎంతో ~ సాధించేవాళ్ళు 
అప్పుయిచ్చి వడ్డీ(క్రింద ऊख दुहा వుంచుకొని బానిసత్వాన్ని సృష్టించింది. ధనికవర్గమే సుబ్బరాయుడు 
తం|డ్రిచేసిన వృత్తి 3८००९०८. తన ९०(८ తర్వాత తనకు బానిసత్వం తప్పుదని (గ్రహించిన సుబ్బరాయుడు 
ఊళ్లో నుండి దొంగగా పారిపోయి సైన్యంల్‌' చేరుతాడు. అంతకు ముందు మనసుతో సుబ్బరాయుడు 
తన తండ్రి చేసిన అప్పు తీరుస్తానంటే “'నోర్మ్‌య్‌ మల ముండాకొడకా మాలబుద్దులు పోనిచ్చావుకావు 
అప్పుయిచ్చి ‘ చ్చుకోడానికి నేనేం వడ్డీవ్యపారిననుకున్నావా' "52 అంటాడం వాళ్ళ ప్పందం (ప్రకారం 
అప్పుయిచ్చింది పాలేరుగా పడివుండేందుకేనటా. తరతరాలుగా వస్తున్న బానిస సంకేళ్ళను (త్రెంచుకొన్నాడు 
సుబ్బారాయుడు. ఐదేళ్లతరువాత మునసబుకు వడ్డీతో సహా తిరిగి ఇచ్చాడు. సుబ్బారాయుడు మునసబు 
బాకీ తీర్చడంలో తరాలుగా వస్తున్న ధనిక వర్గం కోటలు బీటలు వారాయి. ఒక భూాస్వామి వద్ద అప్పుపడ్డ 
పాలేరు అప్పు చెల్హకట్టడం బానిస చరిత్రలో అదే మొదటిసారి. ఆయనలో చైతన్యం రాగానే తరాలనుంచి 
స్తున్న ఆచారాన్ని తలక్రిందులు చెశాడు. సుబ్బారాయుడు మునసబుకు ఎదురుతిరగాడనే నేపం 


అనే ధర్మం నిర్వర్తించిన వ్యక్తిని శ త్రువుగా చూసిన భరాసామిని నమ్ముకొంటున్న హరిజనులు తమఅవసరమైన 
రోడ్డు నిర్మించుకోకుండా చెడిపోవటం కథలో కథానాంగం. 

హరిజనులు అస్సస్యత సమస్యను దూరం చేసుకోనంతకాలం వాళ్ళకు బనిస [బతుకు తప్పుదు. 
హరిజనులు అగ్రవర్ణాల మీద ఆధారపడి జీవించాలి వారి బయభక్తులు తమ ఒంటినిండా నింపుకొంటారు. 
యజమానులు విదిలించే మెతుకులు గతుకుతారు. తమ రక్తాన్ని తడిపి వ్యవసాయ ఉత్పత్తులను పెంచితే 
అవిఎక్కడో నిలవబడ్డాయి. హరిజనులకు ఆకలిని సృష్టిస్తాయి. ఆ ఆకలిని ఛేధించగలిగితే సమాజంలో 
అస్ఫ్పశ్యత వుండదు. తక్కువ జాతి తనమే [శ్రమను దోచుకొనేందుకు అవకాశాన్నిచ్చింది. అది పోతే 
(2००6 248 తెరపడుతుంది. ధనిక వర్గం హరిజనులు అజ్ఞానాన్ని ఆసరాగా తీసుకొని వంచించాలని 
చూసింది. వారి ఐకమత్యాన్ని చూ ० ८८ ९३६६) సృష్టించి సంఘటితం కాకుండా చూసింది 
పొట్టకూటి కోసం తాపత్రయపడే జాతి (ప్రతిఘటన శక్తినే కోల్ళోయింది,. వారంతా ఏకమై సమైక్యంగా 
(ప్రతిఘటించిన నాడే చైతన్యవంతులుకాగలరు 
3.2.8.1.2 కొవర్ములు - హరిజనులు, అరుంధతీయులు ఏకమైతే వారిని విడదీయటానికి సవర్థులు చేసే 
(ప్రయత్నాన్ని చిత్రించిన కథ. రచయిత పులికంటి కృష్ణారెడ్డ. ఆ ఊరిలో గంగమ్మ జాతర జరుగుతున్నది. 








Re 1 





78 తెలుగు కథానిక - హరిజన జీవితం 
హరిజనులు, అరుంధతీయులు కలిసి జూతర జరుపుకొంటున్నారు. అంతకుమునుపు ఎవరికి వారు 
వేర్వేరుగా జాత జరుపుకొనేవారు. ఆ ఊరిలో కొండారెడ్డి జిత్తుల మారినక్క అక్కడ అతని మాటకు 
అడ్డువుండదు. గంగమ్మ విగ్రహం రాతి ఊరంతా మెరునణో చేస్తున్నారు. హరిజనులు, అరుంధతీయులు 
కలిసి తప్పట్లు, కొమ్ములు వాయిస్తున్నారు. మధ్యలో కొండారెడ్డి 2 ఇరువర్గాల మధ్య చిచ్చుపెట్టాడు 
దాంతో ఆగ్రహించిన హరిజనులు, అరుంధతీయులు రెండు వర్గాలుగా చీలిపోయారు. తెల్లవారి 
దున్నపోతులను బలి ఇస్తున్నారు. హరిజనులు దున్నపోతును తెచ్చి బలికంబానికి కట్టివేస్తే అరుంధతీయులు 
నరకాలి. నరికిన తర్వాత దున్నపోతు కాలుకోసి, దున్నపోతు నోట్లో పెట్టాలి. అలా చేయడంలో హరిజనులు 
ఆలస్యం చేశారు. అరుంధతీయులు తామేగెలిచామని కుంబం కూడు తమకే ముందుపెట్టాలని పోట్టాటకు 
తలపడ్డారు. పొట్టాటలో గాయపడ్డ వారిని ఇరువర్గాలు తమ వాడలకు తీసుకెళ్ళారు. కొండారెడ్డి మాత్రం 
నవ్వుతూ '“ఈ నాయళ్ల సరిగ్గా మాపనులకు రారు దానికి తోడు ఎక్కువ కూలి ఇమ్మంటారు. రెండు 
రూపాయల కిలో బియ్యంతో మరి రెచ్చిపోయారు'' అంటున్నాడు. 
సంఘం మాల, మాదిగలను కలిపి హరిజనులుగా ము[ద్రవేసింది. సమాజం ఈరెండు తెగలను 
అంటరాని వారుగానే చూస్తుంది. ఈ రెండుకులాల వాళ్ళు సవర్ణుల ఆధిపత్యానికి సాంఘీక నియమాలకు 
తలొగ్గి జీవిస్తున్న వాల్లే కాని మాల మాదిగల్లో ఎవరు ఎక్కువ అనే సమస్య ఎదురైనప్పుడు మేమే గొప్ప అని 
మాటలు చెప్పుకొంటారు హెచ్చుతగ్గుల విషయంలో ఎవరికి వారు వేరవుతారు కాని ఏకంకారు. ఈ 
బలహీనతను ఆయుధంగా తీసుకొని సవర్ణులు తమ అవసరాలను తీర్చుకుంటారు. కథలో కొండారెడ్డి 
తమ స్వార్దం కోసం సమైక్యంగా వున్న హరిజనులను వేరు చేయడానికి ప్రయత్నాంచాడు, అందుకు జాతరను 
అడ్డంగా పెట్టుకొన్నాడు. హరిజనులు కూడా ఆలోచనారహితంగా (ప్రవర్తించి వారి జీవితాలను వారే వెనక్కి 
నెట్టుకోవడానికి ప్రయత్నించారు. ఇందులో (ప్రాధాన్యం రెడ్డిదిగా బలిపశువులుగా మాలమాదిగలు 
చితీతమయ్యాారు. | | 
3.2.9 జీవనవ్యధ - నాగరికత శరవేగంతో మారుతుంది మనుషులు వేషభాషలు మారుతున్నాయి. 
కట్టుబాట్లు మారుతున్నాయి. ఆచార సాం(ప్రదాయాలు మారుతున్నా ००५०. కాని హరిజన వ్యవస్థకు 
సంబంధించినంతవరకూ కాలచక్రం ఆగిపోయింది. తామూ మనుషులమేనని తమ శరీరంలో చీము, 
८ & © వున్నాయని వీరం వంరచిపోతున్నారం. వంరచిపోంయినంత కాలం అ(గ జాతంల వారికి 
బానిసలయిపోతున్నారు. పురుగులు దుర్గంధంలోనే మహదానందంను అనుభవించినట్ల్టు వీరు బానిసత్వంలోనే 
సంతృప్తిని అనుభవిస్తున్నారు. ఈ దాస్య శృంఖలాలను తెంచుకో వడానికి వీరు ప్రయత్నించడంలే దు. ధనం, 
బలం, కలిగిన వారు తమను ఎన్ని అమానుషకృత్యాలకు గురి చేసినా తమను ఆయుధాలుగా వాడుకొని ఎన్ని 
అకార్యాలు చేయించినా అదేమని అడగలేని జడత్వం వారిది జీవన వ్యధను చి (త్రించిన కథానికలను పరిశీలిద్దాం, 
3.2.9.1 బిళ్ళములత్రాడు - రామిరెడ్డి కామంతో కళ్ళు గప్పి తన పాలేరు భార్యను బలాత్స_రించడానికి 
(ప్రయత్నిస్తే కన్నతల్లే వాడిని జైలుపాలు చేసిన కథ. రచయిత కరుణ కుమార. సుబ్బులు హరిజనుడు, 
లక్మమ్మ పాలేరు. లక్ష్మమ్మ కొడుకు రామిరెడ్డికి 1 లక్ష్మమ్మ 
కూడా సుబ్బులును ఎంతో అభిమానంగా చూసుకొనేది. కమ్మవారి పాలెంలో సుబ్బులు తన మావు 
కూతురు రమణిని పెళ్లి చేసుకొంటాడు. అప్పుడు రామిరెడ్డి తన భూమి వ్యవహారం కోర్టు కేసులు చూస్తూ 
కమ్మవారి పాలెంలోనే వుంటాడు. సుబ్బులు మామ తన ఆస్తి రెండెకరాలను పండించుకొని తన సంసారాన్ని 
అక్కడే కొనసాగించమని సలహా ఇస్తాడు. కాని సుబ్బులు లక్ష్మమ్మ మీద వున్న అభిమానంతో మామ 
సలహాను నిరాకరించాడు. లక్ష్మమ్మ సుబ్బులు సంసారం కోసం తన తోటలో గుడిసె వేయించింది. వారి 














హరిజనాభ్యాదయం - తెలుగు కథానిక 79 


సంనారం గడవటానికీ కావలసిన సామా (గ్రినిచ్చింది. ఈలోగా కమ్మవారిపాలెం నుండి వచ్చిన రామిరెడ్డి 
రమణిని కామిస్తాడు. ఒకనాటి రా(త్రి ఆమెను బలాత్సరించబోయాడు. అపుడు రమణి రామిరెడ్డి బారినుండి 
రక్షీంచుకొని, ఈ విషయం రవుణి తన భరతో చెప్పంది. సుబ్బులు తన సంసారాన్ని కమ్మవారిపాలే నికి 
తీసుకెళ్లడానికి (ప్రయత్నించాడు దీనిత్‌ ఉగగ్రుడైన రామిరెడ్డి బిళ్లల మొల(త్రాడును సుబ్బులు దొంగిలించాడని 
కేసుపెట్టాడు. స్టేషన్‌లో రామిరెడ్డి పోలీసులతో జతకూడి సుబ్బులు ఆస్తీనంతా తన్పర రాయించుకోవాలని 
(ప్రయత్నిస్తాడు. చివరకు उ కొర్లులొ విచారణకు వస్తుంది లక్ష్మమ్మ కోర్లులో సుబ్బులు బిళ్లల 
మొలత్రాడు దొంగలించలే దని తాను వీటిల్‌ మునిగిపోతున్నప్పుడు కాపాడినందుకు కానుకగా ఇచ్చానని 
చెప్పి రామిరెడ్డిని జైలుపాలు చేయించి ఆమెకూడా సుబ్బులు ఇంట్లో వుండటానికి వెళ్ళుతుంది 

కథలో నుని పాలేర్లు భార్యలపై యజమానులు (ప్రవర్తించే తీరు కన్పిస్తుంది. అంతేగాక 
యజమానుల భార్యలు పాలేర్లపై చూపించే దయ విశదమవుతుంది. అక్ష్యమ్మ సుబ్బులు మీద అంత (ప్రేమ 
చూపించి ఎక్కువగా పనులు చేయించుకోవడానికి ప్రయత్నించారుతప్ప अदली చూస్తే సుబ్బులు పట్ల 

కృమ్మ అంతదయ చూపకపోవడానికి ఏలులేకపోవచ్చు. ఎందుకంటే ఆమె సుబ్బులును రామిరెడ్డితో 
సమానంగా చూడలేదు. చదువు చెప్పించలేదు. కేవలం పెళ్లి అయిన తర్వాత తన పొలంలో కొట్టం వేయించింది 
కాని స్వతహాగా పెళ్లి చేయలేదు. ఆస్తి వారసత్వం అసలే ఇవ్వలేదు ఈకథలో రచయిత లక్ష్మమ్మ పాత్ర కొంత 
ఉదారంగా చిత్రించడానికి తపనపడ్డాడు. ఇందులో లక్ష్మమ్మ పాత్రకు ప్రాధాన్యం ఉంది. సుబ్బులు >© 
మమే కాని నిమిత్తమా(త్రంగా ఉంది 

భూస్వామ్య వ్యవస్థలో (శ్రామికులపట్లు రైతు భార్యలు (ప్రదర్శించే (పీమకు ఈకథానిక నిదర్శనం 
అతి ఆదర్శవంతంగా రచయిత లత్మమ్మ పాత్రను చి(త్రించాడు. తులు గెలిచేటట్టు చూపించాలనే 
తాప(త్రయంచేత ఇలా చి(త్రించాడు 
3.2.9.2 హరిజనసవంస్య - హరిజనులకు జరుగుతున్న అవమానాలు భరించలేక వారు సవర్థులను 
(పతీఘటించే కథ, రచయిత చలం ఆఊరికి ఒక యోగివచ్చాడు. కొన్నాళ్లు మౌనంగా గడిపాడు. ఒకరోజు 
హరిజనుడు అనారోగ్యం వున్న తన కొడుకును యో గివద్దకు తీసుకొచ్చాడు యోగి ''బతికిస్తే ఆకుర్రాణ్ణి 
నాకు యిచ్చేస్తారా' ' అన్నాడు. అందుకు హరిజనుడు అంగీకరించాడు. ఆబఎల్హ్లవాడు (బతికాడు, వాడి 
పేరు వీరన్న యోగి అప్పటినుంచి ఆఊఊరి హరిజనవాడ చేరారు. కాలేజిలో చదువుకుంటున్న ७९४०6 
విద్యార్హులంతా ఆయనతో వాదించేవారు. కులం గూర్చి మతం గూర్చి దేవుని గూర్చి యోగి సమాధానాలు 
వీరన్నను సమాధానపరచేవి కాదు. అతనికి పూర్వంనుండి తమ జాతులను అణ గ[త్రొక్కడానికి (బాహ్మాణంలు 
బోధించిన విషయం కన్నించింది. వీరన్న *“హరిజనులు విప్తవం చేసి మీ స్త్రీలకు హరిజనబిడ్డల్ని కనా''54 
లనేవాడు. ఆపని తలపెట్టాడు కూడా. దసరారోజు ఊరి మగవాళ్లంతా పాలానికి వెళ్లారు. హరిజనులు 
ఊరి (స్రీలపై పడ్డారు. ఆవార్త తెలిసిన యోగి అక్కడికి వచ్చాడు. కథకునికి వీరన్నకు మధ్య వచ్చిన యోగి 
దెబ్బతగిలి ప్రాణం విడిచాడు. అక్కడితో పోట్లాట ఆగింది. కొందరు జైలుకెళ్ళారు. ఆఊరంతా ఐక్యంగా 
యోగి సమాధికట్టించి (ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుపుతున్నారు. 

యోగి ముఖ్యం కాని హరిజనులు కారు. హరిజనులు అగ్రకులాల వాళ్ల (స్త్రీలను దౌర్ణన్యంగా 
కోరుకోరు. కోరుకొని మూకుమ్మడిగా దొమ్ముగా శృంగార కార్యం చేయబోరు అతిసహజమైన రీతిలో 
చలం ఈకథ [వ్రాశాడు 

“సమాజంలోని దుర్గక్షణాలను మార్చుకోవడానికి హింసాపూరిత చర్యలు కార్యకారికాదు 
| హింసవల్ల కలిగేది (ప్రతి హింస మా [త్రమే హరిజనులు తాము అల్చ్బులమని నీచులముకాదని ఆత్మ సంస్కారంతో 












90 తెలుగు కథానిక - హరిజన ३०७८ 


(ప్రవర్తించడమే మార్గం. కొని -ఊజఉపదేశాలు వారిని తృప్తిపరచలేవు వారికి తక్షణ కార్యక్రమం ఉండాలి, 
తర్క చమత్మారంతో చేసే బోధలు అవమానాన్ని గూడ కల్గించి దౌర్దన్యానికి మాత్రమే దారితీస్తాయి''5 5 
“హరిజన సవుస్య వురొక గడ్డు సవుస్య శాంతివచనాలు సవున్నయాలు అ(గకులాలకు 
ఆనందమిస్తాయి. ఇదొక పక్షం అవమానమూ ఉ(ద్రేకమూ మరొక పక్షం పరిష్పారం కళ్లముందు స్పష్టంగా . 
లేకపోతే ఉ[ద్రేక పడేవాళ్ళు వాళ్లకు తోచిన మార్గం వాళ్లు తీసుకొనే ప్రమాదం వుందని రచయిత హెచ్చరిక 
ధ్వనిస్తుంది?'56. 
హరిజనసమస్య వర్గద్వేషంతో కాక సమత్వం, స్నేహం, సమానం, వీటితో పరిష్కరించుకొమ్మనే 
బోధలోనూ, గాంధీ స్ఫ్సురిస్తాడు. గాంధీ పద్దతొపై చలం నమ్మకం కూడా కన్పిస్తుంది అంటాడు డా, 
వాఎలాల సుబ్బారావు 
“ఈకథలో చలం దళితుల మీద విషం వెళ్లగక్కాడు. పుచ్చిపోయిన అగ్గిపుల్లలమీద గజ్జిపట్టిన 
కుక్క పిల్హమీద జాలిని కురిపించిన చలం అంతకన్నా హెనంగా, నీచంగా చూడబడుతున్న దళితుల్ని అపహాస్యం 
చేశాడు. కారంచేడు, చుండూరు ఘటనలకు ముందే అగ్రవర్ణాల మీదికి దళితుల్ని రెచ్చగొట్టేందుకు చేసిన 
నీచాతి నీచమైన సాంస్కృతిక దమనకాండ హరిజన సమస్య అనే కథ అంటాడు ఖాదర్‌మొహిద్దీన్‌ అంతేగాక 
చలంద్భృస్టిలో దళితుడంటే ఒక మూర్తీభవించిన ద్వేషం చలం ద్వేషంలే ని వాళ్ల పక్షం ద్వేషం ఎవరికి వుంటుంది. 
పీడించే వాడికి వుంటుందా. పీడనకు గురిఅయ్యె వాడికుంటుందా, పీడనకు గురిఅయ్యే వాడికి పీడించే 
వాడిమీద ద్వేషం వుండటం న్యాయం మాత్రం కొదు. అలావుండాలి కూడా చలం ద్వేషంలేని వాల్ల వైపు 
చలం అగ్రవర్ణాపక్షసాతి. పీడితుడు రెచ్చగొడితే తప్ప పీడకునిలో ద్వేషం తలెత్తదని చెబుతున్నాడు. చలం 
పీడితుడు పీడించేవాళణ్ణి రెచ్చగొట్టడమంటే పీడితుడు కుక్కకన్నా పందికన్నా హీనంగాగాక వునిషిగా 
.. బతకాలనుకోవడమవేం మనిషిగా छह త్తుకు బతికేందంకు తమకున్న హక్కుల్ని వినియో గించుకోవాలని 
५ ప్రయత్నించడమే చలం పచ్చి దళిత వ్యతిరేకి అగ్రవర్ణాల తరుపున అబద్దాల్ని (ప్రచారం చేసిన అచ్చతెలుగు 
గోబెల్స్‌'' అంటాడు ఖాదర్‌మొహిద్దీన్‌. 
ఈయన వాదనల మీద ఆంధ్రజ్యోతి వారప(త్రికల్లో పాఠకులు అనేకమంది ప|త్రికాముఖంగా తమ 
అభిప్రాయాలు వెల్లడించారు 
("५५० అనగానే (స్త్రలూ, పువ్వులూ, పక్షులూ, చిరునవ్వుల వెన్నెలా నిద్రించే స్వప్నాలు, వసంతం 
ముఖ్యంగా ఎంకి గుర్తుకురావాలి ఖాదర్‌కు మా(త్రం కులం గుర్తు వచ్చిందంటే ఏదో వెర్వర్షన్‌ వున్నట్టే లెక్క''.58 
అంటారు శివలెంకరాజే శ్వరీదేవి 
లాగే “చలాన్ని దళిత కోణం నుంచి పరిశీలించడానికి ఖాదర్‌ చేసిన ప్రయత్నాన్ని హర్షించాల్సిందే 
అయితే చలంలోని పరిమితుల్ని సర్వస్యం చేసి అంచనావేయడానికి చే ప్రయత్నాన్ని అనుసరించిన పద్దతిని 
తిరస్మ_రించాల్సీ వుంటుంది''59 అని అంటారు కాంతి. ఈయన చలం సరైన పరిజ్ఞానం (ప్రదగ్శించాడని 
అంగీకరించాడు 
జాగ్రత్తగా అలోచిస్తే ఖభాదరొమొహిద్దీన తర్కం నిజమనిపిస్తుంది. చలం హరిజన సమస్య అనేకతను 
1946 ప్రాంతంలో రచించాడు. = అంటే అప్పుడు భారతదేశం ఇంకా పరాయిపాలనలోనే వుంది. దేశంలో 
ఎక్కువగా గ్రామాలు జమీందార్ల చేతిల్స్‌నూ, పెత్తందార్ల చేతిల్లోనూ వుండేవి. అప్పుడు ఎక్కువభాగం 
'సవర్ణ్ణులకు కూడా స్వేచ్చ స్వాతం[్రాలు లేవు, ఎందుకంటే భారతదేశాన్ని పాశ్చాత్తులు పాలిస్తున్నారు 
కాబట్టే. అలాంటి స్టీతిలో హరిజనులు चछ బానిసలుగా వుండటం తప్ప అన్యం తెలియదు. ముఖ్యంగా 
రచయిత తాను చేసే రచనపై సమకాలీన సమాజ (ప్రభావం వుంటుంది. కాని చలం రాసిన హరిజన 














హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 81 


సమస్యపై నాటి..(ప్రభావం ఏమాత్రం లేదు. ఒకవేళ చలం ఆవిషయాన్ని ఊహించి రాసి ఉండవచ్చు. కాని 
పరిణామ దృక్పధమేలేని వారిలో అంత తొందరగా అభ్యుదయాన్ని కాంక్షీించడం దురాశ అవుతుంది. 
3.2.9.3 అంటరాని పొలం - సవర్థుడు తన పొలం వద్దనున్న హరిజనుని పాలాన్ని కాజేయడానికి చేసే 
(ప్రయత్నాలు తెలియజేసే కథ. రచయిత ముద్దుకృష్ణ అంజనేయులు భూస్వామి తన పాలం (ప్రక్కనే పిచ్చయ్య 
రెండెకరాల పొలం వుంది. అది అతని ముత్తాతల నాటీ ఆస్తి. ఆంజనేయులు తనపొాలం. (ప్రక్కన పిచ్చయ్య 
పొలం వున్నందుకు సహించలేక అతనితో పాలం కొనడానికి (ప్రయత్నించాడు. అందులకు పిచ్చయ్య 
నిరాకరించాడు. . అయినా ఆంజనేయులు పిచ్చయ్యను ఏమీ అనక అతని పొలం పనులకూ 'బాంకులో 
తనఖాలిప్పించే ందుకు సహాయపడేవాడు. "దానిని ఆసరాగా తీసుకొని అంజనేయులు పిచ్చయ్యతో 
వేలిము(ద్రలు వేయించుకొని పొలాన్ని కాజేశాడు. అంజనేయులు చేసిన మోసానికి పిచ్చయ్య కోర్టులో 
దావావేశాడు. లాయర్‌ సత్యవూర్తి సహాయంతో - అంజనేయులు రాయించుకొన్న దస్తావే జుల్లో 
అవకతవక లవల్ల పిచ్చయ్య తన ఆస్తిని తీరిగిరాబట్టుకోగలిగాడు, ~ Fr 
ఇది హరిజన జీవితం (ప్రముఖంగా (ప్రదర్శించిన కథ. (బాహ్మణత్మం ఆ పాందించిన సూ|[త్రాళ వల్ల 
హరిజనులు తరాలుగా నిరక్ష్య రాశ్యలుగానే మిగిలారు. జీవితంలో' ఎన్నో సమస్యలకు గురయ్యారు. వున్న 
ఆస్తులను పాగొట్టుకొని పాలే तृ చర్మకారులుగా, పాకీ వాళ్ళుగా ; దొంగలుగా, బిక్షగాళ్వుగా బీవితా న్ని 
ప్రారంభించారు. కథలో పిచ్చయ్య నిరక్షరాస్యత వల్ల తన ఆస్తిని పాగొ ట్టుకొనే స్థితికి చేరాడు; తన పాలం వద్ద 
అంటరాని వాడి పొలం వుండటాన్ని ఆంజినేయులు సహించలేక పోయాడు. దానిని ण्ह యాలన్న తపనతో 
పిచ్చయ్య సహాయకారిగా నటించాడు. ఈ కథ ద్వారా రచయిత (ప్రతి ఒక్కంరికి' విద్య అవసరం అని లేదంటే 
తెలిసిన వాడి 'చేతిలో తెలియనివాడు బలికావల్సిందేనని హెచ్చరించాడు ~: भि 
3.2.9.4 ఉస్తి : - హరిజన (స్ర్రిలు ఆహారాన్ని సంపాదించడంలో పడే కష్టాలను తెలియజేసే కథ: రచయిత 
కవి కొండల వెంకటరావు. మాలపలర్లైలో ఒక హరిజన (స్త్రీ. ప్రతిరోజు-కొండకెల్లి ఉస్తికాయలు తీసుక వచ్చి 
వ్యాపారం చేసేది. ఒకసారి. వరం రావడం వల్ల మూడు రోజుల పొటు' ఉస్తి' కాయలకు వెళ్లలేక పోయింది. 
ఇబ్బందులకు గురిఅయి కొన్ని కాయలను తెంచుకుంది. ఈలోగా. వానరావడం మొదలు పెట్టింది. ఉస్తి 
చెట్టు కంటకాలతో. కూడినది కావటం వల్ల హరిజన స్త్రీ శరీరం అనేక గాయాలకు గురైంది. ఈలోగా 
ఒకడు. వెళ్లి ముల్హ పొదల్లో వున్న ఆమెను రక్షించడానికి ప్రయత్నిస్తే అప్పుడామే *'నాయనా నన్ను లా 
పాలేసినా గాని పొదను లాగి పొరవేయకు''60 అన్నది తన ప్రాణానికి హాని వుండదని తనే తనను కాపాడుకో 
గలనని అతనితో చెప్పింది. తనకు సహాయం చేయవచ్చిన అతనిని పొగిడింది | ८ 
` హరిజన సా పట్టెడు మెతుకుల కోసం అనేక చిక్కుల్లో పడి. ఉస్తి కాయలు కోసి తెస్తే వాటిని ఆమె 
పరిస్థితిని చూసి సవర్ణులు కొనడానికి ప్రయత్నించారు:' ఆ కాయలు కోనే (ప్రయత్నంలో ఆమె శరీర మంతా 
రక్తమయమయింది. అయినా ముసలిది చలించలేదు. ఆకలితో అలమటించే కన్నా కష్టపడి తీండి సంపాదించడం 
గొప్ప అని తెలి థ TI Mia Se र AT ded 
3.2.9.5 పండగ పూట పరవాళ్ఞం- హరిజనులు తమ జీవితంలో ఏఒక్క_సారైనా సుఖంగా వుండటానికి 
ప్రయత్నిస్తా పడేకస్టాలను చిత్రించే కథ, రచయుత పులికంటి కృష్ణారెడ్డి లచ్చుంగాఢు లిచ్చిమి భార్యాభర్తలు 
వాడలోనే కాపురముంటున్నారు: లచ్చుం గాడు రెడ్డి. పాలేరు ప్రతిదినమూ పేటకు పోయి రెడ్డికి సారాయి 
తెచ్చి ఇచ్చేవాడు. దాంట్లో మిగిలిన కమిషన్‌తో భార్యకు పూలు"తెచ్చేవాడు.రెడ్డి రెడ్డెమ్మ సారాయి (త్రాగేది 
 చూసితనూ ఒకనాడైనా అలాసారాయిత్రాగాలను కొన్నాడు. ३०९, భార్యను పెట్టి ఒప్పించాడు ఈలోగా = 
ఉగాధి'పండుగ'రావడ ంతో ' సారాంయు ఎక్కువ అవసరమై వాడంతా- దొంగసారాయు' చేతుడం మొదలు 


HJM-6 























82 తెలుగు కథానిక - హరిజన జీవితం 
పెట్టారు. అది తెలిసి పోలీసులు వాడపై బడి సారా కుండలను నాశనం చేశారు. లచ్చిమి తన ఇంట్లో వున్న 
సారా ఊటను రక్షీంచదలచి పోలీసుల చేతిలో బలి అయ్యింది 

హరిజనులకు కష్టపడటం తప్ప సుఖం తెలియదు. కష్టం జాతి వారిక్షిన కానుక. వారు కూడా 
సుఖపడటానికి ఆలోచించరు. “దేవుడు ఇలా రాశాడు’ అని కర్మ సిద్దాంతంతో ముడిపెట్టుకొని (బ్రతకడం 
' అలవాటు. ఎప్పుడైనా ఒకరోజు సుఖంగా వుండాలని (ప్రయత్నిస్తే ఆ (ప్రయత్నం సఫలం కాదు సరికదా, 
అనర్థం జరగక పోతేసరి. కథలో లచ్చం గాడు ఎప్పుడూ కష్టపడేవాడు. పోలీసులు కూడా ధనం, బలం వున్న 
వారి జోలికి వెళ్లరు. బీదవారు తినడానికి తిండిలేని వారి దగ్గర అధికారం చెలాయించడం పరిపాటి. 
 3.2.9.6 బీవనాడులు - హరిజనులు తమ పిల్లలకు ఘనంగా పెళ్లి చేయాలని (ప్రయత్నిస్తే >© నుండీ 
ఎదురై సమస్యను చి(త్రించే కథ. రచయిత శాంతి నారాయణ గంగడు వాడ పంచాయితీ బోర్డు మెంబరు. తన 
కూతురును పట్టణంలో ఒక గువుస్తాపని చేసే కుల్హాయప్పతో పెళ్లీ సంబంధాన్ని ఖరారు చేశాడు, పెల్లి 
ఘనంగా జరిపించదలచి మంగళ వాయిద్యాల కోసం మంగలి కొండడిని అడిగితే “మా దిగోళ్ల పెండ్లికి 
బ్యాండు మేళం పట్టమని''61 చెప్పాడు. స్కూలు బెంచీలు తీసుకొచ్చి తన ఇంటీ ముందు వేయించదలిస్టే 
స్కూల్‌ కమిటి (ప్రెసిడెంటు రామన్నచౌదరి ““మాదిగోళ్ల పెల్లిళ్లుకు స్కూల్లో బెంచిలు ఇవ్వలేద''62 
అన్నాడు వున్న వనరులతోనే 260०6. వచ్చిన బంధువులంతా భోజనాలు చేసి వెళ్లిపోయారు. ఆరోజు 
సాయం(త్రం నూతన వధూవరులు రెడ్డి ఇంటికి పోయి వారి కాళ్లకు నమస్కరించి వారిచ్చే ఇనాములు 
తీసుకొవాలన్నాడు. గంగడు. ఆసాం(ప్రదాయం పెళ్ళికొడుకు కుల్హాయప్ప కు నచ్చకపోయినా అంగీకరించాడు. 
పెళ్ళికూతురు తల్లి ''నడిబజారులో మనం ఊరేగింపుగా పోగూడదమ్మా' 63 అని చెప్పింది. కాని అల్బుడు 
చెప్పినట్టే బజారు వెంట వెళ్లారు. బజార్గో వున్న వెంకటరెడ్డి “యేరా గంగా యానాడు లేని మామూలు. 
ఈపొద్దు కొత్తగా పెడతాండావే యనాడాన్నా సూసినావేంరా మాదిగనాయళ్ళు ఈ వూర్గో బజారు గుండా 
వూరేగడం. మేం వూరికే వుండే కొద్ది కండ్డు నెత్తికెక్కుతుండాయిరా మీకు. సన్నజాతి సన్న రకంగానే 
వుండల్ల కానీ మరీ ఇంత మిడిసిపాటు పనికిరాదురా''64 అన్నాడు. ఈ విషయాన్ని సహించలేని పెళ్లికొడుకు 
_ కుల్పాయప్ప వెంకటరెడ్డిని ఎదిరించాడు. కొండా రెడ్డి ఇంటికి వెళ్ళారు, అప్పటికే తమ్ముడు వెంకటరెడ్డి 

చెప్పిన మాటలు విన్న కొండా రెడ్డి కోపంతో తనకు కాళ్ళు మొక్కనద్దని పాతచీర పదిరూపాయలు ఇనాము 

తీసుకొనివెళ్లి పోమన్నాడు. అవి తీసుకోక వెళ్లి జంట వెనక్కు తిరిగింది. = | 

పూర్వం హరిజనులు మెడకు కుండ, ముడ్డికి చిపురు చేతిలో ముంత పట్టుకొని బజార్లో తిరో్గవారు 
(ప్రస్తుతం ఆసాం(ప్రదాయం లేదు కాని, గ్రామాల్లో =© ఎదుట హరిజనులు వంగి నడువాలి, వారి 
ఎదుట కూర్చోకూడదు. ఇది చట్టం కాదు. సాం[(ప్రదాయం. కథలో జరిగిన స్టీతి ఇదే. హరిజనులకు 
మంగలిలు బాండుమేలం పట్టరు. సరే సవర్థ్ణులు పెల్లి జంటగా స్వేచ్చగా బజార్లో కూడా ఊరే గించుకోడాన్ని 
సహించలేకపోయారు. వారి సంతోషాన్ని కాలదన్నే ధోరణిలో అవమానపరచారు. రెడ్డి మీద గౌరవంతో 
నూతన దంపతులు అతని ఇంటికి పోతే మర్యాద లేదు సరికదా తీ(వ్ర అవమానం ఎదురైంది. సమాజంలో 
మంచికి మానవతకు చోటులేదు. ఎదురు తిరిగేవాడే సాధించగలుగుతాడు. ఇనాం రెడ్డి ఇవ్వకపోవటం 
. ముఖ్యంగా వుంది. కాళ్ళు మొక్కించుకోకపోవటం (ప్రథానంగా వుంది. కాళ్ళు మొక్కటానికి ఊరేగింపు గా 





| | ` 5५ ఉంది. అందుకు దిక్కరించటం ఉంది. కానీ వాళ్లతో రెడ్డి కాళ్లకు మొక్కి ఇనాంతెచ్చుకోను అని 





జాయప్పు కూడా అనకపోవటం వల్ల కథ బలవంతుల పక్షంగానే జరిగినట్టు స్పష్టమవుతుంది 
3.2.9.7 తొందరపడి ఒక కోడి ముందే కూసింది: ఆ ఊరి హరిజనులకు జరిగే అన్యాయాన్ని చి|త్రించే 
కథ. రచయిత ఆరవేటి (శ్రీనివాసులు. ఊరికి దూరంగా హరిజనవాడ. ఆ ఊరిలో భూస్వామి సుబ్బారెడ్డి. 








హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 83 


వాడంతా అతని మాటే వినాలి, ఆవాడకు ఒకసారి రాడికల్స్‌ యువకులు వెళ్లి సుబ్బారెడ్డి మీ(శ్రమను 
దోచుకుంటున్నాడని తన ఆస్తిని వృద్ది చేసుకుంటున్నాడని నూర ఎకరాలు బంజరు భరాములను 
ఆ(క్రమించుకుంటున్నారని, దోపిడిదారుడని, కథలాగా చెప్పారు. ఈ కథ విన్న హరిజనులు సుబ్బారెడ్డినే 
తిడుతున్నారని అక్కడ నుండి ఒక్కొక్కరే జారుకొన్నారు. ఈ లోగా సుబ్బారెడ్డి మనుషులువచ్చి రాడికల్స్‌ 
యువకులైన వెంకటేశు, పెద్దిరాజు, నడిపి రాజు చిన్న రాజులను పిలుచుకెళ్తారు. తమకు దెబ్బలు తప్ప 


వనుకొన్నారు. సుబ్బారెడ్డి రాడికల్స్‌ యువకులకు ఆ రా(త్రి భోజనం పెట్టి ని(ద్ర పోమన్నాడు. తెల్లవారి ' 


బ్బారెడ్డి రాత్రి నన్ను గూర్చి తిట్టిన వెంకటేశుతో ఆ తిట్లకు అర్థాలు చెప్పించుకొన్నాడు. ఆమాటలు 
అధ్థం చేసుకొన్న సుబ్బారెడ్డి వెంకటె శుతో “బాగా జె నావు సంటోడా! అట్టయాడికి బోయినా మన వాళ్ళ 
గురించి యిట్లనే జాపాండు రాచ్చసులనా, బకాసురులని, సంపకతింటారని, కాలుకింద ఐసినలుచ్చారని 
छ > లేకపోతే ఈనా కొడుకులు మన మౌటింటారా''65 అన్నాడు. వెంకటేశుకు అర్హ నూటా పదహారు 
ఇచ్చి వారికి బండి కట్టిసాగనంపొడు, 

సంఘంలో హరిజనులకు తీ(వ్ర అన్యాయం జరుగుతున్నదని తెలిసి రాడికల్స్‌ వారిని చైతన్య వంతులను 

చేయదలచినారు. ఊరూరు తిరిగి హరిజనులను మోసం చేస్తున్న భరాసాముల దోపిడి ఖ్రతిగతులను 
వివరించారు. దీని వల్హ హరిజనులు ఇంకా భయపడే స్థితిని కథ బోధిస్తుంది. కథలో వెంకటేశు సుబ్బారెడ్డిని 
గరార్చి హరిజనులకు (క్రూరంగా చెప్పితే అందుకు సుబ్బారెడ్డి సంతసించాడు. తనంటే హరిజనుల. 
భయపెట్టడానికి అది మంచి మార్గం అన్నాడు. హరిజనులను చైతన్య వంతులను చేయదలిస్తే అ(గ్రవర్థాల 
గరార్చి (క్రూరంగా చెప్పవద్దని సాధ్యమైనంత వరకూ హరిజనుల్లోని లోపాలనే బయటాపట్టడానికి 
ప్రయత్నించమని రాడికల్ళ్‌ను హెచ్చరించింది ఈకథ. 
3.2.9.8 ఏటిపాట - హరిజనుడు సవర్ణ (స్త్రీని తీసుకెళ్లితే వచ్చే కష్టాలను చిత్రించే కథ రచయిత 
గౌరునాయుడు. పైెడయ్య హరిజనుడు. ఊరూరు తిరిగి కథలు చెప్పి బీవనంగడిపేవాడు. ఒక ఊరిలో 
కథలు చెప్పుతుండగా నాయుడు వల్ల ఆదాయం రాక ఒక ఊరిలోనే స్థిరంగా వుండిపోయాడు. ఆ ఊళ్లో 
నాయుడు సూరమ్మషపై కన్ను వేశాడు. పైడయ్యను తన ఇంట్లోనే కూలీకి వుండమన్నాడు. అందుకు పైడయ్య 
అంగీకరించాడు, పైడయ్య మాస్టర్‌ బాబు పెట్టిన సంఘంలో చేరాడు. సూరమ్మఎప్పుడైనా తాను నాయుడు 
కామానికి బలికాక తప్పదనుకుంది. అప్పుడప్పుడు భర్తతో పాటు నాయుడింటికి పోయి పనులు చేసేటి ఒక 
రోజు సంఘం వాళ్ళు మీటింగు పెట్టి మరుసటి రోజు ఆ ఊరి బంజరు భూములను సాగుచేసుకోగలిగారు. 


విషయం తెలిసిన నాయుడు. అక్కడికి వెళ్లిపాలాన్ని సాగు చేస్తున్న పైడయ్యను చూసి కోపపడ్డాడు. ठ 


పోలీసులొచ్చి పైడయ్యను మరి కొందరిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. సంఘం ఒత్తిడి వల్ల పైడయ్య సమూహాన్ని 
పోలీసులు వదిలిపెట్టారు. ఆ రా(త్రిలోనే పైడయ్య తన ఊరికి వస్తూండగా దారి మధ్యలో నాయుడు 
మనుష్యుల చే హత్యకు గురయ్యాడు 

సవర్ణ్ణులు హరిజను స్రాలను ఏమిచేసినా అడిగే దిక్కువుండదు. కాని అదే విషయం హరిజనులు 


చేస్తే వాళ్ళు బ్రతకడంకష్టం. కథలో పైడయ్య స్థితి అదే. పైడయ్య మంచి పాటగాడని మనసుపడిన సూరమ్మకు | 


చివరికి తినడానికి తిండిలేక తోటీ కులం వాడైన నాయుడు ఇంట్లోని పని చేయవలసి వచ్చింది. గ్రామంతరుపున 
వున్న బంజరు భామిని సంఘం వాళ్ళు సాగు చేసుకోవడానికి ప్రయత్నిస్తే సవర్ణులు వారిని సంఘ 
` వ్యతిరేకులుగా చిత్రించారు. తన ఇంట్లో పాలేరుగా వుంటూ తనపై ఎదురు తిరిగిన పైడయ్యను నాయుడు 

_ హత మార్పాడు కథలో రచయిత సవర్షుల ఎదుట హరిజనులు అభివృద్ది చెందడానికి (ప్రయత్నిస్త 
జరిగేవిషయాన్ని వివరించాడు.. ఇది సవర్ణ్ణలు చేసే దుర్మార్గం చి(త్రించబడిన కథ. అయితే హరిజనులు 











0 






















84 తెలుగు కథానిక - హరిజన జీవితం 


భయపడకుండా సవర్థులు ఎప్పుడు ఎలా (ప్రవర్తిస్తారో (గ్రహించి మసలుకోమనే హెచ్చరిక ఉంది 
3.2.9.9 కొత్తదారి :- న్యాయం కోసం పోరాడే హరిజనులను సవర్ణ్ణులు రాడికల్స్‌ గా ముద్రవేసిన కథ 
రచయిత పినాకపాణి. రాములు నాగమ్మ కొడుకు అతనికి భూమిపైన దొరలొపైన నమ్మకం లేదు. ఈ రెండు 
తమ (బ్రతుకులను బాగు చేయవని ఆలోచించేవాడు. ఒకసారి హరిజన గుడిసెలు దగ్గమనుతున్నాయి. వాటిని 
ఆర్చడానికి వాడలో నీళ్ళాలేవు, హరిజనులు వాడ దగ్గర శివాలయ బావి నుండి నీళ్ళు తీసుకొచ్చి గుడిసెలను 
ఆర్చుతున్నారు. ఈ లోగా సవర్థులు వచ్చి హరిజనులు, శివాలయ బావిలో నీళ్ళు తీసుకోవడం వల్ల బావి 
శివుడు మైలపడుతాయని, ఊరికి అరిష్టం జరుగుతుందని తిట్టుతూ నీరు ముట్టుకోవద్దన్నారు. దీనికి 
(పైనడెంటు కొడుకు బాబులు రెడ్డి న్యాయకత్వం వహించాడు. హరిజనులు నీళ్ళు తీసుకెళ్లకపోతే తము 
గుడిసెలు బూడిద పాలవుతాయని (ప్రాధేయపడ్డారు ఈ వషయం గ్రహించిన సవర్ణులు తమపై హరిజనుల 
ठ = చేశారని, తెల్లవారే.లోగా పోలీసులను ఊరిలోకి రప్పించారు. పోలీసులు హరిజన వాడకు వచ్చి 
హరిజనులందరిని చిదకబాదుతూ అరెస్ట్‌ చేస్తున్నారు. రాములును పట్టుకోవడానికి (ప్రయత్నిస్తా కొత్తదారి 
వెతుక్కొని రాడికల్ఫ్‌లో. చేరాడు. | 

నేడు తోటి వ్యక్తి అభివృద్ది చెందడం ఎదుటి వానికి 8 పురికొల్బుతుంది. అది ఈ सरह" 
పైగా హరిజనులు తమ హక్కుల కోసం పోరాడటం అంటే సవర్ణుల ఉనికి దెబ్బతింటుంది. సమాజ 
పరిణామంలో భాగంగా హరిజనులు ఆపదలో తమ హక్కులను వినియోగించుకుంటే అగ్రవర్ణాల వారు 
సహించ. లేక పోయారు. రాములు ఎదురు తిరిగే మనస్తత్వం వున్నవాడు కాబట్టే వాడిని తమ అడ్డును 
తొలగించుకోవడానికి రాడికల్స్‌ గాము ॥ద్రవేశారు.. హరిజనులు చైతన్యవంతులు కావడానికి (ప్రయత్నిస్తే 
నమాజం వీరికిచ్చే కానుక ఇది 

3.2.9.10 ముఖర వుుఖం - హరిజన ఉపాధ్యాయులను గూర్చి వివరించే కథ. రచయిత సింగమనేని 
నారాయణ. కథకుడి బీద కుటుంబం తండ్రి సవర్గుల ఇళ్లల్లో జీతం చేసేవాడు. చిన్నతనంలో తమ కుటుంబం 
చాలా ఇబ్బందులకు గురైనా కథకుడు బాగానే చదువు కొన్నాడు. ఊరికి నాలుగు మైళ్ల దూరంలో వున్న 
హాస్కూల్‌నందు ఉన్నత విద్య నభ్యనించాడు హాస్టల్‌ లోనే భోజనం చేసూ బి.ఇడి పూర్తి చేశాడు 
ఉపాధ్యాయుడు గా ఉద్యోగం సంపాదించాడు. తోటి సమాజం అతనిని. “' రిజర్వేషన్‌ కోటాలో ద్యోగం 
కొట్టేశావ్‌ అదృష్టం అంటే మీ ఎస్పిగాల్లదే.''66 అంటెబాదపడ్డాడు.. ఉపాద్యాయుడై వెంకటాపురం సెకండరీ 
గ్రేడ్‌ స్కూల్‌కు వెళ్ళారు. వెళ్ళడంతోటి (గ్రామంలో వ్యక్తితో పరిచయం చేసుకొని హోటల్‌లో కాఫీ (ख 
తాను ఉద్యోగం చేయనలసిన పాఠశాలను చూశాడు. అక్కడ చాలా కాలంగా పాఠశాల భవనం. కూలిపోవడం 
వల్ల దగ్గరలో నున్న ఆంజనేయ స్వామి దేవాలయంలో. పాఠశాల పెట్టారు...ఆ పాఠశాలలో అది.వరకే వున్న 
ఉపాధ్యాయుడు హరిజనుడు కావడం వల్ల దేవాలయం బయట ఎ(ర్రటి ఎండలో నెత్తిన గడ్డ వేసుకొని 


_ ఎల్హలకు చదువు చెప్పుతున్న ఉపాధ్యాయుడిని చూసిన కథకుడు తనదీ ఆదే (బతుకే. అనుకొని నివ్వెర 
పోయాడు... 





హరిజన విద్యావంతులకు కూ అడుగడుగునా అవవూానాలు, సూటి పోటిగా మాటలు 
` తప్పవ్షనడానికి ఈ కథ తార్కాణం. కథలో కథకుడు విద్యావంతుడై ఉద్యోగం సంపాదిస్తే సమాజం రీజ షన్‌ 
కింద వచ్చిందని, అది ఆతని కష్టానికి ఫలితం కాదని హీనంగా చూసింది. ఉదో 51० వచ్చి పల్లెకు వెళ్ళితే 
అక్కడ గుడిబయట చదువు చెప్పాల్సిన స్థితి ఈస్టితినేడు సమాజం అభివృద్ది చెందినా అనాగరిక ఆటవిక 
స్తా ప్రదాయలతో మగ్గే సమాజంలా కన్పిస్తుంది. ఒక విద్యావంతుని కూడా కులం పేరుతో దూరంగా 
వుంచడం. మానవ (ప్రవృత్తికే మాయని మచ్చ 














హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 85 


3.2.10 సంస్కరణోద్యవుం - సంస్కరణోద్యమం లో భాగంగా హరిజనుడు సవర్లుని పంచన చేరి 
ఇబ్బందులకు గురికావడం చి(త్రించే కథ. రచయిత కొనకళ్ళ వేంకటరత్నం. చక్రవర్తి జమీందారీ బిడ్డ 
చిత్రలేఖనంలో డిట్ట. తండ్రి చనిపోవడంతో ఆస్తి అన్యాక్రాంతం అయ్యింది. భార్య ఉమాదేవి కూడా విరక్తి 
పొంది ఆత్మహత్య చేసుకొంది. అప్పటికి వారికి మూడు నెలల కొడుకున్నాడు. వాడి పేరు బాబి. ఆ 
స్టీతిలో మనోవిఖలుడైన చక్రవర్తి కొడుకును అమ్మమ్మ ఊళ్ళో విడిచి ఇతర దేశాలకు వెళ్ళి పోయా 
తిరిగి వచ్చి విశాఖపట్టణంలో కొడుకుతో సంసారం సాగిస్తున్నాడు. అప్పుడే దేశవ్యాప్తంగా హరిజనోద్దరణ 
పాటించాలని నాయకులు పట్టుపట్టడంతో సవర్ధ్థల (ప్రతిఒక్కరూ ఒక హరిజన విద్యార్థిని తమ ఇంట్లో 
వుంచుకొని విద్య నేర్పించాలని నిర్ణయించారు. చక్రవర్తి నాయకుని మాటలు కాదన లేక. ఇష్టం లేకున్నా 
గోవిందుడు అనే హరిజన విద్యార్థిని తన ఇంట్లో వుంచుకున్నాడు. అంతకు మునుపున్న పనిమనుషుల్లో 
ఒకరిని తీసివేశాడు. గోవిందుడు చదువుపై ఆ సక్తి వున్నవాడు. వాడు చదువుతుంటే చక్రవర్తి సహించేవాడు 
కాదు. ఏదో పని పురమాయించేవాడు. ఎప్పుడు బాజీని ఆడించడానికే గోవిందుడికి కాలం జరిగి పోయేది 
అస్పుటీనుండి బడిలో టీచరు చక్రవర్తి వాడిని తరచుగా కొట్టేవారు. ఒక్కొక్కసారి ఈ రెండు బాధలు 
భరించలేక గోవిందుడు బడి, చక్రవర్తి ఇళ్ళు ఎగగొట్టేవాడు. బాజి, గోవిందుడు ప్రాణ స్నేహితులయ్యారు 
ఒకరి నొకరు విడిచి వుండలేకసోయారు. ఇది చక్రవర్తికి రుచించలేదు. అప్పటినుండి చక్రవర్తి బాజికి 
దగ్గరవడానికి ప్రయత్నించాడు. గోవిందుడిని వాళ్లింటికి వెళ్లమన్నాడు. ఒకసారి గోవిందుడు దొంగగా వచ్చి 
బాజిని చూడటానికి ప్రయత్నిస్తే చక్రవర్తి కొట్టాడు. ఆ రా(త్రిలోనే గోవిందుడు ఇంటికెళ్ళుతూ దారిలో 
పామును చూశాడు. ఇంటికెల్లీ జ్వరంతో పడిపోయాడు. అప్పటినుండి గోవిందుడు చ[క్రవర్తి ఇంట్లో 
వుండటానికి నిరాకరించాడు ee 
| సంఘ సంస్కరణవాదులు సమాజాన్ని అర్థం చేసుకోకుండా వారి సిద్దాంతాలను రుద్దడానికి 
ప్రయత్నిస్తే పరిస్టితి ఎలా వుంటుందో రచయిత వివరించాడు. కథలో విద్య పట్ట ఆసక్తి వున్న గోవిందుడు 
తన ఇంటూ వున్నప్పుడు తిండి లేక పోయినా గొప్పుసౌకర్యాలు లేకపోయినా విద్యావంతుడు కాగలిగాడు. అదే 
ధనవంతుడి ००९९ గొప్పగా చదువుకోవాలని ఆశించిన గోవిందుడికి నిరాశ ఎదురెంది వచ్చిన చదువుకే 
గండిపడింది. గోవిందుడు రెంటికి చెడ్డ రేవడిగా తయారయ్యాడు. అలాంటి సంస్కరణలు అభివృద్ది 
చెందవని, మానవుని మనస్తత్వంలో మార్చు రావాలని రచయిత సలహా 
3.2.11. వుతాంతరీకరణ ౦ - హరిజనులు తరాలుగా వస్తున్న బానిసత్వాన్ని భరించలేక తమ (బతుకును 
మార్భుకోవడంకోసం హిందూ మతం తమకు స్వేచ్చా స్వాతం [త్రాలు (ప్రసాదించలే దని తెలిసి ఎక్కు వమంది 
క్రెస్తవంలోకి వెళ్ళారు. మానవులందరూ సమానమే, అందరూ దేవుని సంతానమే అనే నమ్మకం కలిగించింది 
క్రైస్తవం (21९5 వారు ఇండియాలో (ప్రవేశించునా టికే అస్పృశ్యత వెట్టిచాకిరీ బాగా వేళ్ళుతున్నుకున్నాయి 
అటువంటీ సమయంలో వర్ణ, వర్గ భేదం లేని మతమే (క్రైస్తవ మతమని దేవుని దృష్టిలో అంతా సమానమేననీ 


క్రైస్తవ మిషనరీలు (ప్రచారం చేశారు. హరిజనులు తమ మత వ్యాప్తికైతేనేమి, పలుకుబడికైతేనేమి అనేకమందిని 


తమ మతంలోకి చేర్చుకోవడం వారికి మంచి |ప్రోత్సాహాన్ని ఇచ్చింది. దీనివల్ల హరిజనులు [కైస్తవమతంపై 
బాగా ఆకర్షితులై మతం పుచ్చుక్‌"న్నారు.'|క్రెస్తవం వీరికి విద్య నేర్పటం వల్ల తాము ఇంత కాలం సవర్ధ్థుల 
ఆచారాల వేల్హ్ల ఎంత మోసపోయారో తెలియజేసింది. ఉదో ण्डय) బీవనం గడపటం నేర్సినా. హరిజన 
కస్తవులుగానే చూసింది. ఈ నేపథ్యం తెలుగు కథానికావస్తువయ్యింది. ఆ కథలను పరిశీలిద్దాం 
3.2.11.1. వ్యత్యయంం ~ మతం ముసుగులో అ॥క్రమాలను చిత్రించే కథ. దీని రచయిత వేలూరి 
శివరామశ్నా స్త్రీ. రాముడు కాటని కొడుకు. సోములు నరసింహులు కొడుకు. చిన్నతనం నుండి కాటడు 

























86 తెలుగు కథానిక - హరిజన జీవితం 
నరసింహుని పాలేరు . కాటుడిని నరసింహులు ఆర్థికంగా ఆదుకొన్నాడు, పెళ్ళిచేసి भे కట్టించాడు. అందుకు 
(ప్రతిఫలంగా కాటడు, నరసింహులును రెండుసార్దు చావునుండి కాపోడాడు. కాటడు తన వద్దనున్న డబ్బును 
సోములు వద్ద వుంచి రామునికి కస్టాల్గొ ఇవ్వమని చనిపోయాడు. తన ఆస్తిని తన తం డ్రిమి (త్రుడైన నరసింహులు 
కొడుకు కాజీయడం వల్ల తినడానికి తిండి లేని వాడయ్యాడు. ఆకలితో అలనముటిస్తూన్న రాముడిని |క్రెస్తవ 
ముతస్టురాలైన రెబెకా చేరదీసింది. ఇద్దరూ (ప్రేమించుకొని ఫాదరీ సహాయంతో ५०० పుచ్చుకొని పెళ్లి 
చేసుకొన్నారు రెబెకా పంతులమ్మగా, రాముడు జకరయ్యగా మారి పంతులు ఉద్యోగాలు చేసేవారు. వారి 
కొచ్చిన జీతమంతా మత పుస్తకాలు కొనడానికే సరిపోయేది జకరయ్య పొట్ట నింపుకోవడం కష్టమైందని 
ఫాదరీతో చెప్పితే ఫాదరీ మీనల్ల వారందణుం మాకు బానిసలు బానిసల మీద నుంపవలసిన దయ నాకు 
తెలియును. నేను చేయకలిగినంత ఉపకారం చేసితిని''67 అన్నాడు. మరుసటి రోజే జకరయ్య ఉద్యోగం 
ఊడిపోయింది. అప్పుడు జకరయ్య ““ఏ మతంలోనూ తప్పున్నది స్వార్థపరుడగు మానవునిలో గాక”'68 
ననుకొన్నాడు. | 

రాముడు జకరయ్య గా మారితే తము (బ్రతుకు బాగుపడుతుందని తలచాడు. ఉద్యోగం 
సంపాదించుకో వచ్చుననుకున్నాడు. మంచి భవిష్యత్తు వుంటుందని తలచాడు. అయితే అక్కడ రాముడి 
ఆశలన్నీ గగనకుసుమాలే కాగా అవమానం రెండింతలైంది. పంతుల ఉద్యోగం చేస్తున్న జకరయ్యకు (శ్రమ 

దోపిడి కన్పించింది. అది అన్యాయం అంటే ఉద్యోగం నుండిగెంటివేయబడ్డాడు. సర్వమతాలూ సమానమేనని 

మతం కూడుపెట్టదని తెలుసుకొన్నాడు. మతం ముసుగులో అన్యాయాలు చేసే ఫొదరీ కన్నా తన అస్తిని | 
స్వార్థంతో కాజేసిన సోములే మిన్న అనుకొన్నాడు. మానవుడిలో స్వార్థంవున్నంత వరకూ నుతాలు ఏమీ 
చేయలేవని గుర్తించాడు 
3.2.11.2. ఇలాంటి ९ ००९०००४५ ~ హరిజనులు తవు (బతుకు వరార్చుకోసం వేంతాలను ` 
మార్చుకోవడాన్ని చిత్రించిన కథ. రచయిత (శ్రీపాద సు(బ్రహ్మణ్య శ్నాస్త్రి | 

ఆ ఊరిలో తరాల నుండి మాదిగలకు చిన్న చెరువు. సవర్ణులకు పెద్ద చెరువు ఉండేది. ఎవరి 
చెరువులో వాళ్ళు నీళ్ళు తీసుకొనేవారు. మూడేళ్లకొకసారి చెరువులో నీళ్ళుతోడి సవర్ధులు చేపలు పట్టుకొన్నాక 
హరిజనులు దిగి చేపలు పట్టుకొనేవారు. హరిజనులు అప్పుడప్పుడే క్రెస్తవ మతాన్ని స్వీకరిస్తున్న సందర్భంలో 
మాదిగల చెరువులో కుష్టరోగి లచ్చుంగాడు పడి చనిపోయాడు, అందువల్ల మాదిగలు పెద్ద చెరువులో 
నీళ్ళు తీసుకోవడానికి నిశ్చయించుకొని గ్రామంలో పంచాయతీ పెట్టించారు. పంచాయతీలో సవర్థులు 
కిరస్తానీవాళ్లనడిగి ఒక బావిని (త్రవ్వించుకో మన్నారు. మరొకరు పెద్ద చెరువులో నీళ్లను మీకడవలలోకి 
పోయడానికి ఇద్దరు మనుషులను జీతం పెట్టుకోమన్నారు. అందుకు హరిజనులు నిరాకరించి నౌకరు విస్పన్న 
నాయకత్వాన పెద్ద చెరువులో నీళ్ళు తీసుకోవడానికి (ప్రయత్నించగా సోమయాజులు తిరస్కరించాడు 

ఆ మరునాడే (క్రైస్తవ పంతులు ఈ విషయాన్ని తాలూకా కాంగ్రౌస్‌ అధ్యక్షుడికి హరిజన "సేవా 
_ సంఘం అధ్యక్షుడికి రిపోర్టు చేశాడు. వారి ధోరణి లో వారు సహాయం చేసామని వాగ్దానాలు చేశారు. ఈలోగా 
విస్సన్నపంతులు వద్దకు పోయి తాను ముం మతంలో చేరుతున్నానని, అప్పుడే సవర్ణులతో సమానంగా - 
వుండవచ్చునని చెప్పాడు వరున్తిం మతస్థులు కూడా విస్పన్నను తవు వుతంలోకి చేర్చుకోవడానికి | 
అంగీకరించారు. ररी) కరీంసాబ్‌ సహాయంతో =© మతం స్వికరించి ఇస్మాయిల్‌ అయ్యాడు. కరణం 
ఇంట్లోకి వెల్లి సలాంచేశాడు కరీంసాబ్‌ ఇకస్మాయిల్‌ను సవర్ధులతో సమానంగా చూడాలని కరణ ంతో చెప్పాడు 


మ్ముంలు అధికారులు కావడంవల్ల సవర్ధ్థులు ష్యాం లేకున్నా అంగీకరించారు ఇస్మాయిల్‌, కరీం పెద్ద చెరువులో 
స్నానం చేశారు 











హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 87 


తరతరాలుగా తమ సామాన్య హక్కులు కూడా సాధించుకోలేని హరిజనులు इ మతంలోకి 
చేరినా సాంఘికంగా వారిస్థితి మెరుగుపడలే దు. ఆ వుతంలో మాదిగ [इ ००, మాల క్రెస్తులు అని అనడం, 
వారిని దూరంగా వుంచడం వల్ల అందరూ సమానమే నని భావించే (క్రైస్తవ మతం హరిజనులకు కలిగించలేని 
సాంఘీకౌన్నత్యాన్ని, మహమ్మదీయ మతం ఎలా కలిగించిందో తెలియజేసిందీ కథ. సామాజిక వాస్తవికతను 
చిత్రించే ఈ కథ పాఠకులలో ఆలోచన రేకెత్తించింది. చైతన్యవంతులను చేసింది. సమాజాన్ని పీడిస్తున్న ఒక 
వాస్తవిక సమస్యను హేతువాద దృష్టితో అనుశీలించిన జీవిత సత్యాన్ని (ప్రతిభావంతంగా చి(త్రించిన రచన 
ఇది. ఒకప్పుడు కాంగ్రాస్‌వారు హరిజన సేవాధోరణి ని హిందీ, ఖద్దరు (ప్రచారాలను రచయిత హేళన చేశాడు. 

హరిజనులు అభివృద్ది కోసం [इ > మతం స్వీకరిస్తే అక్కడ వారికి ఆశలు |(ప్రబలాయి కాని, 
తీరలేదు. తీరుతాయన్న ఆశలు కూడా ఇంకిపోయాయి. కను చూపు మేరలో కూడా కనిపించలేదు. 
అందుకోసమే వారు ముస్తీంలయి సమానత్వం పొందారు. సవర్ణులు కూడా, ముష్రీంలు అయిన తర్వాత 
వారిని తమతో సమానంగా చూడగలిగారు. 
3.2.11.3. బీవనగవునం - కులాంతర వివాహం చేసుకొన్న బ్రాహ్మణ (స్తీ తన తల్షి తం|డ్రులను చూడలేక 
పొందిన మానసిక వ్యథ కథ. రచయిత చితూరి కోటేశ్వరరావు. పెద్ద నారాయణ పాపయ్య శాగస్త్రీ పాలం 
పనులు చూస్తూ అక్కడే చిన్న గుడిసెలో వుండేవాడు. అతని కొడుకు చిన్న నారాయణ బి.ఏ పూర్తి 
చేశాడు. ఉన్నత విద్య చదివి కళాశాల లెక్చరర్‌ కావాలన్న ఆశతో వుండేవాడు. ఒకరోజు పాపయ్యశ్నాస్త్రీ తన 
కూతుళ్లతో సహా పొలం చూడటానికెళ్లి నారాయణను బాగా చదవమని ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేస్తానని 
చెప్పాడు. మరుసటి రోజు తన ఇంటిీకి రమ్మన్నాడు. ३०९१ కెళ్లిన నారాయణపై అరుంధతి మోజుపడింది. 
వారిద్దరూ (పీమించుకొని పెళ్ళిచేసుకొన్నారు. కన్న తండ్రికి తలవంపులు తెచ్చినందుకు అరుంధతి ఆ 
గ్రామంలో ఉండక పట్టణానికి తన భర్తతో పాటు వెళుతుండగా రైల్వే స్టేషన్‌లో వీరిద్దరిని అనుమానించిన 
పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్ళారు. అక్కడ పో లీసు అరుంధతిని మానభంగం చేయడానికి తలపెట్టుగా ఇన్‌స్నెక్షర్‌ 
చం[ద్రం ఆమెను రక్షించి భార్య భర్తలిద్దరిని ఒక (ప్రెస్‌లో కంపోజిటర్స్‌గా ఉద్యోగం ఇప్పించాడు. నారాయణ 
అరుంధతి స్వశక్తితో ఒక (दरशल ధనవంతులయ్యారు ఒకరోజు అరుంధతి తన తం|డ్రిని చూడటానికి 
వెల్లితే ఆమె అక్కలు నిరాకరించారు. తం(డ్రి తనవలనే మానసిక వ్యధకు గురై చనిపోయాడని తెలిస తానూ 
మానసికంగా కృంగి అనారోగ్యానికి గురై ఆసుపత్రి చేరింది. తన బంధువుల కోసం తపిస్తే ఎవరూరాలేదు 
చివరకు పూర్వం ఇన్స్‌్న్నాక్షర్‌చం[ద్రం (ప్రస్తుతం అడిషినల్‌ యస్‌.పి. స్థాయిలో ఆసుపత్రికి వచ్చి, ఎవరో 
రాలేదని మనం వాళ్ళపై బెంగపెట్టుకోకూడదని, మన [బ్రతుకులు మనం జీవించాలని అరుంధతికి ధైర్యం 
చెప్పాడు. 
కుల సమస్య ద్వారా బాధపడుతున్న పీడిత తాడిత జనోద్దరణకు కులాంతర వివాహాల ద్వారా. 
పరిష్కరించడానికి చేసిన రచయిత (ప్రయత్నం జీవన గమనం. ఒక (బ్రాహ్మణ భు హరిజన యువకుని ధైర్యంగా 
వివాహం చేసుకొని అభ్యుదయం వైపు పయనించడానికి ప్రయత్నించింది. ఆ తపనలో కన్నతండ్రి పుట్టినింటిపై 
నున్న మమకారం వల్ల మానసిక వ్యధకు గురైంది. తనకు దూరమైన వారికోసం తపన పడింది. ఆ తపనలో 
తనకు సహాయం చేసి తన జీవితాన్ని నిలభై టన చం(ద్రం ఓదార్చు ద్వారా రుంధతి ఆపదలో ఆదుక్‌'న్న వారే 
బంధువులని తెలుసుకోగలిగింది. చేసిన తప్పుకు పశ్చాత్తాప పడకూడదని, తనమీద అభిమానం లే నివార? 
తన అభిమానం ఆప్యాయత పెంచుకోకూడదని, వాటినే మనస్సులో పెట్టుకొని జీవితాంతం మానసిన 
వ్యథకు గురికా కుండా సుఖంగా జీవించడం ఆరోగ్యానికి మంచిదని రచయత తెలియజేశాడు 





































88 తెలుగు కథానిక - హరిజన జీవితం 
3.2.11.4. విశనరుడు - మానవులందరూ 2 క్కటెనని నిరూ ఎంచిన కథ. రచయిత డా, సుగుణ రావు, 
బదరీనాథ్‌ కెనడాలో తత్త్వశాగస్త్ర ప్రొఫెసర్‌. కొన్ని సంవత్సరాలకు తన ఊరికి తిరిగి వచ్చాడు. తన తండ్రి 
కాలంలో హరిజన తఎటయ్య తన అరెకరంపా లాన్ని అభివృద్ది చేశాడు. పంట పండించాడు ఇప్పుడు తన 
కాలంలో అదేపని హరిజన ఓబిలేసు చేస్తున్నాడు. రేపు ఓబిలేసుకొడుకు కూడా అదేపని చేస్తాడు. బదరీ నాథ్‌ 
ధనవంతుడు. ఎందరో పిల్ల నిస్తామన్నారు. కాని ఆతను. వివాహం చేసుకోలేదు. సమాజంలో ఓబిలేసు 
కుటుంబాలు బానిసత్వం క్రిందే మగ్గుతున్నామని తెలిసి సహించలేక ఓబిలేసు కొడుకును దత్తత తీసుకొన్నాడు 
ఆ అబ్బాయి పేరు గౌతం. ఉన్నతవిద్య చదివి డాక్టరయ్యాడు. (ప్రక్క గ్రామం డాక్టర్‌ శివరామమూర్తి తన 
కూతురుతో గౌతంకు పెళ్లి చేస్తున్నామన్నాడు, ఆ డాక్షరు కూతురు [పీంకుమార్‌ అనే ఒక హరిజన టీచర్‌ 
ను (ఇమించింది, वमह ఆ (పేంకుమార్‌ను అక్కడనుండి బదిలీ చేయించి కూతురును అమెరికాలో 
సెటిలైన డాక్టర్‌ కిచ్చి పెల్లి చేశాడు, శివరామమూర్తిలాంటి. వాళ్లెందరో డాక్టర్‌ గౌతంకు పిల్లనిస్తామన్నారు 
తన కొడుక్కి పేద పూజారి బిడ్డతో వివాహం జరిపించాడు. ..... | | 
[ బదరీనాథ్‌ అభ్యుదయ భావాలు కలవాడు. సవరాజంలో హరిజనులకు అంటగట్టిన 
అంటరానితనాన్ని వదిలించడానికి_ (ప్రయత్నించాడు. . దాని ఫలితమే గౌతం ఉన్నతుడయ్యాడు. తమను 
నే. మైలపడుతారన్న ఆలోచన వున్న బ్రాహ్మణ కుటుంబంలో పెళ్లి చేసుకోగలిగాడు (బాహ్మణ 
సంప్రదాయాలను... కూకటి దేళ్లతో సహా పెకలించడానికి ప్రయత్నించాడు. శివరామమూర్తి.తన కూతురు 
ఒక హరిజనున్ని (>>> సహించలేని వ్యక్తి ఒక, అ(గకుటుంబంలో పెరిగిన హరిజనునికి తనకూతురు 
నివ్వడానికి, ప్రయత్నిస్తాడు. ఇధి.అతని కులతత్వస్వార్థము...  .. ._ .._.- <. 
నేడు సమాజంలో ఈ సరిస్టితి त. ఏ అగ్రవర్ణంవారు. ఒక హరిజనుని దత్తత తీసుకోరు, అభ్యుదయ 
.భావాలుగల డాక్టర్‌ యం. సుగుణారావు హరిజనులకు ఉన్నతస్టాయిని కల్పించాలనే తపన చేతనే ఈ కథను । 
రచించాడని చెప్పవచ్చు | [वि | 
3.2.12 (త్రాగునీటి సవంస్యలు :- మనిషి బీనించడానికి, ఆహారం ఎంతఅవనసరమో అంతకన్న ఎక్కువ 
నీరు అవసరం. ఆహారం లేకుండా కొన్నిరోజులైనా ఉండగలం కాని నిళ్ళులే కుండా ఒక్కనిముషం (బతకలేం. 
గంగ సర్వపాపాలను వారిస్తుంధంటారు.. అది ఎంతవధకూ నిజమోకాని ఎదుటి మనిషి (ప్రాణాలను మూత్రం 
క్కొంతధ్లుంది హరిస్తుంటారు. 96 జాతి పర్గం కావచ్చు ల్లేదా. మరేకారణం. అయినా కావచ్చు. జాతిపరంగా 
లేదా, కులపరంగా, ఊరిబయట నివసిస్తున్న వాళ్ళు. హరిజనులు. కొ 
.హరిజన్గులను తమకు దూరంగా వుంచారు సవర్ణ్ణులు గుడి బడి, బావి మొదలైన నిష ४ 
(ప్రత్యేకంగా ఏర్పరచారు. ఏపరిస్థితులైనా హరిజనులు ఈ నియమాలు అతి(క్రమిస్తే శిక్షార్డులవుతార్హు ఆశిక్ష 
ఎంత. కరినంగానైనా , వుండవచ్చు తాము కష్టపడి బావులు: త్రవ్వి చెరువులు కట్టితే వాటిలో నీరే, త్రగడానికి 
२९ ©; అవుతారు. १6.0.08) బహుమానం . | ~ ~ . 
| | ఒకవైపు కుల సమాజం పోవాలని, వర్గసమాజం నశించాలని ఉపన్యాసాలు, కర పత్రాలు, సంస్కర్తలు 
౫రితెత్తి ఐించుక్‌"ంటున్నార్లు.. సవుసమాజ నిర్మాణాన్ని ఆశి స్తున్నారుం.. కాని, ఈ మార్చు రెండు 
వర్గాలల్‌*నూ ర్లావాలి, అప్పుడే సమానత్వం రాగలదు, కాని ఈనాటికీ एष षद्‌, హరిజనులు పడే ఇబ్బందులు 
రులు ఆభివృద్ది. చెందలేదనడానికి నిదర్శనం. ముఖ్యంగా నీటిసమస్య -ఈ సమస్యను ఇతివృత్తంగా 
చేసుకొని అనేకమంది,రచయితలు |వ్రాసిన.కథానికలను పరిశీలిద్దాం 1: | 
-1-. వల్లుపు . :-, హరిజనుల త్రాగునీటి సమస్యను చిత్రించే కథ. రచయిత, అరుణ తార 
హరిజనులందరూ కలసి ఒక బావి తవ్వుకొన్నారు. బావినీటిలో ఫ్లోరిన్‌ శాతం అధికంగా వుండటం వల్ల 
































హరిజనాభ్యుదయం ~ తెలుగు కథానిక 89 ` 


(ప్రతిరోజూ కొందరు చనిపోతున్నారు: హరిజనులు కలరా అని తలచి జాతర పేరుతో ఇంటీకొక పొట్ట లును 
బలి ఇస్తున్నారు. అయినా జనం చనిపోవడం ఆగలేదు. ఈలోగా (ప్రభుత్వ అధికారులు, రాజకీయనాయకులు 
వచ్చి బావినీటిలో ఫ్టోరిన్‌ శాతం ఎక్కువుందని ఆ బావినీళ్టు ప్రాణహని అని త్వరలోనే ९.४6 వేయిస్తామన్నారు 
మాదిగలు తొందరగా బోరువేయవముని |ప్రాధేయపడితే ““తొత్తులంజాకొడుకుల్లారా బావి (త్రవ్విస్తారులే 
దేవుడు ఎలా రాసి వుంటె అట్లా జరుగుతుంది అమృతం (త్రాగిన వారు కూడా చస్తున్నారు''70 అన్నారు 
మరుసటి రోజు హరిజనులు (పైెసిడెంటు రెడ్డయ్య పొలంలో బావిలోని నీళ్లకు వెళ్లితే నిరాకరించాడు. ఈ 
విషయం హరిజనులు (ప్రభుత్వ అధికారులతో విన్నవించినా ప్రయోజనం లేక ఆ బావిలోనే నీళ్ళను త్రాగడానికి 
వెళుతుంటే మంగయ్య పిల్లనాయల్ల్హారా చస్తారురా. ఈ బావి చెడిపోతే ఊళ్ళోబావి ఏమయ్యిందిరా అది 
కూడా మనమే త్రవ్వామన్నాడు. అంతే చిన్న రైతులు రైతుకూలీలు, మాలలు, మాదిగలు కలిసి ఊళ్ళో 
బావికి నీళ్ళ కెళ్ళారు. కరణం (పైసిడెంటు ఆచారాన్ని ఆ మాటలను లెక్క_చేయలేదు. ' 
"ఈకథలో రచయిత అగ్రవర్ణాల వారి ఆచారాలు, సంప్రదాయాలు ఎంత కట్టు దిట్టంగా వుంచాయో 
చి(తించాడు (అనడంటు రెడ్డయ్య్య హరిజనులకు క నీసం పొలంలోని నీళ్ళను కూడా ఇవ్వడానికి 
నిరాకరించాడు. ఆ విషయాన్ని అధికార్తకు తెలియజేస్తే అస్సుశ్యతను రూపు మాపాలని గొంతెత్తి చించుకొనే 
అధికారులు కనీసం నోరైనా మెదపలేదు. సమస్యకు పరిష్కిరాన్నైనా చూలేదు. (ప్రభుత్వం చేయలేని పనిని 
(ప్రజలు చేయగలిగారు. బడుగువర్గాల వారంతా 'ఏకమై ఎవరూ సాధించలేనిది. సవర్ణులు ఊహించలే 86 
సాధించుకొన్నారు. సమస్యను ఐక్యంగా ఎదుర్కోవడానికి సిద్దమయ్యారు. కథలో రచయిత బడుగు వర్గాల 
వారిని చైతన్యవంతులుగా చేయడానికి ప్రయత్నించాడు । । 
3.2.12.2. చెంబుకొక గంగ :- హరిజనులకు సవర్గులు (త్రాగడానికి నీళ్ళు ఇవ్వకపోతే హరిజనులే సొంత 
బావిని (త్రన్వుకొనే 292 చి(త్రించిన కథ. రచయి ४ పులికంటి కృష్ణారెడ్డి, అంకయ్య మాజీ మిలటరీ సైనికుడు 
పూర్వం' ఆ గ్రామంలోనే సవర్ణుల ఇంట్లో జీతం వుండి, వారు పెట్టే కష్టాలు భరించలేక సైన్యంలో చేరాడు 
ఆంకయ్య మాట వాడలో వేదవాక్కు. २२९० నుండి వచ్చిన అంకయ్యకు గ్రామం అభివృద్ది కనిబంచింది 
కాని వాడ అభివృద్ది కనిపించలేదు. హరిజనులు అంకయ్య నాయకతా(న బంజరు భరాముల్లో గుడిసెలు వే 
శారు. వాటీని కూల|[ద్రోయడానికి సవర్ధులు అధికారులతో కలసి పన్నాగం పన్నారు. కాని లాభం లేకపోయింది 
తహశీల్లారు ఒక బుల్‌డోజర్‌తో వచ్చి గుడిసెల ముందు వరుసగా పడుకున్న హరిజనులను నీళ్లకు రానివ్వలేదు 
అందుకు హరిజనులే ఒక బావి [త్రవ్వుకొన్నారు. బావిలో నీరు పుష్మ్క_లంగా వుంది. ఎండాకాలంలో ఊరి 
బావిలో ఎక్కడా $ कदर ©. సవర్షులు అంకయ్య వద్దకు వచ్చి ఆబావిలో నుండి ఊళ్ళోకి పంపులు 
వేయించుకొంటామునే సరికి అంకయ్య నిరాకరించాడు. కలెక్టర్‌ వచ్చి హరిజనులను సవర్థ్థులకు నీళ్ళా 
ఇవ్వమన్నాడు. అందులకు అంకయ్య వాళ్లకు నీళ్ళు ఇవ్వడంలో తమకేమీ "అభ్యంతరం లేదని కాని పంపు 


మాకత్రం వేసుకొ కూడదని పూర్వం వాళ్ళే మాకు నీళ్ళు ఇవ్వలేదని కనీసం మా కడవల్సొకి నీళ్ళు 


పోయలేదన్నాడు. అలాంటిది. మేము ఇప్పుడు పంపుద్యారా అరుతే తీసుకవెళ్ళనివ్వమని ఖచ్చితంగా 
చెప్పాడు ~ ¦ 





గ్రామాలలో తరతరాలుగా (ప్రజలపై పెత్తనాలు.జరొపీ रठड పెత్తందార్ల నుండి హ జనులు 
सिप) స్వాతం త్రాలు సాధించుకొనే 'యత్నమే ఈ కథ. హరిజనులకు ఏ విషయంలోనెనా సవర్గుల సహకారం 


'అని'నిరూపించే కథ. వారికి డబ్బులేక పోయినా శక్తి 'వుంది.' అంతేగాక వారు "సమైక్యంగా వుంటే ఏదైనా | 


6००८8 తెలియజేస్తుంది. కథలో అంకయ్య సవర్గులు నీళ్ళు ఇవ్వలేదని బాధపడలేదు. వాళ్ళు నీళ్ళు 


- చేసుకోగలిగారు 








wa MT +) 














90 తెలుగు కథానిక - హరిజన బీవితం 
మరో విషయం ఏమంటే - సమాజంలో ఏ హరిజనుడైనా సవర్ధుడు తన బావిలో నీళ్ళు ఇవ్వకపోతే 
బాధపడడు కాని సవర్ణుడు తన బావిలో నీళ్లను తీసుకొంటానని హరిజనున్ని అడిగితే నిరాకరించడు. 
కథలో కొంత అవాస్తవికత వున్నా రచయిత హరిజనులను చైతన్య వంతులుగా చేయడానికి తపన పడ్డాడు. 
3.2.12.3. పాహివాం పాహి పాహి :- సవర్ధ్థులు పెట్టే బాధలను భరించలేక [క్రైస్తవం పుచ్చుకొన్న హరిజనుల 
కథ. రచయిత ఎం.సూర్య (ప్రసాదరావు. చెంగయ్య హరిజనవాడ పెద్ద. (గ్రామస్తులు తమకు (త్రాగడానికి 
నీళ్ళు ఇవ్వలేదని చెంగయ్య వద్ద హరిజనులు సమావేశమై వాడ దూరంగా మంచి నీళ్లబావి (త్రన్వుకోవాలని 
నిశ్చయించారు. అనుకొన్నదేతడవు హరిజనులు బావి త్రవ్వడం (ప్రారంభించారు. ఈలోగా గ్రామస్థులు 
హరిజనుల గుడిసెలను అక్కడలేకుండా చేయడంతో మంచినీళ్ళ బావి దగ్గరే గుడిసెలు వేసుకొన్నారు. పాత 
హరిజనవాడ పట్టణ ज మారిపోయింది. 5 श) రోజులకు హరిజనులు కాపురముంటున్న నివాసం జాతీయ 
రహదారికి అడ్డంకి అని, తక్షణం ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయమని అధికారులు ఆదేశించారు. హరిజనులు 
అధికారులకు విన్నవించుకిన్నా (ప్రయోజనం లేకపోయింది. ఇక తమకు న్యాయం జరగదని తెలిసి చెంగయ్య 
నాయకత్వాన इत స్వికరించి, తమవాడకు 'బెత్లెహమ్‌ నగరం” అని పేరు పెట్టుకొన్నారు. అది చూసిన 
అధికారులు గుడిసెలను నేలమట్టం చేయకుండా వెళ్ళిపోయారు 
వర్గ వ్యవస్థకు కట్టుబడి శతాబ్దాలుగా బానిస జీవితం గడుపుతున్న హరిజనులకు సంఘటిత శకితో 
పోరాటం సాగించడం ద్వారా తమ భవిష్యత్తును తీర్చి దిద్దుకో గలమన్న విశ్వాసం కలిగింది. కులం కూడు 
పెట్టదని తమ భవిష్యత్తు మారదని బానిస (బ్రతుకు తప్ప అన్యం వుండదని తెలుసుకొన్నారు. కథలో ఈ 
విషయం కన్పిస్తుంది. సవర్ణులు హరిజనులకు (త్రాగడానికి నీళు ఇవ్వకపోతే వారిని (ప్రతిఘటించే శక్తిలేక 
ఊరికి దూరంగా వెళ్ళిపోయారు. అయినా సవర్ణ్ణులు వీరిని పీడించే ధోరణి లో గుడిసెలను ఖాళీ చేయించారు. 
తప్పని పరిస్టితుల్భ్‌ హరిజనులు సవర్గులు పెట్టే బాధలు భరించలేక इह తమ వాడను రక్షించుకొ 
మేము “ఆలోచనాపరులం' అని నిరూపించుకొన్నారు. శ[త్రుత్వంతోనే వారిపై విజయం సాధించారనడానికి 
_ ఈకథతార్మాణం 
| 3-2.12.4. హోవుఎం :- హరిజనులు తమపై ఆధిక్యతను సాధించినందుకు సవర్ధ్థులు చేసే ७५; సాధింపు 
చర్యలను చిత్రించిన కథ. రచయిత వి, ఆర్‌. రాసాని. సిన్రాయుడు (ప్రెసిడెంటు ఎన్నికల్లో హరిజన వాడ 
మెంబరుగాగాలిచాడు. ఆ ఊరికి కొండారెడ్డి (పెసిడెంటు హరిజనవార్డులో తాను నిలబెట్టిన అభ్యర్థి ఓడిపోయి 
నధ్రాయుడు గెలవడం వల్ల అంతవరకూ ఆధిపత్యం చెలాయిస్తున్న కొండారెడ్డికి తలకొట్టేసినట్టు అయ్యింది 
హరిజనులను దెబ్బతీయదలచాడు. ఆ ఊళ్లో హరిజనులు (త్రాగడానికి చెరువు నీళ్ళు వాడుతారు. కాని ఆ 
చెరువు కొండారెడ్డి ఆధీనంలో వుంటుంది కొండారెడ్డి హరిజనులను ఇబ్బందిపాలు చేయడా నికి చెరువువద్రకెల్లి 
తాము నీళ్ళు (త్రాగుతున్న చెరువులోకి దిగితే చేపలు మైలపడుతాయన్నాడు కొండారెడ్డి హరిజనులు మీరువాడే 
బావులు, పొలాలు మీవయినట్టే మేము ఉపయోగించు కొనే చెరువు మాది అంటే ఇరువరాల మధ్య గొడవ 
ప్రారంభమయింది. చేసేది లేక హరిజనులు అవమానంతో ఇంటి కెళ్ళారు. తమకు జరిగిన అన్యాయానికి 
 తమకులానికి ప్రతి నిధులైన డప్పు,కొమ్ములను, ఉంచుకోకూడదని కాల్చివేసి అప్పటినుండి ఊళ్ళో జరిగే 
కార్యక్రమాలకు డప్పు వాయించకూడదను కొన్నారు 
` నిమ్న జాతులుగా చూస్తూ తృణీకారంతో వారిని సమాజం నుండి వెలి వేసినట్లుగా పరిగణి సూనే 
(శ్రమను దోచుకొనే దోపిడీ వర్గాలను ఎదిరించడానికి ప్రయత్నిస్తున్నార నడానికి ఈ కథ నిదర్శనం 
.... అస్పుశ్యులుగా చూడబడుతున్న ఈ అసహాయక వర్గం ఒక వ్యక్తిత్వాన్ని కల్పించుకొంది. ఆలోచనా పరులైనా 
హరిజనులు, సవర్ణుల ఆన్యాయాలను ఎదిరించబోతే తమ హక్కులను కాపాడుకోవడానికి ప్రయత్నించదలో 



























హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 91 


ఎలాంటి పరాభవాలకు గురవుతారో రచయిత వివరించాడు. కేవలం హరిజన వార్డులో హరిజనుడు ఎన్నికల్లో 
పోటీ ऊ € కొండారెడ్డి ఆ హరిజన వాడకే ఇబ్బందులు తెచ్చిపెట్టాడు. భవిష్యత్తులో సిన్రాయుడు 
ఎన్నికల్లో పోటీ చేయకుండా వుండేలా చూశాడు. మరో విషయం ఏమంటే -కొందరికి వారు చేసే వృత్తులను 
బట్టి గౌరవ హోదాలు లభిస్తే కొందరిని దిగజార్చుతాయి. సవర్ణ్ణులు చేసే శుభాశుభ కార్యాలకు డప్పు 
అవసరం. కాని డప్పు వాయిద్యంలో ఎంత గొప్పవాడైనా సమాజం అతన్ని హీనంగా చూడటం తప్ప 
గౌరవించడంలేదు. అందుకేవారు ''మనకూ ఇలువ కావాలంటే మన కూలాలకు గుర్తుగా వుండే ఈ వాద్యాలు 
మన కొద్దు''71 అంటారు. సమాజంలో అన్ని వృత్తులకూ గౌరవ మర్యాదలున్నాయి కాని, హరిజన 
వృత్తులకు మాత్రం లేవని అభిప్రాయం 
3.2.12.5. చెలిమి : - సవర్ధ్థుల (త్రాగు నీటి కోసం హరిజనుడు తన బొటన ® ఇచ్చిన కథ. రచయిత 
కాట్రగడ్డ దయానంద్‌. ఆ ఊరిలో ఎండాకాలం వస్తే బావిలో నీళ్ళు వుండవు. ఊరి ప్రజలు బావిత్రవ్వడం 
మొదలుపెట్టారు. బావి ఎంతలోతు |త్రవ్వినా నీటి చెమ్మ కనిపించలేదు. పంతులు గంగకు నరబలి ఇస్తే 
బాగుంటుందన్నాడు. ఆ ఊరిలో హరిజన ఇసాకు కుటుంబం ఒక్కటే. అతనికి నలుగురు కొడుకులు. 
చలమయ్య నాయుడు ఇసాకుకు ఐదెకరాలు భూమి ఇస్తానని అందుకు అతని బొటన [వ్రేలిని గంగకు బలి 
ఇమ్మన్నాడు. ఇసాకు సవర్శులకు ఎదురు తిరిగితే తాను జీవించలేనని తన వేలిని బలి ఇవ్వడానికి 
అంగీకరించాడు. అంతేగాక తమ కులం వారికి సవర్ధులు వచ్చేదాక ఆగి వాళ్ళు చేదిపోస్తేనే నీళ్ళు తీసుకపోవాలని 
తన ్రేలిని బలిఇస్తే హరిజనులు కూడా సవర్గ్థులతో పాటు తీసుకొనేలా చేయమని అడిగాడు. “గొడ్డు 
చెరువులోకి ©) నీళ్ళు తాగితే తప్పు లేనప్పుడు మాదిగోడు చెరువులోకి దిగడంలో తప్పేందని''72 అన్నాడు 
అందుకు సవర్ణ్ణులు నిరాకరించారు. అయినా ఇసాకు తన బొటన [్రేలిని గంగమ్మకు బలిఇచ్చాడు. ఆ రోజే 
బావిలో నీళ్ళు పడ్డాయి. కాని హరిజనులకు వా(త్రం సవర్ణులు ఇప్పటికీ బావివద్ద నీళ్ళు చేది పోస్తున్నారు. 
అది సహించలేని ఇసాకు కొడుకులు బగరైదట్టెంను బావిలో వేశారు. 

అంటరాని వాళ్ళుగా గంర్తించబడిన తముకా ॐ ఎందుకొచ్చిందని ఆలోచించక, ఆలోచించినా 
నోచుకోకపోవడం ఒకటైతే, తమ కష్టంతో వచ్చిన ఫలితాన్ని అనుభవించకపోవడం మరొకటి. కథలో (త్రాగునీటి 
కోసం ఇసాకు తన ॥్రేలిని బలిస్తే వాటిని సవర్థులు అనుభవించటం ఇసాకు కష్ట ఫలితం. ఇసాకు (ప్రాణాలకు 
(ప్రతీక. ఆ నీళ్ళు అయినా తన కుటుంబ స్వేచ్చగా వాడుకోలేకపోయింది. ఇసాకు తన రక్తం చిందించి 
సవర్ధ్ణులను (బ్రతికించాడు. కాని తన జాతి మాత్రం ఆ (బ్రతుకులో భాగం కాలేకపోయింది. ఇది మోసం 
కు(ట్ర అనే నగ్నసత్యాన్ని తెలుసుకొన్న ఇసాకు కొడుకులు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని అన్యాయంతోనే 
(ప్రతిఘటించాలని బరైదట్టెంను బావిలో వేయడం కన్ఫ్సిస్తుంది 
3.2.12.6. ఊరిబాయి :- హరిజన నీటి సమస్యను చిత్రించిన కథ. రచయిత డా. బి.దోమోదర రావు 
రామి మల్లన్న భార్యాభర్తలు. తిండిలేక నీళ్ళు (త్రాగి కడుపు నింపుకొంటున్నారు. ఆ నీళ్ళ కూడా ఇంటూ 
` లేకపోయేసరికి రామి తమవాడ బావిలో నీళ్ళు లేక ఊరబావికి నీళ్ళకు వెళ్ళింది. బావిలో నీళ్ళు తీసుకొంటున్న 
గామిని పటేలు చూశాడు. ఆగ్రహంతో నీటికుండను పగులకొట్టి ఘర్షణకు దిగారు. ఆ పోట్టాటను చూసిన 
రామి సవర్ణ్ణులు కూడా (త్రాగకూడదని ఆ బావిలోనే పడి చనిపోయింది 

ఈ ,కథలో రామి (త్రాగడానికి నీళ్ళు లేక ఆకలితో తాళలేక నీళ్ళు (త్రోగైనా జీవిద్దామని తలచింది 
సవర్గుల బావి దగ్గరకు వెళ్లితే వాళ్ళా నిరాకరించడం కన్పిస్తుంది. గంగ సర్వపాపాలను హరిస్తుందంటారు. 
కాని అది ఎంత మా(త్రం నిజమోకాని . సవర్ణులు మాత్రం [త్రాగునీటి విషయంలో హరిజనుల హక్కులను 
కాలరాస్తున్నారు, అంటు పేరుతో దూరంగా వుంచుతున్నారు. రామి నీళ్ళకోసం తనవల్ల జరిగే పోట్టాట. 





DI 1 

















92 | తెలుగు కథానిక - హరిజన జీవితం 
ఆగలేదు. అందువల్ల తాము ఆ నీళ్లకు దూరంగా వున్నాము. సవర్ణులు కూడా ఆ నీటీకి దూరంగా వుండాలని 
తలచింది. ఆ బావిలోనే పడి ఆత్మహత్య చేసుకొంది. సమస్య పరిష్కారం చావుతో ముడిపడింది. కథలో 
హరిజనుల హక్కులను సవర్ధ్థులు హరిస్తే. రామిభావిలో పడి చనిపోయి. సవర్ణులకు దాహార్తిని తెచ్చిపెట్టింది. 
అన్యాయాన్ని అన్యాయంతోనే' ప్రతిఘటించింది. _ ` ` 
3.2.13. - ఆలయప్రవేశం :- “హరిజనులు పేరుకు హిందువులే అయినా హిందువుల దేవుణ్ణి పూజించిన 
హిందూ దేవాలయంలో (ప్రవేశించరాదు. ఇది నిషేధం ఈ నిషేధం అసమానత్య్వాన్ని (ప్రతిఘటించింది. 36 ` 
అమానుషమని గాందీ. విశ్వాసం. అంబేద్కర్‌ ९०0०६2० , ఈ అసమానత్వాలు తొలుగించడానికి గాందీ: 
హరిజనుల దేవాలయ (ప్రవేశం బోధించాడు. అంబేద్కర్‌ హరిజనుల్ని దేవాలయంలో ప్రవేశింప చేసే చర్యకు 
పూనుకొన్నాడు.73'' దానికోసం అనేక చట్టాలు వెలిశాయి. కాని సంఘంలో అగ్రవర్ణాలు వాటీకి అడ్డుకట్టగా 
నిలిచాయి. అమలు చేయవలసిన అధికారులు కూడా నిస్సహాయస్థితిలో "వుంటున్నారు. (+^ 
హరిజన దేవాలయ (ప్రవేశం వస్తువయ్యింది. ఈ నేపథ్యంలో తెలుగులో కథానికలు వెలుపడ్డాయి. వాటిని 
పరిశీలిద్దాం. TT द TT BW IT +. 4 
4-2.13.1. పరివర్తన :- హరిజనుల దేవాలయ (ప్రవేశానికి సంబంధించిన కథ. రచయిత అందే నారాయణ 
స్వామి. సూరదాసు హరిజనుడు, వేదాంతి, సంఘ సంస్కర్త. అతను చెడును నిరోధించడానికి (ప్రయత్నిస్తాడు. 
వరాధవా' చార్యులు (బాహ్మణండం. వేదాంతం నే ర్చినవాడు. సనాతన వాది. పూర్యాచారాలనం' 
క్‌”నసాగించాలంటాడు. -హరిజనులను హీనంగా" చూశాడు. కాంగ్రెస్‌ వాది అయిన కృష్ణశ్నా స్త్రీ సంఘేవ, 
అస్పృశ్యతా నివారణ, 'హరిజనోద్దరణ లకు 'పాటిపడ్డాడు. ఊః శో సవర్ధ్థులకు ఏమి: కస్థాలొచ్చినా వాటిని 
హరీజనులే థైర్యంగా ఎదుర్కొంటారు. సూరదాసులాంటివాళ్ళు అభ్యుదయ భావాలు కలవారని హరిజనులకు 
దేవాలయ ప్రవేశు చేయడానికి ఎదుర్కొన్న పరిష్టతులను కథలో వివరించాడు. చివరకు' మాధవా చార్యులు' 


००९ 


है| 


చేశాడు „ ह+ ८ hr 


च 
ए) 





ప్రవేశం కల్పించడం. 
ఈకథ ప్రధానారశం. అయుతే''బాధీతులై.న 'హరిజినుతు తవం ంత్ఫర' పరిస్థితిని అధిగమిస్తూ జరిగే 
"అన్యా ంత్నించడం' ఈ కథానిక 'ముఖో(దేశం. = , ` 
ప్రవేశించి సవర్ణుల చేత 
దెబ్బలు తినడాన్ని చిత్రించిన కథ. 'దీని రచయిత అడనీ బాపిరాజు. నర్గున్న' పాపాయి మాలకులస్సుడు.' 
అతః నలలో శివరాత్రి ఉత్సవాల్లో రు (ద్రేశ్వరం గుడిలోకి రాబోయాడని కథకురాలి అన్న అతన్ని 


హిందూమతాభిమానులంతా-పొాటుపడోల రటాడు రచయిత. హరిజనులకు దేవా తయ 










సాదాడు. పన్న వయస్సులో అతను ఆపని తెలియక చేశాడన్న ఆలోచనలేకుండా కొట్టాడు. "1 
। ५ ५ 4 ఈ జగత్తు భగవంతుని: సృష్టి, అని మతర చెబుతుంది. భగవంతుని "ద స్ట టో మౌనవులంద ర 
సమానమే. ' హెచ్చు తగ్గులన్న. |ప్రసక్తీ -వుండదు, 'అలారటప్పుడు ఈ అస్పృశ్యత హరిజనులను "ఎందుకు 














హరిజనాభ్యుదయం - తెలుగం కథానిక 93. 


వెంటాడుతుంది? ఎందుకు మానషకంగా బాహ్యంగా - చిత్రహింసల పోలు చేస్తుంది ఇది మానవుల మధ్య 
ఏర్పడిన భేదాభిప్రాయం తప్ప భగవంతుడు. స్పష్టకాదు, హిందూమతం భిన్న కులాల ఐక్యత అయినా ఆ 
కులాల వుధ్య సఖ్యతలే దు. హరిజనుల హిందువులే. అయినా మతం వారిని దూరంగా వుంచడానికి 
ప్రయత్నించింది. కథలో నర్భన్న తెలియక దేవాలయంలో ప్రవేశొస్తే = పిల్ద్హవాడనే దయాదాక్షిణ్యాలు 
లేకుండా కొట్టాడు. is TT 
3.2.13.3. దేవుడు :- హరిజనుల దేవాలయ ప్రవేశంను నిరసించిన కథ. : రచయితే ఎమ్‌. సుగుణ రావు. 
గ్రామంలో (శ్రీరాముని ఉత్సవాలు జరుగుతున్నాయి: 'హరిజనులైన నందయ్య, లచ్చయ్య, మరి కొందరు 
రాముని ఉత్సవాలను చూడటానికి వెళ్లారు. కాని వారు గుడిలోకి. వెళ్ళడానికి (त्वमे సవర్గ్శ్ణులు 
అడ్డుకొన్నారు. నందయ్యను సవర్ధుడు కొట్టి గాయపరిచాడు. హరిజనులంతా ఆ నర్షంలోనే అవమానంతో 
ఎదురుతిరిగారు. దగ్గరలో నున్న రైల్వే స్టేషన్‌లో తలదాచుకొన్నారు. ఆ రోజు వచ్చిన వర్ణానికి గుడి పడిపోయింది. 
ఉదయాన్నే హరిజనులు రైల్వే స్టేషన్‌ నుండి ఇంటికెళ్ళాతుండగా సవర్ణులు. వచ్చి గుడి క ట్ట్రవలసిందిగా 
కోరితే హరిజనులు తిరస్కరించారు. పూజారి గుడీ కట్టకపోతే దేవుడు కోపిస్తాడని తత్సలితంగా. వూరికి 
గత్తరవస్తుందన్నాడు. అందుకు హరిజన లచ్చయ్య *'అప్పుడు గుళ్ళ కొచ్చినప్పుడు ముట్టుడుంది. కాని, 
గుడి కట్టెతందుకు లేదా సామి ముట్టుడు''74 అన్నాడు. తమకు దేవుడు కనికరించలే దని అలాంటి దేవుడు 
తమకు: అక్కరలే దన్నాడు. SR TO TI TI TTT TE 
గుళ్ళు కట్టేది హరిజనులు, గోపురాలు నిర్మించేది హరిజనులు, చివరకు सद చావుకు కూడా 
व వారి పనులు చేసేంతవరకూ అక్కడ వుండవచ్చు. పూర్తి అయిన తర్వాత వారికీ, (ప్రవేశముండదు. 
కథలో హరిజనులు గుడిలోకి (ప్రవేశించాలని (ప్రయత్నిస్తే ఆ ప్రయత్నాన్ని తిరస్కరించిన సవర్ధులు వర్గానికి 
గుడి కూలిపోతే వారినే గుడి కట్టమనడం హాస్యాస్పదం. కొత్త విలువలు యెదుట పాత వలువలు నిలబడలేవని 
మారుతున్న సమాజానికి అనుగుణంగా హరిజనులు మారనలసి వుంటుందని రచయిత హరిజనులను 
హెచ్చరించాడు. Fat TO eT OT TT Fe 
3.2.14. స్రీ దృష్టి :- సవర్ధులకు హరిజన ह| ఒక ఆట బొమ్మలా అయింది.: హరిజనులను తమ 
रेख पूषा వుంచకుంటూ వారి భార్యలను ఉంపుడు पलना చేసుకొని అవసరమైతే: వారి.భర్తల ముందే 
వారి. శీలాన్ని దోచుకోవడం లాంటి కార్యాలకు పాల్పడుతున్నారు. తత్సలితంగా ఎంతో మంది (స్త్రీలు రక్షణ 
లేక: బలిపశళువులయ్యారు తప్ప (ప్రతిఘటి ంచలే కపోయారు. ఆత్మాభిమానాన్ని చంపుక్‌"ని బీవచ్చవాల్లా 
వుండిపోయారు... ఈ నేపథ్యం నుండి వచ్చిన క్షథానికా సాహిత్యాన్ని 6 । ` = `: 
3.2.14.1. మూలా వంనిషి. :- ఒక హరిజన యువకుడు స్త్రీని. (ప్రేమించి పెళ్లి చేసుకో దలిస్తే 
సవర్గ్ణులు అడ్డుకొనే ప్రయత్నం చి త్రిస్తుందీ కథ. రచయిత క్రొలవకొలను-సదానంద "మల్లిగాడు ఆదికేషయ్య 
పాలేరు. ఆ ఊళ్లో సవర్ణ యువతి. సీతను (ప్రేమించాడు. సీత కులాల అంతరం తెలిసికూడా. అతనిని 
(ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకొన్నారు. ఈ విషయం తెలిసిన సవర్గులు సీత:మల్లీగాడిని 
చేసుకొంటే తవు జాతికి కళంకం వస్తుందని వారిని విడదీయడానికి (ప్రయత్నించారు. సీతను 
లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తే సఫలంకాలేదు. ఒకరోజు రా(త్రి మల్లిగాడు. పూలు, పండ్లు తీసుకొని సీత 
“ఇంటికి వచ్చాడు. అప్పుడే సీత మామ వెంకటయ్య మనుషులు మల్లీగాడిని చంపడానికి ఇంటి బయట కాపు 
కాశారు, వారిని మల్తిగాడిని వెంకటయ్య మనుషులు తరిమి తీవ్రంగా గాయపరచారు. ఆ రాత్రే వంటరిదైన 
సీత్ర తన వల్ల మల్లిగాడికి చావు తథ్యం అని తెలిసి ఇంట్బొనే ఉరిపోసుకొంది. అంతేగాక తన కులానికి కళంకం 
తెస్తున్నందుకు ఆది శేషయ్య మనుషులు సీతతో పాటు తన ఇంటికి నిప్పు పెట్టారు. మల్లీగాడు మాలపల్లై 




















94 తెలుగు కథానిక - హరిజన జీవితం 
నుంచి సీత కొట్టం కాలిపోతున్నదన్న విషయం గ్రహించాడు. తన శరీరం పై వున్న గాయాలను లెక్క చేయకుండా 
వచ్చి మంటల్లో నుండి స్పీత్ర శవాన్ని వెలికి తెచ్చాడు. అప్పటి నుండి పిచ్చి వాడయ్యాడు. కొన్ని రోజులు 
తపస్సు చేశాడు. ఒక రోజు మాలపల్లైను ఊరును వేరు చేస్తున్న రైలు పట్టాల మీద కొచ్చి మాలలను 
సవర్ణులతో సమానంగా వుండమని తిడుతూ పల్లెను ఊరును వేరు చేస్తు వస్తున్న రైలును ఢీకొన్నాడు. రైలు 
కూడా మల్హిగాడి శవాన్ని మాలపల్లై వైపు విసిరింది. 

అసమౌనతలు నశించాలని ప్రభుత్యం ఒకవైపు అరుస్తున్నప్పటికీ ఒక వర్గం వారు పోరాడుతున్నప్ప టికీ 
ఫలితం దక్కకపోతున్నది. ఈ నూర్పు అగగ్రవర్ణాలలో కూడా రావాలి. అప్పుడే ఈ అసమానతలు 
తొలగిపోవడానికి ఆస్కారం కలుగుతుంది. కథలో మల్టిగాడు సీత కులాలు వేరైనా పెళ్ళి చేసుకోవడానికి 
ప్రయత్నానికి సవర్థులు గండి కొట్టారు. ఆచార నొం(ప్రదాయాలను (ప్రక్కకు నెట్టి వివాహం చేసుకొని నిండు 
నూరేళ్ళు జీవించాల్సిన ఆ యువతీ యువకులకు సవర్థుల ఆగ్రహంతోటే నూరేళ్ళు నిండాయి. ఎవరికీ ఏ 
హానిని తలపెట్టకుండా వారి [బతుకులు వారు (బతకడానికి ప్రయత్నిస్తే సమాజం కులం అని, ఆచారం 
అని వారికి అపకారం తలపెట్టింది. 
3.2.14.2. అంకురార్పణ :- హరిజనులను మోసం చేసిన दू కథ. రచయిత పాలెపు బుచ్చిరాజు, 
రాజప్ప, గంగి భార్యాభర్తలు, రాజప్ప తన పేరుతో ఆ ఊరులోనే సవర్ణుడైన రంగనాథంకు బ్యాంకులో తనఖా 
ఇప్పించాడు. ఒకరోజు బాంకుకు చెల్లించవలసిన అప్పులను చెల్లించాలని ఆ ఊరందరికీ తాభీదు పంపారు, 
రాజప్ప రంగనాథం (ప్రస్తుతం తన పేరుతో తీసుకొన్న అప్పు బాంకుకు చెల్లించమన్నాడు. అందుకు రంగనాథం 
ప్రస్తుతం తన వద్ద డబ్బులేదని తర్వాత రాజప్పకే ఇస్తానని (ప్రస్తుతానికి రాజప్పనే ఆ అప్పు తీర్చమన్నాడు. 
అందుకు గంగి రంగనాధథాన్ని తిట్టింది, తెల్లవారి బాంకు బుణం చెల్లించలేదని రాజప్పను పోలీసులు. 
తీసుకెళ్ళారు. ఒక రోజు రంగనాథం గంగిని పిలిపించి రాంకోవెలను శం(భ్రపరచమన్నాడు. ఆమె దేవాలయాన్ని 
శం(భం చేస్తుండగా రంగనాథం వెళ్లి బలాత్మ్కరింపబోయాడు. కాని గంగి రామనాథంబారినుండి తప్పించుకొంది. 
గంగి తన జాతి బలహీనతను గుర్తించింది. తమ జాతికూడా రంగనాథంతోపాటు అభివృద్ది చెందాలన్న 
(ప్రయత్శానికి అంకురార్పణ చేసింది. 
సోదర మానవుల చేత అధఃపాతాళానికి తొక్కబడిన జాతులు (ప్రపంచంలో చాలా వున్నాయి, 
९०००९ సమాజంలో అత్యధికంగా అమానుషంగా దోచుకో బడుతున్నది హరిజన స్త్రీలు తరాలుగా 
భూాస్వాములు, పాలక వర్గాల స్వంత (ప్రయోజనాల కోసం హరిజన (४/० సాంఘిక పీడనకు 126 
అవుతున్నారు. కథలో దొంగసంతకం పెట్టించుకొని రాజప్ప పేరుతో అప్పు తీసుకొన్న రంగనాథం ఆ డబ్బు 
తిరిగి చెల్లించలేదు సరికదా అతని భార్యనే అనుభవించడానికి ప్రయత్నించాడు. తనకు చేసిన మేలుకైనా 
వారిపై కృతజ్లత చూపలేకపోయాడు. ఇది సవర్ధుల స్వార్ణ ప్రయోజనాలకు మచ్చుతునక. అందుకే రంగనాథం - 
బారి నుండి తప్పించుకున్న గంగి తన జాతిని మేలుకొల్చడానికి ప్రయత్నించింది. కాని అతనిపై (ప్రతీకారం 
` తీర్చుకోవడానికి ప్రయత్నించలేదు, రచయిత ఈ కథ ద్వారా హరిజన స్త్రీలను ఆలోచనాపరులుగా చేయడానికి 
(ప్రయత్నించాడు. | | . FF 
3.2.14.3. ఒక్క పీడికిలి చాలు - తన పాలేరును హీనంగా చూస స్తూ రోజూ తిట్టడం, కొట్టడం వల్ల తన 
ప్రాణాలకే ముప్పు తెచ్చుకొన్న సవర్థుని కథ. రచయిత తుల్లీ రాజగోపాల్‌. గురవయ్య దొర పాలేరు. చిన్నతనం 
నుండి దొర ఇంట్లో పాలే రుగా తన తండ్రి వారవత్వాన్ని పుచ్చుకొొన్నాడు. దొర గురవయ్యను రోజూ కొట్టే వాడు. 
తిండి కూడా సరిగా పెట్టేవారు కాదు. పనులు మాక్రం చాలా చేయించేవాడు. చిన్నతనంలో తన తండ్రి 
ముందే తన. తల్లిని దొర అనుభవించినందుకు తన జీవితంలో పెళ్ళి చేసుకోకూడదని, తాను (ప్రేమించిన 











హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 95 


సీతాలును పెళ్ళి చేసుకొలేదు. గురవయ్య తనతోనే పాలేరు తనం పూర్తికావాలని ఆశించాడు. దొర భార్య 
రాజ్యం తనకు తీరిక వేళల్లోనే గురవయ్యకు అన్నం పెట్టేది. ఒకరో జు ఆమె గురవయ్యకు అన్నం పెట్టుతుండగా 
దొరవచ్చి అతనికి అన్నం పెట్టవద్దని గద్దించాడు. సవర్ధుల ఆడపిల్లలు బడికీ వెళుతుండగా హరిజన యువకులు 
చూశారని అది తగదంటే సవర్ధులపైనే ఎదురుతిరిగారని అందువల ఆ ఊళ్లో హరిజనులే వుండకుండా 
చేయాలని, అందువల్ల మొదట గురవయ్యను చంపడానికి దొర (ప్రయత్నించాడు. ఎంతమంది హరిజన 
(७७० దొర మానభంగం చేశాడో తెలిసిన రాజ్యంకూడా తన భర్తముందు నోరు మెదపలేక పోయింది. 
దొర గురవయ్యను చంపబోయి తాను కూడా గురవయ్య చేతిలో చనిపోయాడు. 
ఉన్నవాడు తన తప్పులను కప్పిపుచ్చుకోవడం లేనివాడి తప్పులను ఎత్తిచూపటుం మానవ నైజం. 
ఎందుకంటే వున్నవాడి తప్పులను లేనివాడు ఎత్తి చూపే ధైర్యం వుండదు. కథలో విషయం ఇదే. సమాజంలో 
హరిజన < ఎన్నో వ్యథలకు గురయ్యారు.. రషించే దిక్కులేక ఆత్మహత్య చేసుకొన్నారు. ఆత్మవంచన 
చేసుకొని (బ్రతికారు. కాని సవర్థులపై ఎదురుతిరగలేకపోతారు. అలాంటి సవర్థ్థులు కేవలం బడికి వెళుతున్న 
>> <> హరిజనులు చూసినందుకే ఆ(గ్రబాంచారు. వారి([బ్రతుకులకే గంర్హు పెట్టారు. ఆ (ప్రయత్నంలో 
భాగమే గురవయ్య మరణం. చేయని నేరానికి శిక్ష. తాను చస్తూ ఒక (క్రూరముగాన్ని వెంటబె ట్టుకు 
పోవడం- తాను అనుభవించిన దుర్భర దారి(ద్రానికి ఆ ఘనకార్యం చాలు. 
3.2.14.4. పరిధులూ (ప్రవేంయాలూ :- హరిజన (స్త్రీలకు కూడా ఆలోచించే మనస్తత్వం, వ్యక్తిత్వం 
వుంటుందని చెప్పేకథ. రచయిత దగ్గుమాటి పద్మాకర్‌. ఆనందరావు దళిత నాయకుడు. కళాశాల లెక్చరర్‌. 
అభ్యుదయవాది. తన కుటుంబంలో భార్య కూతురున్నారు. కూతురు చం|ద్రావతి. యం. ఏ చదువుతుంది. 
తండ్రి పద్దతులు ఆమెలో వున్నాయి. తరచు తన కులంలోని స్త్రీ విషయాలు మొదలైనవాటి పై తన ధోరణి లో 
` అప్పుడప్పుడు చర్చలు జరుపుతుంది. (స్త్రీగా పుట్టినా తనకూ వ్యక్తిత్వం వుండాలని ఆశించేది. ఒకసారి ఒక 
ఉపన్యాసాని కెళ్లిన ఆనందరావు మతాంతరే వివాహాలు అవసరం అని, అప్పుడు సమాజంలో కులవుతాలు 
నశిస్తాథంని ఉపన్యాసం వుగించాడుం. అప్పుడు శంకరంలేచి మీ ७०१०० చం(ద్రావతిని 
 వీవాహమాడతానన్నాడు. అతను బి.సి. కులాంతర వివాహం చేసుకోవడానికి అభిప్రాయపడ్డాడు. ఆ విషయం 
ఆనందరావు ఇంటికొచ్చి తన కూతురు అడిగితే అది పూర్తిగా నా సవుస్య అని, నా సమస్యలను 
పరిష్కరించుకో వడానికి నేనే ఆలోచిస్తానని నాకూ వ్యక్తిత్వం వుందని నా సమస్యలలో ఎవరూ ప్రవేశించరాదని 


తండ్రితో చెప్పింది. కేవలం ఈ అస్పృశ్యత పెళ్లి చేసుకొంటేనే పోదని *“అమ్మ ఇప్పుడిప్పుడు తన వంటింటి 
(శ్రమకు బీతం కావాలంటే కుదురుతుందా? మానసికపరమైన ఘర్షణ |ప్రతికులంలోనూ తప్పదు నాన్న''75 


అని చెబ్ఫ్బంది 
సమాజంలోని (ప్రతి వ్యక్తికీ వ్యక్తిత్వం అవసరం అని. |ప్రతి దానికి ఇతరులపై ఆధారపడి జీవించక 
స్వతహాగా తమకు కావలసిన నిర్ణయాలను తీసుకొని జీవించమని ఈ కథ ఉద్బొదిస్తుంది. కథలో చం|[ద్రావతి 


తనకు సంబంధించిన నిర్ణయాలను తానే తీసుకొనే స్టితిలోవుంది. తం(డ్రి సంస్కరణ వాది. కూతురు 


మేలుకోరే వ్యక్తిగా ఆమెకు ఉన్నత కుటుంబ సంబంధాన్ని తీసుకొస్తే అందుకు తృణీకరించింది. ఆ సమస్య 
తనదని అందులో ఎవరూ జోక్యం చేసుకో వలసిన అవసరం లేదని హెచ్చరించింది. అంతేగాక కేవలం కులాంతర 
వివాహాలు చేసుకొన్నంతమా (త్రాన అస్పృశ్యత పోదని ఎన్నో नसा అస్పృశ్యత గట్టి పునాది గానిలచింది 
ఆ పునాదిని పెకలించాలంటే కేవలం ఒక్క కులాంతర వివాహాలు మాత్రమే సరిపోవని, సమాజంలో వున్న 
మూఢనమ్మకాలు వైదొలగి, చైతన్యవంతులు అయిననాడే అది సాధ్యమవుతుందని, ఆ కాలం ఇంకా చాలా 
దూరంగా వుందని అభిప్రాయపడింది | 











Pi, PO TT ag [का ककन 
नतन पः 














96 తెలుగు కథానిక - హరిజన జీవితం 


3.2.15. విద్యాదృష్టి :- హరిజనులు ఎక్కువ భాగం పాలేరు తనం చేయడంలోనే మునిగిపోయారు. కాని 
ఐద్యను గురించి ఆలోచించలేదు. అంతేగాక సవర్ధులు హరిజనులు ఎద్యావంతులు కాకుండా అడ్డుకోవడానికి 
ప్రయత్నించారు. కొన్ని ప్రాంతాల్లో సవర్ణులు గ్రామంలో 2७८०७९० పెట్టించక మరికొన్ని ట్ల పాఠశా 
వున్నా హరిజనులకు (ప్రవేశం .కల్పించక విద్యకు దూరంగా వుంచారు इ <> మిషనరీలు భారత దేశంలో (ప్రవే 
శించడం. తము మతాన్ని వ్యాపి చేయడానికి (9,5"८० చుట్టడం హరిజనులు ఎద్యానంతులు కావడానిక్షి 
కొంతవరకూ దోహదపడింది.. అంతేగాక వారి సమస్యలను, పరి షృరించుకోవడానికి ఎద్య అవసరం అని 
అది తరగని నిధీ అని వారు తేలుసుకొొన్నారు (పగ తిపథంవై పుపయనించ డానికి (ప్రయత్నించారు 
ఈ ఎషయం తెలుగు కథా సాహిత్యానికి వస్తువయింది. ఈ వసువుతో కూడుకొ వచ్చిన కధానికలను 
పరిశీలిద్దాం 


3.2.15.1 హరిజన విద్యార్థి :- హరిజన విద్యార్ది రిజర్వేషన్‌ గురించి వివరించే కథ. రచయిత చలం. చేను 


హరిజన విద్యార్ధిని నాకొకు_ సటు ఇవ్వండి అన్నాడు. ఒక ముక్కు.పోగు అబ్బాయి. ఈ సంధర్భంలో చలం 
ఆలోచనలు, హరిజనులకు (ప్రత్యేక సదుపాయాలు (लत వివక్ష మొదలైన సమస్యల మీదికి వెళ్లాయి 
వీటిలో సామంజనస్యాన్ని విఛారణ చేయటం ఇందులో ఉద్దేశ్యం 


“కులాన్నిగాక బీదరికాన్ని మా (త్రమే పరిగణించాలని చాలా మంది అనుకుంటూన్నదే అంతకన్నా 
ప్రత్యేకమయిన చలంగారి వాదన ఇందులో గమనాార్గం. అనువంశికంగా బీదరికం అలవాటు అయినవాని 
కష్టంకన్నా గతంలో వె భవాన్ని (ప్రస్తుతంలో దరికాన్ని అనుభ ఏస్తున్న వాని కష్టం ఎక్కువయింది व्ये 0६७२९ 
దరిద్రం కారణంగా సటు అడిగినా వానికన్నా నా పూర్వికులు దేశానికి నాన్నిచ్చారు నాకు సటు ఇమ్మనడం 
ఎక్కువ ల్లర్లతనిస్తుంది.. ఇప్పటి హరిజన (ప్రేమ రాజకీయం ఇవన్నీ చర్చించిన కథ ఇది''76 అంటాడు డా 
వావిలాల సుబ్బారావు 


'' హరిజనుల పట్టు కనీస సానుభూతి మానవ ధర్మం అని భావించేవారిపట్ల చలం వేళ్ళ బోసుకొన్న 


"అక్కసు 36. అంతేగాక హరిజనులకంటే ముందు (బాహ్మణంలకే సహాయం చేయాలి అంటే హరిజనుడుకాదు 


(బ్రాహ్మణంలో. అసలుసిసలు. దళితులు, పీడితులు అని చలం (ప్రతిపాదిస్తున్నాడు దీన్నిబట్టి చలానికి 
(బాహ్మణఎడంటే (ప్రత్యేకత వుంది అని అర్థమవుతుంది. హరిజనుల మీద (టమ లేక పోవడం కాదు (ప్రత్యేక 
ద్వేషం వున్నట్టు అర్హమవుతుంది''77. అంటాడు ఖాదర్‌ మొహిద్దీన్‌ ह 

„ , 5 కథానికల్లో (బాహ్మణంలకు సహాయం చేయండి అనే ధోరణి క నిస్తుంది చలాన్ని 
(బ్రాహ్మణ వాదిగా. చిత్రించడానికి. -ఛఈ కథ ఆస్కారం... హరిజనులు ఈ దేశానికి. ఏమీచేయలే దు > 
క”న్ని రకాల హక్కులను అనుభవిస్తున్నారు (బాహ్మాణులు అ(గభాగాన వుండి. "సమాజ ఫ్రతిగతు లు 
పరిశీలించి, సమాజాన్ని అభ్యుదయ పథకంవైపు పయనించడానికి (పయత్నించార్లు. 'కాని వీరికి సయాజం 
(పత్యేక హక్కుల నేమి కల్పించలేదు వీరికి (పభుత్వ సహాయం తప్పనిసరి అని రచయిత. భావించాడు 
(బాహ్మాణంలు సమాజాన్ని అభ్యుదయ బధథం-వెపు నడిపించడానికి ఎంత =° (९० కృ చేశారో తెలియధు 
కాని.సం(పదాయాలు, ఆచారాల పేరుతో. సమాజం చైతన్యవంతం కాకుండా అడ్డుకొన్నారని చెప్పవచ్చు 





ఎందుకంటే సంఘంలో అ (గభాగాన వున్న (బాహ్మణఎలు తమ స్థానాన్ని పదిలపరుచుకొవడం కోసం క్రిందితరగతి 


వాడిని అణగ (దొక్కుతూ వచ్చారు ఎప్పుడైతే బడుగు వర్గాలు చైతన్యవంతులవుతున్నారని తెలిసి, తమ 
పునాదులు కూలుతున్నాయని (గ్రబాంచి అభ్యుదయ భావాలను విధిలేక (ప్రచారం చేయడానికి (ప్రయత్నించారు 


అదే సితిలో చైతన్యవంతులు కాలేని (క్రింది తరగతి (ప్రజలు వారిని భుజాలపై పెనవేసుకొని. తిరగడం 
_(ప్రరంభించారు. ఆ విధంగా కూడా (బ్రాహ్మణులు అ[గభాగానే నిలవడానికి ప్రయత్నించారు. కాని హరిజనులు 














హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 97 


మా(త్రం నాటికీ నేటికి అధఃాతాళంలోనే వున్నారు. (ప్రభుత్వం అందించే సహాయం దళారీల చేతుల్లోనే 
నిలిచిపోయింది. పేరుకుమా(త్రం బడుగు వర్లాలనాదుకొనేందుకు (ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను 
చేపట్టిందని చెప్పుతున్నారు. 
3.2.15.2. జలగ - తం(డి కష్టాన్ని పంచుకొన్న కొడుకు తన తండ్రిని సవర్ణునితో సమానంగా చూడడానికి 
సే ప్రయత్నం ఈ కథ. రచయిత బమిడి జగదీశ్వర రావు. వెంకడు రిత్షాత్రొక్కి జీవించేవాడు. అతనికి 
ఇద్దరు పిల్లలు లచ్చిమి, సూరిగాడు ఇద్దరూ పట్టణంలో చదువుతున్నారు. (ప్రతి రోజూ వారిని వెంకడు 
రిక్షాలో తీసుకెళ్లాడు. ఒకరోజు పట్నం నుండి వర్షంలో వస్తున్నారు. సూరిగాడు తన తం(డ్రిని రిక్షాలో 
కూర్చోమని తాను రిక్షా(త్రొక్కడానికి ఉపక్రమించాడు. దారిలో రామగోపాలం అనే ఊరి పెద్ద కనిపించాడు. 
ఆ రిక్షా చూసి అతను రిక్షాలో కూర్చోగా వెంకడు రిక్షాదిగి నడవడం మెదలుపెట్టాడు. అందుకు 
సూరిగాడు తండ్రిని రిక్షాలో కూర్చోవుని గోల చేశాడు. వెంకడు రామగోపాలం (ప్రక్కనే రిక్షాలో 
కూర్చున్నాడు. రామ గోపాలం తన మనస్సులోనే “ఛీ...ఛీ..ఈ రోజు మైలయిపోనాను. ఇంటి కెళ్లి 
` స్నానం సెయ్యాల...''78 అనుకొన్నాడు. కొడుకు చేసిన పనికి వెంకడు. లోలోనే తృప్తిగా నవ్వుకొన్నాడు. 
తెల్లవారి చె రువులో చేపలు పట్టడానికి సూరిగాడు చెరువు కెళ్ళాడు. అక్కడ రామగోపాలంను జలగ | 
కరుచుకోగా సూరిగాడు దానిని వ దిలించాడు. రామగోపాలాన్ని ఒడ్డున కూర్చోబెట్టి సూరిగాడు చేపలు 
కొన్ని సారు మానవుని మూర్ణత్వంలో కూడా చైతన్యం వుంటుందనడానికి ఈ కథ తార్కాణం. 
కథలో సూరిగాడు తనకు రామగోపాలం గొప్పతనం తెలియక తన తండ్రిని రిక్షాలో కూర్చోమని గోలచేశాడు. 
తన కష్టంలో తన తండ్రి సుఖపడాలని తలచాడు. వెంకడు తన (ప్రక్క కూర్చున్నందుకు తన పరువు పోయినా 
అవసరం తప్పదని రామగోపాలం ఆత్మాభిమానాన్ని చంపుకొని అలాగే రిక్షాలో కూర్చుండిపోయాడు. 
మరుసటి రోజు చెరువులో చేపలు పట్టించుకొన్నాడు. అవసరం వున్నప్పుడు పంతాలు, పట్టంపులను దూరం 
సెట్టి కాలంతో సర్హుకపోయేగుణం (ప్రతి ఒక్కరికి వుంటుందని చెప్పడానికి ఈ కథా తార్మాణం. 


3.3 హరిజన సవుంస్యలు 


(ప్రతి మానవుడికి సమస్యలుంటాయి. ఏమీలే నివాడికి అవసరం సమస్య. అవరసం తీరిన వాడికి 
సౌకర్యం సవుస్య. సౌకర్యాలు తీరిన వాడికి విలాసాలు సవంస్య. ఇలా (ప్రతివాడు సవుస్యలలో 
సతమతమవుతుంటాడు. సమస్య మనిషిని ఆలోచింపజేస్తుంది. చైతన్యవంతుడిని చేస్తుంది. - (ప్రగతికి 
బాటవేస్తుంది. ఈ సమస్యలు కొందరికి తీరితే మరికొందరికి తీరే మార్గం తెలియదు. నేడు హరిజనులు = 
అదే స్టితిలో వున్నారు. తమ సమస్యలు తీర్చుకోలేక, జీవితాన్ని సుఖ(ప్రదంగా, ఫల(ప్రదంగా సాగించకోలేక 
జీవన విధానం మార్చుకోలేక సతమతమవుతున్నారు. కథానికా సాహత్యం ద్వారా హరిజన సమస్యలను 
పరిశీలించటం [ప్రస్తుత కర్తవ్వం | | 
3.3.1. రాజకీయ సవుస్య - అణచివేత అనేది కులవర్గ సమాజ సహజ లక్షణం. _ ప్రజల్ని మరింత. 
తీవ్రంగా అణచివేయడం ద్యారా మరిన్ని ఎక్కువ సౌఖ్యాలు అనుభవించాలని పాలక వర్గం అనుకుంటుంది 
అణచివేత నుండి బయటపడాలని, అభ్యుదయ పథం వైపు పయనించాలని పాలితులు అనుకొంటారు. ఆ 
నేపథ్యంతో పాలితుల బలమే పెరుగుతూపోతుంది.. పాలితుల బలం పెరిగేకొద్ది పాలకులు సరికొత్త అణచివేత 
విధానాల కోసం అన్నేషిస్తుంటారు సాధారణంగా ఈ విధానాల రూపంలో మరింత ఎక్కువ ఉదారత్యాన్ని 
సారంలో మరింత ఎక్కువ (క్రూరత్వాన్ని (ప్రదర్శిస్తుంటాయి. హరిజనులు రాజకీయ జీవితం అనే నే థ్యం 


HJM-7 






























98 తెలుగు కథానిక - హరిజన జీవితం 
నుండి వచ్చిందే హరిజనులు అభివృద్ది చెందాలని (ప్రభుత్వం అనేక చట్టాలు చేయడం. హరిజనులక్షు 
రాజకీయంగా ఉన్నత హోదా కల్ప్సించగలి గింది. అయినా సవర్థులు మాత్రం ఆ చట్టాలను రూపుమాపడానికి 
ప్రయత్నించలేదు. వాళ్ల కోసం నిర్దేశింపబడ్డ పదవుల్లో తమ పాలేర్లను తము చెప్పు చేతల్లో వుండేవాళ్లను 
వుంచడానికి ప్రయత్నించింది. ఆ భాగంగా ఇది సాహిత్య వస్తువయ్యింది. ఈ వస్తువే కథానికా సాహిత్యంలో 
కూడా కొంత చోటు చేసుకొంది. 
3.3.1.1. అజ్ఞాతవాసం :- తినడానికి తిండిలేని హరిజనుణ్ణే రిజర్వేషన్‌ పేరుతో (పెసిడెంటిను చేసిన 
సవర్ధుల కథ, రచయిత మధురాంతకం రాజారాం. పరకబయలు పంచాయతీ (ప్రెసిడెంటు పోలిరెడ్డి. తరాలుగా 
(పైసెడెంటు పదవిని పోలిరెడ్డి వంశమే నిర్వహిస్తుండేది. ఈసారి (ప్రభుత్వం హరిజనులు రాజకీయంగా 
అభివృద్ది చెందడం కోసం రిజర్వేషన్‌ పద్దతిని (ప్రవేశపెట్టింది. తత్స లితంగా పరకబయలు పంచాయతీ రిజర్వుడు 
అయింది. (పెసిడెంటు పోలిరెడ్డి. ఆ ఊరి ఆసాదు గంగడిని పిలిపించి ఈసారి గావు(పెసిడెంటుగా 
వుండమన్నాడు. గంగడికి దిక్కుతోచలేదు. అతను (8 రోజూ కూలీకి వెళ్ళితేగాని తన సంసారం గడవదు, 
అయితే బలవంతాన పాత (పైెసిండెంటు పోలిరెడ్డి అతన్ని పంచాయతీ (పెసిడెంటుగా చేశాడు. అప్పటి 
నుండి గంగడినిఊరి (ప్రజలు కూలీకి పిలువడం లేదు. తన కుటుంబం ఆకలితో చావనలసి వచ్చింది. ఇక ఆ 
ఊళ్ళొనే వుంటే తనకు ఆకలి చావు తప్పదని గ్రహించిన గంగడు (ప్రక్క గ్రామానికి వెళ్లదలచాడు. కాని ఊరి 
బద్దలైన రాముప్పు నాయుడు, కరుణం మల్లయ్య పక్కూరికి వెళితే బాగుండదని, ఆ గ్రామస్థులు పరక 
బయలు (పైెసిడెంటు ఈ ఊళ్ళో క్రూ లీపోతున్నాడను § ०९०१८५० చితూరుకు వెళ్ళితే అది పట్టణం కాబట్టి 
ఎవరూ గుర్తు పట్టరని ఏపనైనా చేసుకోవచ్చని చెప్పారు. ఎప్పుడైనా పంచాయతీ మీటి ०१ పెట్టినప్పుడు మాత్రం 
ఊరికి రమ్మన్నారు. గంగడు చిత్తూరు వెళ్ళిపోయాడు. | 
ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన (ప్రజా (ప్రతినిధులు ఒత్తిడులకు లొంగకుండా తవు 
(ప్రజానీకానికి సేవలు చేయాలి. ఇది అంతో ఇంతో రాజకీయ పరిజ్ఞానం వున్న వాడికి తెలుసు. హరిజనులు 
రాజకీయంగా చైతన్యవంతులు కావాలని [ప్రభుత్వం సంకల్పిస్తే దానికి ఆదిలోనే సవర్ధ్థులు గండికొట్టారు. 
కథలో తన కడుపు నింపుకోవడానికి కూడా చేతకాని, ఊరి (పసిడెంటు ఊరి క్షేమంకోరడం అబద్దం. 
(పైసిడెంటు గంగడు అలసత్వాన్ని ఆసరాగా తీసుకొన్న సవర్ధ్థ్థలు వానిని నామమా (తంగా వుంచారు. తమ 
స్వార్థం కోసం తమ జీవితాలను సుగమం చేసుకోవడం కోసం గంగడిని బలిపశువుగా చేశారు, హరిజనుల్లో 
చైతన్యం రానంతవరకూ (ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా వారిని ఎంత అభ్య్యదయ పథౌన నడపాలను 
ప్రయత్నించినా ఫలితముండదని దానికి తోడు సవర్థులు కూడా హరిజనులతో సమానంగా మెలగగలి గినప్పుడే 
ఈ. కార్యం సాధ్యమవుతుందని రచయిత అభిప్రాయపడ్డాడు: ` ` (थ. 
3.3.1.2. ఊడల =०(© :- హరిజనుల రాజకీయ అసమర్హతను చిత్రించిన కథ. రచయిత 'చితుకూరి 
దేవపుత్ర. వీరాపురానికి సర్పంచు భీముడు. ముప్రై ఎళ్ళుగా సర్పంచు గిరిని చేపట్టాడు. ఈసారి (ప్రభుత్వం 
వీరాపురాన్ని రిజర్వుడు సీటుగా చేసింది. భీమప్ప సర్పంచుపదవికి తన జీతగాడైన ఓబులుగాడిని తన 
` అభ్యర్థిగా. నిలబెట్టాడు. అయినా ఇంకా ఓబులుగాడికి భీమప్పు పశువుల పాక బాధ్యతలు తీరలేదు. ఎన్నికలు 
జరిగాయి. ఓబులుగాడు ఆ ఊరి (పెసిడెంటుగా ఎన్నికయ్యాడు. పోలింగ్‌ అధికారులు ఓబులుగాడిని 
సర్పంచుగా (ప్రమాణ స్వీకారం చేయించడానికి బడిలోకి రమ్మన్నారు. అక్కడేవున్న భీముప్పను చూసిన 
_+ఓబులుగాడు తాను హరిజనుడనని బడిలోకి రాకూడదని. తన యజమాని లోపలున్నాడని చెప్పాడు. 
భీముడు “ఒరేయ్‌ ఓబుళుగా రావోద్‌ | నీయమ్మ లోపలికిరా'” 79 అన్నాడు. ఓబులుగాడు బడిలోకి 
రాగానే భీమప్ప కూర్చున్న కుర్చీ నుండి (క్రింద కూర్చోమని ఆ స్థానంలో ఓబులుగాడిని కూర్చోబెట్టి 











హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 99 











అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. తన ఎదుట కుర్చీ మీద కూర్చున్న ందుకు ఓబులుగాడిని 
భీమప్ప తన ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. | 

చట్టం దృష్టిలో అందరూ సమానమే. మనిషి సుఖంగా (బతకడానికి సమాజం కొన్ని హక్కులను 
(ప్రసాదించింది. అయితే వాటిని కొందరు సుఖంగా వినియోగించుకొంటే మరికొందరు ఎదుటి వాళ్ల 
హక్కులను తమ చేతుల్లో వుంచుకొని వారిని కీలుబొమ్మలుగా చేసుకొన్నారు. ఒక సవర్థ్థని ఎదుట స్వేచ్చగా 
కూర్చోలేని హరిజనుడు (పెసిడెంటు పదవిని ఎలా చేయగలడో అర్థం చేసుకోవచ్చు. తన ఉనికిని 
కాపాడుకోవడంలో భీముడు కృత కృత్యుడు కాగలిగాడు. హరిజనులు రాజకీయంగా ఎంత నిస్సహాయ 
ప్టితిలో వున్నారనడానికి ఈ కథ నిదర్శనం. అందుకే రచయిత *'ఎన్ని రిజర్వేషన్లు కల్పించినా దశదిశలా 
వ్యాపించిన ఈ వ్యవస్థ ఊడల మరి (క్రింద ఏమొక్కయినా బతుకుతుందా''80 అనుకొన్నాడు. 
3.3.1.3. వూూహం :- హరిజనులు తవు సమస్యల సాధన కోసం కలసికట్టుగా పనిచేయడాన్ని చి(త్రించిన 
కథ. రచయిత (శ్రీధర (శ్రీరామకృష్ణ. రాముడు ఆ గ్రామ పంచాయతీ (ప్రెసిడెంటు. ఆ ఊరి హరిజనవాడ 
యువకుడు ఆనందరావు తమ సమస్యలను రాయుడు దృష్టికి తీసుకెళ్తాడు. అయినా ఫలితంలేకపోయింది. 
ఈసారి పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. రాయుడు పంచాయతీ (పెసిడెంటు పదవికి పోటీ చేశాడు. 
అంతవరకూ (పెసిడెంటుగా ఏక (గీవంగా ఎన్నికవుతున్న రాయుడుతో ఈసారి ఆనందరావు పోటీ చేశాడు. 

రాయుడు సహించలేక పోయాడు. ఆనందరావుకు తన ఓటు తప్ప హరిజనవాడలో ఒక్క ఓటుకూ 

సడకూడదను కి”న్నాడు హరిజన పెద్దలను పిలిపంచి శా ద్వారా మధ్యస్థం చేసి ఓటుకు ఐదువందల 
రరాపొయలు చొప్పున ఇచ్చాడు. పోలింగ్‌ జరిగింది. ఈసారి రాయుడే (పనడెంటుగా ఎన్నికయ్యాడు. 
ఆనందరావు రాయుడుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తమరిచ్చిన ఓటుకు ఐదువందల రూపాయలు 
ప్రోగుచేసి “బాక్‌ వర్డ్‌ క్లాసెస్‌ వెలోర్‌'' సంస్థను పెట్టామని మీరిచ్చిన డబ్బు అంతా హరిజనవాడ సమస్యలకు 
ఖర్చు పెడతామని ఇక మీదట వాడ సమస్యలను తీర్చుకోవడం కో నద్దకు రామని ఒక లేఖను రాసి 
శంభాకాంక్షలత్‌ పొటు పంపాడు. 








ఈ కథానికలో ఆనందరావు ఎన్నికల పరంగా ఓడిపోయినా నైతికంగా గెలిచాడు. తాను పన్నిన - 
వలలో రాయుడు చిక్కుకొన్నాడు. మానషికంగా ఆనందరావును దెబ్బతీయాలన్న రాయుడి ఆలోచన 
జరగలేదు సరికదా, అతనే మానసిక వ్యధకు గురయ్యాడు. హరిజనులు కూడా చైతన్యవంతులయ్యారని 
గుర్తించగలిగాడు. (పెసిడెంటుగా వున్నప్పుడు మెతుకు మిగల్బని నాయుడు ఎన్నికల సమయంలో స్వార్థం 

© డబ్బును నిళ్ళలా ఖర్చు చేశారు. డబ్బు వున్నదనే అహంతో అధికార వ్యామోహం కోసం తన ఆస్తిని 
నాశనం చేసుకొన్నాడు. తన జీవితాన్ని నైతికంగా పతనం చేసుకొన్నాడు. హరిజనులు చైతన్యవంతులని రాయుడు - 
తెలుసుక్‌"న్నాడు, 
3.3.1.4. పెద్దోళ్ళు :- హరిజనుడు పంచాయతీ (ప్రెసిడెంటు అయితే పరిస్థితి ఎలా వుంటుందో తెలియజేసే 
కథ. రచయిత బొడ్డు కూర్మారావు. రావురాజపురం మౌజీ (పైసిడెంటు పెద్దనాయుడు. ఈసారి ఆ 
సంచాయతి రిజర్వుడు కావడం వల్ల సెదనాయుడే తన పాలేరు లక్షయ్యను (పెసిడెంటుగా ఏక(గీవంగా ` 
ఎన్నిక చేశాడు. యం. యల్‌, ఏ పరశురాం కూతురు ఆహ్వానాన్ని ఆందుకొన్న పెద్దనాయుడు తనతో లక్ష్మయ్యను 
కూడా తీసుకెళాడు, రామరాజపురం న్గుంచి యం.యల్‌.ఏ గ్రామం అక్కయపల్టీ వరకూ పెదనాయుడు. 
-. (దైసిడెంటు లక్ష్మయ్యను బస్తా బియ్యం మోయించాడు. పెళ్లిలో కూడా తన పాలేరు లాగానే నాయుడు 
లక్ష్మయ్య చేత పనులు చేయించాడు. యం.యల్‌. ఏ పరశరాం లక్ష్మ్యయ్యకు చూసి నవ్వాడు కాని పలకరించ 
లేదు. పెద నాయుడు లక్ష్మయ్యను అందరితో సమానంగా భోజనం పెట్టక ఇంటి గుమ్మాన (క్రింద కూర్చోబెట్టి 


























100 । తెలుగు కథానిక - హరిజన జీవితం 
అన్నం పెట్టారు. ఒకప్పుడు కులం పట్టింపులు లేవని అందరూ సమానమే నన్న పరశురాం కూడా (క్రింద 
కూర్చోని అన్నం తింటూన్న లక్ష్మయ్యను చూసి మారుమాట్టాడకుండా వెల్లిపోయాడు. దానితో మనసులో 
వ్యథ చెందిన లక్ష్మయ్య “'పదవులిచ్చి పెద్దోల్ని చేద్దామనుకున్నా పెద్దోళ్లు కాలేరు. పేదోళ్ళు పిదోల్లే అని సెప్పడానికి 
సేనామంది''8 1 వున్నారనుకొన్నాడు. ఒకచోట నియోజక వర్గంలోని పంచాయతీ (పెసిడెంట్లు అందరూ 
కూర్చోని లక్షయ్యను కూడా పిలిచారు. కాని పెదనాయుడు భయం వున్నా ఇంటి వరండాలోకి వెళ్లి వారితో 
పొటు కుర్చీలో కూర్చున్నాడు. అది చూసిన పెదనాయుడు కోపంతో అందరిలో వున్న లక్షయ్యను తిట్టలేక 
చూపులతోనే భయంకరంగా చూస్తున్నాడు. 

కథలో లక్ష్మయ్య గ్రామ (పైసిడెంటు అయినా పాలేరుతనం తప్పలేదు. దళితుడు పాలితుడుగానే 
తప్పు పాలకత్వంవైపు కన్నెత్తి చూడటానికి కూడా शख లేనివాడని బానిసగా తప్ప (ప్రజా (ప్రతినిధిగా తన 
అధికారాన్ని ఉపయోగించుకోవడానికి ల్లర్లత లేని వాడని పెద నాయుడు అనుకొన్నాడు. తన ఎదుట తన 
పాలేరు కుర్చీ మీద కూర్చున్నందుకు అతన్ని ఒక పంచాయతీ (పెసిడెంటుగా కూడా గౌరవించలేక పోయాడు 
సరికదా అతని వైపు క్రూరంగా చూడటం మొదలుపెట్టాడు. రచయిత ఈ కథలో పంచాయతీ (పెనడెంటుగా 
ఎన్నికెన లక్ష్మయ్య పెదనాయుడు ఒత్తిడికి తలవొగే స్థితిని దాటిపోయాడని తెలియజేశాడు. 
3.3.1.5. వేట :- చేయని నేరానికి శిక్ష అనుభవించిన హరిజన (ప్రెసిడెంటు కథ. రచయిత కొల్లిపాక 
(శ్రీరామ మూర్తి. భీముడు మునుపు ధర్మభూూషణం పాలేరు. ప్రస్తుతం ఆ గ్రామ రిజర్వుడు (పైసిడెంటు. 
ధర్మభూూషణం చేతిలో కీలుబొమ్మ. పనులన్నీ ధర్మభూషణం చేతులమీదుగానే జరుగుతాయి. ఒకసారి 
భీముడు హరిజనులకు త్రాగే నీళ్ళు వున్న చోట ఇళ్ల పట్టాలు ఇవ్వమంటే అందుకు ధర్మభూూషణ ం నిరాకరించి 
నీళ్ళులే ని చోట ఇప్పించాడు. నీటి వసతి వున్న ప్రాంతాన్ని తనపరం చేసుకొన్నాడు. తర్వాత హరిజనులు కొత్త 
ప్రాంతంలో నీటివసతి లేక తిరిగి యథా స్థానానికే వచ్చారు. ధర్మభూషణం భీముడికి మాయమాటలు 
జొప్పి అతని ఆస్తిని కాజేశాడు. భీముడు కూతురు సామ్రాజ్యం శీలాన్ని భూషణం బావమరిది శక్తి (ప్రసాద్‌ 
దోచుకొన్నాడు. అయినా' భీముడు వారిపై ఎదురుతిరగలేకపోయాడు. ఆ ఊరి పరిసరాల్లో చిరుతపులి 
సంచరిసుండటం వల దానిని చంపడానికి ధర్మభరాషణం వేటకు వెళ్లాడు. ఒక దుబ్బని చంబ చెట్టు(క్రింద 
వేసి వీరిద్దరూ చెట్టు ఎక్కారు. ధర్మభూూషణ ం ఒక తుపాకిని భీముడికిచ్చి చెట్టులో తనకన్నా పై కొమ్మలో 
కూర్చోమన్నాడు చిరుతపులి దుప్పిదగ్గరకు వచ్చింది. భూషణం చిరుతను కాల్పొడు. ఆ శబ్దంతో భయపడ్డ 
భీముడు. తన తుపాకి (ట్రిగ్గర్‌ నొక్కాడు. తుపాకి పేలి గుండు భూషణం భుజంలో దూరింది. మరునాడే 
ధర్మభూభూషణం భీముడు అడవిలో తనపై హత్యయత్నం చేశాడని అతనిన क లుపాలుచేశాడు 

నేడు సంఘంలో సవర్ధ్ణులు హరిజనుల సహాయంతో తమ పనులను పూర్తి చేసుకొని లాభపడి ఆ 

కే వారిని బలిచేయడం వాళ్ల వంతు అయ్యింది. కథలో భీముడిని భూషణం తన అవసరాల కో 
न చేశాడు. తన ఆస్టిని కాజేశాడు. అడవిలో చిరుతను వేటాడడానికి సహాయంగా తీసుకెళ్లి 
చేయని నేరానికి అతన్ని జ్ఞైలుపాలు చేశాడు. భీముడు కూడా ఆలోచనలేకుండా తన సంసారం అంతా 
_ నాశనం అవుతున్నా దానికి కారణం భూషణం అని తెలుసుకోలేకపోయాడు. కథలో రచయిత హరిజనులు 
 ఆలోచనారహితంగా సవర్ధులయెడ (ప్రవర్తించి బలికావద్దని సలహా ఇచ్చాడు 
_ 3.3.2 ఆర్థిక సవుంస్య :- మానవ (ప్రగతికి ఆర్థికం అవసరం ఆర్థికంగా అభివృద్ది చెందినవాడు 
| | సమాజంలోని అడ్డంకులన్నింటీ నీ అధిగమించగలడు. అది లేనినాడు అతని (ప్రగతి శరాన్యం. (ప్రస్తుతం 
__ హరిజనులు ఈ సమస్యతోనే కొట్టుమిట్టాడుతున్నారు. హరిజనులు నిత్యం సవర్ధుల పొలాల్లో పాలేర్లుగా 
పనిచేస్తూ యజమాని ఇచ్చింది పుచ్చుకొంటున్నారు తప్ప తమ కష్టానికి తగిన ఫలితం.కోసం ఆశించడం 











హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 101 


లేదు. ప్రభుత్వం వీరి కోసం అనేక అభివృద్ది పథకాలను (ప్రవేశపెడుతున్నది. ఆ సంక్నేమపథకాలను హరిజనులు 
వినియోగించుకోలేక, వినియోగించుకోవటం ఎలాగో తెలియక చీకటి ముసుగుల్లో ముగ్గిపోతున్నారు 
తప్పవెలుగొందడానికి ప్రయత్నించడంలే దు. ధనమున్న చోట గౌరవం (ప్రతిభ వుంటుంది. సౌజన్యం గుర్తింపు 
పొందుతుంది. సమర్ధత అక్కరకొస్తుంది. సమస్యలన్నింటికి మూలం ధనం. అందులకే ““ధనంమూలం 
మిదమ్‌ జగత్‌'' అన్నారు పెద్దలు ఊఈ ధనం హరిజనుల పాలిట శ[త్రువయింది ఈ విషయం తెలుగు కధానిక 
వస్తువయింది. ఆనేపథ్యంతో వచ్చిన తెలుగుదళిత కథానికలను పరిశీలించటం అవసరం. 

3.3.2.1. వరాదిగవ్మాయి :- తినడానికి తిండి లేక మాదిగమ్మాయి అష్టకష్టాలుపడి వ్యభిచార వృత్తిని 
స్వికరించే స్థితిని తెలియజేసే కథ. రచయిత చలం. కథకుడు అత్తవారింటికి వెళ్లి ఆ పల్లెటూరి అందాలన్నీ 
దూసి ఆశ్చర్య చకితుడయ్యాడు. ఒక రోజు తోటలో ఒక మాదిగ స్త్రీని చూశాడు. ఆమె అతని దగ్గరయ్యాక 
రాత్రికి బియ్యానికై తనవద్దకు వస్తానన్నది. కథకుడు బాధపడ్డాడు. డబ్బు ఇచ్చాడు కాని ఆమె పొందు 

ఇష్టంలేక వెల్లి పోతానన్నాడు. ఆమె డబ్బు ఉచితంగా తీసుకోనన్నది. ఆమె నీతికి చకితుడైన కథకుడు ఆమె 
అవసరాన్ని గూర్చి అడగాడు. ఆమె తన పూర్వగాథను చెప్పింది. తల్లిదం(డ్రులు ఆమెను అప్పు (క్రింద 


వెంకయ్యకు అప్పగించారు. భర్త రంగూన్‌ వెళ్ళాడు. వెంకయ్యకు ఆమె లొంగలేదు. ఫ్యాక్షరీలో కూలీకి 


చేరింది. అక్కడ కులం తక్కువయినా అలోచించకుండా (బ్రాహ్మణుడు వెంటాడి బలాత్కరింపబోయాడు 
ఆమె కత్తి ఎటత్‌' గాయపరచి అతనిబారినుండి తప్పించుకొంది. ఆమెను దొంగతనం కేసు (క్రింద పోలీసులు 
పట్టుకొన్నారు. స్టేషన్‌లో పోలీసులు కూడా బలవంతం చేశారు. ఆమెకు గత్యంతరం లేకపోయింది. ఒప్పుకుంటే 
వదులుతామన్నారు. అప్పటినుండి ఆమెను వెంకయ్య వుంచుకొన్నాడు. ఈ మధ్య వెంకయ్య చనిపోయా 
(ప్రస్తుతం ఆమె (బ్రతుకు వ్యభిచారంతప్ప గత్యంతరం లేదు 

“సమాజంలో ఒకస్థాయి (ప్రజలకు అందం (ప్రమాదకారి. శీలా న్ని పణంగా పెట్టక తప్పని పరిస్థితులు 
అడుగడుగునా ఎదురవుతాయి. ७९०९३ వారిలోని అందం డబ్బుతో ముడిపడుతుంది. అది రసికులకు 


జుగంప్ల కలిగించినా సమాజంలోని ఒక వర్గం పడుతున్న దైన్యం జాలిని కలిగిస్తుంది. ఈ కథలో వర్గ లక్షణం 


చక్కగా చిత్రింపబడింది. కాని చిత్రణ లో వర్గపోరాటం సూచన కన్నా (2, ఆకర్షణ చిత్రణ యందే మిక్కిలి 
కనిపిస్తోంది. అందానికి అనుభవానికి మధ్య డబ్బు కాలుష్యాన్ని (ప్రవేశపెడుతుందన్న కథకుడి ఉద్దేశం చలంగారి 
భావాలు "82, 

ఈ కథలో హరిజన (స్త్రీలకు అందం శత్రువు అని వారు సమాజంలో సుఖంగా (బ్రతుకాలన్నా 
సవాజం (బ్రతుక నివ్వదని వారు బలికావడం తప్పదని ఈ కథ సూచిస్తుంది మౌాదిగమ్మాయి ఎన్ని 
కష్టాలోచ్చినా శీలం పోగొట్టుకోకూడదని ప్రయత్నించింది. కాని ఫలితం లేకపోయింది 
3.3.2.2. యజ్ఞం కథ :- వ్యాపారం పేరుతో తమ వద్దకు చేర్చుకొని హరిజనునికి అప్పు మోపిన >€ 
కథ. ४८५०५०९ కాళీపట్నం 0०५० ८०२९) సుందరపాలెంలో అప్పు[లాయుడుం మాలకులస్టుడు డెబ్బై 
సంవత్సరాల వృద్దుడు. రెండెకరాల పొలం వున్న "బదరైతు. అతనికి నలుగురు కొడుకులు. ఆ ఊల్లోనే 

న్న అనే రైతు ఒకప్పుడు బాగా (బతికి (ప్రస్తుతం పూర్తిగా చితికిఫోయి నిరుపేద స్థితిలో వున్న పాత 
షావుకారు. అతని కొడుకులంతా పొట్టచేత పట్టుకొని ఊరొదలి వెళ్లిపోయారు. గోపన్న ఒక విధవ కూతుర్ని 
ఐదుగురు వునుషుల్ని పోషిస్తూ, వుండీ లేక కాలం గడుపుతున్నాడు. అప్పుల్రాయుడు గోపన్నకి కొంత 
అప్పుపడ్డాడు, ఆ అప్పు తీర్చడానికి అప్పల్రాయుడు మూడేళ్ల గడువు అడిగాడు. ఆ గడువు తీరిపోయి ఆ 
రోజు పెద్దలందరూ న్యాయముంటపసంలో పంచాయతీ పెట్టారు. అప్పుల్రాయుడు అప్పు (క్రింద పాలం 
అమ్మాలని అప(లాయుడు కుటుంబానికి ఐదెకరాల బంజరు భూమినిప్పిస్తామని కూలీకి, నాలికీకూడా 























102 తెలుగు కథానిక - హరిజన జీవితం 


మున్ముందు అప్ప(ల్రాయుడు కుటుంబాన్నే పిలిపించి సహాయం చేస్తామని ఈ తీర్పుకు ఒప్పుకోనుని పెద్దలు 
చెప్పారు. అప్పల్రాయుడు తను చెప్పవలసింది చెప్పుకోన్నాడు. అసలు తన छ) అన్యాయమైందని అయినా 
తీర్చక దప్ప్రదంటే భూమి అమ్ముకోవడం తప్పు ఇంకోవిధమైన తీర్పు చెప్పమని తనకు ఇస్తామన్న బంజరు 
భూమిని గోపన్నకే ఇప్పిస్తే అందులో తమ కుటుంబం వాళ్లంతా పనిచేసి అప్పు తీర్చుకుంటామన్నాడు. 
సంచాయతే పెద్దలు తమ తీర్పు మార్చుకోలేదు. అప్ప(ల్రాయుడు చివరిగా ఆ తీర్సుకే అంగీకరించి పొలం 
అమ్మేశాడు. అతని కొడుకులో ముగ్గురు ఆ తీర్చుకే కట్టుపడ్డారు. కాని చివరి కొడుకు సీతారాముడు 
మా(త్రం పొలం వదలడానికి ఒప్పుకోలేదు. ఒప్పుకోనని ఇదివరకే తం(డ్రికి చెప్పాడు. ఇప్పుడు ९०८ పాలం 
వదలడానికి సీతారాముడు ఉగ్రుడై పోయాడు. పురోణి పత్రం మీద వేలుముద్ర వెయ్యడం మానేసి 
గిరుక్కున వెనక్కి. తిరిగ మాల పేట వైపు వెళ్లి పోయాడు. ఏంజరుగుతుందోనని అందరూ సీతారాముడు 
వెల్లీనవైపే చూస్తున్నారు. సీతారాముడు ఒక బస్తామూాట భుజాననేసుకొని అందరి మధ్య బస్తా గుమ్మరించాడు. 
అందులో నుంచి పసిబిడ్డ మొండెం, తలం |క్రిందపడ్డాయి. సీతారాముడు తం।డ్రితో “నా కొడుకుమీద నాకా 
శెక్కువ . నా కొడుకు బానిసబతుకు బతకుడు. నా కొడుకు కంబారికాడు''83 అన్నాడు. అంతేగాక, 
భరామి వదలద్దంటే విన్నావుకావు. మేవుందరం ఎలా సోయినా సరే అప్ప (१०४००८० మా(త్రం ధర్మం 
తప్పనివాడనిపించుకోవాలనే గొప్పకోసం పొలం అమ్మేశావు. నా కొడుకు బానిసగా వుండటం కన్నా చావడమే 
నయమన్నాడు. | | 

ఈకథ సమాజంలోని అట్టడుగం జీవులను భుజం తట్టి లేపుతుంది. న్యాయన్యాయాలు 
వివరించడంలో సుదీర తీరాలకు తీసుకపోతుంది. దివాలాతీసిన షావుకారి వడ్డీల "పై వడ్డీలు పెరిగిన బాకీని 
ఒక బక్క రైతు చెల్లీంచవలసివుంటే న్యాయం ఒక్క-రైతు పక్షాన వుండాలా దివాలా తీసీ ఆర్థికంగా ఇబ్బంది 
పడుతున్న షావుకారు పక్షాన వుండాలా అనే చిక్కు (ప్రశ్నకు కథా రూపం ఇందులో కనపడుతుంది. షావుకారి 
దయనీయమైన ప్టితిలో వున్నాడు నిజమే. అతనికి రావలసిన వడ్డీల మీద వడ్డీని సమర్థించేది మానవత్వానికి. 
చెందిన న్యాయం కాదు. పెట్టుబడిదారి సమాజానికి చెందిన న్యాయం మా(త్రమే అవుతుంది. పెట్టుబడిదారి 
సమాజపు పతనకారణం ఈ సమాజంలోనే వుందన్న నిజాన్ని ఈ కథ తెలియజేస్తుంది. పెట్టుబడిదారి 
వ్యవస్టలో పేదవాడికీ, ధనవంతుడికీ మధ్య జరిగిన ఘర్షణను ఈ కథ ఆవిష్కరిస్తుంది. కథలో భూస్వామ్య 
వ్యవస్ట నుండి పెట్టుబడిదారి వ్యవస్టకు మారుతున్న దశ కన్పిస్తుంది. es 
3.3.2.3. వార్చుకు మార్గం :- స్వార్థం కోసం హరిజనుల యెడ అవసరాలకు అనుగుణంగా (ప్రవర్తించే 
సవర్థుని కథ. రచయిత సి.యస్‌, రావు. సుబ్బడు (ప్రెసిడెంటు పాలేరు. సుబ్బడు పుత్రమ్మ భార్యాభర్తలు. 
వారి కొడుకును పుత్రమ్మ చెల్లెలు బాగా చదివించి ఇంజనీరును చేసింది. తన కొడుకు ఆ ఊరు వస్తున్నట్టు 
సుబ్బడికి ఉత్తరం అందింది. తన కొడుక్కు యం. యల్‌. ఏ. చీఫ్‌ ఇంజనీర్‌లతో చెప్పితానే ఉద్యోగం ఇప్పించానని 
(పైసిడెంటు అన్నాడు. అంతేగాక ఇంజనీరు తన పాలేరు కొడుకైనా ఇంట్లోకి పిలుచుకెళ్లి తనతో పాటు ఫలహారం 
| తీనబెట్టాడు ఎన్నొ సంవత్సరాలుగా పాలేరు తనం చేస్తూ కనీసం ఇంటి గుమ్మం కూడా తొక్కని సుబ్బడు ఆ 
రోజు (పెసీడెంటుతో పాటు ००९१३ వెళ్లాడు. ఇంజనీరు (పెసిడెంటుతో తాను వేయిస్తున్న రోడ్డును 
చూశానని, బిల్లు బుక్కు"పై ఆఫీసులో సంతకం చేస్తానన్నాడు. తన తల్లిని చూడాలని మాలపల్లైకు వెళ్లాడు. 
తనతోపాటు (ప్రెసిడెంటు కూడా వెళ్ళాడు. మాలపల్లైలో ఒక ముసలామె (ప్రెసిడెంటును చూసి అప్పుడే 
ఎన్నికలోచ్చాయా! అన్నది. (పెసిడెంటు రాలే దన్నాడు. అప్పుడు ఇంజనీరు తన మనస్సులో ఈ అసమానతలు 
తొలగడానికి ఆర్థిక సమస్య ఒక్కటే కారణ మనుకొన్నాడు. । 














హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 103 


ధనమే సర్వ సమస్యలకూ మూలం అనే విషయాన్ని రచయిత ఈ కథలో వివరించాడు. డబ్బుకు, 
మనిషికీ మధ్య వున్న సంబంధాన్ని తెలియజేశాడు. జీవితాంతం పాలేరుగా చేసిన సుబ్బడు (పైసిడెంటు 
ఇంట్లోకి వెళ్ల లేదు సరికదా, కనీసం తిండి కూడా సరిగా తినలేదు. అదే ఉన్నతహోదా కలిగిన ఇంజనీరు 
హరిజనుడైనా (పైసిడెంటు సాధారణంగా తన ఇంట్లోకి ఆహ్వానించాడు. తన స్వార్లం కోసం సనాతనంగా 
పాటిస్తున్న సం(ప్రదాయాలను తే ంచుకొన్నాడు. తానే సుబ్బడికొడుంక్కు ఉద్యోగం ఇప్పించిన ట్లు 
అబద్దాలాడాడు. సవర్థ్ణ్ణులు స్వార్దం కోసం ఎంతనీచానికైనా దిగజారుతారనడానికి ఈ కథ తార్కాణం. 
3.3.2.4. उ ००(७ग्द्‌) - సమాజంలో తనపనికి విలువలే దని బాధపడుతున్న హరిజనుని కథ. 
రాయలసీమలో సేద్యపుబావులే పొలాలకు శరణ్యం. ఆ ఊళ్ళ బానులే జీవనాధారం, కావటం వల్ల మోట 
అవసరం ఎక్కువగా వుండేది. ఆ ఊళ్ళ నే మాదిగ రాముడు భార్య లచ్చిమి వుండేవారు. రాముడు తన 
వృత్తి చేసేవాడు. రోజూ ఊరి (ప్రజలు తమ మోట (కపిల) తెగిపోయాయని చిల్లులు పడ్డాయని తమకు 
చెప్పులు కుట్టించమని రాముని ఇంటి చుటూ తెగతిరగేవారు. రాముడు తెల్లవారి ని[ద్రలేచి రైతుల బావుల 
వద్ద కెళ్లి మోటను మరమ్మత్తు చేసి తనకు కావలసిన కూరగాయలను తీసుకొని వచ్చేవాడు. అంతేగాక 
పంటకాలంలో రైతులు రాముడికి ధాన్యం ఎక్కువగా పెట్టేవారు. కాలక్రమంలో విద్యుత్‌ మోటార్డు వచ్చాయి. 
మోటలను రైతులు మూలవేశారు. రాముడి సంసారం గడవటం కష్టమయింది. రోజూ తన కుటుంబ 
సభ్యులంతా పనులకు వెళ్ల వలసివచ్చింది. ఒకరోజు కథకుడు రాముడుకు ఎదురుపడ్డాడు. అప్పుడు రాముడు 
రోడ్డు సై పని చేస్తూ కథకుడితో “గెంటల తరుబడి యింటీ ముందర నిలబెట్టు రైతుల్ని. అవ్వి ఆ 
రోజులుఇప్పుడు నిమిషం నిలబడితే ఆ అయ్య కసురుకుంటాడు. ఇవి ఈ రోజులు. ఏంజేద్దాం బాబు 
వస్తా''84 నన్నాడు. 

ఒక ప్పుడం సంసారాన్ని సుఖంగా సాగించిన రాముడం (ప్రస్తుతం పూట గడవ టానికి 
ఇబ్బందిపడుతున్నాడు. కాలం మారింది. సామాజిక పరిస్థితులు మారాయి. కాని మనుషులలో మాకత్రం 
` మార్చు రాలేదు. కులం పేరుతో మనుషుల్ని వేరు చేస్తున్నారు. రావుడు కులవృత్తి వదలొపొట్టినా అతని 
కులం మారలేదు. హోదా మారలేదు. [బతుకు మారలేదు. తన మనుగడ కోసం తాను సృష్టించుకొన్న 
డబ్బుకే బానిసయ్యాడు. ఆ డబ్బు వల్ల హరిజనులు ఎదుర్కొంటున్న కష్టనస్టాల్ని ఆకలి కడుపుల్ని తిండి 
కోసం పడుతున్న పాట్టను రచయిత సానుభూతితో కథలో చిత్రించాడు. వారి సమస్యలను పరిష్పా_రిద్దామనే 


ఉద్దేశ్యం కాకపోయినా వారి స్టితిగతుల్ని సమాజానికి తెలియజే యడానికి రచయిత ప్రయత్నించాడు. ఇటువంటి | 


స్థితిలో హరిజనుల్లో మార్చురావాలని రచయిత అభిప్రాయపడ్డాడు. ~ । 
3.3.2.3. క్రీచక వథ :- తన పాలంలో పనిచేస్తూ చనిపోయిన పాలేరు కుటుంబాన్ని ఆదుకొనే రెడ్డి కథ. 


రచయిత పులికంటి కృష్ణారెడ్డి. వెంకటరాముడు బసివిరెడ్డి పాలేరు. అతనికి భార్య, కూతురు. వెంకటరాముడు . 


తన శక్తిని దాచుకోకుండా రెడ్డి ఆస్తిని పెంచడానికి (ప్రయత్నించాడు. ఒకరోజు రా(త్రి పాలంలో మోట 
తోలుతుండగా, మోట బావిలో పడితే ఆ చీకటి లోనే మోట తీయడానికి బావిలోకి దూకి మోటకడ్డీలలో 
తల తగంలుకొని చనిపోయాడు. ఊరి (ప్రజలంతా వెంకటరాముడు అన్యాయమయ్యాడని తన కుటుంబం 
బజారున పడిందని అతని కుటుంబాన్ని ఆదుకొనేవారులేరని అనుకోవడం విన్న బసివిరెడ్డి రచ్చబండపై 
పంచాయతీ పెట్టించి తన కుడిభుజం లాంటి వెంకటరాముడు చనిపోయాడని వాడు తనకు వేయి రూపాయల 
అప్పు ఇవ్వాలని ఇక మీదట ఆ అప్పు వాడిభార్య తీర్చనవసరం లేదని, ఆమె తన ఇంట్లో పనిచేసుకోవచ్చు 
నన్నాడు. పంచాయతీ పెద్దలు రెడ్డి మాటను అంగీకరించారు. కాని అప్పు ఎప్పుడు తీసుకొన్నాడని అడగలేదు. 
వాడి భార్య కూడా నోరు మెదపకపోయింది. ^: ` ` 


























104 తెలుగు కథానిక - హరిజన జీవితం 
హరిజనుల [శ్రమ దోచుకోవడం సవర్ణుల వృత్తి. వెంకట రాముడు బ్రతికినన్నాళ్లు కష్టపడి రెడ్డికి 
సేవలందిచాడు. రెడ్డి వాడి సేవలు అందుకొని ఆనందించాడే కాని క్య్యనికి తగిన ఫలితాన్ని ఇవ్వలేదు. రెడ్డికి 
సేవ చేయడంలో వెంకటరాముడు (ప్రాణాలను కోల్ళోతే, వాడి సంసారాన్ని ఆదుకోలేదు. సరికదా, వాడికి 
అప్పు ఇచ్చానని అబద్దాలాడాడు. కనీసం పంచాయతీ పెద్దలు కూడా అప్పు పత్రం చూపించమని రెడ్డిని 
అడుగలేదు. వెంకటరాముని భార్య ఆ మాట అడగడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సవర్థులకు 
(శ్రమదోచుకోవడం తప్ప (శ్రమను పంచి ఇవ్వడం తెలియదు. తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించరు. 
రచయిత ఈ కథ ద్వారా హరిజనులు అలాంటి జీవితాలకు స్వస్తిచెప్పి కష్టానికి తగిన ఫలితాన్ని సవర్థుల నుండి 
పొందాలని సలహా ఇచ్చాడు. 
3.3.2.6. పాపం కుంటేలుగాడు :- డబ్బు పై అత్యాశతో తన కొడుకును చంపుకొన్న హరిజనుడి కథ. 
రచయిత పులికంటి కృష్ణారెడ్డి. కుంటేలుగాడు చెంగి భార్య భర్తలు. కుంటేలుగాడు కట్టేలు కొట్టి సంసారాన్ని 
సాగించేవాడు. చెంగి మగ బిడ్డను (ప్రసవించి చనిపోయింది. అప్పటినుండి కుంటేలుగాడు తన కొడుకు 
వరదుడిని ६०८१३ రెప్పలా చూసుకొనేవాడు. కుంటేలుగాడు తాను కట్టెలు కొట్టినందుకు (ప్రతినెలా ఫోరెస్టోళ్లకు 
కొంత డబ్బు ఇచ్చేవాడు. ఒక రోజు కుంటేలుగాడు అడవిలో కట్టెలు కొట్టుతున్నప్పుడు స్పెషల్‌ బీటోళ్ల 
వచ్చి కుంటేలుగాడిని చెట్టుకు కట్టి బాదారు. అప్పటినుండి కట్టెలు కొట్టడం మానేసి తనకున్న బంజరు 
భామిని సాగు చేసుకోవడం మొదలుపెట్టాడు. తనవద్ద సాగు చేసుకోవడానికి డబ్బు లేక 
సతమతమవుతున్నాడు. ఇదే స్టితిలో బడిపిల్లల పోట్లాటలో తన కొడుకును హరిజనులు కొట్టారన్న ఆవేశంతో 
(పైసిడెంటు ఆ ०१९ హరిజన గుడిసెలను తగులబె టాడు, హరిజన గుడిసెలు తూర్పు వైపంతా కాలిపోగా 
(ప్రభుత్వ అధ్గికారులు సంఘటనా ప్రలాన్ని చూసి అన్యాయమని నష్టపరిహారం (క్రింద ३३०५८९३ ఐదు వేల 
రూపాయల ప్రకారం ఇచ్చారు. అపుడు కుంటేలుగాడు “ అయో! నా గుడిసె కాలిపోయ్యుంటే నాకూ 
ఐదువేలు వచ్చుంటే....నా బూవిలో బాయి తవ్వుకొందును. బాయికి ०००३ పెట్టుకొందును' "85 అని 
బాధ పడ్డాడు. ఇక ఎలాగైనా (ప్రభుత్వంచే ఐదువేల రూపాయలు సంపొదించదలచి మరుసటి రోజు తన 
ఇంటికి నిప్పుబెట్టి వంక చేరాడు. తన ఇళ్లు కాలిపోవడం, చూసిన వరదుడు తం డ్రి వద్దకు చేరుతున్నాడు. 
ఈలోగా గాలికి కొట్టం కప్పువచ్చి వరదుడి మీద పడి మంటల్లో కలసి పోయాడు. 
__ ట్రమాభిమానాలు అనేవి స్వార్థానికి ఎలాదారి తీస్తాయో రచయిత తెలియజేశాడు. పొట్టకూ టీకోసం 
కట్టెలు కొట్టి జీవిస్తున్న కుంటేలుగాడికి ఆ పని లోభదాయకంగా లేదు సరికదా ఫారెస్ట్‌ అధికారుల చేతిలో 
చిక్కి దెబ్బలకు గురయ్యాడు. తన ఆస్తిని సాగు చేసుకొని వున్న దానితో తృప్తిపడని కుంటేలుగాడు, ఆశకుపోయి 
ఐదువేల రూపాయలు సంపాదించడానికి తన ఇంటీకి తాన నిప్పు పెట్టుకొన్నాడు. ఆ మంటల్లో తన కొడుకునే 
బలి చేసుకొన్నాడు. ఎవరి కోసం అయితే సంపాదించాలని తపన పడ్డాడో వాడే తన చేతికి 
అందకుండాపోయాడు. రచయిత ఈ కథ ద్వారా మానవుడికి అత్యాశ వుండరాదని, అది అసలుకే ముప్పని 
తెలియజేశాడు. [त | 

3.3.2.7. నోర్బన్న పాపాయి :- మానవుని ఆర్హిక స్టితే అని మనుగడను తెలియజేస్తుంది అని చిత్రించే కథ. 
రచయిత అడవి బాపిరాజు. నర్బన్న కథకురాలి ఇంట పెద్దపాలేరు, వాడలో కులపెద్ద చిన్నప్పు 139 
గుడిలోకి వెళ్ళాడని కథకురాలి అన్న చావమోదాడు. నర్గ్భన్నకు ఒక భార్య కూతురు. నర్గ్బన్నకు కథకురాలి 
భర్త చదువు చెప్పాడు. శాసనసభ ఎన్నికల్లో నర్బన్నను శాసనసభ అభ్యర్థిగా పోటీ చేయించాడు. ఎన్నికల్లో 
నర్బన్న గెలవడానికి కథకురాలి భర్త తోడ్చడ్డారు. శాసనసభ సభ్యుడైన నర్భన్న, కథకురాలి భర్త ఒకే కంచంలో 
భోజనం చేశాడు. వారు ఇంత స్నేహంగా వుండటం > కథకురాలి అన్న వారింటికి రావడం మానేశాడు. 











హరిజనాభ్యదయం - తెలుగు కథానిక | 108 


నర్గ్భన్న కూతురు భరతాంబను ఎక్కువ కాలం తన వద్దనే వుంచుకొనేది. ఆమె ఆ పాప భవిష్యత్తు గురించి 


ఊరికి దూరంగా వుండాలని, దేవాలయ (ప్రవేశం వుండదని ఆలోచించేది. నర్బన్న కథకురాలి కుటుంబాన్ని 
ఆర్థికంగా ఆదుకొనేవాడు. ఈలోగా కథకురాలికి కూడా ఒక కూతురు పుట్టింది. ఆమె పేరు పూర్వ స్వరాజ్య 
లక్ష్మీ . | 

మానవుడి జీవితం ఆర్టిక సంబంధాలతో ముడివడి వుంది. తన పాలేరుగా వున్న నర్గ్బన్నకు చదువు 
చెప్పడం, రాజకీయ పరిజ్ఞానాన్ని బో ధించడం కథకురాలి భర్త త్యాగానికి మచ్చ తునక అయితే కష్టసమయాల్లో 
కథకురాలి కుటుంబాన్ని నర్భన్న ఆదుకోవడం కూడా అతని గొప్పుతనమే. నర్బన్న కథకురాలి పాలేరుగా 
తమవంతు द्द అందిస్తే కథకురాలి భర్త అందుకు (ప్రతిఫలంగా నర్భన్న మేలుకోరి శాసనసభ్యాడిని 
చేశాడు. ఇందులో కులంతో సంబంధంలేని మానవ స్నేహ సంబంధాలు కన్పిస్తాయి. ఒకరికొకరు ఇచ్చి 
పుచ్చుకొనే ధోరణిలో సహాయ సహకారాలు అందించుకోవడం సమాజ అభ్యుదయానికి క్షేమదాయకం. 
3.3.2.8. ఉచ్చు :- అప్పు పేరుతో హరిజనుల ఆస్తిని కాజేసిన కథ. రచయిత సింగమనేని నారాయణ. 
నల్లక్క నాగన్న భార్యాభర్తలు. వారి కొడుకును వెంకటరెడ్డి ఇంట్లో జీతానికి పెట్టారు. వాడికి జ్వరం వచ్చి 
పొలంలో పడుకుంటే వెంకటరెడ్డి చిదకబాదాడు. నాగన్న కొడుకు ఊరు వదలి పారిపోయాడు. వెంకటరెడ్డి 
జీతగాడు పనికిరాలేదని తాను ఇచ్చిన డబ్బుకోసం పంచాయతీ పెట్టించారు. పంచాయతీలో నల్లక్క. నా 
కొడుకును అంతగా కొట్టినావంటే “ వోయబ్బ యీమా [త్రం కొడుకింకెవుడికన్నా వుండాడా ? పన్లైయ్యకుండా 
చెట్టుకింద పండుకుంటే రెండేట్టు యేసిందానికి యిట్లతే వూర్గో యింక రైతులు సేద్యాలు చేసుకొన్నట్లే?'86 
అన్నాడు. పంచాయతీ పెద్దలు నాగన్నను వెంకటరెడ్డి ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమన్నాడు. నాగన్న తనవద్ద 
నాలుగు నెలల వరకూ తన వనూడెకరాల భూమిని వెంకటరెడ్డి తీసుకొనేటట్లు పంచాయతీ పెద్దలు 
తీర్మానించారు. 

వ్యక్తులు సంఘ సుఖముయ జీవితానికి ఆర్థిక స్థితి అవసరం. ఆజఆర్థిక స్టితిని సాధించడంలో 
వ్యక్తులు భిన్నమతాలు అవలంబించడం తప్పనిసరి. ఇక హరిజనులకు కులం ధనం రెండూ తక్కువే. 
ధనం వున్నవాడు లేనివాడి కష్టాలను తవు అవసరాలుగా చేసుకొంటాడు. ఆ ధోరణి లోనే హరిజనులు 
కష్టాలు అనుభవిస్తున్నారు. కథలో బీతగాడు ఎక్కడున్నాడు, ఎలా వున్నాడో, ఏమయ్యాడోని పట్టించుకోని 
వెంకటరెడ్డి తానిచ్చిన డబ్బును వడ్డీతో సహా ఎలా గుంజాలని ఆలోచిస్తున్నాడు. వారి (శ్రమను 
దోచుకోవడమేకాక అప్పు పేరుతో వారికున్న ఆస్తిని కూడా కాజేశాడు. పంచాయతీ పెద్దలు కూడా అదే 
తీర్మానాన్ని ఆమోదించారు. “ధనం బలం వున్నవాడి వద్ద సర్వం బానిస అన్నట్టు ఏదో తన కొడుకును 
జీతం పెడితే కొంత డబ్బు వస్తుందని ఆశించిన నాగన్న నల్హక్కలు ఉన్న ఆస్తిని పోగొట్టుకొన్నారు. 
కథలో రచయిత హరిజనులను సవర్ణులు ఎలా వెగాసం చేస్తున్నారో వివరించాడు 
3.3.2.9. పురుగం :- అప్పు పేరుతో హరిజనుల పంటధాన్యాన్ని హరింపచేయడానికి ప్రయత్నించిన కథ 
రచయిత మధుచ॥క్రవర్తి. పైడితల్లి పచ్చని తన పంట ఫాలాన్ని చూసి సం తోషిస్తున్నాడు ఈ సంవత్సరం తన 


కష్టాలన్నీ గట్టెక్కుతాయనుకొన్నాడు. పంటకు పురుగుపట్టుడంతో డబ్బుకోసం ఆ ఊరిపెద్ద నాయుడును 


ఆశ్రయించాడు. ఈసారి పంటు చేతికిరాగానే తన అప్పు తీరుస్తానన్నాడు. తనలో “ इई रः . 

వీదరించుకున్నా పెద్దనాయుడు బాబు నిజంగా తన పాలిట పెద్దదిక్కే.'' 87 ననుకొన్నాడు. పంట చేతికొచ్చింది. 
ఒకరోజు పంటను కోయడానికి పైడితల్లివెళ్ళుతుండగా పెదనాయుడునుండి కబురు వచ్చింది. నాయుడు 
పైడితల్లితో తన పంటధనాన్ని అంతా తన ఇంటీకే తీసుకురమ్మన్నాడు. అందుకు పైడితల్లి ఈసారి కొంత 
అప్పు మాత్రమే తీరుస్తానంటే నాయుడు నిరాకరించాడు. నాయుడు ఇంటివద్ద పట్టెడు మెతుకుల కోసం 








TT TCC 
ie 


















106 | తెలుగు కథానిక - హరిజన జీవితం 
విశ్వాసంగా వున్న కుక్క పిల్లను నాయుడు కొడితే అతనిపై పడికరచింది. ఈదృశ్యం పైడితల్లి మదిలో 
తిరిగింది. అప్పటినుంచి పైడితల్లీలో జ్ఞానోదయం అయింది. పైడితల్లి నాయుడు మాటలను 
నిరాకరించాడు. 

ఈకథలో హరిజనులను అప్పుపేరుతో సవర్ధ్థులు ఎలా మోసం చేస్తారో తెలియజేశాడు. పైడితల్లి 
పంటచేతికొస్తే తమ సమస్యలు తీరుతాయనుకొన్నాడు. కాని నాయుడు వద్దవున్న |ప్రాంసరీనోటు వడ్డీకి 
వడ్డీని పెంచుతుందనుకోలేదు. పైడితల్లికి నాయుడు డబ్బు ఇచ్చినప్పుడల్లా మంచివాడనుకొన్నాడు. కాని 
ఇలామోసకారి అని తలచలేదు. మాటలురాని కుక్కకు కూడా మనిషిపై ఎదురుతిరొగే మనస్తత్వం వుంటే 
మనిషై పుట్టిన పైడితర్షిలో ఈ ఆలోచన లేదని తెలియజేయడానికి ఈ కథ నిదర్శనం. 
3.3.2.1. ఎలచ్చన్‌ అమ్మోరికి బలి - స్మశానంలో శవాల మధ్య [బతికే కాటికాపరి ఆలోచన ఈ కథ. 
రచయిత గాయశత్రి రాజ్‌. రాజయ్య సమాధుల మధ్య స్మశానంలో (బతికే అభాగ్యుడు. అతనికొక కల 
వస్తుంది. ఎన్నికల సమయంలో దొమ్మీలు, ఘర్షణ జరిగి కుప్పలు కుప్పలుగా శవాలు తన స్మశానంలోకి 
వచ్చినట్టు కలగంటూ వుంటే అతని భార్య నిద్రాభంగం కలిస్తుంది. ఎప్పుడు పిండా కూడు కలేకంటావని 
నిరసిస్తుంది. 

సగటు మానవులు గీసుకొని (బ్రతుకుతారు. తన స్వార్థం కోసం ఎన్నోకలలు కంటారు సమస్తం 
తనజఒడిని చేరాలని తపనపడుతారు. అలాంటి 2९ రాజయ్యది.. తినడానికి తిండిలేక నిత్యం స్మశానంలో 
తిరగే అతనికి (బ్రతికిన మనుషుల కన్నా చచ్చిన శవాలే తన ఆకలిని తీరుస్తున్నాయనడానికి ఈ కథనిదర్శనం, 
3.3.2.11. కులం - సమాజంలో రెండే కులాలున్నాయని నిరూపించే కథ. రచయిత తోలేటి జగన్నాధరావు. 
ఒక హరిజన ముసలివాడి కొడుకు చిన్నప్పటి నుండి కష్టపడి ఉన్నత చదువు చదివి పెద్ద ఉద్యోస్టుడయ్యాడు. 
డబ్బున్న వాళ్ళ జాతిలో చేరిపోయాడు. ముసలివాడు అభ్యుదయ వాది. ““సింకిపాతలవారు సీడవొళ్ళు 
వారు తెలిఏ తక్కువ వారు ఆంటూ మమ్ము కింద పెట్టకుండి. కించిత్తు డబ్బుంటే యింకి పోతాయండి 
యివన్నీ" '88 ఆంటాడు. ఒకప్పుడు గాంధేయవాది. గాందీ పంతులు అభ్యుదయం కోసం పరితపించేవాడు. 
తన ఆస్తినంతా దేశసేవకు అంకితం చేసి చనిపోయాడు. ఆ ప్టితిలో ఏ సంస్థలు సాయం చేయడానికి 
రాకపోతే ఈ హరిజన ముసలివాడు ముందుకు వచ్చి తన డబ్బుతో దహన సంస్కారాల పూర్తి చేశాడు. 
గాంధీపంతులు కొడుకు కూడా తన తండ్రి చావును గురించి ఆలోచించలేదు. అతను ఆర్థిక ఇబ్బందుల్లో 
వున్నారు. . ముసలివాడి మాటల్లో చెప్పాలంటే “అతని కొడుకు హరిజన (బాహ్మణండు గాంధీ పంతులు 
కడుకు (బ్రాహ్మణ హరిజనుడు. ముసలివాడి కొడుకు పెద్ద ఉద్యోగి అయి సొంతమేనల్టుణ్ణి తక్కువ 
తరగతివాడిగా చూస్తాడు. కాని ఏమి లేని పంతులు కొడుకు (బాహ్మణుడైనా హరిజనుడితో సమానంగా 
చూడబడుతాడు''. a 

“మంచిచెడ్డలు మనుజులందున ఎంచి చూడగ రెండె కులములు” అనే గురజాడ మాట అక్షరాలా 
వాస్తవం. మానవ (ప్రగతికి డబ్బు మూలాధారం. మరో విషయం డబ్బు లేకుంటే కాలం కూడా గడవదు. 
నేడు సమాజంలో డబ్బున్నవాడు సమాజం చేత గౌరవింపబడుతాడు. ఆదరింపబడుతాడు. ఉన్నతుడుగా 
స్పీకరింపబడుతాడు. కాని డబ్బులేనివాడు హీనంగానే చూడబడుతాడు. ఇది సమాజంలో జరిగే నిత 
సత్యం ఇది కులం కన్నా డబ్బు ఎంత విలువైంది తెలియజేసే కథ. | 














హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 107 
3.4 కథానికా సాహిత్య దృక్పథం 


తెలుగు కథానికా సాహిత్యంలో హరిజన జీవితం. విభిన్నంగా వ్యక్తమవుతూ వుంది. రచయితలు 
వారి సమస్యలను ఆన్ని కోణాల్లోనూ చూస్తున్నారు. సనాతన ఆచారసాం(ప్రదాయాలను ఇతరులపై రుద్ది 
తమ ఉనికిని కాపాడుకోవడానికి ఉన్నత వర్గాల వాళ్ళు (ప్రయత్నించారు. సమాజం ఆభివృద్ది చెంది సంఘ 
సంస్కరణ వాదులు అట్టడుగు (ప్రజల్ని వెన్నుతట్టి లేపడానికి ప్రయత్నించారు. ఈనేపథ్యంలో (బాహ్మణ వాదులు 
బడుగు వర్గాల గురించి రచనలు చేయడం ప్రారంభించారు. వాటిని (ప్రచారం చేయడంలో సవర్థులు ముంద 
ంజవేశారు. తత్సలితంగా కథానికా సాహిత్యంలో హరిజన బీవితాలు పలుకోణాల్లో చిత్రించబడ్డాయి. 

తెలుగు కథానికా సాహిత్యంలో మొట్టమొదటి హరిజన జీవితాన్ని చిత్రించిన కథ 'పుల్లంరాజ్యా' 
రచయిత (క్రీపొద సుబ్రహ్మణ్య శ్నాస్త్రీ. ఈ కథ 1925 వ సంవత్సరం జూన్‌ మాసంలో “ప్రబుద్దాం(ధ' 
పత్రికలో (ప్రచురితం. ఇందులో సవర్థులకు ఆస్పృశ్య్యలుగా వున్న హరిజనులలోనే రెండు కులాల మధ్య 
అంతరాలున్నాయి. ఆ అంతరాలను పోగొట్టుకొని ఐక్యంగా అస్పృశ్యతను ఎదుర్కోమని రచయిత సలహా 
ఇచ్చాడు. 1925కు పూర్వం బడుగు వర్తాల గురించి రచనలు వచ్చాయి. కాని (ప్రత్యేకంగా హరిజన కులం 
పేరుతొ వెలువడ్డ కథానికా సాహిత్యం గోచారం కావలసి వుంది. 1925 తర్వాతనే రచయితలు కథానికా 
సాహిత్యంలో హరిజన సమస్యపై దృష్టిని కేంద్రీకరించారు తెలుగు కథానికా సాహిత్య దృక్పథాన్ని రచయితలు 
పలుకోణాలనుండి చి(తీక రించారు | 
3.4.1. అస్పృశ్యత - హరిజనులను उदु సంప్రదాయాలు, ఆచారాల పేరుతో దూరంగా వుంచడం 
అన్యాయమని వాటీని నిర్మూలించడానికి సంఘసంస్కర్తలు హరిజనులకు చేయి అందించి తమవంతు కృషి 
చేయాలని అంతేగాక హరిజనులు అస్పృశ్యత నుండి విముక్తి కావడానికి సవర్ధులతో కుటుంబ సంబంధాలు 
అవసరమని రచయితలు తలచారు. భక్తికి, కుళముతాలు సాంప్రదాయాలు అడ్డు రావని నిత్యం. నిర్మల 
మనస్సుతో దేవుడిని కొలిచేవాడే దేవుని సన్నిధి చేరుతాడని భావించాడు. ఆస్పృశ్యతను రూపు మాపడానికి 
(ప్రతి హరిజనుడూ ఆర్థికంగా అభివృద్ది చెందాలని అప్పుడే వారు సవర్థులతో సమానంగా చూడబడుతారని 
రచయితలు వీరికి ఉద్బోధించారు. హరిజనులపై సవర్ణులు అంటరాని వారని, వారిపై జాలి, దయ చూపినంత 
వరా(త్రాన వారు అభివృద్దిచెందరని తవుంతో సమానంగా చరాూసూ చైతన్యం వైపు పయంనించేలా 
ప్రయత్నించాలన్నారు. హరిజనులు సవర్థుల అండదండలు లేకపోతే తమ జీవితాలు గడవవన్న మూర్ణపు 
ఆలోచనలు వదలి. కష్టపడితే సుఖపడుతామనే విషయాన్ని తెలుసుకొని జీవించమన్నారు రచయితలు. 


హరిజనులు హరిజనులుగానే (బ్రతకడానికి ప్రయత్నించమని, మతం మారడం, కులం పేరు చెప్పకుండా . 


కాలం గడపడం కులానికే మాయని వుచ్చ అని చెప్పారు. నేడు సమాజంలో విద్యావంతులై ఉద్యోగాలు 


చేస్తున్న వారు తమ కులం పేరు చెప్పక పేరు మార్చుకొని జీవించేవాళ్టులేకపోలేదు. అలా కావడానికి సమాజపు 


స్టితిగతులేనని తన ఉకికిని కాపాడుకోవడం కోసం తప్పని పరిస్టితయ్యిందని వివరించారు. రచయితలు , 
కులమతాలన్నవి అగగ్రవర్గాల్గొ ఒక వర్గం తమ స్వార్థం కోసం తమ ఉనికిని కాపాడు కోవడం కోసం సృష్టించి 

హరిజనులను బలిపశువులను చేసిందన్నారు. ఆ యజ్ఞంలో బలిపశువులు కాక తమశక్తితో వారిని ఎదిరించి 

అస్పృశ్యతను నివారించుకో మని సూచన లిచ్చారు. కులం పేరుతో మనిషిని దూరంగా వుంచడం మానవత్వం 
కాదని అందరూ ఒక్కటేనన్న మానవత్వాన్ని (ప్రతి హిందువు తెలుసుకోవాలని అన్నారు 
3.4.2. పాలేరుతనం - సమాజంలో ధనం వున్న వాడికి అహం, ఆవేశం, సమ పాళ్లలో వుంటాయని, 
'ధనంలేని వాడికి ధనం వున్నవాడి (క్రింద పాలేరుతనం తప్పదని, వాడి జీవితం నరక ప్రాయుమని అయితే 
బీదవాడు తము ఉనికిని కాపాడుకోవడం కోసం పోరాటం తప్పనిసరి అని హరిజనులకు రచయితలు 











^ mem evel ५ 











108 తెలుగు కథానిక - హరిజన జీవితం 
హెచ్చరించారు. సవర్థులు స్వార్థం కోసం చూపెట్టే ఆశకు హరిజనులు తగిన ఫలితాన్ని ఆశించమన్నారు. 
సవర్ధ్థులు చేసే చెడు వ్యవహారాలలో పాలేర్ణు అయిన హరిజనులు చేయరాని పనులు చేసి తమ (ప్రాణాలకు 
ముప్పు తెచ్చుకోవద్దని పాలేరుతనంలో (మగ్గిన హరిజనులు కష్టాలకు గురై చావడం కన్నా ఆ కష్టాలను ధైర్యంగా 
ఎదుర్కొని (బ్రతికేవాడే భవిష్యత్తులో కార్యసాధకుడు కాగలడని తము రచనల దారా తెలియజేశారు. 
హరిజనులు తమ హక్కులను సవర్గులకు ధారాదత్తం చేసి పాలేరుగా గుడ్డి జీవితాన్ని కొనసాగించక ఆ 
హక్కులను వినియోగించు కోమన్నారు. సమాజంలో సవర్ధుల స్వార్దం కోసం తనము పొలేర్ణకు ఆదర్శాలు, 
అభిమానంతో మోసం చేయబడుతున్నారని, జీవితంలో ముందు చూపు లేకుండా ప్రవర్తించిన (బ్రతుకులు 
కస్టాలు పాలవుతాయని తెలియజేశారు. డబ్బున్న వాడిలో అహం, ఆవేశం; డబ్బులేని వాడిలో కరుణ, 
జాలి అనేవి పుష్కులంగా వుంటాయని వివరించారు. సవర్ణులు హరిజనులను పాలేర్దుగా చేసుకొని వారి 
భార్యలపై అధికారం చలాయించారు. రచయితలు వారికి కూడా చురకలు వేశారు. 
చేయని నేరానికి హరిజన (స్త్రీల జీవితాలు రెండు చక్రాల (క్రింద నలిగిపోయాయని తత్స లితంగా 

బలిపళువులయ్యారని అలా కాకుండా చేయని నేరాన్ని నిర్భయంగా అంగీకరించి జరిగిన అన్యాయాన్ని 
ప్రతిఘటీంచ మన్నారు. హరిజన (స్త్రీలు ఎంత ధీన స్థితిలో వున్నా ఎన్ని పరాభవాలు అనుభసించినా పడుపు 
వృత్తికి మార్గంగా ఎంచుకోరాదని ఆ వత్తిడులకు ఎదుర్కొని ఎదుటివాడిని ఎదిరించడానికి ప్రయత్నించ 
మన్నారు. సవర్థల సహాయం అందక ఆకలి చావులు చావ వద్దని ఇతర |ప్రాంతాలకైనా వలస వెళ్ళి కస్టించి 
కడుపు నింపుకోమని ఉద్భొదించారు. జీవితంలో ఎప్పుడూ కష్టం చేస్తూ వుండక సంసార జీవితాన్ని గురించి 
కూడా ఆలోచించమని కుటుంబ సభ్యుల సమస్యలను గుర్తుంచుకోవాలని ఆ సమస్యలపై స్పందించాలని 
కూడా తెలియజేశారు. నిస్వార్థంతో పనిచేసే పాలేరు రెడ్డి పాలంలోనే చనిపోతే రెడ్డి వాడి కుటుంబాన్ని 
ఆర్టికంగా ఆదుకోవాలని గానీ, వాడి భార్యను అనుభవించడం కోసం తపన పడరాదని, ఒక హరిజనుడి 
నుండి ఆదాయం పొందిన సవర్ధుడు వాడి కుటుంబంపై అభిమానం చూపించాలనీ వాడిని ఇబ్బందులకు 
గురిచేసి వాడి భార్యను అనుభవించడానికి ప్రయత్నించకూడదన్న సామాన్య లోకజ్ఞానం సవర్థ్ణడికి అవసరం 
అన్నారు. | ॑ | | 
3.4.3. విద్యే - విద్య అన్నది కేవలం సవర్ణ్థుల కోసం ఉద్దేశింపబడినది = रग కాదని, హరిజనులు 
కూడా అర్థులని, హరిజనులు విద్యావంతులైన హరిజనులను చూసి సహించలేని సవర్ధ్థులు వారిని దొంగలని, 
రాడికల్స్‌ అని అపనిందలతో అంతం చేయవద్దని సవర్ధ్థులను హెచ్చరించారు. అలాంటి దుష్టితిని తెచ్చుకో వద్దని 
| | హరిజనులకు సలహా ఇచ్చారు, శక్తితో చేయలేని పనులు యుక్తితో చేయవచ్చని, విద్య అన్నది మనిషికి యుక్తి 
_బోధిస్తుందని ప్రతి హరిజనుడు విద్యావంతుడైతే వారిలో చైతన్యం వస్తుందని కూడా తెలియజేశారు. ఉన్నత 
విద్యావంతుడైన హరిజనుడు నిస్వార్హపరుడై.తోటి హరిజనులనే మోసం చేయడానికి ప్రయత్నించకూడదని 
వారికి మంచి చేయడానికి ప్రయత్నించ మన్నారు. ' సమాజంలో ఉన్నత విద్యావంతుడైన హరిజనుని కూడా 
దూరంగా వుంచడం భావ్యం కాదన్నారు. | ॑ 

3.4.4. ఆలయం (ప్రవేళం - తరాలుగా తాము ఆలయ (ప్రవేశానికి అనర్హులని తమ మనస్సులలో ఆ 
_ ఆలోచన వున్నంతవరకూ ఆభివృద్ది చెందలేరని వారుకూడా సవర్థులతో సమానమని, ఆలయ (ప్రవేశానికి 
€< ©२०००९९७ రచనలను సృష్టించారు. దేవుని పేరుతోనో భక్తిపేరుతోనో సవర్ణులు చేసే మోసాలను ' 
_ వారిజనులు మూర్హంగా అనుభవించక వారు' చేసే మోసాలను ఎండగట్టమని ఉద్బొధించారు. సవర్ణ్ణులు 

గుడి, గోపురాలను హరిజనులు చేత కట్టించుకొని అవసరం తీరిన తర్వాత వారినే దేవాలయ (ప్రవేశానికి 
 ఆనర్జులను చేయడం అన్యాయమన్నారు. గుడి, బడి ఒకచోటు వున్న ప్రాంతాల్లో హరిజన విద్యార్జులును, 











హరిజనాభ్యదయం - తెలుగు కథానిక 109 


ఉపాధ్యాయులను అక్కడికి వెళ్ల నీయకపోవడం హాస్యాస్పదం అని, అది జాతి (ప్రగతికే లోటు అని తలచారు. 
(గ్రామాల పాఠశాలలు సాధారణంగా దేవాలయంలో వుండటం సర్వసాధారణ ©. అలాంటి 2395" ఒక 
హరిజనుడు ఉపాధ్యాయుడైతే. అతనిని గూడా బయట వుంచడం మానవత్వం కాదని అతను కూడా 
దేవాలయ ప్రవేశానికి అర్హుడుగానే భావించాలని ఆభి|ప్రాయపడ్డారు 
3.4.5. వుతం వూార్సిడి - మానవుల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడానికి కులం అడ్డురాదని (ఏమ 
ఆప్యాయత లనేవి అవసరం అని కట్టుబాట్లపేరుతో జాతి అభివృద్దిని అణగదొక్కే నాయకులు జాతికి చేటని 
రచయితలు హెచ్చరించారు. అలౌగే మానవులు తమ అవసరాలను తీర్చడం కోసం సానుకూలంగా వున్న 
ఏ మతంలోనైనా చేరమని ఉద్బోధించారు. సంఘంలో చెడుకీ, మంచికీ స్వార్థపరుడైన మానవుడే కారణమని 
వీటికి మతాలన్నవి కేవలం నామ మా(త్రాలని మతం మానవులు సృష్టించుకొన్నదేనని కూడా రచయితలు 
తెలియజేశారు. హరిజనులపై సవర్ధులు చేసే దౌర్ణన్యాలను భరించలేకనే తమ అభ్యున్నతి కోసమే వారు 
క్రెస్తవం పుచ్చుకొన్నారని, ఈ దేశంలో ఎక్కువ భాగం హరిజనులు విద్య కోసం, సంపద కోసం, అధికారం 
మే (క్రైస్తవం పుచుకొన్నారని కులాంతర, మతంతర వివాహాలు ఒక్కొక్కసారి అనేక కష్టాలను తెచ్చి 
పెడతాయని, ఆ కష్టాలను అధికమించినప్పుడే వారి జీవితాలకు సార్ధకత చేకూరుతుందని మనిషి (బ్రతకడం 
కోసం కాలానుగుణంగా మారక తప్పదని, ప్రయోజనం ఒనగూర్చేది 9 ముతమైనా సరే మారవచ్చునని 
त 
3.4.6. వృత్తి - సవర్ధులు హరిజనులకు క”న్ని అనాగరికమైన వృత్తులను ९०९०१०८०. రచయితలు తమ 
రచనలు ద్వారా ఆ వృత్తులను వదలిపెట్టమని హెచ్చరించారు. కాలం అభివృద్ది చెందినా ఇంకా నీచవృత్తులు 


చేస్తూ సమాజం చేత నీచానికి గురికావద్దని విద్యావంతులై ఇతర వృత్తులను చేపట్టమని కథానికా రచయితలు 


సలహా ఇచ్చారు. మానవులు స్వార్ధంతో కులాల అంతరాలను సృష్టించి హరిజనులకు నీచవృత్తులను ఇచ్చారని 

ఆ వృత్తులను వదలి (శ్రమ జీవులుగా మారమని, చెప్పులు కుణ్ణే వృత్తివల్ల కేవలం తినడానికి తిండే జరగదని 
దానిలో వచ్చే ఆదాయంపై ఎక్కువ ఆశలు పెంచుకుని జీవించడం హద్దుకు మీరిన ఆలోచనలాంటి దన్నారు. 

హరిజనులు చేపట్టిన వృత్తులు కేవలం సవర్ధులకు ఉపయోగకరమైనవని, తమను నీచంగా చూస్తున్న సవర్ధులకు 
బుద్ది చెప్పాలంటే ఏరు తము వృత్తులను వదలి పెట్టమని సలహా ఇచ్చారు. హరిజనులు తము వృత్తిని 

చేపట్టడం వలన సవర్ణలకు చులకనై వీరి భార్యలను వారు చేపట్టడం వల్ల జీవితంలో సవర్గులు కూడా 
తీవ్రమైన ఇబ్బందులకు గురికాక తప్పదని తెలియజేశారు. సమాజంలో మార్పు రావడం వల్ల, వ్యక్తుల 
వృత్తుల్లో మార్చు రావడం వల్ల, పూర్వం చెప్పులు కుట్టే వృత్తి చేపట్టిన వాడు నేడు మరొక రకమైన వృత్తిని 
చేపట్టినాడని కథలు తెలుపుతున్నాయి. హరిజనులు తమీవృత్తులు వదిలి ఇతర వృత్తులను చేపట్టడానికి 
(ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయాన్ని మధ్య దళారీల చేతిలోనే కుండా వారి సహాయం వారి కందేలా 

తోడ్చడమన్నాడు. : | 

3.4.7 నీటి సవంస్య - చాలా కాలంగా హరిజనులను పట్టి పీడుస్తున్న సమస్యను నీటి సమస్య. తాము 

(శ్రమించి (త్రవ్విన బావిలోనే నీటిని (త్రాగటానికి అనర్జ్హులయ్యారు. అందువల్ల రచయితలు తమకు హక్కులు 
కావాలని కూర్చుంటే రావని వాటిని ఇతరులెవ్వరూ సానుభూతితో తెచ్చి పెట్టరని తమ హక్కుల కో 
తామే ఫోరాడి ఈ సమస్యను తీర్చుకోమున్నారు. తమను (్రాగనివ్వని నీటిని సవర్ణ్ణులు కూడా (త్రాగకుండా 

చేయమని అప్పుడు నీళ్ళులేక తాము ఏ స్థితిలో ఇబ్బంది పడ్డామో సవర్దులకు కూడా తెలిసి వస్తుందని 
సలహా ఇచ్చారు. హరిజనులు శక్తి సంపన్నులని దుష్టశక్తుల చేటురాహిత్యం వల్ల ఐక్యత కోల్ళోక తమ నీటి 
సమస్యను పరిష్కరించుకోవడం కోసం సొంత బావిని (छग కొని ఊరికి దూరంగానే నిర్మలంగా 














110 తెలుగు కథానిక - హరిజన జీవితం 
(బ్రతుకమన్నారు. సవర్ణ్థ్థలకు నీటి సమస్య ఎదురైతే వారికి సహసాయపడమన్నారు. నీటి సమస్యకు చావు 
పరిష్కారం కాదని తమ శక్తి యుక్తులతోనే సమస్యలను పరిష్కరించుకోమని ఉద్బోదించారు. 

3.4.8. రాజకీ యం - (ప్రభుత్వం సంక్షేమం కోసం రాజకీయంగా రిజర్వేషన్‌ పద్దతిని (ప్రవేశపొట్టింది. ఈ 
ప్రయోజనాన్ని సవర్ణులు ఉపయోగించుకోధలచి తమ పాలేర్ణకు రాజకీయ పదవులు అంటగట్టి ఆధికారాన్ని 
చెలాయించారు. ०८५९ ఆసరాగా తీసుకొని రచయితలు రచనలు చేశారు. శక్తిలేని హరిజనుడికి సా(మాజ్య 
పట్టం కట్టడం వల్ల సమాజంలో వాడి పరిస్థితి దుర్భరదారిద్యంగా వుంటుందని చైతన్యవంతులైన హరిజనులు 
అధికారం చేపట్టడం ఎంతైనా అవసరం అని భావించారు. సవర్థులు ఆధికారం చలాయించినంత కాలం 
హరిజనుడికి ప్రభుత్వమే నిర్బంధంగా అధికారం అంటగలట్టనా ప్రయోజనం వుండదని, దానిలో లాభపడేవాడు 
సవర్థుడేనని ఉద్బొధించారు. హరిజనులు రాజకీయ నాయకులై సవర్థ్థుల చేతిల్లో కీలుబొమ్మల్లా వుండక 
తోడి హరిజనులకు సాయం చేయమని ఆన్యాయం చేసిన వారిని అవసరమైతే (ప్రతిఘటించముని తోట 
హరిజనులకు అన్యాయం జరుగుతూంటే చూసూ వుండిపోవద్దని హెచ్చరించారు. 

3.4.9. సంఘసంస్కర్హలు - హరిజనుల (ప్రగతి కోసం అనేక మంది సంఘ సంస్కర్తలు బయలుదేరారు. 
సంస్కరణవాదులపై సొం(ప్రదాయవాదులు అనేక చిక్కులు పెట్టి వారిని ఇబ్బందులపాలు చేశారని అలా 
జరిగినా సంస్కరణ వాదులు వాటిని ఛేదించుకొని (ప్రగతి పథంవైపు పయనించాలని రచయితలు వివరించారు. 
మరో విషయం -ఒక మనిషి ఎదుటివారు చూపే నిరాదరణ వల్ల అవమానాల వల్ల మానసిక ఓత్తిడులకు 
గురై నీచస్టితికి దిగజారే (ప్రమాదం వుందని జీవితంలో మానావమానాలు మనిషి ఆంతరకోణాన్ని పరీక్షిస్తాయి. 
అందువల్ల మనిషి ఎన్ని ఇబ్బందులకు గురైనా అడ్డుదారులు త్రొక్కవద్దని ఎదుటి మనిషి కూడా తోటి 
వ్యక్తితో ఆత్మీయభావాన్ని కలిగి వుండాలని, వ్యక్తి ఆలోచనల్లో సంస్కరణ భావాలు లేనప్పుడు. ఎదుటి 
వ్యక్తి అతనిపై సంస్కరణ భావాలని రుద్దడానికి ప్రయత్నిస్తే ప్రయోజనం శూన్యమని అవసరమైతే అది తీవ 
పరిణామాలకు దారితీస్తుందన్నారు. సమాజంలో నిస్వార్డ సేవాభావం వున్న వ్యక్తే సమాజం చేత 
గొరవించబడుతాడని దళారి వ్యవస్థలో (బ్రతికే వాళ్ళకు స్వార్థం తప్ప అభిమానం ఏ కోశాన వుండదని, అలాంటి 
దళారీల మాయమాటలు విని హరిజనులు మోసపోవద్దని ఈ కథలు వివరించాయి. కులం పట్టింపులు 
లేకుండా హరిజనుడితో లేచిపోయిన (స్త్రీలు ఇబ్బందులకు గురైనా నిలబడి దైర్యంగా ఎదిరించి అనుకున్న 
లత్యాన్ని సాధించినప్పుడే వారి గౌరవం వుంటుందని నేడు సమాజంలో సంఘ సంస్కర్తలకు విలువ లేదని ' 
ఒక సంఘ సంస్కర్త చేయలేని మేలును ఒక అధికారి తన అధికారంతో చేయగలుగుతున్నాడని చాటి చెప్పారు. 
3.4.10. కలహాలు - హరిజనులలో కులాలున్నాయి., వారందరూ సమానంగా సవర్థ్థలకు అస్సృశ్యులుగా 
నున్నారు. అయినా వారిలో ఎవరి కులం గొప్ప అనే విషయానికొస్తే వారిలో వారే ఘర్షణ కు దిగుతారు. తమ 
కులాలు వేరైనా అందరూ ఏకమై అస్పృశ్యతా పీడన నుండి విముక్తి కావాలనీ రచయితలు తలచారు. అంతేగాక 
ఎవరి సహాయం లేకుండా తమ (బ్రతుకులను సాగిస్తున్నా హరిజనులు అంతఃకలహాలకు గురై సవర్ణుల చేత 
హీనంగా చూడబడవద్దని సమస్యల సాధనలో చెడు మాటలు వినకుండా మంచిదారిలో పయనించి తమ 
సమస్యలను పరిష్కరించుకోవున్నారు. తెలియని ఆలోచనలతో సవర్ణులు చెప్పిన పనులన్న చేసి 
అంతఃభఘర్దణ లకు గురిగాక స్వతంత్ర ఆలోచనలతో మనుగడ సాగించమని సమస్యలను ఐక్యంగా ఎదుర్కోమని 


__హారిజనులకు రచయితలు వివరించారు. అంతేగాక కులం పేరుతో ముతం పేరుతో ఒకరినొకరు 











 దూషించుకొంటూ పరస్పరం అంతం చేసుకోవ డానికి ప్రయత్నించక ఐక్యంగా సామాజిక జీవనం గడపడానికి 
` (ప్రయత్నించమని ఇద్దరు పోట్లాడితే మూడవ వాడికి లాభం అనే విధంగా హరిజనులు పోట్టాడుకొని సవర్ణుల 
వద్దకు తీర్పుకోసం వెళ్లవద్దని, వెల్లితే అవమానం ధన నష్టం తప్ప అన్యం వుండదని హెచ్చరించారు. 














హరిజనాభ్యుదయం ~ తెలుగు కథానిక 111 


3.4.11. సమానత్వం - సవర్ధుల మదిలో ఆస్సృశ్యులు అనే భావన పోనంతవరకూ హరిజనులు 
ఆర్థికంగా ఆభివృద్ది చెందనంతవరకూ సమానత్వం రాదని, రచయితలు స్పష్టం చేశారు. సమానత్వం 
సాధించే ధోరణిలో ఎంతటి గొప్పవాడైనా తమ ప్రాధమిక స్థాయిని, గుర్తించుకోవాలని ఇది లేనిదే అసమానత్వం 
నిలువదని హెచ్చరించారు. సుఖాలన్నవి కేవలం ధనవంతులకే పరిమితం కాదని వాటీని అనుభవించడానికి 
అట్లుడుగు వర్తాల వారికి కూడా యోగ్యత వుండదని నిత్యం కష్టపడే హరిజనులు అప్పుడప్పుడు సుఖాన్ని 
కూడా చవి చూడమన్నారు. 


అధ'స్ఫూచిక లు 
1. అయో పాపం - గొట్టుముక్కు.ల మంగాయమ్మ భారతి 1935 పుట 15 
2. అయ్యో పాపం - గొట్టుముక్కుల మంగాయమ్మ భారతి 1935 పుట 16 
3. అయో >© - గ్‌ొట్టుముక్కు.ల మంగాయమ్మ భారతి 1935 పుట 16 
4. సూర్యుడు తలెత్తాడు - కె. ఇనాక్‌ పుట 202 
5. సూర్యుడు తలెత్తాడు - కె. ఇనాక్‌ పుట 138 
6. ఎచ్చరిక- బోయ జంగయ్య పుట 29 
1. (పాద సుబ్రహ్మణ్య శ్నాస్త్రీ చిన్న కథలు - సమగ్ర సమీక్ష - కనక (ప్రవాసి పుట 209 
8. (శ్రీపాద సుబ్రహ్మణ్య శ్నా స్త్రీ చిన్న కథలు - సమగ్ర సమీక్ష - కనక (ప్రవాసి పుట 209 
9. (శ్రీపాద సుబ్రహ్మణ్య ०१2, చిన్న కథలు - సమగ్ర సమీక్ష - కనక (ప్రవాసి పుట 210 
10. నరం ८3 - రాయ సంవేంకట శివుడు పుట 
11. ०००८ - అరవవేంకటస్వామి గృహలక్ష్మి నవంబర్‌ 1932 పుట 
12. యౌీరమ్మ - అరవవేంకటస్వామి గృహలక్ష్మి నవంబర్‌ 1932 పుట 
13. గ్రుక్కెడు నీళ్ళు - బందా కనకలిరగేశ్వర రావు భారతి మే 1932 పుట 
14. సంసార సాగరం - కాళూరి వేంకట రామారావు ఆం(ధ్ర(ప్రదేశ్‌ ఉగాది సంచిక. 1932 - 33 పుట 
15. సంసార సాగరం - కాళూరి వేంకట రామారావు ఆం(ధ్ర(ప్రదేశ్‌ ఉగాది సంచిక 1932 - 33 పుట 
16. అంటరాని బాలిక - కనుకుర్తి రామకోటయ్య చౌదరి గృహలక్షి పుట 31 
17. కరుణ కుమార కధలు - కరుణ కుమార పుట 11 
18. ఇరవై యారేళ్ల తెలుగు కథానిక - సామాజిక జీవితం (1910 - 35) జి. ప్రభాకర్‌ పుట 221 
19. కరుణకుమార కథలు - కరుణ కుమార పుట 49.. 
20. దశాబ్ది ( 1936-45) కథానికలు - సామాజిక జీవితం - ఎన్‌. నారాయణ స్యామి పుట 228 
21. ధర్మతల్లి - చుండూరు రమాదేవి 
22. కోటిగాడు స్వతంత్రుడు - పులికంటి కృష్ణారెడ్డి పుట 17 
23. కోటిగాడు స్వతంత్రుడు - పులి కంటి కృష్ణారెడ్డి పుట 99 
24. ముత్తడు గొప్పోడు - పులికంటి కృష్ణారెడ్డి ఆంధ్రజ్యోతి వారపత్రిక 11-3-83పుట 51 
25. కథా(స్రనంతి రెండవ సంపుటం - పి. లక్ష్మీనారాయణ పుట 90 . 
26. డా.బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు (ప్రసంగాలు (7వ సంపుటం) - సి.నారాయణరెడ్డి 


| పుట 298 । 
27. ఆగ్నిగుండం - కాలువ మల్హయ్య అభ్యుదయ మార్చి ఏపిల్‌ 1991 పుట 16 
28. (४.८ సుబ్రహ్మణ్య శ్నాస్త్రీ చిన్న కథలు - 53530 సమీక్ష - కనక (ప్రవాసి పుట 95 











Maestro 


112 తెలుగు కథానిక - హరిజన జీవితం 
29. గుండె చప్పుళ్లు - చితూరి కోటేశ్వర రావు పుట 121 
30. తల్లీ మట్టి - స్వామి ఉదయం వారపత్రిక జనవరి 26, 1990 పుట 58 
31. తల్లీ మట్టి - స్వామి ఉదయం వారపత్రిక జనవరి 26, 1990 పుట 59 
32. తల్లి మట్టి - స్వామి ఉదయం వారపత్రిక జనవరి 26, 1990 పుట 60 
33. తల్లి మట్టి - స్వామి ఉదయం వారపతత్రిక జనవరి 26, 1990 పుట 62 
34. తల్లీ మట్టి - స్వామి ఉదయం వారప(త్రిక జనవరి 26, 1990 పుట 62 
35. తల్లి మట్టి - స్వామి ఉదయం వారపత్రిక జనవరి 26, 1990 పుట 62 
36. పాకీది - అనిశెట్టి సుబ్బారావు భారతి మే 1943 పుట. 
37. 236 - అనిశెట్టి సుబ్బారావు భారతి మే 1943 పుట, 
38. 286 - అనిశెట్టి సుబ్బారావు భారతి మే 1943 పుట. 
39. కరుణ కుమార కథలు - కరుణకుమార పుట 62 
40. కోటిగాడు స్వతంత్రుడు - పులికంటి కృష్ణారెడ్డి పుట 138 
41. ఊరుమ్మడి (బతుకులు - సి యస్‌.రావు పుట 103 
42. పాపంకుంటేలు గాడు - వులికంటిీ కృష్ణారెడ్డి ఆం(ధ్ర భూమి వారప(త్రిక ఆగష్టు 
4, 1983 పుట 26 

43. దశాబ్ది (1936 - 45) కథానికలు - సామాజిక జీవితం - ఎన్‌. నారాయణ స్వామి పుట 262 
44. स्ये - కెతువిశ్వనాధ రెడ్డి పుట 104 
45. కేతు విశ్వనాధ రెడ్డి కథలు - కేతు విశ్వనాధ రెడ్డి పుట 3 

46. కేతు విశ్వనాధ రెడ్డి కథలు - కేతు విశ్వనాధ రెడ్డి పుట 4 

_ 47. కేతు విశ్వనాధ రెడ్డి కథలు - కేతు విశ్వనాధ రెడ్డి పుట 92 
48. మల్లమ్మ ఉసురు - పులికంటి కృష్ణారెడ్డి ఆం(ధ్ర(ప్రభ వారపత్రిక అక్టోబర్‌ 24, 1984 పుట 55 
49. నుల్లమ్మ ఉసురు - పులికంటి కృష్ణారెడ్డి ఆం(ధ్రప్రభ వారపత్రిక అక్టోబర్‌ 24, 1984 పుట 56 
50. పొద్దు కుంకింది - పులికంటి కృష్ణారెడ్డి యువప(త్రిక ... పుట 145 
51. హరిజనాభ్యుదయం - తెలుగు నాటకం వి.పోతన్న పుట 177 

52. డి.రోడ్‌- కేశవరెడ్డి భారతి ఆగస్టు 1971 పుట 43 | | 
23. కొమ్ములు - పులికంటి కృష్ణారెడ్డి ఆంధ్రప్రభ వారపత్రిక < € 1,1987 ७८48 ` 
54. © ए*(@ - చలం పుట | „ | नु 
53. చలంగారి కథానికా సాహిత్యం అనుశీలసము - వావిలాల సుబ్బారావు వుట 590 
56. చలంగారి కథానికా సాహిత్యం అను శీలసము - వావిలాల సుబ్బారావు పుట 129 
57. బ్రాహ్మణీకం నుంచి (బ్రాహ్మణికంలోకి -4 ఖాదర్‌ మొబాద్దీన్‌ ఆంధ్రజ్యోతి వారపత్రిక 
జూలై 8, 1994 పుట 7 | 
58. అంతా వక్రీకరించడమే - శివలెంక రాజేశ్వరీ దేవి ఆం(ధజ్యోతి వారపత్రిక 5-8-94 పుట 14 
59 . . సంయమనంతో చలాన్ని అంచనా వేయాలి - కాంతి ఆం(ధజ్యోతి వారపత్రిక 
12-8-94 పుట 23 | 

60. = - కవికొండల వెంకటరావు భారతి జనవరి, 1971 పుట 











హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 113 


61. జీవనాడులు ~ శాంతినారాయణ ఉదయం ఆదివారం (ప్రత్యేకం జూన్‌ 2, 1991 పుట 10 

62. జీవనాడులు ~ శాంతినారాయణ ఉదయం ఆదివారం (ప్రత్యేకం జూన్‌ 2, 1991పుట 10 

63. జీవనాడులు ~ శాంతినారాయణ ఉదయం ఆదివారం (ప్రత్యేకం జూన్‌ 2, 1991పుట 10 

64. బీవనాడులు - శాంతినారాయణ ఉదయం ఆదివారం (ప్రత్యేకం జూన్‌ 2, 1991పుట 10 

65. తొందరపడి ఒక కోడి ముందే కూసింది - ఆరవేటి (శ్రీనివాసులు ఆం(ధ్రప్రభ వారప(త్రిక 
జనవరి 17, 1990 పుట 75 

66. మకరముఖం - సింగమనేని నారాయణ ఇండియాటుడే వార్షిక సాహిత్య సంచిక 1995 పుట 62 

67. తొలినాటి తెలుగు కథలు - మధురాంతకం రాజారాం పుట 44 

68. తొలినాటి తెలుగు కథలు - మధురాంతకం రాజారాం పుట 45 

69. హరిజనాభ్యుదయం - తెలుగు నాటకం - వి.పోతన్న పుట 186 

70. మలుపు ~ ఆరుణ తార (ప్రజాసాహితి జూన్‌ 1981 పుట 20 

71. ఇంకానా ఇకపై సాగదు (దళిత కధలు) - భార్గవీరావు పుట 21 

72. ఇంకానా ఇకపై సాగదు (దళిత కధలు) - భార్గవీరావు పుట 104 

13. _ హరిజనాభ్యుదయం - తెలుగు నాటకం - విపోతున్న పుట 187 

74. ఇంకానా ఇకపై సాగవు (దభిత కధలు) - భాగ్గవీరావు పుట 63 

75. పరిధులూ - (ప్రమేయాలూ - దగ్గు మాట పద్మాకర్‌ - ఆంధ్రజ్యోతి దీపావళి (ప్రత్యేక సంచిక 
1994 పుట 

76. చలంగారి కథానికా సాహిత్యం - అనుశీలనం - వావిలాల సుబ్బారావు పుట 599 

77. (బ్రాహ్మణీకం నుంచి (బ్రాహ్మాణీకం లోకి - 5 - ఖదర్‌ మొహిద్దీన్‌ ఆం(ధ్రజ్యోతి వారపత్రిక 
15-7-94 పుట 14 

78. ఇంకానా ఇకపై సాగదు (దళిత కథలు)- భార్ల్గవీరావు పుట 15 

79. ఇంకానా ఇకపై సాగదు (దళిత కథలు) - భార్గవీరావు పుట 46 

80. ఇంకానా ఇకపై సాగదు (దళిత కథలు) - భార్గవీరావు పుట 46 

81. ఇంకానా ఇకపై సాగదు (దళిత కథలు)- భార్గవరావు పుట 132 

82. చలంగారి కథానికా సాహిత్యం - అనుశీలనం - వావిలాల సుబ్బారావు పుట 511 

83. యజ్ఞంతో తొమ్మిది - కాళీ పట్నం రామారావు పుట 35 

84. కోటిగాడు స్వతంత్రుడు - పులికంటి కృష్ణారెడ్డి పుట 76 

85. పాపం కుంటేలుగాడు - పులికంటి కృష్ణారెడ్డి ఆం(ధ్రభళామి వారపత్రిక 4-8-83 పుట 27 

86. జూదం (కధలు సంపుటి) - సింగమనేని నారాయణ పుట 38 

87. ఇంకానా ఇకపై సాగదు - భార్గవీ రావు పుట 112. 








HJM-8 











4. తెలుగు కథానిక-హరిజన దృక్పథం 


వంనిషి జీవితానికి నాగరికత అవసరం. (ప్రతి వునిషి తాను నివసించే పరిసరాలు చేత 

(ప్రభావితుడవుతాడు. తనకు తెలియని అనేక విషయాలను సమాజంనుండి తెలుసుకొంటాడు. తము జీవితాన్ని 
కొనసాగించడంకోసం అనేక సాంప్రదాయాలను ఆచారాలాను అడ్డంగా పెట్టుకొంటాడు. తన సంసారం 
సజావుగా జరుగడానికి అనేక కొత్త ప్రయోగాలను చేస్తున్నాడు. అవసరమైతే అప్పుడప్పుడు తన పద్దతులను 
మార్చుకోగలుగుతున్నాడు. సమాజం పరిణామం చెందేకొద్దీమానవుని జీవన పద్దతులు. ఆచారవ్యవహారాలు, 
కట్టుబాట్లు వారుతున్నాయి. చరి(త్రనే తిరగరాయాంలనే పరిస్టితి నేడు నెలకొనిఉంది. అయినా 
హిందుసమాజంలో ఒకభాగమైన హరిజనులు మా(త్రం అభివృద్ది నోచుకొనలేడు. వారి జీవితాలు మాకత్రం 
యధాస్టితిలోనే కొనసాగుతున్నాయి. తెలుగుకథానికా సాహిత్యం ద్వారా వారి జీవితాలను పరిశీలిద్దాం 
4.1 సం(ప్రదాయదృకృథం: 
కొన్నివేల సంవత్సరాలుగా ఆర్య మనుధర్మ సాం(ప్రదాయాలను అనుసరిసూ సవర్థ్ణ్ణులనే ఆ(శ్రయించనకొని 
వారిపైనే ఆధారపడుతున్న కోట్టాదివుంది హరిజనులు అంటుదోషంపేరుతో అణగారిపోతున్నారు. 
కులవృత్తు ల్ని గౌరవిస్తూ జంతుమాంసాన్ని భ'క్షిసూ, ఊరికి దూరంగా మురికివాడల్లో నివసిస్తున్నారు. దేశ 
(గ్రైమ్మరులుగా తిరుగుతున్నారు. కాలం మారి వృత్తులను వదలినా వారి బీవితాలు మా(త్రం మారలేదు. 
సాం(ప్రదాయిక జీవితాన్ని (ప్రతిబింబించే కధానికలను పరిశీలిద్దాం. 
4.1.1. దౌష్యం : హరిజనులమీద సవర్థ్థలుదౌష్టం చూపబడే కథలు కొన్ని ఉన్నాయి. ' కొత్తచెప్పులు' 
కథలో సమాజంలో హరిజన స్త్రీలపై సవర్గులుచేసే అఘాయిత్యాలుస్పష్టంగా కన్పిస్తాయి. చెప్పులు 
కుట్టి తీసుకురావడంలో ఆలస్యమైనందుకు చిన్నపరెడ్డి నరిసిని చావమోదాడు. తత్సలితంగా నరిసికొడుకు 
కూతురు దిక్కులే నివాళ్ళయ్యారు. నరిసిని హత్యచేసినందుకు చిన్నపరెడ్డి మోతుబరితుం పో లీసునోళ్ళను 
నోట్లతో మూయించగలిగింది కాని, కొత్తచెప్పల ప్రతీకార జ్వాల ఆపలేకపోయింది. చెప్పులు తొడుక్కొన్న 
రెడ్డి కాలుకు పుండుపడి పెద్దదికావడం అతని అన్యాయానికి దేవుడు వేసిన శిక్ష. నరిసి కలలో కనపడి 
అతనిని తీవ్ర మనోవ్యాధికి గురిచేసి చంపివేస్తుంది. నరిసిహత్యకుగురైతే తోటి హరిజనులు అన్యాయమని 
అనలేకపోయారు. అలా అనే వ్యక్తిత్వం, వారికి లేదు వాళ్ల చేతిలో పని చిన్నపరెడ్డి ఎద్దుచనిపోతే తీసుకవెళ్ళ 
లేదు. (ప్రతి మౌనవుడికి మానవత్వం అవసరం అది తోడి మనిషిని సమాజంలోవునిషిగా గంర్తించి 
గౌరవించడానికి ప్రయత్నిస్తుంది. 

సంస్కరణం కథలో బూజుపట్టిన సమాజానికి సంస్కర్త అవసరవుని అతనిచే సమాజం 
మార్చబడుతుందని సంఘ సంస్కర్త సమాజంకోసం ఏమి చేసినా (ప్రజలు దానిని గౌరవించాలనే సూచన 
వుంది. ఆయన కులంతో వ్యక్తిత్వంతో సంబంధం పెట్టుకోరాదు. అది ప్రగతికి అడ్డుకట్ట కథలో (ప్రభాకర్‌జీ 
సంఘ సంస్కర్త. అతను హరిజనుడైనందువల్ల కందుకూరి వీరేశలింగం విగ్రహానికి పూలమాల వేస్తే దానిని 
తిరస్కరించారు. సమాజగ్రేయస్సు కోరే మనిషిని తిరస్కరించడం ఈ కథలో కన్ఫిస్తుంది. 
4.1.2. సమానత్వం : “పుల్హంరాజు అనే కథలో రచయిత హరిజనుల్గొవున్న భే దాభిప్రాయాలను వేలెత్తి 
చూపడం కన్సిస్తుంది. రాజు తన రాజ్యంలో వున్న అస్పృశ్యతను నివారించే ప్రయత్నంలో మొదటిదశగా 
రాజ్యంలో నున్న హరిజనుల్లో మాల మాదిగలను కులభేదం లేకుండా కలుసుకోవుంటాడు, ఆ తర్వాతనే 
సవర్ణులతో సమానంగా వుండవుని సలహా ఇచ్చాడు. మానవుని అంతర్గత విభేదాలే సమానత్వానికి 
అడ్డుగోడలుగా నిలిచాయనడం కన్పిస్తుంది. కథలో రాజు చేసిన (ప్రయత్నానికి ఆదిలోనే గండిపడింది 
మాలలు, మోది గలను తమకన్నా తక్కువ అనే విషయాన్ని లేవనెత్తడం తత్స లితంగా వారిద్దరూ ఘర్షణకు 
దిగడం కన్సిస్తుంది . | 














హరిజనాభ్యుదయం - తెలుగు కధానిక 115 

కథలో రాజు చేసిన ప్రయత్నం బలంగా లేదు. ఏకులంలో ఘర్షణలు లేవు? ఏమతంలో పోట్లాటలు 
లేవు? వారు కడుదూరమై బానిసలుగా (బ్రతకడానికే ఈ (ప్రయత్నమని చెప్పవచ్చు. ఒకప్పుడు హరిజనులను 
బలంతో దూరంగా వుంచిన సవర్ణులు మరొకప్పుడు వారిని మాయమాటలతో మప్పపెట్టి దూరంగా 
వుంచడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో భాగమే ఈ కథ. 

'అప్పావుపిళ్ళ ఆత్మఘాష! కథలో కాలంతో పాటు సామాజిక పరిస్థితులు మారినా హరిజనుల 
పరిస్థితి మాత్రం మారలేదని చెప్పటం గమన్సార్లం. హరిజనులు ఇంకా సవర్ణ్ణల ఇళ్ళకు బడికి దూరంగానే 
బీవించాల్సిన స్టితి ఉంది. సాటీమనిషిగా సమాజం గుర్తించలేక పోతూజంది. కథలో హరిజన విద్యార్ది 
వెంకటయ్య తన గురువుకు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇంటికెళ్ళితే అప్పటికే అక్కడున్న సవర్ణ 
విద్యార్హులనం చూసి దైర్యంగా గంరంవు ఇంటోకి పోలేకపోయరాడు. అలాగని గురువు కూడా 
బయటకురాలే కపోయాడు. వారిద్దరి మునసత్వాలు చైతన్యంవైపే పయనించినా సమాజం వారికాళ్ళకు 
అస్పృశ్యత అనే బంధాన్నివేసింది. వాటికి వేసిన సంకెళ్ళు దాటరానివయ్యాయి., శ్యాస్త్రీయవిజ్ఞానం అభివృద్ది 
చెందినా సనాతన ఆచారాలను సమాజం ఇంకా పొటిస్తుండటంవల్ల హరిజనులకోసం టీకొట్టులో నేటికీ 
(వేలాడదీసిన గ్లాసు కన్పిస్తుంది. వారిపాలిట అస్పృశ్యత శాపంగా మారింది. 

4.1.3. అసవరానతలు : సమాజంలో అసమానతలు ఎంతకరఠినంగా పాటింపబడుతున్నాయో క”న్ని 
కధానికల్లో (ప్రస్ఫుటంగా వ్యక్తమవుతుంది. మాలా- మనిషికథలో సమాజంలో వర్ణాన్ని బట్టి వారిస్వీచ్చ 
కన్సిస్తుందని (ప్రతిభ పలిస్తుందని సమాజంలో సవర్ణ్ణులు హరిజన (స్త్రీలకు ఏ హానినైనా తలాపెట్టువచ్చునని 
భావించేస్టితి ఉంది. అది వారికి చట్టం కల్పించని స్వాతంత్ర్యం. అదే సవర్ణ (స్త్రీని హరిజనులు ప్రేమిస్తే ఆ 
(పీమ (ప్రతిఫలించదు సరికదా, అవాంతరాలు ఎదురవుతాయి. అవసరమైతే అతనిని అంతం చేయడానికి 
కూడా (ప్రయత్నిస్తారు. ఇది సమాజ సాంఘిక న్యాయం. కథలో సవర్ణయువతి సీతను హరిజన మల్లి గాడు 
(పేమించి పెళ్ళి చేసుకోవడానికి (ప్రయత్నిస్తే సవర్ణులు అతనిని హత మార్చడానికి ప్రయత్నిండం र 
ఇంటికి ఏకంగా నిప్పుపెట్టడం కన్పిస్తుంది. వర్ణ వ్యవస్ట్రపేరుతో రెండు నిండు ప్రాణాలను బలి చేయడం 
కన్పిస్తుంది. మల్లిగాడు తన జాతికి జరిగిన అన్యాయాన్ని తెలుసుకొని మాలపల్లైను, గ్రామాన్ని వేరు చేసే 
రైలు దారి దగ్గర కొచ్చి మాలపల్లె వైపు చూస్తు “ఒరేయ్‌ మాలల్హారా అక్కడెందుకు రా పడినిద్దుర పోతారూ 
ఇవతలికి రండిరా వీరు మాలోళ్ళయితే మా(త్రమేరా? మీరూ మనుషులే రా ---""1 అని అంటూ వచ్చేరైలు 
క్రిందపడి చనిపోవడం కన్సిస్తుంది. మనిషిని ఒక్కోసారి విధికూడా వంచిస్తుందని చెప్పుడానికి ఈ కథ 


కారణం. 


4.1.4 సమెక్యనిరర్మాలన : అసమానతలలో భాగంగా మాలమాదిగలమధ్య సమైక్యభావాన్ని (ప్రతిపాదించే. 


(ప్రయత్నం కన్పిస్తుంది. హరిజనులలోని రెండు వర్గాలైన మాల, మాదిగలు పరస్పరం తక్కువగా 


భావించుకోవడం సనాతన సం (పదాయంగా ఉంది. అయినా వారిమధ్య చిన్న విషయాలను పరిష్కరించుక్‌”ని =. 


సమానత్వాన్న సాధించుకోవడానికి ప్రయత్నిస్తే వారి ఐక్యాన్ని చూసిన द సహించకపోవడం నేటిస్ట్రితి. ` 
ఎదుటీవాడు చైతన్యవంతుడైతే చూసి ఒర్వలే ని పరిస్టితినేటి సమాజానిది. “క"మ్ములు' కథలో హరిజనులంతా 
ఏకమయినారని తెలిసిన కొండారెడ్డి తనస్వార్హంకోసం ఈర్షపడి దేవునిపేరుతో జాతర సృష్టించి వారి మధ్య 
స్పర్ణలు పెట్టించాడు. హరిజనులో న్యాయకత్వలోపంవల్ల సవర్జులు చెప్పినమాటలు విని వారి చేతులు 
మీదుగానే వారీ జీవితాలను నాశనం చేసుకొన్నారు. వీరి నాశనాన్ని కొండారెడ్డి స్వారంగా మలచుకోగలిగాడు. 
అలోచనలేని హరిజనులు అభాసుపాలయ్యారు, _ Ts 
4.1.5. ఆరోగ్యం : హరిజనులు అనారోగ్యంతో బాధపడుతూ, బాధపెట్టబడుతూ జీవించడం కథల్లో 











116 తెలుగు కథానిక - హరిజన దృక్సథం 
కన్ఫిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలన్నారు. సమాజంలో కొందరికి ఆరోగ్యం (ప్రధాన మైతే, 
మరికొందరికి శత్రువుగా పరిణ మిస్తుందని తెలపటం ఉంది. కులం పేరుతో మనిషిని దూరంగా వుంచడం 
కన్చిస్తుంది. “యీరమ్ము' కథలో హరిజన యువతి యీోరన్ము అనారోగ్యానికి గురైతే రోగాన్ని నయం 
చేసుకోవడానికి కులం అడ్డు వచ్చింది. తత్ప్సలితంగా ఆమె, ఆమె తండ్రీ వెంకడు, పూజారి గురవయ్య 
మందు ఇవ్వక మానసిక క్షోభను అనుభవించారే తప్ప అన్యధా (ప్రవర్తించిమందును. సాధించలేకపోయారు. 
మందు ఇవ్వడానికి నిరాకరించిన గురవయ్య “'ఛీనీమొహంయిీడ్చా నా మడి మంట గలిపిన మాలకుంకవి 
నీకు నుందు, మాకు యుిస్తానా? పో అవతలికి ''2 అని దూషించాడు. అస్ఫృశ్యలు వైద్యంకోసం 
ప్రయత్నించి ప్రాణాలను కోల్పోతుంటే అంటుపేరుతో వారికి వైద్యం చేయని (బాహ్మణ లుంటారనడానికి 
ఈ కథ తార్కాణం. ఒకనాడు అవసరం కోసం సృష్టించిన కుల వ్యవస్థ నేడు ప్రాణాలనే బలికొంటున్నా 
సమాజం ఆలోచించలేదు. నాగరిక సమాజంలో ఇలాంటీ అనాగరికతలు పోయిననాడే సవ్వజం 
వైతన్యవంతమవుతుంది. | | 
4.1.6. ధన ప్రాబల్యం : డబ్బు లేకపోడం హరిజనుల్ని ఎంతగా బలహీన పరుస్తుందో क కథను 
పరిశిలించాలి. 'అంటరాని బాలిక' కథలో ఎదుటి వునిషిని గౌరవించడంలోనే తన వుర్యాద 
బయటపడుతుందని, దానికి ఆర్థికస్టితి తోడైతే మనిషిగర్వంగా తయారయ్యే (ప్రమాదం కన్చిస్తుందనే హెచ్చరిక 
ఉంది. కథలో జ్ఞాను ఇంట్లో పనిమనిషిగా చేరిన రూప తన కులం కారణ ౦గా చెలికి గురైంది. బీవితంలో క్షణ 
క్షణం అవమానంతో మానసికవ్యధతో ఆత్మాభిమానాన్ని చంపుకొని (६०९७७०6. జ్ఞాను ఇంట్లో దాసిగా 
పనిచేసినప్పటికీ వారి అభిమానాన్ని చూరగొనలేకపోయింది. ఒకప్పుడు రూపను కులంపేరుతో దూషించిన 
జ్ఞాను తల్లీ అనార్‌:'గ్యానికి గురైతే రూప పూర్వస్టితిని మరచిపోయి ఆమెకు పరిచర్యలు చేసింది. ఆ ప్రయత్నంలో 
తన ప్రాణాలను పోగొట్టుకుంది. తాను (పేమించిన వాడిని పెళ్లీ చేసుకోవడంలో విఫలమయింది. డబ్బు, 
కులంకన్నా గుణం గొప్పదని నిరూపించింది. జ్ఞాను కుటుంబాన్ని గర్వం నుండి వెలికి తీసింది. 
4.1.6.1. అమానుషం : హరిజనుల్ని ఆర్థిక ఇబ్బందుల్లో మనుష్యులుగా చూడకుండా బాధించడం 
వ్యక్తం చేసిన కథలున్నాయి. “కొత్తజోడు'” కథలో అప్పు అప్పుడే ముప్పు అనీ వడ్డీల పేరుతో సవర్థ్థలు 
హరిజనులను మోసంచేయడం సనాతన ఆచారాలలో ఒకటనీ మనిషి తన అవసరాలను తీర్చుకోవడంకోసం 
ఆర్హికస్టితి అవసరమని కథ హెచ్చరిస్తుంది. తన అవసరాలకోసం వెంకన్న భీమయ్య వద్ద అప్పు చేశాడు. 
పరిస్టితుల ప్రభావంవల్ల సకాలంలో భీమయ్య అప్పు తీర్చలేక పోయాడు. అప్పును రాబ ట్రడంలో సకలవిద్యలు 
తెలిసిన భీమయ్య వెంకన్న అప్పును రాబట్టడంకోసం ప్రయల్నించాడు. ఆ పథకం నుండి వెంకన్న అచ్యుతరాను 
సహాయంతో తాత్కాలికంగా తప్పించుకోగలిగాడు. కథలో వడ్డీ వ్యాపారస్థుల స్వభావం కన్పిస్తుంది. వారికి 
మానవత్వం వుండదని. బుణ గ్రస్త్రరక్తాన్ని జలగలాగా పీల్చడానికి ప్రయత్చ్నిస్తారని విశదమువుతుంది.. 
4.1.7. దౌర్జన్యం : హరిజనులను అణగ [ద్రొక్కడం కొన్ని కథల్స్‌ కన్పిస్తుంది. వీరు దౌర్లన్యానికి గురిచేయడం 
(ప్రతిపాదించిన కథ. “కయ్యకాలువి కథలో తరాలుగా బడుగు వర్గాలపై భూస్వాములు చేసిన దౌర్లన్యాలకు 
ప్రతీక కథ, వీరిపట్ట కేవలం భరాస్వాములేగాక ఇటు (ప్రభుత్వాధికారులు కూడా చిన్న చూపు చూడటం క 
న్పిస్తుంది. అధికార యం(్రాంగంలో వ్యాపించిన లంచగొండితనం, మితిమీరిన అవినీతి, అంతేగాకుండా, ` 
లక్ష్మమ్మలాంటి సవర్ధులు కొండడిలాంటి హరిజనులను సామాజికంగా ఎలా అణి (దొక్కడానికి (ప్రయత్నిస్తారో 
_ రచయిత తెలియజేశాడు. భూస్వాముల మనక్టుతిని వారు ఎదుటి వాడిని పీడించే ధోరణి ఈ కథలో స్పష్టంగా 
కన్పీస్తుంది. అంతేగాక కొండడిలాంటి వాళ్ళు ఎన్ని కష్టాలె దురైనా ఎన్ని అవమానాలు వచ్చినా ఎలా భరించగలిగి 
. తమ (బ్రతుకును ఎలా నెట్టుకోగలుగుతారో కూడా ఈ కథలో విశదమవుతుంది. 











హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 117 
4.1.7.1. అసహాయం : హరిజనులకు సహాయం చేయక సహకారం అందివ్వేక బాధించే స్వభావం తెలిపే 
కథ. “చెప్పులు కుట్టేవాడు'' కథలో చెప్పులు కుట్టేవాళ్ళు తినడానికి తిండికోసం కుటుంబ సభ్యలందరూ 
73:34 వారి ఆకలితీరదు. వారి జీవితాలు దుర్భరంగా ఉంటాయి. దానికి తోడు వారు సమాజం చేత 
చిన్నచూపుకు గురవ్వడం కన్న్సిస్తుంది. కష్టపడి ఒక చెప్పుల షాపు పెట్టుకోవాలనే అతని ఆలోచన తీరలేదు 
సరికదా, తనకుటుంబమే కష్టాలపాలయ్యింది 
“ముప్పై రూపాయల పెట్టుబడితో చెప్పులకొట్టుపెట్టుకోవాలనే జీవితాశయం తీరని (బ్రతుకు 

వాళ్లది. తల్లి తర్వాత కూతురు ఆపిదప మరొకరు దుమ్ములో కలసి పోవలసిన జీవితాలు వారివి. ఈ దైన్య 
బీవితాల హృదయ ఘోష (ప్రతిఫలించడంలో గోపీచంద్‌ (ప్రతిపాదించే మానవతావాదం స్పష్టమవుతుంది.”'3 
4.1.7.2. దౌర్భల్యం : దుర్భర జీవితం ०८००९2२5 स) హరిజనులు బలవంతులు కావాలంటే సహాయం 
ఉండాలని छश కథ. “తల్లి-ముట్టి”' కథలో సగటుమనుషులు గిరిగీసుకొని (బ్రతుకుతారని వారికి 
సమాజంతో అవసరం, ఆసక్తి వుండదని, ఉన్నతవిలువలు సాధించాలనే ఆరాటాలు తప్పు ఆత్మాభిమానం 
వుండదని తెలిసివస్తులది. కథలో (శ్రీనివాసులు విద్యావంతుడు. ఉద్యోగి అయివుండి కూడా తన కులాన్ని 
గురించి చెప్పుకోవడానికి సంకోచించాడు. తన కులాన్ని దాచుకోవడం కోసం గొప్పలు చేప్పాడు. _ఒకసారి 
కథకుడితోపాటు పెళ్ళి చూపుల కెళ్లిన (శ్రీనివాసులు దూరంనుంచే పెళ్ళి కూతురు ఇళ్లును చూసి “చూసి, 
చూసి ఇలాంటి ఇరుకు ఇంటో చేసుకోమంటావా? ఛ. ఛ. మన స్టేజి ఏంకావాలి బాసి "4 అంటాడు. 
అతని దృష్టిలో అమ్మాయి సుగుణాలతో అవసరంలేదు, ఆమె ఆర్టికస్టితి అవసరం. అతనితో ఎదుటివాడి 
కులం తవుకులం కన్నా గొప్పు అనే విషయం కన్పిస్తుంది. అతని అత్మన్యూనతా భావమే అతనిని 
ఎదగనివ్వుకుండా చేసింది. తన తండ్రికి తాను హరిజనుడని చెప్పుకొనే థైర్యంవుంది. కాని కొడుకుది 
ఆస్టితికాదు. కథలో మనిషి ఎంత గొప్పస్టాయిని చేరుకొన్నా తన (ప్రాధమిక స్థాయిని మా (త్రం గుర్తుంచుకో వాలని 
రచయిత ఆకాంక్ష 

4.1.7.3. ఆశావైఫల్యం : హరిజనులు ఆశలు సఫలం కావు సరికదా, సదావైఫల్యం చెందుతాయని తెలిపే 
కథలు చాలా వెలువడ్డాయి. “పాపం కుంటేలుగాడు'' కథలో స్వార్థం అనేది ఒక స్టితిలో (ప్రమాదకారి 
అవుతుందని అవసరమైతే సర్వస్వాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుందని తెలుస్తుంది. కథలో కుంటేలుగాడికి 
తన కొడును సర్వస్వం ९० (०९०, భార్య గతించినా బాధపడలేదు. అతను తనకొడుకు వరదుడికోసం 
(బతుకుతున్నాడు. వాడిని ధనవంతుడిని చేయాలని తపనపడి డబ్బుసాధెంచడం కోసం అడ్డుదారులు 
త్రొక్కాడు. తనగుడిసె మంటల పాలైతే ప్రభుత్వం డబ్బు ఇస్తుందనే దురాశతో నిప్పుపెట్టాడు. కన్నకొడుకును 

ంటలపాలు చేసుకొన్నాడు. “దురాశ దుఃఖానికి చేటు? అనే చందాన ఎవరికోసమైతే సంపాదించాలని 

తపన పడ్డాడో వాడే ఆ తపనలో బలయ్యాడు. ఆశకు హద్దు వుండాలి ఆహద్దు మీరితే పరిస్థితులు | 
తారుమారవుతాయని రచయిత ఉవాచ 
_ 4.1.8. అవరాయంక (పేవం హరిజనులు అమాయకంగా (పేమించే గుణంకలవాళ్లని తెల కథలు. 
వెలువడ్డాయి. “పశువుల కొటం' కథలో తనకంటె ఒక మెట్టు (క్రింద నున్న వర్గాన్ని పైవాడు ఆధిపత్యతం 
చెలాయించడం పరిపాటి అనీ బడుగువరాల యువతీ యువకులు (పీమించుకుని పెల్లి చేసుకోవాలని 
ప్రయత్నిస్తే కామాంధులైన భూస్వాములు వారి (సీమను భగ్నం చేస్తారని తెలుపుతుంది. రుబ్బడు, పెంచెలి 


(పీమించుకుని ఒకటి కావడానికి ప్రయత్నిస్తే తన కామదాహార్తి తీర్చలే దనే కోపంతో రాయుడు పెందెలిపై కక్ష 


సాధింపుధోరణిని తలపెట్టాడు. తనజీతగాడు సుబ్బడితో, రుబ్బడికి అబద్దాలు చెప్పమని సలహా ఇచ్చాడు 
.ఆ అబద్దాలే వారిని వేరుపరచాయి. తాను (పీమించిన పెంచెలి మనస్తత్వం అర్థంచేసుకోలేని రుబ్బడు 








धित 











118 తెలుగు కథానిక - హరిజన దృకృథం 

చెప్పుడుమాటలు గుడ్డగా నమ్మి ‘ మిండగాళ్ళని మరిగిన లంజా, నన్ను మోసంమీద పెళ్ళి చేసుకోవాలని 
వేస్తే తలకాయ పగులకొట్టాలని, క(ర్రచేత పట్టి ఉంటాడు ఈ రుబ్బడు' '5 అని చానమోొదాడు రాయుడు 
అబద్దాలవల్ల రుబ్బడి చేత దెబ్బలు తిన్న పెంచెలి పిచ్చిదై చివరకు రాయుడు పశువుల కొట్టం వద్దే చనిపోయింది. 
వివాహం చేసుకొని నిండునూరేళ్ళు జీవించాల్సిన ఆ జంట రాయుడు కు(ట్రవల్ల ఒకరు మరణిస్తే మరొకరు 
తీవ్ర వ్యధకు గురిచెందారు. 

4.1.8.1. విధివంచన : హరిజనులు సవర్ధుల చేతనే కాదు, విధి చేతిలోకూడా వంచితులవుతారని తెలిపే 
కథలుక్‌"న్ని ఉన్నాయి. మాదిగ మ్మాయి' కథలో మనిషిపై సమాజ పరిస్థితుల స్వభావం ఖచ్చితంగా 
పడుతుందని చెప్పడాని ఈ కథ తార్కాణం. హరిజన స్త్రీకి అందం వుంది. ఆహారం లేదు. తిండికోసం 
ఆమె తల్లీతం(డ్రులు ఆమెను వేశ్యగా మార్చడానికి ప్రయత్నించడం, అమెవారి బారినుండి తప్పించుకొని 
బయటపడగలిగినా, సమాజంలోని దుష్టశక్తుల చేతిలోనుండి బయట పడలేకపోయింది. ఆ ఊబిలోనే 
కూరుకొ”ని చివరకు వేశ్యగా మారింది. ఆకలితో వేశ్యగా మారింది. ఆకలితో కడుపులు కాల్చుకోవడంకన్నా 
ఇతరులను యాచించడంకన్నా వేశ్యగా మారి తన కడుపు నింపుకోవడం మంచిదని ఈ కథ తెలియజేస్తుంది. 
4.1.8.2. వగానభొంగం : హరిజనులు ఎంతధర్మంగా జీవించినా జీవించనీయని సమాజ గతిని 

తెలియజోసేకథలు ఆవిర్భవించాయి. పాపానికి జీతం? కథలో సమాజంలో హరిజన స్త్రీ దుస్థితి సవర్ణులు 
దయాదాకిణ్యాలపై వుంటుందని, ఆమెను సవర్ణుడు చేరదీసినా, అభిమానించినా, ఆ(గ్రహించినా, ఆ 

(ప్రయత్నానికి గురి కాకతప్పదని తెలిసివస్తుంది. కథలో ఒక హరిజన్నస్త్రీనే సవర్ణుడు మానభంగంచేసిన 
ఉదంతం కన్ఫిస్తుంది. యల్లమంద తయారుచేసిన చెప్పులను తనభార్య అరుంధతి దొరకు ఇవ్వడానికి 
వెళ్లడం అప్పటికే ఆమెపై కన్నువేసినదొర తన పశువులపాకలో ఆమెశీలాన్ని దోచుకోవడానికి ప్రయత్నించడం. 
అతని బారినపడిన అరుంధతి “సీ యదవసచ్చినోడా కొంగుపట్టుకుంటావ[ట్రా -- నిన్నూ -- నిన్ను -- 

పూనేయిస్తా -- రేపీ పాటికి నీ శవంలేస్తుంది సూడు''6 అంటూ తప్పించుకోవడానికి ప్రయత్నించింది. ఆ 
ప్రయత్నం సఫలంకాలేక (ప్రాణాలను పోగొట్టుకొంది. అంటుపేరుతో హరిజనులను దూరంగా వుంచే 
సవర్ధ్థులు వారి (స్త్రీలను ఎలా ముట్టుకోగలుగుతున్నారు? ఎలావారి (ప్రక్కన పడుకోగలుగుతున్నారు?' వారి 
శీలంతో చెలగాటం ఆడే సవర్ణులు చివరకు వారి (ప్రాణాలను హరిస్తున్నారు. అయినా స్వేచ్చగా 

తిరగగలుగుతున్నారు. (ప్రజలదృష్టిలో గౌరవంగా తమ హోదాను నిలబె ట్టుకొంటున్నారు. 

4.1.8.3. ప్రాణహోని : హరిజనుల ధనమాన ప్రాణాలు సవర్ణుల దయాధర్మాలపై ఆధారపడి ఉన్నాయని 

వివరించే కథలు వచ్చాయి. “పులిగుండు' కథలో తనభార్యను ఉంచుకొన్నందుకు రావుడిని హత్య చేయడానికి 
నాయుడు బాలిగాడిని సహాయంగా వుంచుక్‌ొన్నాడు. వాడు డబ్బుకోసం కక్కుర్తిపడి నాయుడుకు 

బానిసయ్యాడు. అతను పన్నిన వలలో చిక్కుకొన్నాడు. కష్టాలకడలిలో మునిగిపోయాడు. ఆ కష్టాల 

నుండి ఏ కెరటం ఒడ్డుకు చేర్చలేకపోయింది. తనమి(త్రండైన రావుడి హత్యకు ధైర్యంగా సాత్యం 
చెప్పలేకపోయాడు. నాయుడు ఎరగా చూపిన డబ్బు బాలిగాడికి చేరలేదు సరికదా అతనినే 
మరణావస్ట్రపాలుచేసింది. తనకు ఎలా చావుతప్పదని తెల్లిసిన బాలిగాడు ఎవరూ ఎక్కలేని పులిగుండునెక్కి. 
'“ఒరేనాయుడు ముసలిపీనుగా పెండ్లాన్నీయేలుకోలే ని యదవా! ఇంకా ఎందుకురా నీకామీసం? మాటదప్పిన 

నువ్వేరా తక్కువజాతోడు''7 అని దూషించాడు. నాయుడు తనకు రావుడికి చేసిన అన్యాయాన్ని చెప్పగలిగి 
_ అందులోనే ప్రాణాలను పోగొట్టుకొన్నాడు. 

4.1 .9. విద్యారాహిత్యం : హరిజనులకు చదువులేదు-నాడు చెప్పరాదు అనేభానం (ప్రతిబింబించే కథలు 

లేకపోలేదు. “పాకీది' కథ సమాజంలో చట్టపరంగా అందరూ అన్నిహక్కు.లను పొందినా అవి కొంతమంది 











హరిజనాభ్య్యదయం - తెలుగు కథానిక 119 
చేతిలోనే इ ० (64) వంయ్యావున డానికి తార్కాణం. మాచిక్‌'డంకు కోటి చదంవుకోవడం 
సవర్గుడైనభాస్కరిరావు కొడుకు నాగుతో పరిచయంవంటి చైతన్యవంతమైన పద్దతులను నేర్చుకొంటే సమాజం 
అతని అభివృద్దిని అడ్డుకొంది. కోటి విద్యావంతుడైతే తమ పరువుపోతుందని తలచిన భాస్కర్‌రావు 
తనకొడుకుతోనూ, బడిపంతులుతోనూ వున్న సంబంధాన్ని త్రెంచివేశాడు. కోటి పినతండ్రి “'ఐనా వాడికి 
చదువెందుకే పిచ్చిముండా----'8 అని బడి మాన్సించాడు. తనకొడుకు (ప్రయోజకుడవుతాడనే తల్లీకలలు 
కలలుగానే మిగిలిపోయాయి. చదువుపై (శ్రద్దవున్న కోటి అందరి ఒత్తిడులకు తలవొగ్గి చదువుకు స్వస్తి 
చెప్పడం కన్ఫిస్తుంది. 
4.1.9.1. విద్యోవైసల్యం : హరిజనుడు ఎంత చదువుకొన్నా, తన చదువును పూర్తిగా సద్వినియోగం 
చేసుకోలేని స్థితి ఉందని తెలియజేసేకథలు చాలా ఉన్నాయి. “మకరముఖం' కథ సవర్గ్థులు తోడిబారిజనుడిని 
నీవ హరిజనుడవు, అంటరానివాడవు, తక్కువ వాడివి అనేమాటలు చెప్పడంవల్ల అతను ఇంకా 
ఆత్మన్యూనతాభావానికి గురయ్యే ప్రమాదం వుందని హెచ్చరించింది. కథలో కథకుడు కష్టపడి ఉద్యోగం 
సంపాదిస్తే సమాజం అతనికి రిజర్వేషన్‌ పేరుతో ఉద్యోగం వచ్చిందని, దీనివల్ల = న మెరిట్‌ విద్యారులు 
ఇబ్బందులకు గురవుతున్నారనే మాటలు అతనిని మానసిక క్షోభకు గురిచేశాయి. ఉద్యోగం చేయడంకోసం 
గ్రామానికి వెల్లిన కథకుడు తోడి ఉపాధ్యాయుడు హరిజనుడై ఆలయ ప్రవేశానికి అనరు డై గుడిబయట 
చదువుచెప్పడం చూసి అతనికి పరిచయమైన వ్యక్తి “అతను హరిజనుడండీ హరిజనుడు తప్పదుమరి9'' 
అనేమాటల్లో హరిజనులయేడ సవర్థలకు ఎంత చులకనభావముందో తెలుస్తుంది. హరిజనుడు గుడిలోనికి 
వెళ్లటం తప్పా? దేవుడు మైల పడుతాడా? 2९९ మనిషిని వుసిబూసిమారే డుకాయ చేయడం తప్ప 
అన్యంకాదు. అంటు పేరుతో దూరంవుంచి వారితో నీచపనులు చేయించుకోవడానికి. సవర్ణ్ణులు పన్నిన 
కు(టై. 

4.1.10. ధన (ప్రావుఖ్యం : ధనం ఎంత ప్రాముఖ్యం సంతరించుకొంటుందో చూడడానికి ధనహీనులైన 
హరిజనుల జీవితాలు చూడాలని హెచ్చరించే కథలు వెలువడ్డాయి. 'ఆర్తి' కథ బడుగువర్గాల కుటుంబానికి 
చెందిన ఒక అత్తాకో డళ్ళ తగువులో ఆకలి కళ్ళకు డబ్బుమా త్రమే ఎలా ముఖ్యమైందో మనకు తెలియబరుస్తాడు 
రచయిత. వరికోతలు కాలంలో కూలీల అవసరం వున్న సమయంలో కోడలిని భన ఇంటనే వుంచుకోవాలని 
అత్త, పుట్టింటికి తీసుకెళ్ళాలని తల్లీ తగువు పెట్టుకొంటారు. ఇద్దరి ఆశ అమెవల్ల వచ్చే కూలీ డబ్బుకోసమే. 
పేదరికం మనుషుల హృదయాలమీదవేసే అవాంఛనీయమైన ముద్రను హృదయవిదారకంగా చెబుతుంది. 
ఈ' కథ. అంతేగాక కొన్నిసార్లు మనుషుల బాధలు హృదయాలను ఎలా కలచివేస్తాయో దానివల్బ వారు 
ఎలాంటి దురలవాట్లకు లోనవుతారో కూడా ఈ కథ తెలియజేస్తుంది. కాలం మారుతున్న దశలో డబ్బుకున్న 
నిలువ మనుషుల మనస్తత్వాలనుబట్టి ఎలా మారుతుందో డబ్బుకూ, మనిషికీ మధ్యనున్న సంబంధాన్ని 
రచయిత స్పష్టంచేశాడు. 

4.1.11. కుమార్గం : సన్మార్గంలో హరిజనులు ప్రయాణం చేయాలని సంకల్పించినా వాళ్ళను కుమార్గంలోకి 
నడపటం సవర్గుల అవసరమని భోధించే కథలు పరిశీలించవచ్చు. “ది రోడ్‌' కథలో గాంధీమహాత్ముడు 
పుట్టినరోజు సందర్భంగా ఆ గ్రామంలో సంస్కరణ భావాలుగల కొందరు పెద్దలు మాలపల్లైకు అగ్రహారానికి 
రోడ్మువేయాలని నిశ్చయించడం అందుకు హరిజనులు (శ్రమదానం చేయడానికి అంగీకరించడం కన్పిస్తుంది. 
హరిజనులు ఏకవంవుతంన్నారనే విషయంం వునసబుకు అరవంం౦ం3ంంది.. అందుకే రోడ్డుపని । 


ప్రారంభమయ్యేరో జునే వారిమధ్య మనస్సర్దలు సృష్టించాడు. సంఘబహిష్కృతులై అగ్రహారానికి దూరంగా. 


మాలపల్లైలో నివసిస్తున్న హరిజనులను సవర్ణులతో కలొపి వారధి రోడ్డు నిర్మాణమేకాదు, ఏపనీ జరగదు. 


























120 తెలుగు కథానిక - హరిజన దృక్సథం 


సవర్ణులతో సమానంగా వుండాలనే తపన హరిజనులకు వుండివుంటే రోడ్డుపని పూర్తిఅయ్యేది. అదిలేకనే 
హరిజనులు మునసబు మాటను గౌరవించారు. సుబ్బరాయుడు ఒంటరివాడయ్యాడు. 
సాధారణంగా హోటళ్లలో పంచముల (ప్రవేశం యజమానుల అభిప్రాయాల మీదనే ఆధారపడి 
వుంటుంది. హరిజనులు ఫలహారాలు కాఫీకోసం వస్తే వారిని బయటే కూర్చోబెట్టి (ప్రత్యేక గ్లాసులోనే 
ఇస్తారు. ఆ గ్లాసును సవర్ణులు తాకకుండా కొట్టంచూరులోనే వుంచుతారు. కథలో సుబ్బరాయుడు 
సవర్థులతోపాటు హోటల్‌కు వెళ్ళినప్పుడు జరిగిన విషయం ఇదే. అందరూ హోటల్‌లో బెంచీలమీద 
కూర్చుంటే సుబ్బరాయుడు మా(త్రం పైకప్పుచూరులోవున్న గ్లాసును తీసుకొని (క్రిందనే కూర్చొని 
కాఫీ(త్రాగుతాడు. తర్వాత (विथ శం(భంచేసి కా ట్ట్లంచూరులోనే సెడుతాడు సుబ్బరాయుడు దేశాన్ని 
८ ई ० సైనికుడయ్యుండికూడా ఇంకా అందరితో సమానంగా వుండటానికి (ప్రయత్నించక పోవడం 
అతనిలోఇంకా అణగారిన దాస్యత్వం వుందని చెప్పవచ్చు 
4.1.12. బీవనాధారం : స్త కథ. మనిషికి ఆకలి అనేది వుండకపోతే సమస్యలు వుండేవికాదని, 
అందుకే పెద్దలు “కోటి విద్యలు కూటీకొరకే' నన్నారని సమాజంలో కొందరు ఎన్నికస్టాలు పడినా వారి ఆకలి 
తీరడంలేదని తెలుపుతుంది. కథలో హరిజన (స్త్రీ అనేక కష్టాల కోర్చి కొండకెళ్లి ఉస్తికాయలు తెచ్చి అమ్మడానికి 
(ప్రయత్నిస్తే, ఆ ఉస్తికాయలు ఎవరూ తీసుకోక హరిజన (స్త్రీ అమ్ముతుండటం వల్ల తక్కువ రేటుకు 
బేరమాడటం కన్సిస్తుంది. మనుషులను బట్టికూడా వారి వస్తువులకు ధర నిర్ణయించే స్థితి సమాజంలో 
వుందనడానికి ఈ కథ తార్కాణం. ఆమె కుండపోత వర్షంలోనే తన ఆకలి తీర్చుకోవడం కోసం అడపోకెళ్లి 
చిక్కుల్ల్‌ పడి, చివరికి చావు (ప్రమాదం నుండి తప్పించుకొని ఆ కాయలను తీసుకొస్తే ఫలితం లేకపోయింది 
ఆమె పడిన కష్టం చివరకు ఆకలినే మిగిల్బింది 
4.1.12.1 నిరాళ: హరిజనుల ఆశలుతీరే అవకాశం లేదని నిరాశ నిస్స్రహలు వాళ్ళవంతని తెలిపే కథలు లేక 
పోలేదు. *దిష్టికళ్ళు' కథ ఆశ అనేది మనిషి స్థాయిని దిగజార్చుతుందని తన పైవాడిని చేయిచాచి యాచిసుందని 
సూచిస్తుంది. కథలో రామిగాడు జీతగాడు. రెడ్డెమ్మ చేస్తున్న గారెలను చూసి తనకడుపు నిండా తినవచ్చునని 
తలచాడు. రెడ్డి పిల్లలు తినేగారెలను చూసి నోరుచప్పరించాడు రెడ్డెమ్మ వాడిని చూసి అసహించుకొ 
అక్కడనుండివాడిని తప్పించగలిగింది కాని, గారెలు మాత్రం ఇవ్వలేదు. తనసర్వసాన్ని వదులుకొని తన 
ఇంట్సూనే పాలేరుగా వుంటున్న రామిగాడి పై కొంతైనా కరుణ చూపలేకపోయింది. పనిమీద తోటకెళ్ళిన 
రామిగాడు, గారెలమీద ఆలోచనతో ఆశతో ఇంటికి వస్తూ దారి మధ్యలో పాముకాటుకు గురై మరణించాడు. 
తన ఆశీరకనే అంతమయ్యాడు. తాను ఆశించినది సాధించలేకపోయాడు. 
4.1.12:2 బీదరికం : పేదతనం ఎంత శాపంగా ఉంటుందో తెలిపే కథలు వెలువడ్డాయి: 'శిలువవేసిన 
మనుషులు? కథలో హరిజనుల జీవితాలు చిల్లిపడ్డ కుండలాంటివి. ఏపూట కాపూట కూలికి వెళ్ళితేగాని 
తిండిదొరకదనీ తెలుపుతుంది. బండలగనిలో తనభర్త పోయినందుకు యజమానులు సానుభూతితో 
గంగని చేర్చుకొన్నారు తనకు ఆ గనిలో చావు తప్పదని తెలిసినా తన సంతాన పోషణ కోసం అదితప్ప అన్యం 
 గత్యంతరంలేక చేరింది. తల్లి పడే కష్టాలను పంచుకోవడానికి ప్రయత్నించిన వెంకడు ఆమె అభ్యంతరం >& 
మిన్నకుండిపోయాడు. కాని తన చెల్లెలు ఆరోగ్యం కోసం పుజ్ణక రమైన ఆహారాన్ని సంపాదించటంలో ' 
_తపనపడి వాటిని సాధించి సేవించి అనారోగ్యానికి గురయ్యాడు. ఏదైతే ఆరోగ్యాన్ని తెచ్చిపెడుతుందని 
ఆశించిన వెంకడు అదే తన (ప్రాణానికి ప్రమాదకారి అవుతుందని తలంచలేదు. పేదలకోసం ఆదరణతో 
(ప్రవేశపెట్టే సంకేమ పథకాలు పేదవాడిని 4.६8 ంపజేసాయి కాని. అతని అభివృద్ది వైపు పయనించేలా చేయవు 
4.1.12.3. ఊబి : హరిజనులు నిరంతరం పెద్ద ఊబిలో చిక్కుబడి జీవిస్తున్నారని వివరించే కథలు 











హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 121 
వచ్చాయి. 'కోటీగాడు స్వుతం[త్రుడు' కథ ద్వారా సవర్ణులు తమ స్వార్ధం కోసం అవర్థులను తమ పావులుగా 
చేసుకోవడం సనాతన సం(ప్రదాయమని తెలుస్తుంది. కథలోకోటిగాడు కాయకష్టం చేస్తూ తమ (బ్రతుకును 
తాను సాగిస్తుంటే ఇద్దరు సవర్ధులు ఘర్షణ పడి అతనిని బలి చేయడానికి ప్రయత్నించారు. ఆ (ప్రయత్నంనుండి 
తప్పించుకొని బయటపడ్డ కోటిగాడు పట్టణ జీవితం ఇంకా కల్మషమైందని తెలుసుకొన్నాడు. సమాజంలో 
జరుగుతున్న అన్యాయాలను చూసి సహించలేక, వాటితో రాజీపడలేకపోయాడు. బాడుగరిక్షా తోలడం 
అతని చివరి వంతు అయింది. (ప్రభుత్వం అందించే సంక్షేమ పథకంలో ఒక భాగం ఉచిత రిక్షా తన పాలిట 
కల్పుతరువు అనుకున్నాడు. కాని సమాజంలో వారిపైన ఆధారపడి (బతొకే దలారి పెంటయ్యలాంటి వాళ్ళు 
మోసం చేస్తారని తెలుసుకో లేకపోయాడు. కాలానుగుణంగా |ప్రవర్తించకపోతే తమ (బ్రతుకులు మారవని 
తెలుసుకోలేక పోయాడు. రిక్షా కోసం వచ్చిన డబ్బులో కొంత భాగం పెంటయ్యకు సమర్పించి తన 
ఆశ తీరక ఆలోచన చావక జీవితం మీద విరక్తితో (బ్రాందీ(త్రాగాడు. తన వద్దనున్న డబ్బు సంతా దానికే తగుల 
బెట్టాడు. కొత్తరిత్లా కొనాలనే అతని ఆశ ఆశగానే మిగిలిపోయింది. 
4.1.12.4 కుల వృత్తి భంగం - హరిజనుల కులవృత్తికి భంగం కలగటం సర్వసాధారణ మయినట్టు తెలుపుతున్న 
కథలు అనేకం వెలువడ్డాయి. “నెంబ(ర్రాళ్ళు' కథ ఒకప్పుడు హరిజనుల వృత్తులకు గౌరవం వుండేది. 
సవర్గుల పనులన్నీ హరిజనులే చేసేవారని, తత్సలితంగా ఆదాయం ఎక్కువ వుండేదన్ని వారి సంసారాలు 
సజావుగా జరిగేవని, కానినేడు పరిస్థితులు మారాయని, (ప్రతిదానినీ శా స్త్రీయ దృక్పథంతో ఆలోచిస్తున్నారని 
అందువల్లనే హరిజనుల వృతులకు విలువ గౌరవం లేకుండా పోయారని తెలుపుతూ ఉంది. కథలో ఒకప్పుడు 
తన వృత్తిలోనే సుఖంగా కాలం గడిపిన రాముడి కుటుంబం నేడు తమ వృత్తి సమాజానికి నిరుపయోగమై, 
వృత్తిని వదలి కూలీకి వెళ్ళడం కన్నిస్తుంది. 
4.1.12.5 బానిసతనం ~ హరిజనులలో బానిసతం అంతరించి పోలేదని తెలిపీ కథలున్నాయి. “ఏది 
గమ్యం' కథ సమాజం ఆర్థిక సాంఘిక అసమానతలను సాధించడానికి (ప్రభుత్వం సంకేమ పథకాలను ప్రవేశ పెట్టినా 
ఆ పథకాలు ఎక్కువగా ధనవంతులకే ఉపయోగపడుతున్నాయని తెలుపుతుంది. అంతేగాక హరిజనుల్ఫొ 
తరాల నుండి వున్న బానిసమనస్తత్వం ఇంకా వీడలేదనడానికి ఈ కథ నిదర్శనం. కథలో రవి ధనవంతుడు 

పీదవాడుగా చెలామణి అవుతూ స్కాలర్‌ పిస్‌ పొందుతున్నాడు. కాని రాము తం(డ్రి అటెండర్‌ ఉద్యోగం 
చేస్తున్నందున అతను స్కాలర్‌ షిస్‌కు అనర్షుడయ్యాడు. తనను ఆర్టికంగా ఆడుకొంటున్న రవికి 
తాతముత్తాతలలాగానే బానిసయ్యాడు. అతనిని రక్షించబోయి రాము ప్రాణాలను కోల్పోయాడు. అతని 
ఆర్థిక 28 అతనిని బానిసను చేసింది. | ` + 
4.1.12.6. రాయితీల భంగపాటు - హరిజనుల రాయితీలు హరిజనేతరులు అనుభవించటంతో పాటు 
హరిజనులను ఆర్థికంగానేకాదు హాద్దికంగా కూడా మోసం చేయటం తెలిపే కథలు వచ్చాయి. “ముత్తడు ` 
గొప్పోడు’ కథ స్వార్థం మనిషిని మారుస్తుందని, మమతను దూరం చేస్తుందని, అవసరమైతే ఎదుటీ మనిషిని 
అంతం చేయడానికి కూడా సిద్దపడుతుందని తెలుపుతుంది. కథలో పద్దేసిరెడ్డి స్వార్థంతో తన ఇంట్లోని 
పాలేరు ముత్తడి (శ్రమను దోచుకున్నది చాలక తన కొడుకు గాంధీ రెడ్డిని దత్తత చేస్తున్నాననే పేరుతో వాడి 
సర్వస్వాన్ని దోచంకొన్నాడు. ఊళ్ళో సభొట్టించి. ५००8० పిలిపించి “పుట్టు బుద్దెరిగిన 
నాట్నుండి ప్రతిచెమట బొట్టూ ఈ ఇంటికి దత్తం చేసినాడు. ఇంట్లాంటోళ్ళు యేనూటికో, కోటికో గాని 
ఒక్కరుండరు'' 10 అని అతనిని తెగపాగిడాడు. పర్దెసిరెడ్డి తెలివిగా పన్నిన వలలో ముత్తడు. పడిపోయాడు. 
ముందు చూపు లేకుండా తన ఆస్తినంతా గాందీ రెడ్డి పేర రాయించాడు. అమాయకత్వంలో గాంధీ రెడ్డిని 
తనకొడుకు లాగానే తలచాడు. ఒకసారి అతనిని కౌగిలించుకో బోయి అవనామాలపాలై చివరకు ఆత్మహత్యకు 























122 తెలుగు కథానిక - హరిజన దృక్పథం 
పాల్పడ్డాడు. బంధుత్వం పేరుతో కూడా తోడి మనుషులను దోచుకోవడానికి ఈ కథ నిదర్శనం. 
4.1.1.7. మోసం - హరిజనులు నిరంతరం మోసానికి గురి అవుతారని తెలిపే కథలున్నాయి. “సమిధలు” 
కథ సమాజంలో సవర్ణులు తమ అవసరాలను హరిజనులతో చేయించుకొని చివరకు వారినే అన్యాయం 
పాలు జేసి చేతులు దులుపుకోవడం సనాతన సం(ప్రదాయవుని తెలిపింది. ఏ కార్యమైనా ధైర్యంతో 
సాధించగలొగేవారు బడుగు వర్ణాల వారే. అందులో వారు లాభపడరు సరికదా అందులోనే అంతమవుతుంటారు. 
కథలో इन्र) కొడుకు పోతప్పు పంచాలుతీ ఎన్నికల్లో శంకరరెడ్డిని గెలిపించడానికి ప్రయత్నించి ప్రత్యర్థి 
చేతిలో ప్రాణాలను పోగొట్టుకొన్నాడు. (పైసిడెంటిగా గే లిచిన శంకరరెడ్డి వాడి సంసారాన్ని ఆదుకోలేదు. 
ప్రత్యర్థిపై కక్ష సాధింపు చర్య తీసుకోలేదు. చివరికి తన కుటుంబానికి న్యాయం చేయమని కొల్లప్ప అడిగితే 
అతనిని చంపి పిచ్చిపట్టి చనిపోయాడని పోలీసు రిపోర్టు ఇవ్వడం, సవర్ధుల దౌర్హన్యానికి పెత్తందారీతనానికీ 
మచ్చుతునక. నవనాగరిక సమాజంలో కూడా హరిజనులు ఇలాంటీ దుర్బర జీవితాన్ని కొనసా గిస్తున్నారనడానికి 
ఈ కథ తార్మా_ణం. 
4.1.13. సంస్కరణం - సంస్కరణ భావాలు సెంపొందాలని తెలిపి కథలున్నాయి. ' మనిషి కథ సంఘ 
సంస్కరణం పేరుతో చేరదీసి, उद వద్దకు విద్యాభిరుచి వున్న హరిజన విద్యార్థి వారి వద్ద చేరి తన 
చదువును పోగొట్టుకొన్న వైనం కన్పిస్తుంది. గోవిందుడు విద్యాభిరుచికలవాడు. ధనవంతుల ఇంటు చేరితే 
ఉన్నత చదువు సాధించవచ్చని తలచాడు. చక్రవర్తి ఇంట్లోనే చేరాడు. గోవిందుడి ఆశకు చ(క్రవర్తి ఇంటో 
గండిపడింది. వాడు చదువుకోలేదు సరికదా, రోజూ ఇంటీ పనుల్లొ సతమతమయ్యాడు. చదవక, చదువురాక 
' ఉపాధ్యాయుడితో దెబ్బలు తిన్నాడు. చదువుపట్ట ఆసక్తిని కోల్పోయాడు. చిన్నతనంలోనే చక్రవర్తి వల్ల 
కులాల అంతరాలను తెలుసుకోగ లిగాడు. సంఘసంస్కరణల భావాలు లేని వ్యక్తి దగ్గర తోడివాడు 
సంస్కరింపబడడని ఈ కథ తెలియజేస్తుంది. 
4.1.13.1. పరిస్థితుల (ప్రాబల్యం - హరిజనులు మారుతున్న సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలను 
చక్కగా చిత్రించిన కథలున్నాయి. 'ఆజ్ఞాతవాసం' కథ ప్రభుత్వం హరిజనుల సంత్నేమం కోసం కొన్ని (ప్రత్యేక 
వసతులను కల్పించిందని, ఆ వసతులు హరిజనులకు అందిన వున్నా వాస్తవానికి వాటిని 535 रं 
వినియోగించుకొంటున్నారని తెలిపింది. కథలో పరకబయలు గ్రామపంచాయితీ హరిజనులకు రిజర్సు 
చేయబడితే, అగ్రవర్ణాల వాళ్లు ఆసాదు గంగడును (పైసిడెంటును చేశారు. నిత్యం కూలీకి उदका? 
పూటగడవని గంగడు (పైసిడెంటు అయినా తన గూడు, హోదా మారలేదు సరికదా, తన కుటుంబం 
పస్తులపాలయ్యింది. కూలీ కోసం (ప్రక్క (గ్రామం వెళ్ళాల్సివచ్చింది. సవర్ణ్ణుల మాట (ప్రకారం (ప్రక్క 
గ్రామానికి వెళ్లలేక జన సమూహం వున్న పట్టణంలోకి వెళ్లడం కన్పిస్తుంది. (ప్రెసిడెంటు గిరిపై కనీస 
అవగాహన లేని గంగడును (పెసిడెంటుగా చేసుకొని లాభపడ్డారు. పదవి కట్టబెట్టి ఊరు వదిలేలా చేశారు. 
4.1.13.2. హింస - మనిషిని మనిషిగా చూడక పశువుగా భావించి హరిజనుల్ని బాధించిన జీవితం 
చిత్రించే కథలు వచ్చాయి. “ఉచ్చు' కథ. భూస్వామ్య విధానంలో (శ్రామికుడు కష్టపడినా ఫలితం దక్కేది 
మరొకరికి. వాడి కష్టానికి తగిన ఫలితం లభించదు సరికదా దెబ్బలు, ఛీవాట్టు తప్పనిసరి. కథలో వెంకటరెడ్డి 
జీతగాడు ఒకరోజు అనారోగ్యానికి గురైతే పని చేయలేదని రెడ్డి ఆగ్రహించి చావమోదాడు. ఊరు వదిలేలా 
చేశాడు. ఇది అతని కర్కశత్వానికి, పెట్టుబడిదారి విధానానికి, పెత్తందారీతనానికీ ప్రతీక. (బ్రతుకు సాగించడం 
కోసం నాగన్న తన కొడుకును జీతం పెడితే తన జీవితం గడవలేదు సరికదా తన కొడుకే అందకుండా 
వెళ్లిపోయాడు. పంచాయితీ పేరుతో సవర్ణులు కలసి వెంకటరెడ్డి ఇచ్చిన బీతం తిరిగి ఇవ్వలే దని అప్పుపేరుతో 
నాగన్న ఆస్తని కా జేశాడు. మానవత్వం వున్న మనిషిలాగా గాక మృగంగా వ్యవహరించా డు. నాగన్న 











జో 





# 


+ 





హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 123 
కుటుంబాన్ని వీధుల పాలు చేశాడు. కథలో హరిజనుల యోగక్షేమాల కన్నా సవర్ణుల పంట పాలాలే 
ముఖ్యమని, లేకుంటే జీవితం ముక్కలవుతుందని స్పష్టమవుతుంది. 

4.1.13.3. అన్యాయ (ప్రవృత్తి - హరిజనుల్ని అన్యాయంగా రెండింటికి చెడ్డ రేవళ్లుగా సమాజం మార్చే 
తీరు వివరించే కథలు వెలువడ్డాయి. “మేకు? కథ మనిషి తన కష్టాలలో తోటివారి సహాయాన్ని యాచిస్తాడని, 
కొందరు సానుభూతితో సహకరిస్తే మరి కొందరు స్వార్థంతో సహాయపడుతారని ఎదుటి వాడి కష్టాలను తన 
సుఖాలుగా మార్చుకొంటారని తేలుతుంది. మాకడు తన పొలాన్ని పంట పెట్టడానికి మాధవ నాయుడు 
దగ్గర అప్పు చేశాడు. ఒక యేడు అతివృష్టి మరోయేడు అనావృష్టి వల్ల పంట చేతికి రాక అప్పు తీరలేదు. 
తనకు మేలు చేస్తాడని విశ్వసించిన మాకడు జయరామయ్యను నమ్మి మధ్యస్థం కోసం ఉంచాడు. స్వార్థంతో 
కళ్ళు గప్పిన జయరామయ్య మాకడిని మంచి మాటలతోనే మాయ చేశాడు. తన పొలాన్ని నాయుడుకు 
అర్సించేలా చేశాడు. సుఖమైన (బ్రతుకుకోసం జయరామయ్య చెప్పిన సలహా మాకడిని తీ|వ్ర నిరాళకు 
గురిజేసింది. మాకడు జయరామయ్య మాటలు నమ్మి వున్న పాలాన్ని పోగొట్టుకొని లేని రిక్షా ఆదాయాన్ని 
ఆశించి రెండింటికి చెడ్డ రేవడిగా తయారయ్యాడు. ఈ కథలో హరిజనులు దలారీ వ్యవస్థ చేతిలో పడి 
నలిగి పోవద్దని రచయిత సలహ. 

4.1.13.4. పాలెర్ల కస్టాలు - పాలేరుగా జీవించే వాళ్ళు కష్టానష్టాలు వివరించిన కథలున్నాయి. 'పాద్దు 
కుంకింది' కథ మానవ జీవితానికి భవిష్యత్తు అవగాహన అవసరం. నిత్యం తన (ప్రగతికి బాట వేసుకోవడానికి 
ప్రయత్నించాలి, పునాదిని పటిష్టం చేసుకోవాలి, ఉన్నతిని సాధించడానికి ప్రయత్నించాలి. అప్పుడే అతనికి 
సమాజంలో గౌరవం, హోదా లభిస్తుంది. తన స్థాయిదిగజారితే అవమానం తప్ప'అన్యం వుండదు. 
కథలో మాకడు ఒకప్పుడు. ఆ గ్రామ రెడ్డికి పాలేరుగా తన పొలాన్ని పెంచి పోషించాడు. అయినా తన 
కష్టానికి తగిన ఫలితం రెడ్డి నుంచి ఆశించలేదు. అదే మాకడు అనారోగ్యానికి గురై తన కుటుంబం ఆకలి 
బాధలు తాళలేక తన పిల్లలు రెడ్డి పొలంలో రెండు చెనిగి చెట్టు పీక్కుంటే రెడ్డి సహించలేక పోయాడు 
సరికదా, అనరాని మొటలు మౌాకడిని అనడం కన్పిస్తుంది. అందుకే మానవ జీవితానికి ముందుచూపు 


4.1.13.5. నిరంతర మోసం - హరిజనులు సమాజంలో నిరంతరం మోస పోతున్నారని తెలియజేసే 
కథలు కన్నిస్తాయి. “ఇది కతా' కథ. దరి[ద్రుడు ఎంత కష్టపడినా జీవితాలు మా(త్రం సాగవని, కష్టపడే వానికే 
కస్టాలు వస్తుంటాయని తెలియజేయడానికి ప్రయత్నించింది. కథలో మల్లయ్య ఎంత కష్టపడినా అతనికి 
కడుపుకు తిండిలేదు. (ప్రభుత్వం మల్లయ్య జీవనం కోసం ఒక బగరైెనిస్తే అది ఇల్లు చేరేలోగా రెండువేల 
రూపాయలు దగా పడ్డాడు. సహాయం పేరుతో మోసం చేసే మనుషులు వున్నారనటం ఈ కథలో కన్పిస్తుంది. 


ఆ గ్రామంలో తమ (బ్రతుకులు బాగుపడవని, నగరం చేరిన మల్లయ్య కుటుంబం అక్కడ కూడా ఆకలినే 
చవి చూసింది. అతనికి ఎక్కడా కష్టానికి తగిన ఫలితం దొరకలేదు. సరికదా, వున్న ఆస్తి ఊడిపోయి 


బజారుపాలు కావడం కన్పిస్తుంది. అమాయకుడని, తెలిసినవాడు ఎపుడూ మోసం చేయడానికే 
ప్రయత్నిస్తాడు తప్ప కస్టాల్లో వున్న వాడిని ఆదుకోడని తెలియజేయడం ఈ కథలో కన్పిస్తుంది. . 
4.1.13.6. భయాందోళన - హరిజనులు నిత్యం భయాందోళన మధ్య తమ జీవితాలను కొనసాగిస్తున్నారని 
కొన్ని కథలు తెలియజేయడం కన్ఫిస్తుంది. “తొందరపడి ఒక కోడి ముందే మూసిండి' కథ సమాజంతో 
ఎదుటివాడు మోసగాడు, [క్రూరుడు, దుర్మార్గుడు అని తెలుసుకొనేదానికన్నా వాడి మోసానికి తోటివాడు 
గురికాకుండా మెలకుగా వుండగలిగితే అప్పుడు చైతన్యవంతులు కావడానికి ఆస్కారం వుంటుంది. కథలో 
రాడికల్స్‌ నాయకులు గ్రామ హరిజనులకు గ్రామ పెద్ద సుబ్బారెడ్డి క్రూరుడు అని, అతనిపై ఎదురుతిరగమని 


eins 0 




















124 తెలుగు కథానిక - హరిజన దృకృథం 


బోధించడం కన్పిస్తుంది. ఆ (ప్రబోధం వల్ల హరిజనులు ఇంకా భయ॥బ్రాంతులయ్యారు తప్ప సుబ్బారెడ్డని 
ఎదిరించే మనస్తత్వాన్ని మా (త్రం పొందలేకపోయారు. దీనివల్ల తాను ఆశించిన మేలు జరగదు కీడు ఎక్కువగా 
జరగవచ్చని రచయిత ఆకాంత. 
4.1.14. దుష్ట రాజకీ యం - రాజకీయంలోని దుష్ట్రత్వం వివరించే కథలున్నాయి. “ఊడలమ(రి” కథ 
తరాలుగా వస్తున్న పెత్తందారీ విధానానికి స్వస్త చెప్పుడానికి హరిజనులు రాజకీయంగా అభివృద్ది చెందడానికి 
ప్రభుత్వం రిజర్వేషన్‌ విధానాన్ని అమలు చేసిందని, ఈ పథకం అమలు చేస్తే సవర్ధులు వినియోగించుకోవడం 
గమనార్లమని తెలిసింది. కథలో మాజీ (ప్రెసిడెంటు భీవుప్ప తన పాలేరు ఓబులుగాడిని పంచాయితీ 
(పసిడెంటుగా పోటీ చేయించాడు. పోలింగ్‌ ఆఫీసర్లతో భీమప్ప “ఈ గుడ్డి గవర్నమెంటు రిజర్వేషన్లు 
పెట్టిందే ఏంజేసేది మల్ల.... ఎవరో మాలమాదిగ నాయండ్లని ఓట్టే పిచ్చి” ©> కొమ్ములు మొలుసుకొచ్చి 
మనల్నే కుమ్ముతారని నాకు బాగా తెలుసు. అందుకే మా జీతగానితోనే నామినేషన్‌ వేయించాం'' 11 నన్నాడు. 
గెలిచిన ఓబులుగాడు తన పాొలికాపు ముందే బడిలోనికి వెళ్లడానికి సంకోచించాడు. ఇక అతను (ప్రెసిడెంటు గిరి 
ఎలా చెలాయించగలడో తెలుస్తుంది. అనాదిగా అధికారం చెలాయించిన భీమప్ప మనస్తత్వం నేడు కూడా 
కొనసాగడానికి ప్రయత్నించింది. ఆ (ప్రయత్నానికి అధికారులు అడ్డుకట్టవేయదలిస్తే చేయని నేరానికి 
ఓబులుగాడు భీవుప్ప చేత చావు దెబ్బలు తిన్నాడు. (ప్రభుత్వం హరిజనుల అభ్యుదయం కోసం ఎన్ని 
సౌకర్యాలను ఒనగూర్భినా భీమప్పలాంటి వాళ్ళు వారిని అణగ (దొక్కడానికి (ప్రయత్నిస్తూనే వుంటారు. 
4.1.14.1. రాజకీయ పరిణామం : కాలానుగుణంగా హరిజనుల్లో కూడా రాజకీయ చైతన్యం వచ్చిందని 
లిపీ కథలు మనకు దర్శనమిస్తాయి. “పెద్దోళ్ళు కథ మానవ జీవితానికి వ్యక్తిత్వం అవసరమని, అది 
లేనినాడు వాడి జీవితం వ్యర్థమని (ప్రబో ధిస్తుంది. కథలో లక్ష్మయ్య రిజర్వుడు (గ్రామపంచాయితీ (పైసిడెంటు 
అయినా పెదనాయుడి పాలేరు. లక్ష్మయ్య హక్కులన్నింటి నీ పెదనాయుడు చెలాయించడం పరిపాటి. 
యం.యల్‌. ఏ. కూతురు పెళ్లి ఆహ్వానాన్ని పెదనాయుడు ద్వారా అందుకొన్న లక్ష్మయ్య పెళ్లికి వెళ్లితే అక్కడ 
కూడా అతడు పాలేరుగానే చూడబడుతూ కనీసం తిండికూడా అందరితో సమానంగా పెట్టకపోవడం 
కన్పిస్తుంది. తోటి పంచాయితీ (పెసిడెంట్లు కూర్చునే చోట లక్ష్మయ్య కూర్చుంటే పెదనాయుడు 
సహించలేకపోయాడు. తన మర్యాదకు భంగం కలిగినట్లు ఆలోచించాడు. ' లక్ష్మయ్య మనస్సులో భయం 
"నుంది. తనకు జరుగుతున్న అన్యాయాలపై ఆలోచన వుంది. (ప్రతిఘటించే స్వభావం వుంది. కాని శక్తిలేక 
మిన్నకుండిపోయాడు. తన జీవితాన్ని వ్యక్తిగతంగా సాగించలేకపోయాడు. అలాగని తనకు కట్టబెట్టిన 
(పెసిడెంటు గిరిని వదులుకోలేకపోయాడు. 
4.1.14. 2. వరానసిక పరిణావంం - సమాజాభివృద్దికనుగంణ ంగా హరిజనులు మానసికంగా 


చైతన్యవంతులవుతున్నారని తెలియజేసే కథలు గోచరిస్తాయి. “చెలమ కథ హరిజనులకు స్వశక్తి తెలియక | 


'తాము సవర్ధ్థుల పాదాలను వదిలితే |బ్రతకలే మనే ఆలోచన తమ మనస్సులో చెదిరిపోనంత వరకూ అభివృద్ది 
చెందరనడానికి ఈ కథ తార్భాణం. కథలో గ్రామస్థులు బావి పత్రప్పితే నీళ్ళ్ణుపడకపోతే నాయుడు ఇస్తానన్న 
రెండెకరాల బంజరు భూమి కోసం నాయుడు ఊరును వదిలివెళ్లలేక ఆత్మాభిమానాన్ని చంపుకొని తన 
(బొటనద్రేలిని బావికి బలిఇచ్చాడు ఇసాక్‌. అయినా అదే బావిలో నీళ్ళు పడితే వాటిని తీసుకోవడానికి 


అనర్హుడయ్యాడు. హరిజనుల అసక్తతను ఆసరాగా తీసుకొని తమ అవసరాలు తీర్చుకొనే సవర్ధుల్లో కనీస 


కృతజ్ఞత లే నివారున్నారనడానికి ఈ కథ నిదర్శనం. 











హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక | 125 
4.2 (ప్రయోగ దృకృథం 


వేరానవ సమాజంనుండి ఉద్భవించిన కులవ్యవస్థ వారి మధ్యనే అంతరాలను సృష్టించింది. 
§ "0९०००68 నీచవృత్తులను అంటగట్టి © నియమాలను సృబ్లంచి వారికి. ఊరికి దారంగా 
వుంచగలిగింది. ఆరగ్టేయులు భారతదేశంలో (పవేశించటంతో స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా (ॐ) 
నిర్మూలనకు కృషి జరిగింది. మొదట్లో హరిజనేతర रनक ఈ పోరాటాన్ని కొనసాగించి హరిజనులను 
చైతన్యవంతులను చేశారు. ఇన్నాళ్లుగా తాము పోగొట్టుకొన్న హక్కులను గురించి ఆలోచించేలా చేయగలిగారు. 
తత్సలితంగా తమకు జరుగుతున్న అన్యాయాలను తెలుసుకొని వాటిపై స్పందించడం మొదలుపెట్టారు. 

హరిజనుల పుట్టుపూర్వోత్తరాలు, వారి స్థితికి ఆధారాలను వెలుగులోకి తీసుకరానడానికి 
ప్రయత్నించారు. “దళితులే ఆర్యులని ఆది ఆం(ధ్రులని అన్నారు. దేవుడు, మతం, సం(ప్రదాయాలను 
(ప్రశ్నించారు. సంఘంలోని వివక్షను ఖండించారు. సమాజంలోని హరిజనాభ్యుదయాత్మకమైన మార్చును 
హర్షించారు. ఇంకా పూర్ణత్వాన్ని సంతరించుకోవాలన్నారు. మార్మిజం వరకూ పయనించారు. కానీ 
నీళ్ళ భావాలన్నీ (ప్రయత్నాలే, దళితుల విముక్తి కోసం ఆరాటాలే, వళ్ల దళితాభ్యుదయం పరిపూర్ణం కాదు. 
అట్లని పరిమితంగానూలే ९21 21 › ఈ నేపథ్యం తెలుగు కథానికా సాహిత్యంలో వేస్తువయింది. ఈ వస్తువుతో 
కూడిన కథానికలను పరిశీలిద్దాం. 
4.2.1. వుతాంతరీకరణం :- తరాలుగా దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించిన హరిజనులు తము జీవితాన్ని 
చక్కదిద్దుకో వడంకోసం తమ కులంపై అసహనంతో ఇతర మతాలపై అభిమానంతో అక్కడ తమ (బతుకులు 
రూపుదిద్దుకుంటాయని తలచి ప్రవేశించారు. ఈ దేశంలో (ప్రతి ఒక్క కులంలోనికి, మతంలోనికి హరిజనులు 
వెళ్ళారన్నది अ" స్పష్టం. 
4.2.1.1. (ైెస్తవం:- ఈదేశంలో ఎక్కువభాగం హరిజనులు इवय) పుచ్చుకొన్నారని తెలియజేసే 
> & © క నిస్తాయి. 'సాగరసంగంి కథ, కుల పద్ద లవె లి తాఖీదుతో కొడుకా! కులవూా!, అనే 
అలోచనకులోనయ్యాడు కాటంరాజు తం(డ్ర నరసింహులు. మాదిగ పెద్దలకు కులంమీద ఉండే అభిమానం 
కన్నా సోమాలు మీద వ్యావెరాహం ఎక్కువయ్యింది. వుతానికి వ్యక్తిగ తమైన వ్యామోహాన్ని జతచేసి 
కొటంరాజుూ, సోనూాలు (పేమ వ్యవహారాన్ని రచ్చకీ డృడం తగని పని. ఈ స్టితిలోనే కాటంరాజు తల్లీ. 
(ప్రోలమ్మ ఆ ఊరికే [క్రైస్తవ ఫాదరీ అయిన దేవ సహాయం ధ్వారా వుతం పుచ్చుకొని కాటంరాజు సోమాలుకు | 
పెళ్లీ జరిపించింది. రెండు కులాల యువతీ యువకుల ఒకటి కావడం కోసం మార్గం సుగమమైంది. “నాడు 
కాటంరాజు కుటుంబం (క్రైస్తవమతం తీసుకోవడానికి హిందూమతంలోని దుష్టసం(ప్రదాయాలే కారణం. 
నాటి సమాజం సీమకుసోతే వెలి (8०6 కులాలతో సంబంధాలు పెట్టుకొంటే వెలి రజస్వలానంతరము పెళ్లి 
చేస్తె వెలి. ఈ విధంగా చీటీకి మాటికి వెలివేయడం వల్ల ఒకవైపు హిందుత్వం క్షీణ తకు, మరోవైపు పరమత 
వ్యాప్తికి 5" € ५2०61311. ఈకారణంగానే చైతన్యవంతులు కావడానికి మతస్వీకరణ అవసరమైంది. 
కన్నకొడుకు (పీమకోసం కులాన్ని త్యజించిన తండ్రి ఈ కథలో కనిపిస్తాడు. 


4.2.1.2. వుత సహాయం :- నాడు సమాజంలో హరిజన క్రైస్తవులపై సవర్థులు చేసే ఆఘాయితాాలకు 


అడ్డుగా నిలిచిందని తెలియజేసే కథలు కనిపిస్తాయి. “పోలయ్య' కథ మారుతున్న పరిస్టితులకుకనుగుణ ంగా 
మారవలసి వుంటుందని కాని హరిజనులు మా(త్రం మారలేదని తెలియజేస్తుంది. కథలో పోలయ్య బండిని' 
వెంకటశ్నాస్త్రి గ్రామం చేరెంతవరకూ ఉపయో గించుకొన్నాడు, పోలయ్య హరిజనుడని బండిలో తెలిసిన | 
వెంకటశ్నా స్త్రీ అతనిని తాకకుండా బండిలో ఒక (ప్రక్కకు ఒదిగి కూర్చున్నాడు కాని, బండి దిగలేదు. తన 

అవసరం తీరాక అతనిని అంటుపేరుతో దూరం వుంచాడు. శిక్షించడానికి (ప్రయత్నించాడు. తన అవసరాలను 





























126 తెలుగు కథానిక - హరిజన దృక్పథం 


తీర్చుకొని తననే బలి చేయడానికి ప్రయత్నిస్తున్న శ్నాస్త్రీ దుర్చుద్దిని అర్హం చేసుకొన్న పోలయ్య తెలివిగా 

తాను [इः పేరు పొలయ్య అని చెప్పి తప్పించుకోవడం కన్నిస్తుంది. నాడు సమాజంలో (క్రైస్తవులకు 

గౌరవం వుంది. రాజ్యపాలకులు క్రైస్తవులు కాబట్టి. అందుకే వెంకటశ్నాస్త్రి పోలయ్య (इ ८९ విని 
అతనిని శిక్షించలే కపోయాడు 

4.2.1.3. వుతాంతర వివాహం ~ మతాంతర వివాహాలవల్ల ఈ అసమానతలు తొలగిపోతాయనే కథలు 

కన్పిస్తాయి. “ఇదేం న్యాయం' కథ సమాజపు సం(ప్రదాయాలు నేడు కూడా సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయని 

అభివృద్దికి అడ్డుతగులుతున్నాయని తెలియజేస్తుంది. కథలో రెండు ४) సం(పదాయాలు పాటించే 
యువతీయువకులు ఒకటి కావటం కన్పిస్తుంది. (ప్రభాకరశ్నా స్త్రీ బాహ్మణ సంప్రదాయాలను పొటిససూ 
సనాతన సంస్కృతికి అనుగుణంగా వస్రాలను ధరించడం. లత (క్రైస్తవ మత భక్తీ తత్సరతగలది. ఈ రెండు 
కుటుంబాల మధ్య స్నేహితత్వం ఉండటం వల్ల వారిద్దరి మనస్సులు కలిశాయి. సనాతన ఆచారాలను 

వదిలి పెట్టి ఇద్దరూ వివాహం చేసుకొని మారుతున్న సమాజానికి అనుగుణంగా వుండటానికి ప్రయత్నించారు. 
ఆర్థికస్టితి వీరిని ఒకటిగా చేసింది, 

4.2.1.4. ముతాంతరీకరణ ౦: ~ హరిజనులు అవసరాల కోసం క్రైస్తవం పుచ్చుకొన్నారని తెలియజేసేకథలు 

దర్శన మిస్తాయి. । 'పాహిమాం....పాహి పాహి'కథ తరాలుగా బానిసత్వాన్ని అవమానాన్ని భరించిన 

హరిజనులకు నవనాగరిక సమాజంలో కూడా ఇదే స్టితి తలెత్తిందని తెలియజేస్తుంది. హిందూ మతంలో 
తమ సమస్యలు తీరవని తలచిన హరిజనులు క్రైస్తవంలో |ప్రవేశించారు. కథలో సవర్థ్ణలు హరిజనులను తమ 

బావుల్లోని నీటిని తీసుకోనివ్వలేదు. అందుకే రంగయ్య “ఏమో ఊరి బయట వున్నాళ్లం ఊరబావి కాడికి 
రాగూడదంట14' అని తన వాడ వాసులతో అనడం కన్ఫిస్తుంది. తాము సవర్ణులు తలపెట్టిన కష్టాలను 


వదిలించుకోవడానికి హరిజనులు ఊరికి దూరంగా గుడిసెలు వేసుకొన్నారు. అయినా వారికి సవర్ణులు | 


తలపెట్టిన కష్టాలు తప్పవని, గౌరవం వుండదని తెలుసుకొన్న హరిజనులు, తమ సమస్య సాధన కోసం 
క్రైస్తవం పుచ్చుకొన్నారు. తమ వాడను ప్రభుత్వాధికారుల బారినుండి రక్షించుకోగలిగారు. కాలం మారి 
గ్రామాలు నగరాలుగా మారినా హరిజనులు వారి వృత్తులు మా(త్రం సమాజ హీనతకు గురవుతూనే 
వున్నాయని ఈ కథ (ప్రబోధింస్తుంది. 

4.2.1.5. ఇస్టాం :-హరిజనులు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం वदित మతంలోకి కూడా (ప్రవేశించారని 
తెలియజేసే కథలు కన్పిస్తాయి. “ఇలాంటీ తవ్వాయి వస్తే” కథ మతమౌఢ్యంతో కళ్ళు మూసుకొని పోయిన 
అగ్రవర్ణాల వారు అంటరానితనాన్ని అడ్డు ९2२5 ९ (త్రాగడానికి (గుక్కెడు నీళ్ళు ఇవ్వక పోవడం కిస్తుంది 
అగగ్రవర్ణాలవాళ్ల అస్సృశ్యులను చెరువులో దిగనివ్వనందున మాలమాదిగలు ఇస్టాం పెద్దలతో కలసి ఇస్టం 
మతం పుచ్చుకొని సవర్ణుల [త్రాగునీటి చెరువులో దిగుతారు. వీరు మతాంతణీకరణ చెందడంతో తమ 
హక్కులను సాధించుకోగలిగారు. వీరికి క్రైస్తవం సాధించి ఇవ్వలే ని హక్కులను 5०22० మతం సాధించి ట్టంది 
కథలో హిందువులు తమ మతస్థులను హెచ్చు తగ్గుల కులభే దాలతో చూడకపోతే హరిజనులు ఇతరమతంలోకి 
వెళ్లరని అందుకోసం హిందూవముతస్థులందరూ సర్వమానవ సౌ(భ్రాతృత్వంను కలిగి వుండాలని రచయిత 
అభి(ప్రాయం | 

4.2.1.6. కులాంతర వివాహం :- హరిజనులు హిందూమతంలో కూడా వివాహం చేసుకొన్నారనడానికి 
కొన్ని కథలు నిదర్శనం. “వెలి” కథ జీవితంలో బంధాలను అనుబంధాలను త్రెంచుకొనిపోయినవారు ముఖ్యంగా 
హరిజనులతో వివాహసంబంధాలు పెట్టుకొనేవారు తాత్కాలిక ఇబ్బందులకు గురికాక తప్పదని ఆ కష్టాలను 
అధిగమించాలని అప్పుడే అతను అభ్యుదయ పథం చేరుకోనే అవకాశం వుందని ఈ కథలో స్పష్టమవుతుంది. 














హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 127 
కథలో దురలవాట్లకు లోనయిన రామరాజు సత్యం మాస్టర్‌ కూతురు శ్యామలను పెళ్లి చేసుకోవడం జీవితంలో 
తీరని అవమానాలకు గురై, కులం నుండి వెలివేయబడి జీవించాడు. సత్యం మాస్టర్‌ కూడా తన కూతురు 
శ్యామలను గురించి ఆలోచించలేకపోయాడు. చివరగా రామరాజు కూతురును ఇటు హరిజనులు, అటు 
సవర్ధులు కూడా పెళ్లి చేసుకోవడానికి నిరాకరించారు. అప్పటికే చైతన్యవంతులై హరిజన జాతికి జరుగుతున్న 
అన్యాయాన్ని గుర్తించిన రామరాజు సమాజమార్చు కోసం (ప్రయత్నించడం కన్పిస్తుంది. ఇదే ధోరణిలో 
“ఏటిపాట"” కథ కన్ఫిస్తుంది. ఒకప్పుడు పదిలంగా వున్న జీవితాలు మరొకప్పుడు ఏ మలుపు తిరుగుతాయో 
చెప్పలేని ఊహారేఖ జీవితం. కథలో మంచి పాటగాడైన పైడయ్యపై మోజు పడి కులం పట్టింపులు లేకుండా 
నాయుడు కోడలు సూరమ్మ అతనితో లేచిపోయింది. కాలం మారి అతని పాటను ఎవరూ వినక, అతని 
జీవితం గడవటం కష్టమైతే ఆ గ్రామంలో మరో నాయుడు పంచచేరక తప్పులేదు. ఒక నాయుడింటి కోడలు 
తాను చేతులారా చేసుకొన్న పనికి మరో నాయుడింట్లో పనిమనిషిగా చేరవలసిన దుస్థితి తెచ్చుకొంది. పైెడయ్య 
సంఘం చెప్పిన మాటలు విని చైతన్యవంతుడై ఆ (గ్రామంలో నున్న బంజరు భూములను ఆక్రమిస్తే అది 
చూసి సహించలేని నాయుడు పైడయ్యను అంతం చేశాడు. సూరమ్మ ఒంటరిదైంది. ఆమె జీవితం 
బీవచ్చవం అయింది. జీవితానికి అవగాహన అవసరం. అని రచయిత అభిప్రాయం. ఎదుటివాడు చైతన్య 
వంతుడైతే సవర్ణులు అతనిపై చేసే అఘాయిత్యం (ప్రస్పుటంగా కన్పిస్తుంది. 
4.2.1.7. కులొంతర సంబంధం :- కులాల మధ్య అంతరాలు వున్నంత వరకూ కులాంతర వివాహాలు 
సాధ్యపడవనే విషయాన్ని బోధించే కథలు కన్పిస్తాయి. “సబ్బు” కథ మానవుల మధ్య అంతరాలు వున్నంత 
వరకూ వీరి (పీమ ఫలించదని తెలియజేస్తుంది. కథలో వరాలును సమర్ధుడైన రమణ (పీమించాడు. పెళ్లి 
చేసుకోవడానికి (ప్రయత్నించాడు. తన ఎదుటే హరిజనులను తక్కువగా చూస్తున్న రమణను వరాలు 
సహించలేకపోయింది. అతనిని వివాహమాడడానికి తిరస్కరించింది. సమాజంలో ఏ హరిజన (సీ అయినా 
సమర్శ్హుడు పెళ్లి చేసుకుంటానంటే తీరస్కరించదు. కాని హరిజనుల్ని తక్కువగా చూసేవాణ్చి వాడి (ప్రీమను 
హరిజన (స్త్రీ వరాలు అంగీకరించలేదు. 

4.2.2. ఆదరణ - సమాజంలో హరిజనులు సవర్జుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడే కథలుద్భవించాయి. 
'గుక్కెడు నీళ్ళు' కథ పరిస్థితుల (ప్రభావంతో పరివర్తనం చెంది అంటరాని వాడిని కన్నకొడుకుతో సమానంగా 
చూసుకొన్న బ్రాహ్మణ (స్త్రీ కన్పిస్తుంది. ఒకప్పుడు మడినీళ్ళు తీసుకొని వస్తున్న మహాలక్ష్మమ్మకు మాదిగ 
వెంకటప్ప ఎదురుపడినప్పుడు అతనిపై మండిపడింది. తన భర్తచేత చావు దెబ్బలు కొట్టించింది. అవమానాల 
పాలు చేసింది. అలాంటి వెంకటప్ప మహాలత్మమ్మను కష్టాల్లో ఆదుకొన్నాడు. ఆ అభిమానంలోనే లక్ష్యమ్మ 
మరణ సమయంలో తన ఆస్తిని వెంకటప్ప పేర రాయించి తన కొడుకుగా స్వీకరించింది. 

“గాంధీ స్వలాజ్యోద్యమంలో భాగంగా అస్పుళ్యతా నివారణకు కృషి చేశాడు. (ప్రజల మధ్యనున్న 
కులముతాలను రూపుమాపి వారిని సంఘటిత పరచి పరాయి (ప్రభుత్వాన్ని పార(ద్రోలజూచినాడు. గాంధీజీ 
ఉన్నత ఆశయాలతో అస్పృశ్యతను నివారింపజూచినా అది సంపూర్ణంగా సాధ్యం కాలేదు. అందుకు నిదర్శనమే 
కథానికలోని మహాలక్ష్మమ్మ పా(త్ర లేదా నేటి సమాజంలో పాటిస్తున్న కులమతాలు1 5, 

०९००४०6 2 భాగాలన్నీ సమష్టిగా సహాయపడినప్పుడే ఉత్పత్తి జరగగలదు. ఏ భాగమైనా స్తంభించినా 
ఉత్పత్తి జరగదు సరికదా యం(త్రం కూడా నిరుపయోగమవుతుంది. ఒక జాతిలోని ఒక వరాన్ని బానిసలుగా 
సంకెళ్ళు వేస్తే.అంటరానివారని దూరంతోస్తే అది జాతికే అనర్థదాయకం. అలా కాకుండా అందరూ కలసి 
సమష్టిగా సహకారంతో (బ్రతకగలిగినప్పుడే జాతి పురోభివృద్దికి అవరోధాలుండవు. ' ధర్మతల్రి? కథ ఒకనాడు 
స్వార్ణం కోసం వెలువడిన వర్ణవ్యవస్ట్ర మరోనాడు కులం తక్కువ కారణంగా వారి (ప్రాణాలను కాపాడుకోవడానికి 








re. 























128 తెలుగు కథానిక - హరిజన దృక్సథం 


నిరాకరించింది. వైద్యానికి నోచుకోక ప్రాణాలనే పోగొట్టుకునే స్టితి ఏర్పడింది. కథలో చావు(బతుకుల్లో 
నున్న తన అన్నను కాపాడుకోవడానికి ఒక చెల్లెలు ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం సఫలం కాలేదు సరికదా (బ్రాహ్మణ 
సీధిలోకి అడుగుపెట్టినందుకు “ఛీ మాలముండా కళ్ళు కనబడవా బ్రాహ్మణ వీధిలో (ప్రవేశించడమే కాకుండా 
53 & 5 ०००८६ >) ५ తెచ్చుకుంటుంటే మీదివీది కొస్తావే! వరాయా స్వరాజ్యం వచ్చిందని 
మండిపోతున్నావేం''16 అనే చీదరింపులకు గురైంది. పూజారి పాపయ్య మందు ఇవ్వలేదు. తినడానికి 
తిండిలేక अनी డిపోయిన ఆమెకు ఒక (ण्म వితంతువు ఆహారం ఇవ్వడం కన్సిస్తుంది. సమాజంలో 
హరిజనులను అసహ్యించుకునే వారు గాక ఆప్యాయతను చూపే వ్యక్తులు కూడా వున్నారనడానికి ఈ 
తారా_ణ ©. | 

'ధన్యజీవులు' కథ హరిజనులు అంటరాని వారు కాదని, వారు కూడా సమాజంలో సమానమేనని 
శంకరం ఈ కథలో నిరూపించాడు. సమాజాన్ని కళ్ళు తెరిపించడానికి ప్రయల్నించాడు. కథలో శంకరం 
చావు (బ్రతుకుల్లో వున్న హరిజన స్త్రీకి వైద్యం చేశాడు. ० (@ సంప్రదాయాలకు తలవొగ్గక ఆస్తిని తండ్రిని 
వదిలి భార్యతో మాలపల్లైలో నివాసం ఏర్పరచాడు. హరిజనాభ్యుదయానికి పాటుపడ్డాడు. మాల మాదిగలు 
పండించే ధాన్యం పండ్లు తింటూ, వాళ్లను తాకకూడదనడం ఏ కౌటిల్యం నేర్హిందని తం(డ్రిని (ప్రశ్నించాడు, 
తన «०(& సంప్రదాయాల నుండి బహిర్గతం చేశాడు. నాడు సమాజంలో కొంతమంది సంస్కరణ 
భావాలు కలిగిన యువకులు అంటరానితనం నిర్మూలనకు కృషి చేశారనడం ఈ కథ ద్వారా వాస్తవం 

“'నరసన్నపాపాయి'' కథ - అనురాగం ఆప్యాయతలు కులానికి అతీతంగా మానవహృదయా ల్లో 
వుంటాయి అనే గొప్ప స్నేహితత్వాన్ని నిర్మిస్తాయని తెలియజేస్తుంది ఈ కథ, నర్భన్న పాలే రుతనం చేయడంలో 
కథకురాలి భర్త ఆప్యాయతను అందుకొనడం, అతని చేతనే విద్యనార్దించడం, వారి పొలం పనులు చూడడం 
వేల ఊఈ రెండుకుటుంబాల మధ్య సత్సంబంధాలు ఏర్పడ్డాయి కులమతాల పట్టింపులు లేని ఆ రెండు. 
కుటుంబాలు ఒకరి అవసరాలను మరొకరు తీర్చుకోవడం కన్సిస్తుంది. అ 2 ఎన్నికల్లో 6५०९ శాసనసభ 
సభ్యడిగా నర్గ్సన్న టీ చేయడం అందులకు కథకురాలి భర మనస్ఫూర్తిగా సహకరించడం కసిస్తుంది 
కథకురాలు ఆమె భర్త హరిజనులయెడ అభ్యుదయ భావాలు గలవారు. ఒకసారి మాటల్లో “మన నరసన్న 
4०62००८० రవణా! ఎన్ని శతాబ్దాల నుంచి వాళ్ళు అలా బాధపడుతున్నార౮ా! వాళ్ళు ५०००००९० 
కాదనామనవాళ్ళు ८517", అని కథకురాలి భర్త అన్నాడు. ఒకనాడు గుడిలోకి తెలియక (ప్రవేశించి 
సవర్ధ్థుని చేత చావు దెబ్బలు తిన్న నర్గ్పన్న ప్రస్తుతం శాసనసభ సభ్యడై ఒక సవర్ణ కుటుంబాన్నే ఆర్థికంగా 
ఆదుకునే స్థితిని సాధించాడు 
4.2.3. నిరోషులు - హరిజనులు చేయని నేరానికి శిక్ష అనుభవించినా కెన్నిసా ९२ ఆ నేరం నుండీ 
తప్పించుకోగలిగారనే కథలు కన్ఫ్సిస్తాయి. “బిళ్ళల 39९ (७०८६० కథలో హరిజనులను పాలేరుగా చేసుకొ 
వారి భార్యలపై సగం హక్కు_ సాధించే अ 1 రామిరెడ్డి పాలేరు సుబ్బులు నిస్వార్థంతో కంచి 
తన ఆస్తిని పెంచాడు. అంతటితో ఆశతీరని రామిరెడ్డి అతని భార్య శీలాన్ని హరించడం కోసం (ప్రయత్నించాడు, 
అతనిని అడ్డు తప్పించడానికి బిళ్లల మొల(త్రాడు దొంగతనం మోపాడు, అతనిని దారి తప్పిస్తే అతని భార్య గో 
సంబంధాన్ని పెంచుకోవచ్చని తలచాడు. చేయని నేరాన్ని మోపజూశాడు. అతని తల్లి లక్ష్మమ్మ కేసులో 

డ్టుపడి సుబ్బులును నిరోపిగ్రా చేసింది. 

4.2.4.. హరిజన (ప్రయత్నం - హరిజనులు చైతన్యవంతులు కావడానికి (ప్రయత్నించారని కన్ని కథలు. 
తెలియజేస్తాయి. “హరిజన సమస్య' కథ హరిజనులు తము హక్కులను సాధించుకోవడానికి పోరాటం 
జరిపితే తప్ప లభించవు. హక్కులను సాధించుకోవడానికి ప్రయత్నించాలి గాని తరాలుగా ఇంకా బానిసతనం. 














హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 129 
పైనే ఆధారపడటం మంచిదికాదు. కథలో వీరన్న తరాలుగా తమ జాతికి జరుగుతున్న అన్యాయాన్ని 
కాలరాచడానికి ప్రయత్నించాడు. హరిజనులను అగ్రవర్ణాలతో సమానంగా చూడాలని అభిప్రాయపడ్డాడు. 

అందుకే సవర్ణ (స్త్రీల మీద తనవాడ యువకులతో పడ్డాడు. హరిజనులకు సవర్ణులకు ఘర్షణ జరిగితే 
మధ్యలో మోగి చనిపోవడం తత్ఫలితంగా ఆ గ్రామంలో కులమతాలు తేడా లేకుండా అందరూ సమానంగా 
ఉండటం కనస్తిసుంది. 

4.2.4.1. హరిజన (ప్రతిఘటన - హరిజనులు తమ సమస్యల సాధనకు ఉద్యమించక తప్పులే దని తెలియజేేే 
కథను గురించి ఆలోచించటం గమన్నారం. ' యజ్ఞం కథ అట్టడుగు సమాజంలోని జీవుల భుజం తట్ట 
చైతన్యవంతులను చేయడం ఈ కథలో కన్పిస్తుంది. ఒక దివాళాకోరు షావుకారికి వడ్డీలపై వడ్డీలు పెరిగిన 
బాకీ ఒక బక్క రైతు చెల్లించాల్సి వుంటే న్యాయం బక్క రైతు పక్షాన వుండాలా? దివాళా తీసి ఆర్థికంగా 
ఇబ్బందిపడుతున్న షావుకారి పక్షాన వుండాలా ? అనే చిక్కు (ప్రశ్నకు సమాధానం ఈకథలో కన్సిస్తుంది. 

नध దయనీయమైన స్టితిలో వున్నాడు. నిజమే. అయితే అతడికి రావలసిన వడ్డీల మీద వడ్డీని 

సమర్దించేది మానవత్వానికి చెందిన న్యాయం కాదు. పెట్టుబడిదారీ సమాజానికి చెందిన న్యాయం మాశత్రమే, 

పెట్టుబడిదారి సమాజపు పతన కారణం ఆ సమాజంలోనే వుందనే ఆలోచనను తెలియజేస్తుంది. అంతేగాక 
సమస్యకు పరిమ్బిరం చావుకాదని తమ సమస్యలను తీర్చుకోవడానికి సాధ్యమైతే (ప్రతిఘటీంచమనే సలహా 
కథ, 

'ఒక్క పిడికిలి చాలు” కథ సం(ప్రదాయాల పేరుతో హరిజనులను నీచంగా చూస్తూ వారి (స్త్రీల 
మాన ప్రాణాలను హరించే సవర్థ్ణులు వీరి (స్త్రీలను హరిజనులు పెట్టుకోవడానికి అర్జ్యులా? అనే (ప్రశ్నను 
రేకెత్తిస్తుంది ఈ కథ, చట్టం దృష్టిలో అందరూ సమానమే. అలాంటప్పుడు వీళ్ళు ఎందుకు అర్హులు కాదు? 
కథలో దొరపాలేరు గురవయ్య తినినా తినకపోయినా చాకిరీ మాత్రం నిత్యం తప్పులేదు. వాడయువకులు 
ఊరి (స్త్రీలను ఏమో అన్నారనే విషయంలో ఆగ్రహించిన దొర ''ఈనాకొడుకులింక మనూళ్లో ఫేణాలతో 
ఉండడానికి వీళ్లేదు18"” అని మొదటిదశగా తన ఇంట్లోని పాలేరు గురవయ్యను చంపడానికి ప్రయత్నించాడు. 
చేయని నేరానికి నిస్సహాయుడైన గురవయ్యను చంపడంలో అతనితోటే తన (ప్రాణాలను పోగొట్టుకొన్నాడు. 
తమకు జరిగిన అన్యాయానికి కుక్కలు, పశువులు ఎదురుతిరుగుతున్నాయి. సాటి మనిషిగా పుట్టిన హరిజనుడు 
ఎదురుతిరగడంలో తప్పులేదని, అది వాడి హక్కు అని 'ఈ కథ (ప్రబోధిస్తుంది. సమాజంలో హక్కులు 
కొంతమందికే పరిమితమయ్యాయని వారినుండి తమ హక్కులను పొందడానికి హరిజనులు (ప్రతిఘటీంచక 
తప్పదని తెలియజేస్తుంది. “మలుపు' కథ సమైక్యంగా కలసి తమ హక్కుల కోసం పోరాడితే ఫలితం 
దక్కుతుంది, ఆశలు నెరవేరుతాయి. అప్పుడే (ప్రగతి సాధ్యం. కథలో హరిజనులు (త్రవ్వుకొన్న బావి 
నీళ్ళలో ఫ్లోరిన్‌ ఎక్కువగా వున్నందువల్ల వాటిని త్రాగి చనిపోతూ వుంటే అదిచూసైనా జాలిపడి సవర్ణ్ణులు 
తమ బావుల్గొ నీళ్లను ఇవ్వలేదు. వీరిని సాటి మనుషులుగా గుర్తించలేకపోయారు. ఎదురు తిరిగితే తమ 
హక్కులను సాధించుకోగలమనే విషయం తెలుసుకొన్న హరిజనులు తోటి కూలీలు ఇతర కులాల వారి 
సహాయంతో తమ హక్కులను సాధించుకోగలిగారు. సవర్థుల బావుల్లోని నీటిని తీసుకోగలిగారు. సమాజంలో 
ఎదుటీవాడి హక్కులను హరిస్తూ వాడి స్వతం[త్రతకు భంగం కలిగించేవాళ్లకు చెంపపెట్టు ఈ కథ. 


4.2.4.2. హరిజన చైతన్యం - సమాజంలోని పరిస్థితుల కనుగుణంగా హరిజనులు మారారని తెలియజేసే 


కథలు పరిశీలిద్దాం. “పశ్చాద్భూమి' కథ సమాజంలో సౌటివంనిషిని గంర్తించాలి. అతని యేవలకు 


` విలువనివ్వాలి. అప్పుడే వాటికి సార్హకత చేకూరుతుందని తెలియజేస్తుంది. కల్మష సమాజాన్ని సృష్టించేవాడు 
ఒకరైతే దానిని పవిత్రం చేయడం మరొకని వంతు అవుతుంది. ఇది మౌసవ నైజం. కథలో రాం కోటి 


HJM-9 


























130 తెలుగు కథానిక - హరిజన దృక్పథం 
పాకీస్థలాన్ని పవి(త్రం చేస్తాడు. కాని అతను సమాజానికి దూరంగా వుంటాడు. అది సహించలేని త్రన 
ఇద్దరు కొడుకులు విద్యనార్జీంచి పాకీ వృత్తికి స్వస్తి చెప్పి ఉద్యోగాలు చేస్తున్నారు. తాను సమాజానికి చేస్తున్న 
సహాయానికైనా సమాజం అతనికి కృతజ్ఞతగా వుండాలి. అలాలేదు కాబట్టి హరిజనులు ఆ వృత్తిని బదిలి 
స్వతం[త్రంగా (బ్రతకడానికి ప్రయత్నించమని సలహా. 

'మార్పు' సాటిమనిషి తనకు ఎంత అన్యాయం చేసినా నోరు మెదపక వున్నంత వరకూ సమాజానికి 
మంచివాడుగా కన్పిస్తాడు. అదే తనకు జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటీస్తే అతను సంఘ వ్యతిరేకి అవుతాడు 
కథలో హరిజనులు కూలీరేట్లు పెంచమని సమ్మె చేస్తే భూస్వాములు వారి గుడిసెలకు నిప్పుపెట్టారు. 
(శ్రమజీవుల కష్టఫలితమే భరాసాగములు తమ ఇళ్లలో దాచుకొంటూ ఆస్తులను పెంచుకొంటూ విలాస 
జీవితం గడుపుతున్నారు. కేవలం కష్టానికి తగిన ఫలితాన్ని సామాన్య (ప్రజలు ఆశొస్తే వారి కడుపులు కొట్టడం 
తరాల సవర్థుల దౌర్లన్య దమన నీతికి నిదర్శనం. తమకు జరిగిన అన్యాయాన్ని బాధలను మౌన (ప్రదర్శన 
ద్వారా తెలియజేస్తే వారి బాధలను ఆలోచించని సమాజం వారిని ఎగతాళి చేసింది. కథలో తమకు జరిగిన 
అన్యాయానికి (ప్రతిఘటించే శక్తి హరిజనులకుంది. “ఇంకానా ఇకపై సాగదు? కథ (ప్రతిఘటిస్తే ప్రయత్నం 
(ప్రతిఫలిస్తుందనే విషయాన్ని నొక్కి చెబుతుంది. సాటి మనిషిని మేల్చొల్చుతుంది. హరిజనులు రంగన్న 
నాయకత్వాన తమ కూలీ రేట్లు పెంచడానికి సమ్మెచేస్తే సవర్ణులు సహించకపోవడం వారి ఉద్యమాన్ని 
నీరుకార్చడానికి దొర ఇంట్లోని ధాన్యాన్ని హరిజనుల కిచ్చి దొంగతనం చేశారని జ్ఞైలుసాలుకావడం కన్ఫిస్తుంది. 
దొరల నీడల్లో కష్టాలకోర్చి (బ్రతికితేనే వారి ప్రాణానికీ జీవితానికీ రక్షణ వుంటుంది. ఆపరిధి దాటితే వారి 
జీవితాలు ఆగమ్యగోచరాలే. నిత్యం కష్టాల కడలే. కేవలం కష్టానికి తగిన ఫలితం అడిగినందుకే రంగన్నతో 
పాటు హరిజనులు జైలుపొాలయ్యారు. చేయని నేరానికి శిక్ష అనుభవించారు. అందుకే హరిజన ८९, 
పిల్లలు చైతన్యవంతులై దొర ఇంటిపై పడటం కన్పిస్తుంది 
4.2.4.3. హరిజన సాధన :- హరిజనులు తమహక్కులను సాధించాలని సూచించే కథలను పరిశీలిద్దాం 
'“ఊరబావి'' కథ హరిజనులు హింసకు గురైనా సరే తమ హక్కులను తాము సాధించుకోమని ఉద్బోధిస్తుంది. 
బావిలో ఎద్దుదట్టెంను (వ్రేలడదీశారనే నేపంతో సవర్ణులు రాముడిని, చిదంబరాన్ని చావడి స్తంభాలకు 
కట్టివేయడం. (స్త్రీ అజ్ఞాతంగా వెల్లి తమకు అన్యాయం చేసిన వారిపై (ప్రతిఘటించి తమ హక్కులను 
సాధించుకోవడం కన్సిస్తుంది. ఆ (ప్రయత్నంలో భాగమే ఊరబావి హరిజనుల పరం అయింది 
4.2.4.4. హరిజన విజయం ~ హరిజనులు తమ హక్కులను సాధించడంలో సఫలమయ్యారని సూచించే 
కథ. 'చెంబుకొక గంగి కథ సవర్థ్ణుల వద్ద డబ్బు వుంటే హరిజనుల వద్ద శక్తి వున్నదని నిరూపించే కథ. 
స్వయం కృషితో వారు దేనినైనా సాధించగలరని తెలియజేస్తుంది. కథలో వర్థ్థుల చేత హనంగా చూడబడటం 
ఇష్టంలేని హరిజనులు ఊరికి దూరంగా బంజరు భాములను సాధించి గుడిసెలు వేయించుకొన్నారు 
_ దీనితో సవర్ధుల మనస్తాపానికి గురైన హరిజనులకు గ్రామంలో (త్రాగునీటి సమస్య ఎదురైంది. उद 
(ప్రమేయం లేకుండా వారికి కావలసిన వనరులు తవు శక్తి ద్వారానే సాధించుకునే ప్రయత్నంలో బావిని 
_త్రవ్వుకొన్నారు.. చివరకు సవర్థ్ణులే తమను నీటికోసం యాచించే పరిస్థితిని తెచ్చుకోగలిగారు. తమకు 
జరిగిన అన్యాయానికి తమను దూరంగా వుంచిన ఫలితానికి సవర్థులు శిక్ష అనుభవించేలా చేశారు. అంకడి 
నాయకత్వంలో హరిజనులు విజయం సాధించారు. . హరిజనులకు శక్తి వుందని, ఆ శక్తిని ఉపయోగించే 
సమర్ధత వున్న నాయకుడు అవసరం అని రచయిత కాంక్ష 
4.2.4.5. వరౌఢ్యంపై విజయం ~ హరిచనులు మౌఢంగా వున్నా తమ (బతుకు సాగించడం నేర్చుకో 
గలిగారు అని తెలియజేసే కథలు కన్పిస్తాయి. 'ఎర్నీళ్ళు ' కథ నిత్యం కూలీకి వెల్లితే గాని జీవితాలు గడవని 





వ 
१ 





~+ 








హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 131 
అట్టడుగు (ప్రజల బీవనస్టితి ఈ కథ. ఎదుటి మనిషి దారి(ద్యాన్ని పట్టిపీడించేది ఆకలి. ఆ ఆకలి మనిషిని 
నీచస్టితికి దిగజార్చడానికైనా ప్రయత్నిస్తుంది. ఆకలి తీర్చుకొనేంత వరకు తాను ఏ పని చేస్తున్నప్పటికి అతని 
దృష్టిలో న్యాయమేనని తెలియపరుస్తుంది. కథలో ఆకలిగొన్న చింతడు తన ఇంట్లో తిండిలేక నాలుగుదారుల 
కూడలిలో తీసివుంచిన దిష్టి వస్తువులను తినడం కన్సిస్తుంది. అవి (ప్రమాదకరమైనవి అయినా అతని 
దృష్టిలో ఆ వస్తువులే ఆకలి తీరాయి. కడుపు నింపుకోవడం కోసం బడుగు జీవులు పడే తపన ఈ కథలో 
కన్ఫిస్తుంది. 
4.2.4.5 హరిజన దేవాలయ (ప్రవేశం (దేవుడు కథ) - ఆచారాల పేరుతో హిందువుల్లో ఒక భాగమైన 


హరిజనులను ఆలయ ప్రవేశానికి వెళ్ళితే నిరాకారించిన సవర్ణులు అదే గుడి వర్ణానికి కూలిపోతే పునర్నిమ్మాణం 


కోసం హరిజనులకు అప్పుగించడం కన్పిస్తుంది. అందులకు హరిజనులు నిరాకరించడం 
స్ఫురిస్తుంది. సమాజంలో సవర్ధ్థులు హరిజనులకు (ప్రత్యేకించి దేవతలను సృష్టించి ఆ దేవుళ్ళతోనే వారి 
జీవితాలను ముడిపెట్టడం సమాజంలో కన్పిస్తుంది. దేవాలయాలను హరిజనులతో కట్టించి వారినే దేవాలయ 
(ప్రవేశానికి అనర్జురుగా చేయడం, సవర్ణుల దుష్ట్ర సాంప్రదాయాలకు నిదర్శనం. గుడి కట్టినప్పుడు మైల 
పడని దేవుడు గుడిలోని హరిజనులు వస్తే మైల పడటం హాస్యాస్పదం. “దేవుడు ఒక్కడే" అని ఉద్భోదిస్తున్న 
మాజంలో ఇంకా 'కులముతాల కొలబద్దలు వుండటం దురకృష్ణకరం. అందుకే హరిజనులు చైతన్యవంతులై 
గుడికట్టడానికి నిరాకరించడం ఈ కథలో కన్సిస్తుంది 
4.2.4.6. హరిజన ఆలోచన పరత్వ్యం - హరిజనులు కూడా ఆలోచనగలవారని తెలియజేసే కథలు 
దర్శనమిస్తాయి. “వ్యూహం' కథ హరిజనులు కూడా శక్తి సంపన్నులని, ఆలోచనా పరులని తెలియజే యడానికి 
నిదర్శనం. మోసాన్ని మోస తోనే జయించదలచారు సవర్థులు మేము కూడా ఆలోచనాపరులం అని 
నురోమారు హెౌచ్చరించడానికి ప్రయత్నించారు. కథలో పంచాయతీ ఎన్నికల్లో రాయుడుకు పోటీగా వాడ 
యువకుడు ఆనందరావు పోటీ చేస్తే హించలేని రాయుడు వాడలోని ఓట్లను డబ్బుతో కొన్నాడు. 
హరిజనుల ఆలోచనలను అర్థం చేసుకోలేకపోయాడు. ఆనందరావు ఎన్నికల్లో ఓడిపోయినా వాడకు రాయుడు 


' ఇచ్చిన డబ్బుతో సంక్షేమ కార్య[క్రమాలను చేసుకొన్నారు. ఆనందరావు వేసిన ఎత్తుగడలో రాయుడు చిత్తు 


అయ్యాడు. కేవలం తమ పరువు దెబ్బ తింటుందనే ఆలోచనతోనే డబ్బు ఖర్చుపెట్టాడు తప్ప వారి 
లు తీరక తమపై పోటీ చేస్తున్నారు అని అర్థం చేసుకోలేకపోయాడు. అనందరావు ఎన్నికల్లో ఓడిపోయినా 

నైతికంగా గెలిచాడు. రాయుడు కళ్ళు తెరిపంచాడు 

4.2.5. హరిజన కృషి- హరిజనులు తమ హక్కులను సాధించుకోవాలంచే కష్టపడక తప్పదని 5९०० 

కథలను పరిశీలిద్దాం. “(క్రొత్త'దారి? కథ - తము కష్టాల్లో ఎదుటీ మనిషి సాయం కోరే సవర్థ్ణులు హరిజనుల 

కష్టాల్లో పాలుపంచుకోరు సరికదా, అవసరమైనప్పుడు కూడా వారిని ఆదుకోరు. కధలో హరిజనులు తమ 

గుడిసెలు తగులబడుతుంటే వాడలో నీళ్ళులేక శివాలయం బావికి నీటి కోసం వస్తే బావి ముట్టు ఆవుతుందని 


సవర్థులు సహించలేక పోయారు. బాబులు రెడ్డి నాయకత్వంలో హరిజనుల పై దాడి చేసి రాములును 


గాయపరిచారు. దానితో తృప్తి పడని సవర్ణులు పోలీసులకు అపర్దాలు చెప్పి హరిజనులను జైలుపాలు చేయడానికి 


ప్రయత్నిస్తే రాములు వారి బారి నుండి తప్పించుకొని రాడికల్ళ్‌లో చేరడం కన్పిస్తుంది. కథలో సవర్ధ్థులు 


మానవత్వం వున్న మనుషులుగా కాక (క్రూరంగా (ప్రవర్తించారు. తోడి మనిషి కష్టాల్లో ఆదుకుందామనే 
ఆలోచన కూడా లే నివారయ్యారు. రాములు చైతన్యవంతుడైతే అతనిని అంతం చేయడానికి ప్రయత్నించారు. 
4.2.5.1. హరిజన వ్యక్తి తం - హరిజనులు కూడా వ్యక్తిత్వం గలవారని. నిరూపించే కథలను 


పరిశీలిద్దాం. “పరిధులూ (ప్రమేయాలు' కథ - హరిజన (స్త్రీలకు కూడా వ్యక్తిత్వం. ఆలోచించే మనస్తత్వం 





























132 | తెలుగు కథానిక - హరిజన तई) ० 
వుందని నిరూపించే కథ. వారి సమస్యలను వారే పరిష్కరించుకోగలరు. ఎదుటి మనిషి దయాదాక్షిణ్యాలపై 
ఆధారపడవలసిన అవసరం వుండదు. కథలో అస్పృశ్యతను రూపుమాపడంలో భాగంగా తన కూతురుకు 
బి.సి. యువకుడితో పెళ్లి జరిపించడానికి తపనబడితే, నిరాకరించడం తమ సమస్యలను గురించి తానే 
ఆలోచించగలననే సమాధానం స్ఫుర్తిస్తుంది. సమాజంలో దళితుల కన్నా ఇంకా పీడింపబడుతున్న వారు 
(०. తమ సమస్యలనూ, హక్కులనూ తెలుసుకోలేక సతవుతవువుతున్నారు. _ వ్యక్తిత్వంతో 
(బ్రతుకలేకపోతున్నారు. కన్న కూతురు సమస్య పరిష్కరించడానికి సాటి తండ్రికి కూడా స్వేచ్చ వుండకూడ 
దని. వారి జీవితాలను వారే సుగమ మార్గం ద్వారా సాగించగలరని ఈ కథ తెలియజేస్తుంది, 
4.2.6. వైద్యరాహిత్యం - హరిజనులు వైద్య సదుపాయాలు లేక అనారోగ్యంతో త్రీ (వ్ర బాధలకు గురయ్యారని 
కొన్ని కథలు సూచిస్తాయి. “ముత్తాయి కూతురు? కథ సవర్ధ్థులు తమ జీవితాల కోసమే (బతుకుతారని 
అట్టడుగు జనంలా తెగింపు, పరిస్థితుల పట్ట అవగాహన, కష్టాల్లో సాహసించి కార్యం నెరవేర్చే ధైర్యంగాని, 
ఎదుటీవాడికి సాయపడే గుణ ంకాని వుండదని తెలియజేస్తుంది. కథలో ఊరందరికీ పని చేసే వెట్టి కూతురుకు 
జ్వరం వస్తే కులం పేరుతో డాక్టర్‌ వైద్యం చేయకపోవడం కన్నిస్తుంది. అనారోగ్యానికి గురైన హరిజనులు 
కులం కారణంగా వైద్యానికి నోచుకోలేక మరణించాల్సిందేనా? (గ్రామంలో అంతమందికి వైద్యం చేస్తున్న 
డాక్టరు కేవలం ఆ చిన్నిపాపకు వైద్యం చేయడానికే తన వద్ద మందు లే దని చెప్పడం హాస్యాస్పదం. తెలిసినవాడిని 
మోసపుచ్చే ధైన్యస్టితి . హరిజనుల యెడ సవర్ధ్థుల నిర్లక్షవైఖిరి స్పష్టమవుతుంది. చివరికి వెళ్టితన భార్య 
మెడలోని తాళిని తీసుకెళ్లి మందులు తీసుకరావడం కన్పిస్తుంది. కథలో ఊరందరికి సేవలు చేసే వెట్టికి తన 
కస్టాల్గొ ఎవరూ సహకరించకపోవడం స్ఫురిస్తుంది. 
4.2.6.1. ఆకలి తీరే మార్గం- హరిజనులు కష్టించి పని చేసి కడుపునింపు కోవాలనే ఆలోచనను తెలియజేసే 
కథలు కన్తిస్తాయి. “ఆకలి” కథలో ఆకలి అనేది మనిషి ఆలోచనను ఎంతగా దిగజార్భడానికి (ప్రయత్నిస్తుందో 
తెలియజోస్తుంది. చిన్నిది బీద కుటుంబం. తండ్రి కూలి తెస్తేగాని ఆ కుటుంబానికి ఆకలి తీరదు. చిన్ని 
ఒకసారి తలవని తల్లంపుగా లారి (క్రిందపడి ఆసుపత్రి చేరితే లారీ ఓనరు రకరకాల తిండి పెట్టాడు. (ప్రస్తుతం 
ఆకలికి తాళలేని చిన్ని పూర్వం లాగే ఆశపడి లారి (క్రిందపడి మరణించింది. శాశ్వతంగా తన ఆకలిని 
పోగొట్టుకొంది. ఇందులో హరిజనుల్లో తమ సమస్యలను సాధించుకోవాలి అనే ఆలోచన రావాలని రచయిత 
ఆకాంక్ష చిన్నిలో ఆ ఆలోచన వుంది. ఆమె తన కార్యాన్ని సాధించలేక పోయినా ఆలోచన గల వ్యక్తిగా 
కస్సించింది. 
4.2.6.2. దుష్టకావుం- స్వార్థం కోసం సవర్థ్థులు హరిజనులతో సంబంధాలు పెట్టుకోవడానికి (ప్రయత్నించిన 
కథలు కన్సిన్తాయి.. “బంగారమ్మ కమతం' కథ స్వార్థంతో ఎదుటివాడి (ప్రాణాలను నిలువునా కూల్చిన 
सनद ఇతివృత్తాన్ని చిత్రిస్తుంది. బంగారమ్మ పాలేరు భీమప్పను స్యార్థంతో ఆత్మవంచన చేసుకొని అనేక 
ఆశలు చూపించి తన ఆస్తిని పెంచుకోవడానికి ప్రయత్నించింది. అతను పెళ్ళి చేసుకొంటే భార్య సీతాలుపై 
ఈర్హ్యపడి ఆమె చావుకు కారణమైంది. భీమప్పలో ఆవేదనను రగిలించింది. స్వార్థం మనిషి ఆలోచనను 
క్షణక్షణం మారుస్తుంది. ఎదుట వేయి (ప్రాణాలు నిలువునా కూలుతున్నా తన (ప్రాణం ఆస్తి పోకూడదనే 
మనస్తత్వం బంగారమ్మది. ఎవరు ఏమైనా తమ (బ్రతుకులు మా(త్రం సుఖంగా వుండాలి. అవరసమైతే 
ఇతరుల (ప్రాణాలను పణంగా పెట్టైన తమ జీవితాలను సుఖ(ప్రదం చేసుకొంటారనడానికి ఈ కథ సాక్ష్యం, 
4.2.6.3. శవరాజకీయం - => > ०० రాజకీయ దాహంతో హరిజనుల శవాలను కూడా 
ఉపయో గించుకొన్నారని తెలియచేసే కథలు కన్సిస్తాయి. “పావులు పాములుగా మారిన వేళ” కథ. 
హరిజనులను సవర్ధ్థులు తమ అవసరాలకు ఉపయోగించుకొని అవతలికి పారవేయడం పరిపాటి. కథలో 














ial} 
४.) 





హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 133 
సూరన్న నర్పయ్య సంచాయతీ ఎన్నికల్గొ పోటీ చేస్తే హరిజన రాజిగాడు కేవలం సారాయికి కక్కుర్తిపడి 
సూరన్న వైపు (ప్రచారం చేసి నర్బయ్య వర్గం చేతుల్లో మరణిస్తే ఆ శవాన్ని ఆసరాగా చేసుకొని జనంతో ఓట్లు 
గుంజి సూరన్న పదవి సాధించడం కన్చిస్తుంది. రాజిగాడు [బతికి సూరన్నకు ఉపయోగపడి, చనిపోయికూడా 
ఉపయోగపడ్డాడు. చచ్చిన శవంతో విజయాన్ని సాధించిన సూరన్న ఆ కుటుంబాన్ని ఆదుకోకపోవడం, 
ప్రత్యర్థితో స్నేహ సంబంధాలు చేసుకోవడం కన్సిస్తుంది. తమకు జరిగిన అన్యాయాన్ని గుర్తించిన హరిజనులు 
చైతన్యవంతులై సూరన్న పై తిరగబడటం కన్పిస్తుంది. 


4.2.7. (ప్రతీకార దృష్టి - తమకు జరిగిన అన్యాయానికి సవర్ణులను (ప్రతీఘటించిన కథలు మనకు 


స్ఫుర్తినిస్తాయి. “సూర్యుడు తలెత్తాడు' కథ తాను తక్కువ అనుకొనేవాడికి (ప్రతివాడు ఉన్నతుడుగానే కన్పిస్తాడు. 
९ ప్రయత్నంలో తన ఆత్మాభిమానాన్ని చంపుకొని (ప్రవర్తించటం $) 2०6. రావుడు తిండిని, సంసారాన్ని 
గురించి ఆలోచించక పొలంలోనే వుండిపోవడం. తన సంసారంముంతా సవర్ష్ణుల చేతిల్లో शर 
పట్టించుకోకపోవడం. అగ్రవర్గ్ణులు ఏమి చేసినా ఎదురుతిరిగి సాధించలేని నిస్సహాయత అతని శరీరంలో 
అణుఎవుణంవునా దాగి వుంది. చివరకి ఆ పొలం కూడా ఇతరుల పాలవ్వడం. నిస్సహాయపస్టితిలో తనకు 
జరిగిన అన్యాయానికి చైతన్యవంతుడు కావడం కన్ఫిస్తుంది. రావుడిలో బానిస మనస్తత్వం ఆణంవణఎవునా 
వున్నా ప్రతీకార దృష్టితో ఊరిని కాల్చే ఊపుతో బయలుదేరటం స్పష్టంగా ఉంది 
4.2.7.1. ఆర్థికంగా దోపిడి - హరిజనులను ఆర్థిక ఇబ్బందులకు గురిచేసిన సవర్గులపై (ప్రతిఘటించిన 
కథలు కన్పిస్తాయి. 'చీకటినాడీ - వెలుగునెత్తురూ? కథ - సవర్ధులు హరిజనులను కట్టు బానిసలుగా చే 
ఆర్థికంగా వారిని దోచుకోవడం కన్చిస్తుంది. హరిజనుల అలసత్వాన్ని ఆసరాగా తీసుకొని కష్టానికి తగిన 
ఫలితం ఇవ్వక మోసపుచ్చడం వారు, ఎదురుతిరిగితే అణచివేయడం పరిస్తితి. కథలో పుల్లన్న రామి రెడ్డి 
పాలేరు. తన కష్టానికి తగిన ఫలితంగురించి ఆలోచించనంతవరకూ రామిరెడ్డికి ఊడిగం చేశాడు. తెలుసుకొన్న 
తర్వాత ఫలితాన్ని రెడ్డివద్ద =8ॐ అతనికి అన్యాయమే ఎదురైంది. అప్పుపేరుతో ఊబిలో దించడం, 
सनद ధన దాహాన్ని గుర్తించిన హరిజనులు కష్టానికి తగిన ఫలితం కోసం సమ్మె చేయడం కన్సిస్తుంది 
తరాలుగా వస్తున్న భరాస్వామ్య నియంతృత్వానికి తెరదించడానికి హరిజనులు (ప్రయత్నించడం ఈ 
కథలో కన్పిస్తుంది 

4.2.7.2. మాన (ప్రాణ హాని- హరిజన స్రాలను మోహంతో పొందిన సవర్ధులను. హరిజనులు (ప్రతిఘటించిన 
కథలు దర్శనమిస్తాయి. “కీచకవధి కథ మానవజిీవితానికి మానప్రాణాలు ముఖ్యం, వాటిని పోగొట్టుకున్న 
వాడు చరిత్రబానుడు సాటిమనిషి కష్టాల్లో వున్నప్పుడే అతనిని అన్యాయం పాలు చేయడం సులభం. కథలో 
బసివి రెడ్డి పాలేరు వెంకటరాముడు అతని పొలంలోనే పనిచేస్తూ చనిపోతే, వాడి సంసారాన్ని ఆదుకోవలసిన 
బసివిరెడ్డి అలా చేయక వాడి భార్య శీలం కోసం తపనపడటం కన్పిస్తుంది. ఆమె బలహీనుతకు తన సుఖంగా 
మార్చుకోవడానికి ప్రయత్నించాడు . తనకు జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించండంకోసం బసివిరెడ్డి సుఖాన్ని 
ఆసరా చేసుకొని అతనిని అంతం చేయడానికి సిద్దులుగాడి సహాయం కోరింది. సిద్దులుగాడు బసివిరెడ్డితో 
“దానిబుద్ది గడ్డి తిని బూతులు కూసిందంటాయ్యా పిచ్చి ముండ నాతో సెప్పి మోత్తుకొనింది. దానిని 
నీవే చేయిపట్టాలని''19 మాయ మాటలు చెప్పి అర్దరాత్రి పాలంలో వెంకటరాముడి భార్య వుంటుందని 
అక్కడికి పిలిపించి హత్య చేయడం కన్పిస్తుంది. మోసాన్ని మోసంతోనే (ప్రతీకారం నెరవేర్చుకో వడం ఈ 
కథలో స్ఫురిస్తుంది 

4.2.7.3. వెళాసం మీద విజయం - సవర్గులు చేసే మోసాన్ని హరిజనులు తెలిసికొని వారి 
(ప్రతిఘటించిన కథలు మనకు దర్శనమిస్తాయి. “అంటరాని పొలం' కథ స్వార్థంతో ఎదుటిమనిషికి సాయం 





























134 తెలుగు కథానిక - హరిజన దృక్పథం 
చేయబోయి ఆస్తిని కాజేసిన వ్యక్తులుంటారనడానికి నిదర్శనం. పిచ్చయ్య తరాలుగా వస్తున్న తన పాలాన్ని 
ఆంజినేయులు కాజేయడానికి ప్రయత్నించడం, చివరకు లాయర్‌ సత్యమూర్తి సహాయంతో పాలాన్ని 
దక్కించుకోగలగడం కన్ఫిస్తుంది. అనురాగం ఆప్యాయతల పేరుతో తోటి మనుషులను మోస పూరితులను 
చేయడానికి ప్రయత్నించే వ్యక్తులు కూడా సంఘంలో వుంటారని, వారి మోసానికి గురికావద్దని హరిజనులను 
రచయిత బాచ్చరించా 
4.2.7.4. సవె్ముహక్కు._ - కష్టానికి తగిన ఫలితం కోసం కార్మికులు ఉద్యమించారని తెలియజేసే కథలు క 
న్పిస్తాయి. “(శ్రుతి కథలో పరి(శ్రమలో పని చేసే కార్మికుల పరిస్థితి కన్సిస్తుంది. కార్మికులకు కష్టించి 
పనిచేయడం తప్పు అన్యం తెలియదు. అలాంటీ వారిలో కులతత్వం మతతత్వం పోషించి వారిమధ్య 
అంతరాలను ఏర్పరిచింది. పరి(శ్రమ నాయకత్వం దేవతల పేరుతో దేవాలయాలను ఏర్పరిచింది. కార్మికులు 
తమ కష్టానికి తగిన ఫలితం అశించి సమ్మె చేస్తే పరిశ్రమలోని ఉన్నత ఉద్యోగుల మధ్య అంతరాలను సృష్టించి 
తన నైపునున్న కార్మికులను సమ్మె నుండి విరమింపజే యడంకోసం పదవుల ఆశ చూపింది. స్వార్ధం మనుషుల 
నుధ్య ఎలాంటీ అగాధాలను నిర్మిస్తుందో విద్యావంతులు కూడా స్యార్థం కోసం కార్మికుల (ప్రయోజనాలను 
విచ్చిన్నం చేయడానికి ప్రయత్నిస్తారని కార్మికుల్లో కూడా వర్గ కక్షలుంటాయనడానికి ఈ కథ నిదర్శనం. 
4.2.7.5. ఆడంబరాల త్యాగం - హరిజనులకు కూడా ఆడంబరాలు అవసరం అని తెలియజేసే కథలు 
మునకు స్ఫురిస్తాయి. “సండగపూట పరవాళ్ణం' కథ - హరిజనులకు కష్టాలు నిత్యకృత్యం అని వారు అందులోనే 
సతముతమవడం సహజమని సుఖాన్ని, విలాసాన్ని గురించి ఆలోచించే అవసరం కాని, అవకాశం గాని, 
వారి కుండదని విలాసాలు అనేవి సవర్ధ్ణులకే కాదని హరిజనులు కూడా అందులో భాగస్టులని నిరూపిస్తుంది, 
నిత్యం కష్టపడే లచ్చుంగాడు ఒక రోజు విలాసంగా భార్య చేతుల ద్వారా సారాయి (త్రాగాలని తపన సడితే 
మాజం సహించలేకపోయింది. వాడి ఆశను నీరుగార్భింది. అదే సవర్ధుడైన రెడ్డి (ప్రతి రోజు సారాయి 
త్రాగితే ఆతనికి అడ్డు చెప్పలేకపోయింది. లచ్చుంగాడు చేసిన ప్రయత్నంలో తన భార్యను పోగొట్టుకొన్నాడు. 
రెడ్డి ప్రతి రోజు సారాయి (త్రాగితే తప్పు లేనిది లచ్చుంగాడు ఒక రోజు సారాయి (త్రాగాలని తపిస్తే సమాజం 
వాడిని దొంగగా ము[ద్రవేసింది.. అందుకు శిక్షగా వాడి భార్య శవాన్ని చేతికిచ్చింది. ఎప్పుడూ కోర ని తన 
భర్త కోరికను తీర్చాలని (ప్రయత్నంచిన లచ్చిమి పోలీసుల చేతిలో చావుదెబ్బలకు గురైంది. 
4.2.8. విద్యావంతుడి స్థితి - సమాజంలో హరిజనుడు విద్యావంతుడైనప్పటికీ వాడి స్థితి మాత్రం 
మారలేదని తెలిపే కథలు కన్పిస్తాయి. “జీవనాడులు? కథ సమాజం ఇంత ఆధునికతను సంతరించుకొన్నా 
హరిజనులు ఇంకా బలహీనంగానే చూడబడుతున్నారని తెలియజేస్తుంది. రాజకీయంగా వారికి పదనులు 
కట్టబెట్టునా ఫలితం = १४० దక్కడం లేదు. వీరు సవర్ణుల చేత అణగ।ద్రొక్కబడుతున్నారనేది మా(త్రం 
వాస్తవం. కథలో ఆసాదు గంగడు పంచాయితీ మెంబరు. తన యోగ్యతకు తగిన విధంగా తన కూతురుకు 
సెల్లి చేయదలిస్తే అతని ప్రయత్నం ఫలించలేదు సరికదా, విద్యావంతుడై ఉద్యోగం చేస్తున్న తన అల్లుడికి 
పెళ్లికొడుకు అనే గౌరవంతో కూడా మర్యాద ఇవ్వలేకపోయారు సవర్ణులు, వారి ఊరేగింపును 
కూడా నిరాకరించారు. అవమానం వున్నచోటే (ప్రతిఘటన మొదలవుతుంది. సవర్గుల అవమానం 
ఇంతకాలం తాము పోగొట్టుకొంటున్న హక్కులను తెలుసుకోగలిగారు | 
4.2.9. హరిజన దౌర్జన్యం - తమ హక్కులను సాధించుకోవడం కోసం హరిజనులు అప్పుడప్పుడు 
(పతిఘటి ౧ కారని తెలియజేసే కథలు స్ఫురిస్తాయి. “అగ్నిగుండం” కథ, ఒక వ్యక్తి న్యాయాన్యాయాలను 
_ విచారించడంలో కొన్నిసార్టు విఫలమయి, అనుమానంతో సంబంధంలేని వ్యక్తిని బలిపశువుగా చేస్తుంది 
_చేయనినేరానికి శిక్షార్డున్ని చేస్తుందని తెలియజేస్తుంది. కథలో అంజయ్య జీవితంలో పరాభవాలకు, కష్టాలకు 








i 











హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 135 
ఓర్చి తన కొడుకును చదివించాడు. వాడిని ఉన్నతస్థితిలో చూడాలని తపనపడ్డాడు. అతని కొడుకు 
విద్యావంతుడైతే సవర్థులు సహించలేక పోయారు. హత్యకేసులో అతనిని నిందితునిగా చేశారు. నకృలైట్‌ 
పేరుతో అతనిని హింసించారు. సమాజంలో హరిజనులు విద్యావంతులై తే సమాజం వారి యెడ సృష్టించే 
నిందలు వారిని మానసిక క్షోభకు గురిచేసి పోరాటంవైపు పయనింపచేస్తాయి. 

4.2.10. (ప్రతీకార వాంఛ - హరిజనులు తమకు సవర్థ్థుల నుండి జరిగిన అన్యాయాలకు (ప్రతీకారం 
తీర్చుకోనాలనే ఆలోచన లేకుండా పోయిన కథలు గోచరిస్తాయి. “బంచరాయి' కథ హరిజనులు తమ 
(బ్రతుకులు తాము (బ్రతకడానికి ప్రభుత్వ సాయం కోరి బంజరు భూములను స్వాధీనపరుచుకొంటే వాటికి 
అడ్డంకిగా సవధ్థ్థలు నిలవడం కన్పిస్తుంది. సవర్థ్థులైన కరణం రామిరెడ్డి పూనకం పేరుతో దేవుడిని సృష్టించి 
ఆమె ఆగ్రహానికి బలైనారనే కర్మ సిద్దాంతాన్ని (ప్రబోధించారు. తమ మోచేతి నీళ్ళు (త్రాగే హరిజనుల 
దేవాలయభూములను ఆ(క్రమించుకొనే స్థితికి వచ్చినందుకు సవర్గులు సహించలేక వారి చైతన్యాన్ని 
కాలరాచడానికి (ప్రయత్నించారు. ఆ (ప్రయత్నంలో భాగమే హరిజన గుడఫొలను తగులబె టడం. ఇది 
అన్యాయం అని చైతన్యవంతుడైన గోపాలం అరచినా ఫలితం లేకపోయింది. తాత్కాలికంగా మూర్భ్ధత్వంతో 
సవర్థ్థలు చేసిన అన్యాయాన్ని అందుకు (ప్రతీకారం అవసరం అని వారు తలచారు 

4.2.11. సవూనత్వం - హరిజనులు కూడా 'సవర్థులతో సమానం అని (ప్రబోధించే కథలు మనకు 
దర్శనమిన్హాయి. “మార్పుకు మార్గం కథ ఆర్టికస్టితి మానవ సంబంధాలను ఎలా మార్భ్చగలుగుతుందో 
మనిషిని ఎంత స్వార్టానికి బలిచేస్తుందో తెలియజేస్తుంది. తన పాలేరు కొడుకు ఇంజనీరు అయితే (పైసిడెంటు 
స్వార్థం కోసం అతనిని తన ఇంట్లోకి పిలుచుకొని కులపు హెచ్చుతగ్గులు ఆలోచనలు లేవని తనతోపాటు 
సలహారం తినటం కన్ఫిస్తుంది. (పైసిడెంటు కాం(ట్రాక్షరు, తన అవసరాలను తీర్చవలసినవాడు ఇంజనీరు. 
అందుకే (పైసెడెంటుకు ఇష్టం లేకున్నా అతనిని గౌరవించాడు. తన అవసరాన్ని తీర్చుకోవడానికి 
(ప్రయత్నించాడు. హరిజనుడు సమానత్వం సాధించే మార్గంలో విద్య, ఉద్యోగం, ధనం, అవసరం అని 
అవి సాధించిన నాడే ఈ నాగరిక సమాజంలో వారు సమానంగా వుండటానికి సాధ్యపడునని రచయిత 
ఆకాంక. “జలగ కథ కొన్ని సవముస్యలకు కాలవేం పరిష్కార వరార్గం చెబుతంందని, మనుషులను 
కాలానుగుణంగా పయనించేలా చేస్తుందని, అన్యాయాన్ని అంతం చేసి న్యాయాన్ని రక్షిస్తుందని 
తెలియజేస్తుంది. కథలో రామగోపాలం హరిజనులంటే అసహ్యించుకొనేవాడు. కాని సరెస్టితుల (ప్రభావం 
వల్ల తన అహంను చంపుకొని వెంకడి రిక్షాలో వాడితో సమానంగా కూర్చోనక తప్పలేదు. ఈ పరిస్థితిని 
కల్పించినవాడు సూరిగాడు. తెలియని ఆలోచనలతో మూర్భత్వంతో తన తం|డ్రిని సవర్జ్ణునితో సమానంగా 
చూడగలిగాడు. రామగోపాలం తన మనస్సులో “మా మోచేతికింది గంజి నీళ్ళు తాగేటోళ్ళు మా కాళ్ల 
క్రింద చెప్పులా గుండాల....”” 20 అనుకొన్నా పరిస్థితుల వల్ల సర్హుకపోయాడు. సూరిగాడు మరోసారి 
రావుగోపాలానికి సహాయపడ్డాడు. ఆ సహాయం చెరువులో చేపలు పట్టించడం. అక్కడకూడా 
రామగోపాలానికి అవసరాలు తప్పని సరయ్యాయి. అవకాశం వస్తే అవసరం ఎలాంటిీ పనినైనా చేయించగలదనే 
సత్యం ఇందులో స్ఫురిస్తుంది. సమాజంలో మారుతున్న పరిస్టితులకనుగుణంగా మానవ పరిధి విస్పతి 
అవ్వడం అవసరాలు ఎక్కువకావడం కూడా మానవ చైతన్యానికి మాల సూ(త్రాలని, ఆ దశలోనే హరిజనులు 


అభివృద్ది చెందటం కన్ఫిస్తుంది 


4.2.12. (ఏవం వైఫల్యం - సమాజంలో సం(ప్రదాయాలు, వరకట్నం కోస (పమించుకొన్న యువతీ 
యువకులను ఇబ్బందులకు గురి చేసిన కథలు మనకు స్ఫురిస్తాయి. “ఆచూకి? కథ మానవుల మధ్య 
అంతరాలను సృష్టించి వేరు చేయడం ఒక ఎత్తు అయితే మూర్ధంగా స్వార్ధంకోసం ఆశపడి ఒకే కులంలోని 
































136 తెలుగు కథానిక - హరిజన దృకృథం 
మనుషులను విడదీయడం ఒక ఎత్తు. హరిజన కులంలోని కులపెద్దలు పిల్లల పట్ట మూర్గంగా [ప్రవర్తించడం 
వల్ల యువతీ యువకులు ఇబ్బందులపాలయ్యారు. కథలో కొమురు లింగయ్య (పేమించుకొని వివాహం 
చేసుకోదలిస్తే లింగయ్య తం|డ్రి మారయ్య కట్నం కోసం ఆశపడి తన కొడుకుతో పెళ్లి చేయించడానికి 
నిరాకరించాడు. తన కొడుకు శీలాన్ని దోచుకొన్నందుకు “అంతలావయితే నడిమందల ఆపోల్ల మావోని 
పరెత్తుకున్నది గన్క తప్పు దండగ కింద మూడువేల రూపాలు గడ్త''21 నన్నాడు. తప్పు (క్రింద గాడబ్బు 
కట్టించడానికి ప్రయత్నించాడు. జరిగిన అన్యాయానికి లింగయ్య తన తండ్రిని వ్యతిరేకించలేక, కొమురును 
ధైర్యంగా 2९ > చేసుకోలేక దిక్కుతోచని స్థితిలో రాడికల్ఫ్‌లో చేరాడు. పెళ్లి చేసుకొని నూరేళ్ళ పాటు 
బీవించాల్సిన ఆ యువతీయువకుల జంట పెద్దల మూర్ణత్వానికి బలై చెట్టుకొకరు గుట్టకొకరు అయ్యారు, 
4.2.13. సహకారం : అవర్థ్థులు సవర్థుల మధ్య సహకారం వుంటే సమస్యలు పరిష్కరింపబడుతాయని 
బోధించే కథలు దర్శనమిస్తాయి. “హోమం” కథ ఒక హరిజనుడు చైతన్యవంతుడై రాజకీయంగా పదవిని 
సొధించడానికి (ప్రయత్నిస్తే అందుకు సవర్ధులు కల్పించే కష్టాలు తెలియజేస్తుంది. తనవాడ १९३ సమస్యను 
తీర్చడానికి తమ వాడ తరపున పంచాయతీ మెంబరైతే తమ పునాదులు కదులుతున్నాయనే దృక్పథంతో 
ఆలోచించిన కొండారెడ్డి నీటి సమస్యను తీవ్రతరం చేసి హరిజనులను ఇబ్బందిపాలు చేశాడు. హరిజనుల 
నీటి చెరువులో చేపలు పట్టించాడు. అదేం అన్యాయం అని హరిజనులు అరిస్తే వారి నోరు మూయించాడు. 
 వారిజనుడు తమ హక్కులను వినియోగించుకొని సాటి మానవుడుగా చలామణి అవడానికి (ప్రయత్నిస్తే 
ఆ (ప్రయత్నాన్ని సవర్ణ సమాజం హర్షించలేకపోయింది. అది భరించలేని హరిజనులు తాము సమాజం చేత 
హీనంగా చూడబడ టానికి వారి వృత్తులే కారణ వుని వృత్తులను సూచించే వాయిద్యాలను వుంటల 
పాలుచేశారు. సవర్ధుల శుభాశుభ కార్యాల్లో సహకరించకూడదని హరిజనులు నిర్ణయించుకోవడం కన్ఫిస్తుంది. 
4.2.14. మానవతా దృష్టి- హరిజనులు తమ ఉనికిని నిలబెట్టుకోవడానికి మానవతా దృష్టితో (ప్రవర్తించారన 
డానికి కొన్ని కథలు. ఉదా, :- “రుధిర మథనం” కథ మనిషిగా సమాజంలో చెలామణి అయితే దాదాపుగా 
పదిమంది చేత గౌరవింపబడాలి. మానవత్వం వున్న మనిషిగా చలామణి కావాలి. సమాజం చేత నీచంగా 
చూడబడుతూ వెలికి గురికాకుండా తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి. కథలో కామయ్య కామం బారినుంచి 
తప్పించుకొన్న అరుంధతి ఊరువదలి వెళ్ళిపోవడం, అడవిలో రహదారి వద్ద పొలంలో కాపురం ఉండటం, 
ఆ దారిలో కామయ్య కొడుకు కొండలరావు తీవ్ర ప్రమాదానికి గురైతే అతనికి తన రక్తం ఇచ్చి (ప్రాణాలు 
పోయడం కన్పిస్తుంది. సమాజంలో చెడువున్న చోట మంచి కూడా వుంటుందని ఈ కథ చెబుతుంది. 
తన తండ్రి చేతిలోనే అత్యాచారానికి గురైన అరుంధతి కొండలరావును మానవత్వంతో రక్షించింది. ధనం 
ల్రే కున్నా ఎదుటీ మనిషికి ఆప్యాయత నిచ్చే మనిషిగా వుండగలిగింది. ధనం గొొప్పుకాదని మానవత్వం అవసరం 
అని కామయ్య తెలుసుకొని తన కాళ్లపై పడేలా చేసింది అరుంధతి. 
4.2.15. ఆర్థిక చెగాసం - హరిజనులు సవర్జులతో తీ|వ్ర ఆర్ధిక మోసానికి గురయ్యారని కొందరు మా(త్రం 
ఆ మోసం నుండి బయటపడ్డారని తెలియజేసే కథలు కన్పిస్తాయి. “పురుగు' కథలో అప్పుల పేరుతో 
హరిజనులు ఆస్తులను కాజీయడానికి ప్రయత్నించే సవర్ణ్ణులు కన్పిస్తారు. తెలియని వాడిని దోచుకోవడం 
సులభం. అందులో హరిజనుడెతే ఇంకా సులభం. కథలో 2५ తన కష్టాలను తీర్భుకోవడంకోసం, 
పంటపెట్టడంకోసం పెద్దనాయుడు వద్ద అప్పుచేశాడు. పైడితల్లీ బలహీనతను ఆసరాగా చేసుకొన్న పెద్దనాయుడు 
అప్పుకు వడ్డీని పెంచి పండిన పంటనంతా తన ఇంటికే తీసుకరమ్మనాడు. పైడితల్లికి నిరాశ మిగిలింది. 
పెద్దనాయుడు తనకు తలపెట్టిన (ద్రోహాన్ని గుర్తించాడు. అన్యాయాన్ని అన్యాయంతోనే ఎదిరించదలిచి తన 
అప్పు తీర్చకుండా వుండిపోయాడు. అప్పులపేరుతో హరిజనులను దోచుకొనే సవర్ణుల తరతరాల 29 











హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 137 
సైడతల్లి తల(క్రిందులుచేశాడం. సవరాజంలో అన్నిరకాల చీడలకు వుందువుంది కాని తోటే 
మానవుళ్ణే నిస్సహాయులను చేసి వాళ్లను నిలువునా దోచుకొనే వారి నాశనానికి మందులేదని రచయిత 
ఆలోచన. 

4.2.16. ఆవాసవ్యధ - హరిజనులు తవు కులం తక్కువ అనే అభి(ప్రాయాన్ని సమాజం నుండి 
పారద్రోలడానికి ప్రయత్నించారని తెలియజేసే కథలు దర్శనమిస్తాయి. “బందీ? కథ - మానవ మనుగడగు 
వ్యక్తిత్వం అవసరం. అదే అతని ఉన్నతిని తెలియజేస్తుంది. కథలో హరిజనులు సంఘంలో సవర్గ్ణులతో 
సమానంగా వుండమని (ప్రబోధిస్తుంది. కథకుడు విధ్యావంతుడు, ఉన్నతోద్యోగి. సవర్ణ స్త్రీని (ప్రేమించి 
సాంప్రదాయక వివాహం చేస్తే ఆమెను భార్యగా స్వీకరించడానికి అంగీకరించాడు. ఒకప్పుడు తాను హరిజనుడని 

ఆ గ్రామంలో అద్దె ఇల్లు ఇవ్వడానికి నిరాకరించిన యువతి కుటుంబం [ప్రస్తుతం అతనితో పెళ్లిచేసుకో డానికి 
ప్రయత్నించడం, ఆత్మాభిమానాన్ని చంపుకొని యువతి తం|(డ్రి తన కూతురును తీసుకెల్లి పెల్లి 
చేసుకోమని సలహా ఇవ్వడం, కథకుడు అందుకు నిరాకరించడం इश) 29०6. హరిజనులను కులం పేరుతో 
దూరం చేయవద్దని, సంఘంలో వారికి కూడా స్టానం వుందని నొక్కి చెప్పడం రచయిత ఆకాంక్ష. 

4.3. దృక్సథ ద్రైవిద్య తత్వం: 

తెలుగు కథానికా సాహత్యంలో హరిజన జీవిత त) कय) పరిశీలిస్తే రెండు కోణాల్లో 
చిత్రమవుతుంది. ఒక వర్గం కర్మ సిద్దాంతంతో ముడిపెట్టుకొని జీవితాంతం సవర్ణులను బానిసలుగా వుంచటం, 
మరో వర్గం తమ ఉనికిని కాపాడుకోవడం కోసం మారుతున్న సమాజానికి అమగుణంగా మారుతూ తమ 
జీవితాన్ని సుఖ|(ప్రదం చేసుకోవడం కన్ఫిస్తుంది. ఆంగ్లేయులు భారతదేశంలో (కై స్తవ మత [ప్రచారం చేస్తున్న 
రోజుల్గ్‌ హరిజనులు తమ ఉనికిని మార్చుకోవడానికి [పయత్నించారన్నది మాత్రం స్పష్టం. 

దృక్పథ ద్రైవిద్య తత్త్వంలో సాం(ప్రదాయక క్పథం, (ప్రయోగద్భక్సథం కన్పిస్తాయి. సాంప్రదాయక 
దృక్పథంలో కష్టించే సమస్య హరిజనులపై తరాలుగా సవర్ణులు చేసే దౌష్ట్యం. అసమానత్వం, సమైక్యత 
నిర్మూలన, ఆరోగ్యం, ధన (ప్రాబల్యం, అమానుషం, దౌర్జన్యం, అసహాయం, దౌర్బల్యం ఆశావైఫల్యం, 
అమాయక (పమ, ఐధివంచిన, మానభంగం, (ప్రాణహాని, విద్యారాహిత్యం, విద్యా వైఫల్యం, విద్యార్లన, 
మోహం, ధన ప్రాముఖ్యం, కుమార్గం, జీవనాధారం, నిరాశ, బీదరికం, ఊబి, కులవృత్తి భంగం, బానిసతనం, 
రాయితీల భంగపాటు, మోసం, సంస్కరణం, పరిస్థితులు (ప్రాబల్యం హింస, అన్యాయ (ప్రవృత్తి, పాలేర్ణ 
కష్టాలు, నిరంతరమోసం, భయాందోళన, దుష్ట రాజకీయం, రాజకీయ పరిణామం, మానషిక పరిణామం 
మొదలైన విషయాలు అవగతమవుతాయి. | 

ప్రయోగ దృక్పథంలో 5००68८६० ०6 ° వివిధ మతాల కులాలలో చేరిన తమ స్థితిని మార్చు 
కొన్న హరిజనులు దర్శన మిస్తారు. మతాంతరీకరణ >, [క్రైస్తవం మత సహాయం, ఇస్టాం, కులాంతర వివాహం, 
కులాంతర సంబంధం, ఆదరణ, నిర్హోషులు, హరిజన దేవాలయ |ప్రవేశం, హరిజన :3లోచనా పరత్వం, 
హరిజన కృషి హరిజన వ్యక్తిత్వం, వైద్య రాహిత్యం, ఆకలి తీరే మార్గం, దుష్ట కామం, శవరాజకీయం, 
ప్రతీకార దృష్టి, ఆర్టికంగా దోపిడి, మాన (ప్రాణహాని, మోసం మీద విజయం. సమ్మె హక్కు, ఆడంబరాల 
త్యాగం, విద్యావంతుడి స్టీతి, హరిజన ठत, (ప్రతీకార వాంఛ, సమానత్వం, (పీమ వైఫల్యం, సహకారం, 
మానవతాదృష్టి, ఆర్టిక మోసం, ఆవాసవ్యథ మొదలైన విషయాలు స్నష్టమవుతాయి. 

పై అంశాలను పరిశీలించినట్టేతే హరిజన కథానికా సాహిత్యం హరిజనుడిని భంజం తట్టి 
చైతన్యవంతుడిగా చేయడానికి (ప్రయత్నించింది. ఒకప్పుడు అన్నిరకాలుగా దీన ప్టితిలో వున్నవాడు నేడు 
సవర్ణ్థునితో సమానంగా ఉంటున్నాడు. ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆర్థిక రాజకీయ సాంఘిక రంగాలలో 


























138 తెలుగు కథానిక - హరిజన పాత్రలు 


మార్చు కోసం తపన పడుతున్నాడు. ఒకనాడు సవర్ణ్ణుని కామానికి గురైన హరిజన స్రీ నేడు అలాంటి స్థితి 
వచ్చిన (స్త్రీ అవసరమైతే సవర్గుని హత్య చేయడానికి కూడా వెనుకాడటం లేదు. విద్యాపరంగా కూడా ఆమె 
ఉన్నతస్థాయిని అందుకొనే (ప్రయత్నంలో వుంది. మొత్తం మీద హరిజనులు సాధ్యమైనంతవరకూ తమ 
హక్కులను కాపాడుకోవడానికి (ప్రయత్నిస్తున్నారు. 


అధః స్ఫూ చికలు 


. నవ్వే పెదవులు - ఏడ్చే కళ్ళు - కలవకొలను సదానంద పుట 76. 

. యీోరమ్మ - అరవవేంకటసామి గృహలక్మి నవంబర్‌ 1932 పుట 81. 

. గోపీచంద్‌ కథానికలు వ్యాసాలు - ఉమ్మెత్తుల లక్ష్మీనారాయణ పుట 125. 

. తల్టిమట్టి - స్వామి ఉదయం నవతరం వారపత్రిక 26-1-1990 పుట 60. 

. కరుణకుమార కథలు - కరుణకుమార పుట 73. 

. పాపానికి బీతం - బి. భాను నవంబర్‌ భారతి 1969 పుట 38. 

. కోటిగాడు స్వతంత్రుడు - పులికంటి కృష్ణారెడ్డి పుట 17. 

8. 286 - అనిశెట్టి సుబ్బారావు భారతి జనవరి 1943 పుట 48. 

9.మకరముఖం - సింగమనేని నారాయణ ఇండియా టు డే > సంచిక 1995 

పుట 64. 

10. ముత్తడు గొప్పోడు - పులికంటి కృష్ణారెడ్డి ఆంధ్రజ్యోతి వార్తప త్రిక మార్చి 11, 1983 
పుట 51. | | 

11. ఊడలమంర్రి -చిలుకూరి దేవపుత్ర ఆహ్వానం ఆగస్టు 1993 పుట 32. = 

12. హరిజనాభ్యుదయం - ఆధునికాం(ధ్ర కవిత్వం - కల్లూరి ఆనందరావు పుట 156. 

13. ఇరవై యారెేళ్ల తెలుగు కథానిక - (1910-35) సామాజిక జీవితం - జి. (ప్రభాకర్‌ 
పుట 243. | 

14. ఇంకానా ఇకపై సాగదు ( దళితకథలు) - భార్గవీ రావు పుట 2. 

15. ఇరవై యారేళ్ళ తెలుగు కథానిక (1910-35) - సామాజిక బీవితం - | 
బి. (ప్రభాకర్‌ పుట 231. ~ 
16. ధర్మతల్లి - చుండూరి రమాదేవి, గృహలక్ష్మి, మార్చి'1938 పుట 95. | 
17. రాగమాలిక ( కథల సంపుటి) - అడవి బాపిరాజు, పుట 130. 

18. ఇంకానా ఇకపై సాగదు (దళిత కథలు) - భార్గవీ రావు పుట 142. 

19. కోటిగాడు స్వతంత్రుడు - పులికంటి కృష్ణారెడ్డి, పుట 150. 

20.ఇంకానా ఇకపై సాగదు (దళిత కథలు) - భార్గవీ పుట 13. 

21. ఆచూకి - గోపి ఆరుణతార ఫి(బవరి 1993 పుట 16. 


శల 


व €> un ఆ १५ | 91 (नी 














5. తెలుగం కథానిక - హరిజన పాత్రలు 


కథకు పా(త్రలు జీవం. వీటికి అనుగుణంగానే కథ నడుస్తుంది. రచయిత పాత్రను వాస్తవానికి ఎంత 
దగ్గరగా చి(త్రించగలిగితే అంత గొప్ప కథకుడవుతాడు. కథా వస్తువుకు పాత్రలకు చక్కటి సమన్వయం 
కుదిరితే ఉత్తమ కథానిక కాగలదు. రచయిత పాత్రలను సాధ్యమైనంత గొప్పగా చి(త్రించడానికి ప్రయత్నించాలి. 
పాత్ర (ప్రతి ఆలోచనను (ప్రతి సంఘటననూ ఫలితాన్ని (ప్రతిబింబించేదిగా వుండాలి. “ఒక గొప్ప వాంఛయో, 
ఆశయో, ఆతిశయమో, భావమో, క్షోభయో ఇట్టి ఒక చిత్తవృత్తి (ప్రకృష్ణముగానున్న వ్యక్తి పాత్ర కావటానికి 
యోగ్యమవుతుంది. 11 రచయిత తాను జీవించే వాతావరణ పరిస్థితుల (ప్రభావం తన రచనలలోని పాత్రలపై 
ప్రసరిస్తుంది. సమాజంలో నేడు వస్తున్న కథానికల్లో పాత్రలు వాస్తవానికి చాలా దగ్గరగా వుంటున్నాయి. 
తెలుగు కథానికా సాహిత్యంలోని కథల్లో హరిజన పాత్రలను పరిశీలిద్దాం. 

తెలుగు కధానికల్లో వెుుట్టవెయందట హరిజన పాత్రలను (ప్రవేశపెట్టిన వారు (శ్రీపాద 
సు(బహ్మణ్యశ్నాస్త్రీ. ఈయన రాసిన కథ “పుల్లంరాజ్ఞా''లో పేరు (ప్రాతిపదికగా పాత్రలు లేకపోయినా 
ఉమ్మడి పాత్రలు గా కన్ఫిస్తాయి. (ప్రస్తుతం యధాతథ దృక్పథాన్ని వివరించిన కథానికలలోని పాత్రలను 
పరి శీలిద్దాం 
ఏ.1. యధాతథ దృకృథం 

స్వాతం(త్ర్యం పూర్వం నుండి సాంఘికంగా ఆధోగతిపాలై గాఢాంధకార జీవితం గడుపుతున్న 
హరిజనులు తీ(వ్రంగా ఎదుర్కొంటున్న సవుస్య అస్పృశ్యత. వీరు సవర్ణుల వయా ఢడాచారాలకు 
సంప్రదాయాలకు బలవుతున్నారు. నేటికీ (గ్రామాల్లో వీరు నడివీధుల్లో ధైర్యంగా తిరగలే కపోతున్నారు. సాంత 
ఇళ్ళులేక భూస్వాముల పొలాల్లో గుడిసెలు వేసుకి”ని కష్టానికి తగిన ఫలం పొందలేక తమ (బతుకులు 
మార్చ్భుకొనే స్థితి తెలియక కష్టాల ఊబిలో చిక్కు.క్‌ న్నారు. నాగరిక (ప్రపంచంలో మానవుడు సమతలంనుండి 
ఎత్తుకు చేరుకోవడం సహజం. ఒకనాడు మానవ (ప్రగతి కోసం ఏర్పడిన ఆచార సం(ప్రదాయాలు నేడు ఆ 


` మానవులకే అనర్జాన్ని తెచ్చిపెడుతున్నాయి. సమస్య పరిష్మారంకాక_ జటిలమవుతున్నది. 


5.1.1. సవర్ల (ద్రోహం : హరిజనుల మూర్ణత్వాన్ని ఆసరాగా తీసుకొని సవర్ణులు తమ అవసరాలను 
తీర్చుకొన్నా ఇంకా ధనవంతులు బలవంతులై వీరిని అణగ (ద్రొక్కారు. 

5.1.1.1. కొండడు:- “కయ్య-కాలువ కథలో? కొండరు మనుపు లక్ష్యమ్మ పాలేరు సవర్ణుల పంచనపడి 
(బతకడంకన్నా స్వతహాగా నీళ్ళు [త్రాగి జీవించడం మేలని తలచాడు, అందుకే (ప్రభుత్వం ఇచ్చిన అరెకరా 
భామిని నమ్ముకొని |బ్రతొకే మనస్తత్వం కలవాడు. కష్టపడి పనిచేయడం తప్ప అన్యం తెలియనివాడు. తన 
భూామి కష్టానికి తగిన ఫలితం ఇవ్వకపోతే అమ్మజూపాడు. కాని లక్ష్మమ్మ అడుగుతున్న చిల్లరధరకు ఇవ్వలేక 
పౌరుషంతో పొలాన్ని సాగు చేస్తున్నాడు. ఎలాగైనా పొలం కాజేయాలన్న లక్ష్మమ్మ ఆలోచనను ఎండగట్టడానికి 
ప్రయత్నించాడు. కాని “డబ్బుంటే దేవుడుకూడా దరికిరాడ''నే చందాన మహాలక్ష్మమ్మ పథకంలో పడక 
తప్పని సరి అయింది. లక్ష్మమ్మ దగ్గరకెళ్లి *'* అమ్మా నువ్వు గొప్పు మారాజావి, నా మీద పగబట్టితేనే (బ్రతకలేను... 
స్రీ కయ్యలో నేంంచి నొ కయ్యలోకి జానెడు వెడలు కాలవ గన కిసివా నీ పేర దీపంపెట్లుకుని ` 


మొక్కుకుంటా''నన్నాడు. ఆమెచేత నిరాకరణకు గురయ్యాడు. అధికారులు తనకు మేలు చేస్తారని తన. 
(బతుకును చక్కదిద్దుతారని తలచి తాలూకాఫీసుకు వెళ్లితే సహాయం జరుగకపోగా, చేతిలోవున్న డబ్బును - 


పోగొట్టుకొన్నాడు. దొంగతనంపరుతో వున్న బ(ర్రైను లక్ష్మమ్మ కాజేసింది. పాలంలోవున్న వడ్లకుప్పే లక్ష్మమ్మ 


(దోహోనికి తగులబడిపోయింది. ఇంతజరిగినా అతను లక్ష్మ్మమ్మను ఎదిరించలేకపోయాడు. తనకు న్యాయం ` : 


జర్‌గేంతవరకూ పోరాడలేకపోయాడు. అతనిలో పిరికితనం, నిస్సహాయత నిండుకొన్నాయి 



































140 తెలుగు కథానిక - హరిజన పొత్రలు 


5.1.1.2. పెంచెలి- “పశువుల § ८०" కథలో పెంచెలి వెంకటిగాడి కూతురు . అందం, అమాయకత్వం 
ఉన్న మనిషి, గడ్డి అమ్మి తన కుటుంబానికి ఆదాయం తీసుకురావడం వృత్తి. సుబ్బడిని (పీమించింది. 
పెళ్లిచేసుకొని సుఖంగా జీవితం గడపాలని తలచింది. లేనిపోని ఆశలతో పగటి కలలు కనింది. పెళ్లిలో 
ఊరేగింపు గుర్రంపై జరుగుతుందని (భ్రమపడింది. ఒకరోజు పట్టణం నుండి వస్తున్న పెంచెలి గాలివానలో 
చిక్కుకొని వానబారినుండి తప్పించుకొని రాయుడు పశువుల కొఠంలోకి వెళ్లి అతని బారిన పడింది. 
భయంనుండి చైతన్యం పుట్టుకొస్తుందని వాళ్ళు బారినుండి తప్పించుకోగలి గింది రాయుడు పంధథానికి గురెంది 
తనకులంపిల్లని ఆలోచించకుండా సుబ్బడు, రాయుడు పెట్టే ఎంగిలి కూటికోసం కక్కుర్తి పడి సుబ్బడి 
వద్ద పెంచెలిని గూరించి అబద్దాలు చెప్తాడు. ఆ ఊళ్ళోనే వుంటే తన (బ్రతుకు బుగ్గిపాలు తప్పదని తెలుసుకొన్న 
సెంచెలి సుబ్బడితో పెళ్లి చేసుకొని ఊరువదలాలనే ఆలోచన సఫలంకాలేదు. చెప్పుడు మాటలు విన్న 
రుబ్బడు రాయుడు ఉంపుడుకత్తెని ఆమె మనస్తత్వం తెలిసికూడా రుబ్బడు చెప్పినమాటలు విని ఆమెను 
అన్యాయం చేశాడు. చేయని నేరానికి బలి చేశాడు. కథలో ఈ పాత్ర అన్యాయం జరిగినా ఎదిరించే శక్తిలేక 
మూర్దంగా శిక్షను అనుభవించింది. రాయుడు చేసిన ఘనకోర్యాలకి రాయుడు పశువుల కొఠం ముందరే 
చనిపోయింది. ఈ పాత్రలో గాంధేయవాదం కన్పిస్తుంది 
5.1.1.3. సుబ్బడు :- పశువులకొఠంకథలో సుబ్బడు రాయుడు పాలేరు . బానిస వ్యక్తిత్వం లేనివాడు 
లోచన అంతకన్నా లేనివాడు. రాయుడు చెప్పినపని తల|త్రిప్పుకుండా చేయడం అతని రివాజు. రాయుడు 
పొందు హరిజన (స్త్రీలకు గొప్పవరంగా భావిస్తాడు. ఒకసారి పెంచెలితో సుబ్బడు “బాగుండక చేదా ఎందే 
రాయుడు మోజుపడి కులవుయినా పాటించకుండా అడుగుతుంటే ఎన్నాళ్లని ఇటూ ఎగర్తించి పోగలవే 
పిచ్చిచేస్థాచేయవోక నే తీసుకపోతారా'” అంటాడు. పెంచెలి గాలి వానలో పశువులకొఠంలోకి దూరినపుడు 
రాయుడు వద్దకు తీసుకెళ్లడానికి శతవిధాలా (ప్రయత్నించాడు. పెంచాలి తన కులపు (స్తీ అని ఆమెను అలా 
చేయడంవల్ల తన జాతికే మచ్చ అని ఏనాడు ఆలోచించలేదు సరికదా ఆమె బీవితం నాశనం చేయడానికి 
ఆమె (పీమికుడైన సుబ్బడితో లేనిపోని అబద్దాలు చెప్పి వారి (పీమను విడదీశాడు. తత్సలితంగా పెంచెలి 
చావుకు కారకుడయ్యాడు. కథలో సుబ్బడిపాత్ర ఆలోచనలేక తనకులంవారినే అభాసుపాలు చేయడానికి 
తీవ్రంగా (ప్రయత్నించింది. రాయుడుచేతిలో కీలుబొవ్ముగా, వుండి అతను చేసే పనులన్నింటికీ 
సహకరించాడు. ఈ పాత్ర ద్వారా రచయిత హరిజనులకు వ్యక్తిత్వం అవసరం అని, బానిస (బతుకులకు 
స్వస్తి చెప్పుమని సలహా 
5.1.1.4. ముత్తడు:- 'ముత్తడు గొప్పోడు! కథలో ముత్తడు పద్దేసిరెడ్డి పాలేరు. చిన్నతనంలోనే ०६०४०८९ 
పోవడంవల్ల పర్దేశిరె డ్డి ఇళ్ళు చేరాడు. ఆలోచనలే నివాడు. రెడ్డే గొప్పు అతనే అన్నీ తెలిసినవాడు అని అతని 
మాయమాటల వల్ల నమ్మేవాడు. సుఖానికి దూరమై నిత్యం నిస్వార్థంతో పనిచేశాడు. రెడ్డినుండి కష్టానికి 
తగిన ఫలితాన్ని ఆశించలేదు. అతని ఆస్తిని పెంచాడు తప్ప అతనిని అన్యాయంపాలు చేయలే దు. రెడ్డికొడుకును 
తనకు దత్తతచేశాడన్న సంతోషంతో తన ఆస్టిని పిల్లవానిపేర రాయించాడు. గాంధీరెడ్డి-ఇక తనకొడుకేనని 
మురిసిపోయాడు. రెడ్డ ఇంట్లో ష్రపడినందుకు ఫలితం దక్కిందని సంతసించాడు. తెలియని ఆలోచనలతో 
లేనిపోని ఆశలతో వున్న ఆస్తినంతా పోగొట్టుకోగలిగాడు. పెళ్లిపెటాకులు లేకుండా (బ్రతుకుతున్న ముత్తడు 
గాంధీరెడ్డి రిజర్వేషన్‌తో కలెెక్టరైతే గర్వించాడు. సంతోషానికి అవధులు లేకపోయినాయి. ఊళ్ఫోవాళ్ళు ““ముత్తన్నా 
ఇంక నీకేన్నా నీకొడుకు కలెక్టరు కదన్నా ఎప్పుడనా యేదన్నా నీపాటుండొస్తే అట్టా పలకరించన్నా''4 అనే తోటి 
హరిజనుల మాటలు విని మురిసిపోయాడు. గాంధీరెడ్డిని ఒకసారి వునసారా కౌగిలించుకొ 
। తృప్రిపడదలచాడు. ఆ పనిచేసి పర్దేసిరెడ్డి చేత ఆగ్రహానికి గురై కాలితన్నులు తిన్నాడు. తాను రెడ్డికి చేసిన 


# 1 
1 








“i 
ay 


హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 141 
సహాయానికి కృతజ్ఞలేదని తలచాడు. అతనికి జరిగిన అవమానం అతని ఆత్మహత్యకు దారి తీసింది. కథలో 


| ఈ పాత్ర సవర్ణ్ణులు స్వార్హంకోసం చెప్పే మాయమాటలను నమ్మి మోసపోవద్దని చెబుతూ హరిజనులు 


కూడా కాలపరిస్థుతుల కనుగుణంగా మారాలని పాలేరుతనాన్ని వదలి కష్టానికి తగిన ఫలితాన్ని ఆశించేధోరణి ని 
పెంపొందించు కోవాలని చెబుతుంది. 

5.1.2. रनु వెరాసం :- సవర్ధుల మోసానికి గురైన హరిజన పా|త్రను పరిశీలిద్దాం. 

5.1.2.1. కోటి :' పాకీది?” కథలో కోటి పాకీపని చేసే మాచి కొడుకు. విద్యపై ఆసక్తి వున్నవాడు. 

మంచిబుద్ది గలవాడు. ఉన్నతవిద్య చదివి ఉన్నతుడు కావాలని తపనపడ్డాడు. మంచి కోసమో మానవత్వం 

కోసమో గొప్పకోసమో సవర్జుడైన నాగుతో స్నేహం చేశాడు. ఆ స్నేహమే కోటి విద్యావంతుడు 
అవుతున్నాడన్న ఈర్ష్యను సవర్ధులలో కలిగించింది. అతని పతనానికి దారితీసింది. నాగూ తండ్రి భాస్కరరావు 
(ప్రోద్బలంతో నాగరా, బడిపంతులు దరారవుయ్యారం. తనకు చదువు చెప్పుడానికి బడిలోనికి 
రానించుకోవడానికి నిరాకరించాడు పంతులు. ఉన్నత విద్యావంతుడై ఉద్యోగం సాధించుకోవాలనే ఆశలు 
అడి ఆశలయ్యాయి. ఇది సవర్ధ్థుల పన్నాగం. సవర్థ్థులు చేసే పన్నాగం వల్త కోటి మానసికంగా కృంగిపోయాడు, 
బిద్యపట్టి రానురాను ఆసక్తి తరిగిపోయింది. చివరకు తండి స్టితికి వచ్చి పాకీపనిచేయడం మొదలుపెట్టాడు. 
ఈ పా(త్ర నేడు సమాజంలో పిల్లలకు చిన్నతనంలోనే కులంహెచ్చుతగ్గులు నేర్పడానికి పెద్దలు ఎలా 
ప్రయత్నిస్తారో తెలియజేస్తుంది. సవర్థుల అవమానానికి ఈర్భ్యకు ఇంట్లో 5९४० (@ దబాయింపుకు కోటేికోరిక 
నీరుకారిపోయింది. 

5.1.2.2. పిచ్చయ్య :- “అంటరాని పాలం' కథలో పిచ్చయ్య కథానాయకుడు. తనకున్న పాలాన్ని 
పంటపెట్టుక్‌”ని వచ్చిన ఆదాయంతో జీవితాన్ని సాగిస్తున్నాడు. ఆలోచనలే నివాడు. సం(ప్రదాయవాది. 


_ తాతలనాటీనుండి సంక్రమించిన ఆస్తిని ప్రాణ (ప్రదంగా చూచుకొనే మనిషి. అందుకే >< ఆంజనేయులు 


తన భూమిని కొనడానికి (ప్రయత్నిస్తే నిరాకరించాడు. అందరూ తనలాగే వుంటారని ఆంజనేయుల 
సహాయాన్ని (नद्वाः ఆశించాడు. తాను ఆంజనేయులపై నున్న (గ్రుడ్డి నమ్మకంతో అతను అడిగిన చోటంతా 
సంతకాలు చేశాడు. వ్యక్తిత్వం లేని మనిషిగా మూర్ణ్గత్వంతో తన ఆస్తిని కోల్చోయాడు. తనకు మంచి 


చేస్తాడనుకొన్న ఆంజనేయులు మోసం చేశాడు. ఈ కథలో హరిజనుడు నాగరికత కనుగుణంగా 


మౌారవలసివుంటుందని లేదంటే ఈ మోసపూరిత సమాజంలో వారు నిలవడం కష్టవువుతుందని 
హెచ్చరించాడు. 

5.1.2.3. వుల్లయ్య : “ఇది కతా కథలో మల్లయ్య కథానాయకుడు . చిన్నతనంనుండే తమవృత్తిని 
చేతపట్టుకొని సంసారం సాగిస్తున్నాడు. సమాజం అంతా తనలొగే న్యాయం తప్పని మనుషులని తలచాడు. 

(ప్రభుత్వం హరిజనులకోసం సంక్షేమపథకాలను (ప్రవేశపెట్టడంతో అవి తమ (బ్రతుకును మార్చుతాయని 
వృత్తిని వదలి సంక్షేమపథకాల కోసం ఎగబడ్డాడు. ఒక బ(ర్రైను సాధించాడు. ఆ బ(రైను ఆరువేలరూపాయలకు 
(ప్రభుత్వం ఇచ్చింది. తమపాలిట (ప్రభుత్వ. అధికారులు, సర్పంచు దేవుళ్ళు అనుకొన్నాడు. కాని వాళ్ళు 
నాలుగువేలరూపాయల బగరైను ఆరువేలకిచ్చి రెండువేల రూపాయలు తినేసి మోసంచేశారనే విషయం 
తెలుసుకోలేకపోయాడు సరికదా,.ఆ బర్రెను కూడా (బ్రతికించుకోలేకపోయాడు. ఉన్న ఆస్తిని బర్రె 
అప్పుకట్టడంకోసం అమ్మివేశాడు. ఇక ఆ ఊళ్ళో తమ(బ్రతుకుమారదని పట్టణంలో ([బ్రతకవచ్చని తలచాడు. 
పట్టణ ంచేరి చౌరాస్తాలో చెప్పులు కుట్టడం మొదలుపెట్టాడు. రోజూపనిచేస్తే కాని తమకుటుంబం గడువదు. 

గ్రామంలో కన్నా పట్టణంలో సమస్యలు అతనిచుట్టూ తిరిగాయి. అక్కడ బందురోజల్లా అతని కుటుంబం 
ఆకలికి బలికాక తప్పడం లేదు. అందుకు చెప్పులు కుట్టించుకోవడానికి వచ్చిన వ్యక్తితో మల్లయ్య అన్నమాటలు 














142 తెలుగు కథానిక - హరిజన 2, (४९० 
“అదేందో రానురాను బరిసెలోడుపోయి తుపాకులోడు, ఈ యిద్దరు పొంగ ముద్దెన బాంబులోడు . | 
ఎవరొచ్చిన ఆల్హాలు బాగానే ఉంటారు. జనాన్ని సంపుతుం|డ్రు ఇట్టెతే ఈ లోకం ఉంటదాసారూ'' 5. 
అన్నాడు. లోకం మోసపూరితమని బలంవున్నవాడిదే రాజ్యమని అలాంటివాళ్లు తమలాంటి సన్నోళనే 
అన్యాయం చేస్తారని తెలుసుకోగలిగాడు. సహాయం పేరుతో మోససోయే హరిజనులకు (ప్రతీక ఈ పాత్ర, 
5.1.2.4. అప్పులాముడు :- “యజ్ఞం! కథలో అప్ప(ల్రాముడు కథానాయకుడు, రెండెకరాల వొలంవున్న 
సేదరైతు న్యాయాన్ని గట్టిగా నమ్మేవాడు. ఒకప్పుడు గోపన్నతో కలసి వ్యాసారంచేసి బాగా సంపాదించినవాడే 
కాలంతో పోటు इछा మారింది. పరిస్థీతులు తారుమారయ్యాయి. తనకు ముంచి చేస్తారనుకొన్నవాళ్లు 
మోసపుచ్చారు. గోపన్న వ్యాపారంలో నష్టాన్ని చూపించాడు. తత్సలితంగా అప్ప(లాముడు బాకీ పద్దాడు. 
న్యాయం తప్పని మనిషి మాలవాడలో మాటపై నిలబడేవాడు. అందుకే ఒకసారి గోపన్నతో “ బాబయ్య 
నువు జంకనక్కరనే లేదు నా బొందిల పేనం వుండగ నీ డబ్బుకి తకరారుండదు''6 అంటాడు గోపన్న 
అప్పుతీర్చడంకోసం ఇతనికిచ్చిన గడువుపూర్తి అయింది. పంచాయతీ పెద్దలు అప్పు క్రింద గోపన్నకు 
అప్ప(ల్రాముడు భూూమిచెల్ల గట్టాలని చెప్పారు. అప్పటికైనా అప్పల్రాముడు ఆ అప్పు మోసం అని అనలేదు, 
తనకు జరిగిన అన్యాయం గురించి ఆలోచించలేదు. పంచాయతీ పెద్దలు తీర్ఫుమార్చుకోలేదు. తన ఆస్థిని 
గోపన్నకు ఇచ్చేశాడు. కథలో ధనవంతులు పేదవారికి చేసే మోసంలో ఒక २ అప్పు(ల్రాముడు 
5.1.2.5. నాగన్న :* ఉచ్చు' కథలో నాగన్న కథానాయకుడు. మూడెకరాల ఆస్తిపరుడు. తమ చేతుల 
కష్టంతో పాలాన్ని సాగుచేశాడు. భూమిమీద నమ్మకం వున్నవాడు. సంట పండితే సుఖంగా (బ్రతకవచ్చునని 
తలచాడు. పొలంలో పంట పెట్టడంకోసం డబ్బు అవసరమై తన కొడుకును వెంకటరెడ్డి ఇంట్లో జీతంపెట్టాడు 
నాగన్నకొడుకురెండురోజులకే రెడ్డిచేత దెబ్బలు తిని వెళ్లిపోయాడు. నాగన్న తన చెట్టంత కొదుకొ తమనుండి 
దూరమైనాడని బాధపడ్డాడు. కాని రెడ్డిని ఎదిరించే ధైర్యం నాగన్నకు లేదు. తన కొడుకును రెడ్డీ కొట్టినందుకు 
లోలోనే మానసికంగా వ్యధచెందాడు. తప్ప రెడ్డిని దూషించలేదు. కొడుకుపోయినప్పటినుండి నాగన్నకు 
రెడ్డితో తనజీతం తిరిగి ఇవ్వమని ఒకటే గోల అయింది. పంచాయతీ పెద్దలు డబ్బు కట్టమన్నారు. డబ్బులేని 
నాగన్న “రెండువాన సినుకులు వడితే శినిక్కాయ యేసుకుంటాం స్వామీ పంటపండినంక అంతో ఇంతో 
సేతికొస్తే మీకీకుండా యాొడికిపోతాము'' 7 అన్నాడు. అయినా (ప్రయోజనం లేకపోయింది. తనకొడుకు 
ఏమయ్యాడో ఎటుపోయాడో అని సతవుతవువుతున్న నాగన్న బాధ గురించి పంచాయతీ సభ్యలు 
పట్టించుకోలేదు సరిగదా, బాకీ తీర్చేంతవరకూ రెడ్డి తన పాలాన్ని లాగేసుకొన్నాడు. నాగన్నకు జరిగిన 
అన్యాయాన్ని ఇతరులతో చెప్పుకో లేక చెప్పినా వినే దిక్కు లేక కూలబడిపోయాడు. తన భూమి పై పెట్టుకొన్న 
ఆశలు అడియాశలయ్యాయి. తన|బ్రతుకు మొదటికే వచ్చింది (బతుకుదామని బావి(త్రవ్వితే బండపడ్డట్లు 
' అనే చందాన అతని జీవితం తయారైంది 
5.1.2.6. వరాకడుం :- “మేకు కథలో మాకడు హరిజనరైతు. రెండెకరాల భరాస్వామి. _ పొలాన్ని 
ప్రాణ (ప్రదంగా చూసుకొనేవాడు. ఎప్పుడైనా ఆ పాలం తన కస్టాలను గట్టు ఏక్కించకపోతుందాని తలచేవాడు 
మౌకడు కులంతక్కువైనా గుణం గొప్పది. మాటమీద నిలబడేవారు. తన పొలాన్ని పంట పెట్టుడంకో 
మాధవనాయుడు వద్ద అప్పుచేశాడు. తన పొలం పండితే మాధవనాయుడి అప్పు తీర్భాలనుకొన్నాడు 
|. इष्ट అతని దురదృష్టంవల్ల కాల పరిఖ్ఞతులు మారాయి. తన పాలం ఒకసారి అతివృష్టితోనూ మరోసారి 
। ५ ॑ ` . छर 035 ०९०८७ లేదు అప్పు రెండింతలు పెరిగింది ఇన్ని ఇబ్బందుల కారణంగా మాకడు 
'మాధవనాయుడి బాకీని వడ్డీలేకుండా తీర్చడానికి జయరామయ్య అనే మధ్యవర్తి సహాయం కోరాడు 


తల 




















# 








హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 143 
మాధవనాయుడుకు అమ్మేశాడు. లేని ఆశలతో జయరామయ్య తిరుపతిలో రికా పెట్టించాడు. ఆ రిక్షావల్ల 
మౌాకడికి డబ్బు రాలేదు సరికదా రిక్షా నే పంచర్‌ అయింది. కష్టాల్లో వున్న మాకడు తనను ఆదుకోమని 
జయరామయ్యను సాయంకోరితే అతనిని నిట్టనిలువునా నడియేటిలో ముంచివేశాడు. ఇక జీవితంలో 

లుకోలేక పోయాడు మాకడు. ఈ పాత్ర అమాయకులైన హరిజనులు కష్టాల్లో వర్ధులను సాయంకోరితే 
ఏమవుతుందో తెలియజేసుంది 
5.1.2.7. వరాకడుం, 5००१ :- “పొద్దుకుంకింది' కథలో మాకడు , మంగి భార్యా భర్తలు. కథలో 
నాయికానాయకులు. వీళ్లది పెద్ద కుటుంబం. రోజూ కూరీకివెల్చితేగాని సంసారం గడవదు. మంగి రోజూ 
కట్టెలుకొట్టి తనవంతు సహాయాన్ని కుటుంబానికి అందించేది. కాల పరిష్టితులు మారి రాబడి తక్కువై 
ఖర్చు ఎక్కువయింది. పోషణ భారం పెరిగింది. ఏరోజ్జైనా కూలీకి వెళ్ళనినాడు ఆ కుటుంబం ఉపవాసం 
చేయాల్సిందే. మాకడి కుటుంబానికి దారి(ద్యం దాపురించింది. భార్యాభర్తలు ఇరువురూ అనారోగ్యంతో 


మంచం పాలయ్యారు. తత్సలితంగా వారి సంతానం ఆకలిపాలైంది. పిల్లలు ఆక్టలికి తాళలేక వీరారెడ్డి పాలంలో 


రెండు చెనగచెట్టు పీకితే రెడ్డి ఆ పిల్లలను చావమోదాడు. మాకడు అంతకుమునుపు అదే పొలానికి నీళ్ళు 
కట్టాడు. మందుకొట్టాడు, కలుపుతీశాడు. తాను చేసిన కష్టానికైనా రెండుచెట్టు తీసుకొనే హక్కు తన 

పిల్లలకు లేకపోయింది. ఈ పా(త్ర హరిజనులకు ముందుచూపు లేకుంటే కష్టాలు తప్పవని హెచ్చరిస్తుంది. 

5.1.2.8. గంగడు:- “అజ్ఞాతవాసం కథలో ఆసాదుగంగడు కథానాయకుడు. కూలీచేసి ' జీవితం 

గడుపుతున్నాడు. పట్టణం ఎరగనివాడు. రాజకీయం తెలియనివాడు. శరీరం వంచి పని' చేసేవాడు. 
అలాంటీవాడిని ఆ గ్రామ సవర్థ్ణులు రిజర్వుడు పంచాయతీ (పెసిడెంటుగా చేశారు. కనీసం సంతకం 

కూడా చేయడంరాని గంగడు (ప్రసడెంటు అయిన తరువాత తన [బతుకు వారలే 

దు. తన ఇళ్ళు మారలేదు. సరికదా ఎవరూ కూలికి కూడా పిీలవటంలే దు. భార్య తెచ్చిన కూలీతో సంసారం 
గడవక గంగడు ఇబ్బంది పడ్డాడు. తన ఇబ్బందులను గ్రామ పెద్దలతో “ ఏంబాగుస్వామి (గ్రామంలో నన్నెవరు 
పనికి పిలువడంలేదు ఆడదాని రెక్కల కష్టంతో సంసారం జరగడం లేదు........ రాయవరమో రచ్చల దోడ్డో 
సీరిఏదో ఒక పన్దైసుకొని నాలుగురూకలు సంపోదించుకొంటానుకి'? అని చెప్పాడు. గ్రామాల్లో అయితే 

ఈ (గ్రామ పరువు పోతున్నదని దగ్గరలోనున్న తిరుపతికి సవర్గులు వెళ్లమన్నారు. పంచాయితీ సమావేశం 
ఉన్నప్పుడు మా(త్రం గ్రామానికి రమ్మన్నారు. ఊరువిడచిన గంగడు తిరుపతిచేరి తినడానికి తిండిలేక 
చేయడానికి పనిదొరకక అష్టకన్థా లపాలయ్యాడు. కస్టం చేసి సుఖంగా (బ్రత్‌కే గంగడికి చేయని నేరానికి శిక్ష 
అనుభ'వించినట్టుగా ఇబ్బందులకు గురయ్యాడు. ఈ పాత్ర రాజకీయంగా సమాజంలో పాలకవర్గాల 

భావజాలంలో మార్చుతెచ్చేంతవర కూ సామాజిక మార్పు సాధ్యం కాదని తెలియజేస్తుంది. 

5.1.2.9. ఓబులేసు :- 'ఊడలమరర్రిి కథలో ఓబులేసు భీముప్ప పాలేరు. భీమప్ప చెప్పిన పని చేయడం 
తలవంచుకొని తిరగడం అతనివంతు. భీమప్ప మాట వేదవాక్కు. అతని మాటకు అడ్డు చెప్పే ధైర్యం 


ఇతనికి లేదు గ్రామ పంచాయతీ రిజర్వుడు కావడం వల్ల చాలాకాలంగా వున్న (పెసిడెంటు భీమప్ప ఓబులేసును. 


పంచాయతీ (పైెసిడెంటుగా నిలబెట్టాడు. ఓబులేసుకు (ప్రెసిడెంటు పదవి అంటే ఏమో తెలియదు. తాను 
ఏమిచేయాలో తెలియదు. అతనికి తెలిసిందల్జా ఒక్కటే - భీముడి పశువుల పాకలో, ఎద్దులకు తిండిపెట్టడం 
సలు రేపు జరిగే ఎన్నికల్లో తాను గెలుస్తాడో, ఓడుతాడో నన్న ఆలోచనకూడా లేదు. ఎన్నికలు జరిగి 


ఓబులేసుగెలిచాడు (ప్రమాణ స్పికారం నిమిత్తం అధికారులు ఓబులేసును కుర్చీపై కూర్చోబె టారు ४८०२) ` ` 
అది సహించలేకపోయాడు. తనగొరవం మంటకలిసిపోయిందని అతనిని చావమోదాడు. తాను ఆశించిన 


పదవిని అంటగట్టి చిత్రహింసల పాలుచేశాడు భీముప్ప కథలో ఈ పాత్ర అర్థంకాని పనులు చేయడం వల్ల 
కస్టాలు తప్పవని హెచ్చరిస్తుంది ల్లర్లతను సాదించమని మందలిసుంది 





























144 తెలుగు కథానిక - హరిజన పాత్రలు 


5.1.2.10. భీముడు :- “వేటి కథలో భీముడు ధర్మభూషణం పాలేరు. గ్రామ పంచాయతీ రిజర్వుడు 
(పెసిడెంటు. కొద్దో గొప్పో ఆస్టిపరుడు ధర్మభూషణం చేతిలో | కీలుబొమ్మ. అతను చెప్పిన పనిచేయడం 
ఇతనివంతు . అతనిమాటమీదనే (పెసిడెంటు అయ్యాడు. కాని అతని స్థితి మారలేదు. సరికదా, తన 
ఆస్తిని పోగొట్టుకొన్నాడు. (పైసిడెంటుగా తనకులంవారికి ఇళ్లపట్టాల విషయంలో సాయం చేయడానికి 
(ప్రయత్నిస్తే అందుకు భూషణ ౦ నుండి ఎదురుదెబ్బ తగిలింది. తనకూతురు సామ్రాజ్యం శీలాన్ని భూషణం 
బావవంరిది శక్తి(ప్రసాద్‌ దోచుకుంటే ఇది అన్యాయువంని భీవరుడం (ప్రతిఘటించలేదు, 
బాధపడలేదు. ధర్మభరాషణాన్ని నమ్మిన భీముడు తన సర్వస్వాన్ని ఆయనకే వదలుకోవాల్సివచ్చింది. 
భూషణ తోపాటు భీముడుకూడా చిరుతపులిని వేదాడడానికి వెళ్లాడు. అడవిలో భూషణం దుప్పిని : 
+ బాధపడ్డ భీముడిని చూసి ధర్మభూషణం “ఇది అన్యాయం కాదు ఆటరా...ఆట....రాజకీయం 
ఓ ఆట...సినిమావ్రీడం ఒకాట...గు(ర్రపందేలు ఓ ఆట... జూదాలన్నీ ఆటలే ఉదో గాలివ్వటం ఇప్పించటం 
ఆట... అయితే ఆటలో కొంతమంది నీలాంటోళ్ళు నష్టపోతారు. చస్తేచస్తారు దానికి మనవేం చేస్తాం17'' 
అంటాడు. వేటలో చిరుత పులిని ధర్మభూూషణం చంపినపుడు ఉలిక్కిపడిన భీముడు తమ చేతిలోనున్న 
తుపాకి (ట్రిగ్గర్‌నొక్కాడు తత్సలితంగా భూషణం భుజంలో తుపాకి గుండు దూసుకెళ్లింది. మరుసటీ రోజే 
హత్యా(ప్రయత్నం(క్రింద భీముడు జ్ఞైలుపాలయ్యాడు. 

పై కథల్లొని హరిజన పాత్రలను రచయితలు తిరుగబడలేనివిగా శ క్రిలేని పిరికి వారంగా 
చిత్రించారు. అందుకే ఆ పాత్రలు తమ భవిష్యత్తుపై ఆలోచన లేకుండా బీవితంలో చైతన్యాన్ని కోరకుండా 
బానిస శృంఖలత్యాన్ని (తెంచుకోకుండా సవర్థ్ధ్థలకు దాసులుగానే వుంటూ వారికి ఊడిగం చేయటంలోనే 
కాలం గడిపాయి. చేయనినేరానికి శిక్ష లనుభదించాయి. 
5.1.3. సవర్ల సహాయం :- అమాయకపు హరిజనులను మోసంచేసే సవర్ణ్ణులే గాక చేయి అందించి 
సహాయంచేసే సవర్ణ్ణలు కూడా వుంటారనే పాత్రలను పరిశీలించటం (ప్రస్తుత కర్తవ్యం, 
5.1.3.1. వెంకడు :- “యీౌరమ్మ' కథలో వెంకడు హరిజనుడు. కథానాయకుడు, తన కూతురే అతని 
సర్వస్వం. అలాంటి కూతురు అనారోగ్యానికి గురైతే మందుకోసం పూజరి గురవయ్య వద్దకు వెళ్లాడు. 
తాను బ్రాహ్మణ వీధికి నిషిద్దం అని తలచేవాడు. అయినా పరిస్థితుల (ప్రభావం వల్ల వెళ్లక తప్పలేదు. గురవయ్య 
వద్ద వెంకడికి మందు దొరకలేదు సరికదా, ఈసడింపు లభించింది. కులంపేరుతో దూషించడం జరిగింది. 
అయినా వెంకడు గురవయ్యపై ఎదురుతిరగలేదధు, ప్రాధేయపడ్డాడు. తనచేతిలో డబ్బులేక మందు దొరక్క 
కూతురు ఫ్టితిని చూడలేక చావు (బ్రతుకుల మధ్య సతమతమయ్యాడు. తనబాధను గ్రహించిన సవర్ణ్ణుడైన 
రామారావు సహాయం లభించింది. తనకూతురు (బతికించుకోగ లిగాడు. కథలో ఈ పాత్ర ఇతరులపై 
ఆధారపడటం తప్ప కష్టపడి వాటీని సాధించడానికి ప్రయత్నించలేదు. గురవయ్య దూషపిస్తే ఏడ్వడం తప్ప 
ఎదురించలేక పోయాడు. ఈ పాత్ర సాంప్రదాయానికి చాలా దగ్గరగా చి(తీకరింపబడింది. 
5.1.3.1. వెంకటప్ప : “గ్రుక్కెడు నీళ్ళు కథలో వెంకటప్ప ఆ గ్రామస్థులు చెప్పినపని చేయడం పెట్టింది 
తినడం అతనివంతు. ఇతనికి (బాహ్మణ వీధి కొన్ని సమయాల్లో నిషిద్దం. తాను అంటరానివాడని 
చూడరానివాడని నిత్యం భయపడటం అతని మనస్తత్వం. అందుకే మహాలక్ష్మమ్మ మడి నీళ్ళు తెస్తున్నప్పుడు 
ఎదురుపోయి ఆమె ఆ (గ్రహానికి గురయ్యాడు. ఆమెభర్త కరణం (బహ్మయ్యతోటి చెప్పుదెబ్బలు తిన్నాడు. 
చేయనినేరానికి శిక్షను, అవమానాన్ని భరించాడు. అతనిని అవమానించిన కరణం (బహ్మయ్య కలరావచ్చి 
చనిపోతే వెంకటప్ప ప్రాణ బీతి చెందక మహాలత్ష్మమ్మకు సహాయపడి (బ్రహ్మయ్య శవానికి దహన క్రియలు చేసి 
అనారోగ్యాన్ని తెచ్చుకొన్నాడు. నడివీధిలో కలరాతో వెంకటప్ప పడిపోతే ఒక (బ్రాహ్మణ వితంతువు ఆ దారినుండి 











x 





హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 145 


వస్తూ “అయ్యో నీయమ్మ కడుపుకాల, వెధవవాళ్ళం, బ్రాహ్మణంలం, మడినీళ్ళు తెస్తుంటే చెప్పనక్క_రలే దురా 
కొంపతీసేవు''9 అంటూ ముడి నీళ్ళు అతనిపై చల్లీంది. (గ్రాముస్తులందరి కష్టాల్లో పాలుపంచుకున్న 
వెంకటప్పకు తన కస్టాల్ల్‌ ఎవరూ ఆదుకోలేదు. ఆదుకోమని ఎవరినీ ఆశించలేదు. చివరకు మహాలక్ష్మమ్మ 
సాయం చేసింది. తన ఆస్తినంతా వెంకటప్ప పేర (వాయించి చనిపోయింది. ఒకప్పుడు తానంటే 
అసహ్యాంచుకొన్న మహాలక్ష్మమ్మ చివరికి వెంకటప్ప ఒడిలోనే ప్రాణాలను కోల్ళోయింది. 

5.1.3.2. అన్నపూర్ణ భాస్కరులు:' అయ్యో పాపం' కథలో అన్నపూర్ణ భాస్కరులు హరిజన దంపతులు. 
నిత్యం కష్టించి పనిచేసే దంపతులు. కూలీ కెళ్లితేగాని కడుపునిండని వాళ్ళ సంసారం ఒకనాడు తన తల్లీ చావు 
(బతుకుల్లో వుందని తెలిసిన అన్నపూర్ణ భర్త భాస్మ్కరునితో బయలుదేరింది. వేసవి కాలం అగుటచే 
తీవ్రదాహంవేస్తే దారిలోవున్న చలివేంద్రం దగ్గరకు వెళ్ళారు . అక్కడ వీరికి కులం పేరుతో దాహం తీరలేదు 
సరికదా, అక్కడనుండి గెంటివేయపడ్డాడు. గంగకు అంటు, ముట్టు లేదంటారు. అయినా (బ్రాహ్మణంలు 
అక్కడ పాటీంచారు. తవుదాహంతీరని దంపతులు తీర్చుకోవడం కోసం అ(గ్రహారంలో (ప్రయత్నిస్తే 
అక్కడకూడా దాహంతీరక ఊరివెలుపలివరకు నెట్టివేయబడ్డారు. ఆయినా (బ్రాహ్మణఎలు తమకు అన్యాయం 
చేస్తున్నారని నోరు మెదపలేదు ఆ దంపతులు. కర్మ సిద్దాంతంతో ముడిపెట్టుకొన్నారు. దాహంతో ఊరివెలుపల 
చెట్టుక్రింద వున్న ఆ దంపతులకు ఒక ముస్తిం దాహార్తి తీర్చాడు. చివరకు భాస్కరుడు “మేము మాలాళ్ళం 
అదంతా మంచి నీళ్లయినా యివ్వని మాయ సంఘం బాబు’'10. అని (బ్రాహ్మణంలను గురించి ముస్తింతో 
అన్నాడు. కథలో రెండు పాత్రలు అస్పృశ్యతవల్ల అవమానం పాలుకాబడినవే. నీళ్ళు దొరక్క దాహాన్ని తీర్చుకో లేక 
ఇబ్బందులకు గురైనవే. ఈ పొత్రద్వారా రచయిత (कण्ण ६००९० పెట్టే సంప్రదాయాలను పాటిస్తూ ఇంకా 
ఇబ్బందులకు గురికాక చైతన్యం వైపు పయనించమని సలహా 

5.1.4. హరిజన బలి : స్వశక్తితో (బ్రతకలేని హరిజనులు సవర్గుల స్వార్ద (ప్రయోజనాలకోసం బలైనారు 
అలాంటి పాత్రలను గురించి పరిశిలిద్దాం. 

5.1.4.1. రరాప:- “అంటరాని బాలిక' కథలో రూప కథానాయిక, అందగత్తె, పాచిపనులు చేయడం 
ఆమెవృత్తి. అభిమానవతి. తన అందం సవర్ణులకు ఈర్ష్యను పెంచింది. సవర్ణుడైన జ్ఞాను చేత 
(టమించబడింది. కులం తక్కువ కారణంగా ఎన్నో అవమానాలను చవిచూసింది. తనతం(డ్రి అనారోగ్యానికి 
గురైతే జ్ఞానుతప్ప సవర్థలందరూ సహకరించడానికి నిరాకరించారు. ఇంట్లోపనిచేస్తూ వంట పాత్రలను 
తాకినందుకు జ్ఞాను తల్లి రూపను కొట్టింది. అదే ఆమెకు కలరావస్తే రూపదగ్గరుండి, సపర్యలు చేసింది. 
తిండిలేక ఎన్నోరా(త్రులు ఉపవాసాలు చేసింది. జ్ఞాను తల్లి ని (బితికించింది. జ్ఞానూను కలరానుండి 
(బతికించింది. ఆ కలరాలోనే చిక్కుకొని రూప బలైంది. కథలో ఈ పాత్ర కస్టాలన్నవి కేవలం హరిజనులకేనని 
నిత్యం వారి జీవితాలు కష్టాల కడలి అని నిరూపించింది 

5.1.4.2. నరిసి: “కొత్తచెప్త్పులు' కథలో నరిసి ఆదిగాడిభార్య, భర్తపోతూ మిగిల్ఫిన ఉదో గాన్ని సాగిస్తూ 
సంసారాన్ని పోషిస్తోంది. గ్రామస్తులకు చెప్పులు కుట్టించి ఇవ్వడం ఆమె ఉద్యోగం. ఇచ్చింది పుచ్చుకోవడం 
తప్ప కష్టానికి తగిన ఫలితాన్ని గురించి ఆలోచించే శక్తిగాని ఆశించే శక్తిగాని ఆమెలో లేదు: సవర్థ్జులంటే 


ఆమెకు భయభక్తులు నరనరాల్గోనూ (ప్రవహిస్తాయి. ఒకసారి గ్రామపెద్ద చిన్నపరెడ్డికి చెప్పులు తయారుచేసి. 


ఇవ్వడంలో 'ఆలస్యమైనందుకు అతనిచేతిలో హత్యకు గురైంది. తోటీ హరిజనులే రెడ్డి ఇచ్చేడబ్బుకోస 


కక్కుర్తిపడి ఆమె శవాన్ని బావిలోవేసి ఆత్మహత్య చేసుకొన్నదని పోలీసులకు రిపోర్టు చేశారు. ఆమె 
చావుకు సాక్ష్యం లేకపోయింది. ఆమె పిల్లలు దిక్కులేనివారయ్యారు. రెడ్డి అహంకారానికి అన్యాయంగా 


బలి అయింది 5623. ` 


HJM-10° 























14 తెలుగు కథానిక - హరిజన పోత్రలు 


5.1.4.3. రామి: 'ఊరిబాయి' కథలో రామి హరిజన స్త్రీ. కథానాయిక, కూలీకి వెళ్లితే గాని పూట 
గడవని సంసారం ఆమెది. కూలీకి వెళ్లనినాడు నీళ్లతోనే ఆకలిని తీర్చుకుంటుంది. వాడలో $ सृ इ ఆకలికి 
తాళలేక (ప్రాణంపై తీపితో ధైర్యంచేసి సవర్ణుల బావికి 239०6. సవర్థుల ఆగ్రహానికి ఈసడింపులకు, దెబ్బలకు 
గురైంది, హరిజనులు అ(గవర్లాలమధ్య ఘర్షణ క్త కారణమైంది, అందులో హరిజనులకు అవమానం తప్ప 
అన్యం వుండదని తెలుసుకొన్న రామి “బాయి సర్మారోళ్లు తవ్విరి పెత్తనమేమో గీళ్లదాయే బాయిలన్నీ 
ఎండిపోయే అందరు పంచుకొని తాగాల్నాయే ఇక ఎవల్లు తాగకుండా కావాలే గీళ్ల రోగం కుదురాలే''11 
అంటూ తన కూతురుతో పాటు బావిలో పడింది. తనకు జరిగిన అన్యాయాన్ని (ప్రతీఘటించే ధైర్యంలేక 
తమ హక్కులను సాధించుకోలేక ఎదుటివాణ్ణి కూడా ఆ హక్కులకు దూరంగా వుంచడానికి ప్రయత్నించింది. 
తాను అనుభవించని తన హక్కులను ఎదుటివాడు కూడా అనుభవించడానికి అనర్జుడని ఈ పాత్ర చెబుతుంది. 
5.1.4.4. ఇసాకు: “చెలమి కథలో ఇసాకు కథానాయకుడు. అతను గ్రామంలో సవర్ధుల సాయంతోనే 
కొంతభూమిని సాధించాడు. సవర్ణుల సాయంలేకపోతే తాము (६९६ మనేది అతని మనస్తత్వం. అందుకే 
సవరులు చెప్పినట్టు వినడం అతని అలవాటు. ఎండాకాలంలో నీటిీ సమస్యవల్హ్ల ఆగ్రామస్థులు క్రొత్త బావి 
త్రవ్వారు. అందులో నీళ్ళు పడకపోతే నాయుడు ఇసాకును తన (బ్రొటనవేలిని బలి ఇవ్వమన్నాడు. అందుకు 
ఇసాకు నోరు మెదపకుండా అంగీకరించాడేగాని ప్రాణంమీద తీపితోనైనా అతను నిరాకరించలే కసపోయాడు. 
ఒకవేళ నిరాకరిస్తే ఇక ఆ ఊరిలో తాము (బ్రతకడం కష్టమని భయపడ్డాడు. సవర్గులకు తము కుటుంబం 
నీటికోసం పడేపాట్లను తెలిపి “గొడ్డు చెరువులోకి దిగి నీళ్ళు తాగితే తప్పులేనప్పుడు మాదిగోడు చెరువులోకి 
దిగడంలో తప్పేందని”'12 అంటూ తము కుటుంబానికి క్రొత్త బావిలో నీళ్ళు తీసుకోవడంకో 
(ప్రయత్నించాడు కాని ఫలితం లేకపోయింది. సవర్ణులకు ఎదురు తిరిగితే తము కుటుంబం కష్టాల 
పొలవుతుందని తనకుటుంబంకన్నా తానే కష్టాలకు గురవడం వేంలని “నాయుడుగోరు జలపడటానికి 
మాదిగోడి నెత్తురు పనికొచ్చిందంటే అట్టనే నెత్తురు ఇత్తానయ్యా''13 అన్నాడు. తన బలికి బావిలో 
నీళ్ళుపడ్డాయి అయినా అతని కుటుంబం మాత్రం ఆ బావిని అంటకుండా దూరంగా నుండిపోవాల్సి 
వచ్చింది. తాను కష్టపడితే ఆ ఫలితాన్ని సవర్ణులు అనుభవించడం ఈ కథలోని పాత్రలో కన్సిస్తుంది, 
5.1.4.5. హరిజన పాత్రలు : ' పుల్హంరాజ్యా, కథలో హరిజన పాత్రలు వ్యక్తిగతంగా కన్సించక ఉమ్మడిగా 
దర్శనమిస్తాయి. ఈ పాత్రలు సం(ప్రదాయాలను తు.చ. తప్పకుండా పొటీంచడానికి (ప్రయత్నిసాయి. 
అసమానతలు అనేవి అవసరం అని నొక్కి చెబుతాయి. హరిజనులందరూ సమానంగా వుండాలని రాజు 
ప్రకటిస్తే, మాలలు అందుకు నిరాకరించడం, మాదిగలు తమ కులంతో సమానం కాదని తమ రెండు 
కులాలను సమానం చేసే (ప్రసక్తిలే దని రాజుకు మాలలు విన్నవించడం తత్స లితంగా రెండు వర్షాలు ५०८६० ॐ | 
దిగడం కస్సిస్తుంది 

5.1.5. హరిజన సహాయం : హరిజనులు తవములోతామే సహాయపడుకోవాలని తెలియజేసే కథలను 
పరిశీలిద్దాం, 

5.1.5. రాంకోటి : “పశ్చాద్భూమి' కథలో రాంకోటి కథానాయకుడు అతనివృత్తి పాకీపని. ఊళ్ళోని 
పాకీ దొడన్నీ శం(భం చేయడం అతని కర్తవ్యం. తన ఉదో గాన్ని గౌరవంగా చూసుకొంటాడు. . కులవృత్తికి 
ఏదీ సాటిరావనే తలంపు వున్నవాడు నిత్యం పంటుకుప్పుల మధ్యనే అతని బీవితం దొడ్తను శం(భ్రోంచేసి 
తెచ్చిన ఎరువును దిబ్బలుగా గట్టి అమ్ముతాడు. ఆ ఎరువును సవర్ధ్థులు తమ పొలాలకు తీసుకెళ్ళుతారు 
కాని, అతనికి మా(త్రం దూరంగా వుంటారు పరిసరాలన్నింటి నీశు (భం చేసే రాంకోటీ తాను అనారోగ్యానికి 


గురైతే డాక్టరు ముట్టుకోడు. ఆసుప(గ్రి ప్రవేశం అసలు వుండదు. కాలం మారినా పరిస్థితులు మారినా 











, 4 # 
५ “| 
ऋ 





హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 147 


రాంకోటి మాత్రం శాశ్వతం. అతని స్థానం మా[త్రం పదిలం. ఒకసారి రాంకోటి తనవృత్తిని వారసత్వంగా 
తన చిన్నకొడుకు రాంకోటీికి ద్వారా దత్తం చేశాడు. రాంకోటి పట్టణంలో తనకొడుకు ఇంటివద్ద వాళ్ళు 
రెండురోజులు ఆలస్యంగా వచ్చిన పాకీ వునిషిని దూపషిస్తుంటే సాటి మనిషిగా బాధపడ్డాడేకాని వారిని 
వ్యతిరేకించలేకపోయాడు. పట్టణం నుండి వస్తున్న రాంకోటి రైళ్ళ వాంతులకు గురైతే తోడి ప్రయాణి కులు 
సహించుకోక దారిమధ్య స్టేషన్‌లో బలవంతంగా వదిలేసి వెళ్లిపోయారు. ఇతను సమాజానికి దూరంగా 
వుంటూ సమాజంని పవిత్రంగా వుంచడానికి (ప్రయత్నిస్తాడు. తాను మాత్రం అపవి(త్రంగానే వుంటాడు. 
ఒకసారి రాంకోటి ఎరువుగుంతలో పడి చావు (బ్రతుకుల మధ్య ఊగిసలాడుతుంటే సవర్ణులు అతనిని 
చూసి జాలిచూపుతున్నారేకాని కాపాడటానికి ప్రయత్నించలేకపోయారు. తోటి పాకీమునిషి తనకొడుకు 
దిన్న రాంకోటీ అతనిని కాపాడాడు. కాలంమారినా హరిజనులు ఇంకా కొంతమంది తమవృత్తులనే పట్టుకొని 
ద్రేలాడుతున్నారనడానికి ఈ పాత్ర ఉదాహరణ. 

5.1.6. హరిజన (ప్రయత్నం : హరిజనులు తమ హక్కులను సాధించుకోవడానికి (ప్రయత్నించాలి అని 
బోధించే కథలను పరి శీలిద్దాం. 

5.1.6.1. రాముడు : 'ఊరబావి' కథలో రాముడు చెప్పులు కుట్టే కార్మికుడు. ఊళ్ళోవాళ్లకు చెప్పులు 
కుట్టించడం వాళ్ళు ఇచ్చింది పుచ్చుకోవడం అతని రివాజు. బానిస(బతుకు (బతకడానికీ అలవాటుపడ్డాడు, 
దాస్యత్త్వం అతన హృదయంలో అణంవణంవునా దాగివుంది. కర్మసిద్దాంతంపై ఆధారపడి (బతొకేమనిషి కథలో 
మునకు ఎక్కడచూసినా చెప్పులు కుట్టేపాకలోనే దర్శనమిస్తాడు. తనకోడలును ఊరబావి వద్ద సవర్ణ 
యువకుడు చేయిపట్టుకొన్నాడంటే హరిజనులంతా కోపోద్రిక్తులైతే మా[త్రం *“వాడిపాపం వాళ్ళే గొట్టుద్ది 
ఐనా ఎందుకేందీ కవర్ణాట నోరు మూసుకొండెసే అల్లరీ అదమాయింపులూ ఏందీగోల ఏచెర్డో కప్పలా 
చెర్చ్‌నే ఇవడాలిగందా''14 అంటాడు. ఈ మాటల్లో అతని పిరికితనం స్నష్టమవుతుంది. తాను పిరికి వాడై 
తన కి”డుకును పిరికివాడుగా తయారుచేశాడు. అతనిచూపులు కూడా ఎదుటి వాడి కాళ్లవైపే చూస్తాయి. 
బావిలో ఎద్దుదట్టెం (ప్రేలాడదీశాడన్న నెపంతో మునసబు తండ్రి కొడుకులను చావమోది చావడిలో కట్టేస్తే 
ఏతప్పు చేయలేని రాముడు ఎదురు తిరగలేకపోయాడు. అర్హరా|త్రిలో రాముడికోడలు కట్టు విప్పి ఇంటికెళ్లమని 
హెచ్చరిస్తే మునసబు వస్తే ఏంజరుగుతుందోనని అక్కడే కట్టు క ట్టుకొని కూర్చున్నాడు. కొడుకు పోవడానికి 
(ప్రయత్నిస్తే “ఒరే బాబు నువ్వు పిల్లోడివిరా ఈళ్లని తుస్కారించి బతకటం కట్టంరా «रऽ 
०5९४ ९३ ०५. ..”15 అంటూ వారించాడు. కథలో ఈ పాత్ర నిత్యం అణ గారినతనంతో 
కొట్టుమిట్టాడుతుంది. ఈ పాత్ర జీవితంలో ఇతరులను సుఖపెడుతుంది. కానీ తాను మా(త్రం సుఖపడదు. 
5.1.7. హరిజన వరౌఢ్యం : హరిజనులు తమ హక్కులను సాొధించుకోవటంపట్ల (ప్రవర్తించిన తీరును 
కథానిక ద్వారా పరిశీలిద్దాం. |  " 
5.1.7.1. రేవవరు: “మలుపు? కథలో రేవమ్మ కథానాయిక. ఆమెది బీద సంసారం. భార్యాభర్తలు కూలీ, 
నాలీ చేసి సంసారం సాగించేవారు. (గ్రామ హరిజనవాడలోని మంచినీటి బావిలో २९८ అధికశాతం 
వుండటంవల్ల రేవమ్మ భర్త వాటిని త్రాగి అనారోగ్యానికి గురయ్యారు. రేవమ్మ తనభర్త ([బతకడని 
బాధపడుతుందేగాని, అతని అనారోగ్యానికి కారణం ఏమిటని ఆలోచించలేదు. జాతర్వరుతో కోళ్ళు 
కోయడానికి (ప్రయత్నించిందికాని, వైద్యంకోసం డాక్షర్‌వద్దకు తీసుకెళ్లలేదు. మానవుడు ఇంకా అనాగరిక 
ఫ్టీతిలోనే (బ్రతుకుతున్నాడనడానికి రేవమ్మ' పాత్ర సౌక్యం. కాలం మారినా మూఢాచారాలను పాటిస్తూ 
వాటిలోనే క్రుంగిపోవడానికి ప్రయత్నించింది. నాగరికమైన మనిషిగా ఆలోచించలేకపోయింది. 






























148 | తెలుగు కథానిక - హరిజన పొత్రలు 
5.1.7.2. కొమురం : “ఆచూకీ? కథలో కొమురు కథానాయిక, అమాయక యువతి, బూడిద లింగయ్యను 
(అమించింది. (పమించినవాడు పెళ్లి చేసుకొంటాడని నమ్మింది. జీవితాన్ని లింగయ్యతో సుఖంగా 
సాగించవచ్చని తలచింది. కాని, కొాలం అడ్డం తిరిగింది. లింగయ్య మాటలు నమ్మిన కొొమురు ఆర్నెల్ల 
గర్భవతి అయ్యింది. పంచాయతీలో తనకు న్యాయం చేయమని పెద్దలను అడగలేకపోయింది సరికదా 
అందరిచేత అవమానం పాలయ్యింది. ఒకప్పుడు తన తో లింగయ్య సరాసాలాడుతూ తన అందాన్ని గురించి 
పొగుడుతున్నప్పుడు మురిసిపోయింది. కాని తాను చేస్తున్నది తప్పని ఆలోచించలే కపోయింది. తనకు 
జరిగిన అన్యాయానికి పంచాయతీ పెద్దలుకూడా అడ్డుకోలేకపోయారు తత్త్సిలితంగా లింగయ్య सक दु" छ దు 
సరికదా పరాభవాన్ని చవిచూసింది. క థలో ఈ పా త్ర అవమానాలకు (लड నిలీచి జరిగిన అన్యాయాన్ని 
(ప్రతిఘటించలేకపోయింది. సౌటి మనుషులు కూడా సాయం చేయలేకపోయారు. 

5.1.8. హరిజన స్వయంకృషి : హరిజనులు స్వతంత్రంగా ఆలోచించే ధోరణి వుండాలని బోధించే 
కతలను పరిశీలిద్దాం. హరిజన విద్యార్ధి “వేపచెట్టు కథలో హరిజన విద్యార్థి డాక్టర్‌కోర్సు పూర్తిచేశాడు 
ఉద్యోగం కోసం వెంపర్ణాట మొదలుపెట్టి వుండవచ్చు. బహుశా అతని అలోచనా రాహిత్యమే కావచ్చు 
కథలో ఈ పా(త్ర ఆలోచనలే ని చదువు వ్యర్థమని స్వయం జఉపాధి పథకాలను చేపట్టి స్వతం[త్రులుగా (బతకమని 
అంతేగాని, ఇతరులపై ఆధారపడి (బ్రతకడం ఇంకా బానిస(బ్రతుకే అవుతుందని (ప్రబో ధిస్తుంది. 

5.1.9. హరిజన విచ్చిత్తి : మూర్ణంతో తమను తామే మోసపుచ్చుకొంటున్న హరిజన జీవితాన్ని గమనిద్దాం. 
5.1.9.1. (గీనివాసులు ९& ००९६! కథలో (కీనివాసులు కథానాయకుడు. బ్యాంకు ఉద్యోగి 
ఆత్మన్యూనతాభావం కలవాడు. అన్నింటా తన కులం తక్కువనే అభిప్రాయం గలవాడు. సమాజంలో 
తనకులాన్ని చెప్పుకోవడానికి వెనుకొడి తన ఉన్నతిని సాధ్యమైనంత గొప్పగా చెప్పుకోవడానికి (ప్రయత్నించాడు, 
తన సవర్ణుల మి(త్రులవద్ద తన పరువును కాపాడుకోవడం కోసం ఉన్నతిని పెంచుకో నడం కోసం అనవసరంగా 
ఖర్చుపెట్టడం, తమ కుటుంబాన్ని గురించి గొప్పగా చెప్పుకోవడం తన బంధువులు పెద్ద పట్టణాల్లో 
కాపురముంటున్నారని చెప్పుటం అతని అలవాటు. తన స్థాయిని పెంచుకోనడంకోసం సంబంధంలేని గొప్ప 
విషయాలను సంబంధం ఉన్నట్టుగా చెప్పటం అతని రివాజు. తన వ్యకిత్వాన్ని కాపాడుకోవడంకోసం 
ఆత్మవంచన చేసుకొని (ప్రవర్తించడం ఈ పాత్రలో స్పష్టంగా కన్పిస్తుంది. సమాజంలో తనజాతిని సవర్ధులు 
నీచంగా पजन పరిస్థితిని (ప్రతిబింబిస్తుంది. ఒకసారి (నివాసులు కథకుడితో రెడ్డీస్‌ అమ్మాయిని 


` (పేమించానని కులం కారణంగా ఆమె తనను వివాహమాడటానికి నిరాకరించిందంటాడు తనకులంలోనే 


పెల్లి చూపులకెల్లి ఆమె ఇంటీని చూసి అలాంటి ఇంట్లో తాను వివాహమాడనని చెప్పటం కన్పిస్తుంది, 

ఇతనిలో ఆత్మగౌరవం లేదు, పిరికితనం వుంది. విద్యావంతుడైన (శ్రీనివాసులు తనకులాన్ని గురించి 
గొప్పగా చెప్పుకోవడానికి ప్రయత్నించలేదు. తన కులం జాన్నత్వాన్ని చాటలేకపోయాడు, తన సొంఘికస్టాయిని 
మరచిపోయాడు. తాను పుట్టిన ద్రేళ్లను తెంచుకొన్నాడు. అతను పుట్టి పెరిగిన © మరోకొత్త వాతావరణ ౦లో 
ఉన్నాయి. అవి అక్కడ పాతుకోవడం కష్టం 

5.1.9.2. చింతడు : “ఎర్నీళ్ళు' కథలో చింతడు నాలుగేళ్ల ప్రాయంవాడు. తిండీగుడ్డ లేనివాడు. ఆకలి 
బాగా తెలిసినవాడు. ఉదయాన్నే నిద్రలేచి रुन ఆకలిని తాత్కాలికంగా తీర్చుకోను వంక చేరాడు 

అమ్మవస్తే కూ అన్నం వస్తుందని తలచాడు. . ఎర్రటి. ఎండలో అక్కడే వుండిపోయాడు. వొడికి 

ఆక లితప్ప అన్యం కన్పించలేదు. ఆకలితీరే మార్గాన్ని ఆలోచించడంలో అక్కడే దిష్టి తీసి వుంచిన వస్తువులు. 
కన్ఫించాయి. వాడి (ప్రాణాలు లేచాయి. ఆకలితీరే మార్గం కన్సించింది. ఆ వస్తువులు వాడి పాలిట 
పర(బ్రహ్మాస్వరూపంగా కన్ఫించాయి తప్ప అవి తింటే (ప్రాణం ఏమవుతుందోననే ఆలోచన లేకపోయింది. ఆ 











హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 149 
వస్తువులను తీసుకొచ్చి నిమ్మరసం చేసుకొని త్రాగి నిద్రపోయాడు. ఇక వాడు ఆకలిని పోగొట్టుకొన్నాడు. 
అమ్మ అవసరం వుండదు. ఆకలితీర్చుకోగలిగాడు కాని (ప్రాణం గురించి ఆలోచించలే కపోయాడు 
ఏ.1.9.3. కాటడు : “వ్యత్యయం' కథలో కాటడు నరసింహులు పాలేరు నిస్వార్థంతో కష్టించి పనిచే 
స్వామిభక్తి పరాయణండు, ఆపదసవముయాల్లో తన (ప్రాణాలను ఎదురొడ్డి 5८ ००८०९९5० రక్షించాడు. 
తత్సలితంగా అతని అభిమానానికి పొత్రుడయ్యాడు. కాలం జరిగింది. వారి స్నేహం కాలంతోపాటు 
అభివృద్ది చెందింది. చివరిసారిగా తాను సంపాదించిన డబ్బులు నరసింహులుకు ఇచ్చి కస్టసమయాలలో 
ఆదుకొమ్మని చెప్పాడు. వీవి స్నేహంలో నిస్వార్ణం వుంది. కాటుడిలో ఆప్యాయత ఉంది. 
5.1.10. హరిజన పతనం : తినడానికి తిండిలేక తీవ్ర ఇబ్బందులకు గురైన హరిజన కథలను పరిశీలిద్దాం. 
5.1.10.1. గంగి: 'శిలువవేసిన మనుషులు? కథలో గంగి కథానాయకురాలు. భర్తపోతూ వారసత్వంగా 
ఇచ్చిన బండలగనిలో పనిచేస్తుంది. వచ్చిన డబ్బుతో తాను తినీ, తినక తన పిల్లలకు పెట్టికాలం గడుపుతోంది. 
తమ పిల్లలే తమ ఆస్తిగా భావించేది. తనకొడుకు చదువుచూపి ఉద్యోగం సాధిస్తాడని కలలు కన్నది 
తనలాగా వాడు బండలగనిలో పనిచేయకూడదని తలచింది. తన (ప్రాణాలను తన పిల్లలపైనే పెట్టుకొని 
బీవిస్తోంది. ఒకసారి (పభుత్వం ఇచ్చిన పాలపొడిని తన పిల్లలు (తాగి ఆనారోగ్యానికి గురైతే నోరుబాదుకొంది 
తనబాధను చెప్పుకొనే దిక్కులేక చెప్పినా వినేవాళ్ళు లేక తీవ్ర మనస్తాపానికి గురైంది 
5.1.10.2. రావు: ' ఏదిగమ్యం' కథలో రాము విద్యావంతుడు. ఆర్ధిక ఇబ్బందులకు గురవుతున్నాడు 
అయినా విద్యను కొనసాగిస్తున్నాడు. అతని కి ఆర్థికస్టితిలేని లోటు స్పష్టంగా కన్పిస్తుంది. ధనవంతుడైన రవి 
పనులన్నీ చేసి (ప్రతిఫలం పొందుతాడు కాబట్టి ఇతనిలో దిగజారిన స్థితి కన్సిస్తుంది. ఆర్థిక స్టితికోసం 
ఆత్మాభిమానాన్ని చంపుకొని తనమి[త్రుడుకి సేవలు చేయడం కన్ఫిస్తుంది. తనతండ్రి చేస్తున్న అటెండర్‌ 
ఉద్యోగం కారణంగా అతనికి స్కాలర్‌షిప్‌ రాదు. ఎలాగైనా విద్యనార్దించాలనే తపనలో తన తాత ముత్తాతలు 
పొలేరుతనం చేసిన ఇంట్సొని వ్యక్తికే బానిసగా మారాడు. ఎలాగ్రెలేనేమి తన అవసరాలను తీర్చుకొంటున్నాడు. 
ఒకసారి పిల్లలకు స్కాలర్‌షిప్‌ను (ప్రభుత్వం |(ప్రకటించకపోతే తనమి(త్రుడు రవి సమ్మెలోపాల్గొనడం వల్ల 
సమ్మెనుండి రవిని తప్పించడంకోసం తపనపడి ఆ ప్రయత్నంలో తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు. రవి 
చేస్తున్న సహాయానికి రాము మురిసిపోయాడే కాని కష్టానికి తగిన ఫలితం అని సరిపెట్టుకోలేకపోయాడు. 
మరోవిషయం ~ రాము విద్యావంతుడైనా నిరక్షరాస్యులైన తన తాతముత్తాతలలాగే ఇతరుల సేవలోనే 
అంతమయ్యాడు. హరిజనులు కాలంమారినా ఇంకా పతనావస్టలోనే వున్నారనడానికి ఈ పాత్ర నిదర్శనం 
5.1.10.3. చెప్పులు కుట్టేవాడు : “చెప్పులుకుట్టేవాడు' కథలో చెప్పులు కుట్ట్లేవాడు కథానాయకుడు. 
తన వృత్తిపై నమ్మకం వున్నవాడు. రహదారి కూడలిలో పాతచెప్తులు కుట్టి తన సంసారాన్ని సాగించేవాడు. 
అతను ఎప్పుడూ తోటీ మనుషుల కాళ్లవైపు చూస్తూ వారి చెప్పులు తెగివుంటే చూసి బాధపడేవాడు. 
కొంతడబ్బు సంపాొదించి చెప్పుల షాపు పెట్టాలని ప్రయత్నించాడు. ఒకసారి పోలీసు వచ్చి దారిలోనున్న 
అతనిని తొలగిపామ్మన్నాడు. అందుకు లంచమివ్వబోతే జనం ఎదుట ఆ పని చేసినందుకు “నాలుగు 
పైసలు జేరేటప్పటికి వళ్ళు బలిసింది. వీడి బతుక్కి. వీడు పోలీసయ్యకు లంచం యిస్తాడు''16 అనే 
చివాట్లకు గురయ్యాడు. స్థలం మార్చాడు. డబ్బు సంపాదించాడు. . అతని ఆశ సఫలం అవుతుందని 
చెప్పుల షాపు పెట్టవచ్చని తపనపడ్డాడు. ఈలోగా అతని భార్య అనారోగ్యానికి గురై సంపాదించిన డబ్బుఅంతా 
ఆమెకు ఖర్చుపెట్టినా ఆమె చనిపోయింది. అతని ఆశతీరలేదు సరికదా ఆ ఆలోచనే మానుకోవడం కన్ఫ్సిస్తుంది. 
ఈ పాత్ర కష్టానికి తగిన ఫలితాన్ని సాధించలేకపోయింది. ఆశకుపోయి తన సంసారాన్ని నాశనం చేసుకొంది 
పై కథల్లోని హరిజన పాత్రలన్నీ తిరగబడలే నివిగా పిరికివారుగా |బ్రతకడానికే ప్రయత్నించాయి. 
































150 తెలుగు కథానిక - హరిజన పాత్రలు 
భవిష్యత్తు గురించి ఆలోచన లేకుండా, నూతనత్యాన్ని ఆపాొదించుకోలేక దాస్య శృంఖలాల్లోనే (బతకడానికి 
(ప్రయత్నించాయి. చదువుకోసం, తిండికోసం న్యాయంంకోసం అ(రుంలుసాచాయి. తవుస్టితిని 
మార్చుకోవడానికి ప్రయత్నించితే ప్రాణాలను కోల్ళోవడం కస్టాలపాలవ్వడంలాంటీ సమస్యలు ఎదురైనాయి 
గాని, వారి కనీస అవసరాలు కూడా తీరలేదు. రాజకీయంగా దుర్భర దారి(ద్ర్యాన్ని అనుభవించారే తప్ప 
సాటీమనిపిగా వ్యక్తిత్వాన్ని నిలుపుకొని జీవించలేకపోయాయి. 
5.2. పరిణావు దృకృథం 

పందొమ్మిదవ శతాబ్దం సంస్కరణ లయుగం అని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా అనేక మంది సంఘ 
సంస్కర్తలు బయలుదేరారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎలుగెత్తి చాటారు. అంతవరకూ 
మూఢాచారాలతో (వ్రగ్గుతున్న వారిని వెన్నుతట్టిలేపారు. ముఖ్యంగా పందొమ్మిదవశకం అస్పృశ్యతా నివారణకు 
గట్టిగ కృషి చేసింది. వారిపట్ల దయ, సానుభూతి కురిపించింది. హిందూసమాజంలో బడుగువర్లాల 
వారిని సంఘటి తపరచి సవర్థులకు వ్యతిరేకంగా పోరాటం సాగించింది. దేశం మొత్తంమీద అంటరానితనం 
నిర్మూలనకోసం అనేక సంస్థలు వెలిశాయి. అప్పటినుండి హరిజనులు ఏద్యావంతులై తద్వారా తము 
హక్కులను సాధించుకోవటం మొదలుపెట్టారు. గాందీజీ వీరికి హరిజనులనే నాముధేయం సృష్టించి 
అస్పుశ్యతా నిర్మూలనకు తోడ్చడ్డాడు. ఇందుకు అంబేడ్కర్‌ కూడా కారణం కావచ్చు. గాంధీ “దేశంలో 
నేనైనా నుండవలెను. అంటరానితనమైనా నుండవలెను గాని, ఉభయులము నుండజాలము''18 అన్నాడు 
అప్పటీనుండి హరిజనులు తమ పాతపద్దతులకు, వృత్తులకు స్వస్తి చెప్పి పరిణామ దృక్పథంతో పరిణ మించడం 
కన్పిస్తుంది. *'నాగరిక (ప్రపంచంలో మానవుడు అసమానతల నుంచి సమతకు చేరుకుంటాడు. అనాగరికులు 


అసమానతల బురదలో దొర్జాడుతుంటారు. సాంఫిక అసమానతలకు రుజువు అస్పృశ్యత, చట్టానికి. 


సవాల్‌ అస్ప్సుళశ్యత''19 ఈ అస్పృశ్యతను సమాజంనుండి తరిమివేయడానికి రచయితలు అనేకమంది 
పరిణామ దృక్పథంతో కథలు రచించారు. వీటిని పరిశీలించుట (ప్రస్తుత కర్తవ్యం. 
5.2.1. సవర్షుల సానుభూతి: - సవర్ధుల స్నేహంతో తమ పనులను చేసుకొన్న హరిజన కథలను పరి శీలిద్దాం. 
5.2.1.1. విస్పన్న :- “ఇలాంటితవ్వాయివస్తే' కథలో విస్సన్న కథానాయకుడు. ఆ గ్రామ వెట్టి పట్టుదల 
గలమనిషి తమహక్కులను సాధించుకోవడంకోసం హిందువుతంనుండి (క్రైస్తవాన్ని పుచ్చుకున్నాడు. 
సమాజంచే హరిజన ॥క్రైస్తవుడుగానే ముద్రవేయబడ్డాడు. (క్రైస్తవం పుచ్చుకొన్న విస్సన్నకు తమ హక్కులపై 
ఆశలు రేకెత్తాయి కానీ, అవసరాలు తీరలేదు. గ్రామహరిజనుల నీటిసమస్య ఎదురైతే సవర్థుల చెరువునుండి 
నీటిని తీసుకోవడానికి హరిజనులకు న్యాయకత్వంవహించాడు. తవుసవుస్యనం సావురస్యంగా 
పరిష్కరించుకోదలిస్తే ఆ ప్రయత్నాలు ఫలించలేదు సరికదా ఘర్షణ మొదలైంది. తమ సమస్యను (ప్రభుత్వానికి 
విన్నవించుకొన్నా ఫలితం మాత్రందక్కలే దు. తనకు (క్రైస్తవం న్యాయం చేయదని తెలుసుకొన్న విస్సన్న కరీంసాబ్‌ 
సహాయంతో ముస్తీం మతం స్వీకరించాడు. छरी) ఇస్మాయిల్‌ అయి కరణం ఇంట్లోకి సవర్థ్ణుల చెరువులోకి 
_ నవెళ్లగలిగాడు. అతనికి (క్రైస్తవం సాధించలేని హక్కులను ముస్తింమతం సాదించి ట్రైంది కథలో ఈ పాత్ర ఏ 
విషయాన్ని సాధించాలన్నా దానివెనుక సామాజిక శకి అవసరం అని తెలుపుతుంది. ఆ పోొ(త్రకు ముస్తింల 
సహాయం ఉండటంవల్ల (ప్రగతిని సాధించగలిగింది 
5.2.1.2. కిరస్తానీ పంతులు :- “ఇలాంటి తవ్వాయివస్తే? కథలో కిరస్తానీ పంతులు మునుపు మాలవెంకడు. 
స్తుతం క్రెస్తవమతంలో ఉద్యోగి. పట్టుదలగల మనిషి తాను (ప్రస్తుతం इद्र సవర్ణులు అతనిని 
హరిజనుడుగానే చూడటం సహించలేకపోయాడు. అతను క్రైస్తవం స్వీకరించి విద్య ఉద్యోగం సాధించాడు 
కాని అసృశ్యతను మాత్రం అంతం చేసుకోలేకపోయాడు. హరిజనుల నీటి సమస్యను పరిష్కరించడానికి 








we 





హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 151 
సవర్ధులతో (ప్రతిఘటించడం కోసం (ప్రయత్నించాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. ““మాదిగనయి 
నరకం అనుభవించాను కిరస్తానీనయ్యాక ఆశలు మా(త్రం రేగాయి”'20 అని అనుకొన్నాడు. సవర్ధులకు 
అజ్ఞానం, మూర్గత్వం అసూయ, ద్వేషం తప్ప అన్యం తెలియదనుకొన్నాడు. తన స్థితిని మార్చుకోవడం 
కోసం విస్సన్న ముస్తీంమతం స్వీకరిస్తానంటే అనుమతించాడు. కథలో ఈ పాత్ర హక్కులను సాధించుకోవడం 
కోసం తపనపడేదిగా తన జనాన్ని సంఘటితం చేసేదిగా చిత్రించబడింది. 
5.2.1.3. హరిజన > {९० : ' ఇలాంటి తవాషయివస్తే' కథలో కొన్ని హరిజన పాత్రలు ఉమ్మడి పాత్రలుగా 

f కన్సిస్తాయి. వీరు వీరాస్వామి, గంగులు, నరసింహులులాంటి వారు. వీరిలో చైతన్యభావాలు కన్సినాయి. 
సమస్యకు స్పందించే మనస్తత్వం వుంది. సమస్యను సవర్ణులతో దీనంగా విన్నవించుకొన్నారు. వీరి దీనత్వాన్ని 
సవర్ణులు అలసత్వంతో చూస్తున్నారని గమనించారు. అందుకే ఏరాస్వామి ““ఒక కులపక్షంగా అడుగుతున్నాం 

= మనం, భిక్షంగా కాదు. సమానఫాయకే యిక్కడ చెల్టుబడి””21 అంటూ సమానహక్కు కోసం 
గద్దించాడు. తమ జీవితాన్ని పట్టి పీడిస్తున్న నీటీసమస్యను పరిష్కరించమని సవర్ణులను కోరారు. తమ 
సమస్యను తీర్చరాని తెలుసుకొన్న హరిజన (ైస్తవులు తవ సమస్యను పరిష్కరించుకోవడం కోసం 
ఏీస్పన్నతోపాటు ముస్తింముతాన్ని పుచ్చుకొన్నారు. 'సవర్ణులతో సమానంగా ఊరిపెద్ద చెరువులో నీళ్ళు 
తీసుకొన్నారు. 

5.2.1.4. చిదంబరం : *ఊరబావి' కథలో రాముడు కొడుకు చిదంబరం. కథానాయకుడు. శరీరసౌష్టవం 

కలవాడు. అతనిలో (ప్రతిఘటించే మనస్తత్వం వుంది. కాని తం|డ్రిపోసే పిరికిమందు (త్రాగి ధైర్యాన్ని తనలోనే 

దాచుకోవడానికి ప్రయత్నించాడు. సవర్ణులను ఎదిరించి ఊరిలోని వేణంగోపాలస్వామి దేవాలయంలోకి 
పోలీసుల సహాయంతో వెళ్లి తన మొక్కుబడిని చెల్లించాడు. తత్సలితంగా సవర్ణుల ఆగ్రహానికి బలయ్యాడు. 
మరోసారి రైల్వే స్టేషన్‌ వద్ద వారితో ఘర్షణ పడ్డాడు. ఊరిబావిలో ఎద్దుదట్టెంను వ్రేలాడదీశాడనే నెపంతో 
సవర్ణ్ణులు ఇతనిని ఊరచావడిలో కట్టేసి చావమోదాడు. అంతజరిగినా తండ్రి ఆజ్ఞమేరకు నిస్సహాయుడుగా 
వుండగలిగాడు. కష్టపడి పనిచేసే మనిషి నిజాన్ని నిర్భయంగా అంగీకరించే మనిషి అయినా చేయని 
నేరానికిబలయ్యాడు. ఆ రా(త్రి చిదంబరం భార్య చావిట్లో తన భర్త, మామ ల కట్టను విప్పి వెళ్లిపోతే, వారు 
అక్కడనుండి కదలక మిన్నకుండిపోయారు. చిదంబరం అక్కడనుండి వెళ్లి అవసరమైతే ఘర్షణ కు దిగడానికి 
ప్రయత్నించినా తండ్రి నిరాకరించడం కన్పిస్తుంది. అతని ధైర్యానికి ప్రతిచోట తండ్రి అడ్డుకట్ట కన్పిస్తుంది. 
మనిషి చైతన్యవంతుడైనా పరిస్థితులు అతనిని నిస్సహాయుడుగా మార్చివేశాయి. ఎదురుతిరిగే మనస్తత్వం 
అణ గారిపోయింది, 

5.2.1.5. వెంకన్న: 'కొత్తజోడు' కథలో వెంకన్న కథానాయకుడు. వారిది పెద్దకుటుంబం. కుటుంబ 

పోషణ బరువైంది. దానికితోడు తమపంట సరిగా చేతికిరాక ఒకపూట తినీ, తినక కాలం గడుపుతున్నాడు. 

అదేస్టితిలో ఆర్టిక మాంద్యం రావడంవల్ల అప్పుచేశాడు. దురదృష్టవశాత్తు రెండు సంవత్సరాలు పంట 
చేతికి రాలేదు. భీమయ్య అప్పుతీర్చడంలో అలస్యమైంది. అయినా తనకున్న కష్టాలను ప్రక్కబెట్టై తమ 
అప్పును వడ్డీలే కుండా భీమయ్యకు తీర్చడానికి ప్రయత్నించాడు. అందుకు భీమయ్య చేత నిరాకరింపబడ్డాడు. 
చేసేది లేక వెంకన్న భీమయ్య అప్పుగురించి అలోచించక మిన్నకుండిపోయాడు. భీమయ్య కోర్టుకెల్లి 
వెంకన్న ఆస్తని గుంజడానికే ప్రయత్నించాడు. వెంకన్న ఆ మోసానికి బలికాక తప్పని పరిస్థితి అయింది. 
తమ న్యాయంకోసం ఆ గ్రాము సవర్శడైన అచ్యుతరావు సహాయం కావలసివచ్చింది. అతనిని కోర్టుకు 
తీసుకెళ్లేవాడు. ఇద్దరూ తినడానికి తిండిలేక గుంటూరుకు వెళ్లడానికి చేతిలో డబ్బులేక గుంటూరు వరకూ 
నడిచి వెళ్లేవారు. వెంకన్న అచ్యుతరావు తనకు చేస్తున్న సహాయానికి కృతజ్ఞాడుగా చెప్పుల జతను కుట్టించాడు. 

















{152 తెలుగు కథానిక - హరిజన పాత్రలు 
వెంకన్న కోర్టు వ్యవహారంలోనే సతమతమవుతున్నాడు తప్ప కోర్టుతీర్సు రాలేదు. తన బీవితం ఆ తీర్చుతోనే 
అంతవువుతుందని తలచాడు. తవు ఆకలి కడుపులు చల్హార్చుకోవడంకోసం అప్పులు చేస్తే అవి 
(ప్రాణాంతకానికి వచ్చాయి. 
5.2.1.6. వోౌాదిగవ్మాంు : - “మాదిగమ్మాయి' కథలో మాదిగమ్మాయి వేశ్య. బీదకుటుంబంలో 
పుట్టింది. కథానాయిక చిన్నతనంలోనే వివాహం అయింది. తవు కుటుంబ పరిస్థితుల तदऽ ఆమెను 
వెంకటయ్యకు ఉంపుడుకత్తెగా తల్లిదం|(డ్రులే ఉంచారు. కాని, వారి బారినుండి తప్పించుకొని శీలవతిగానే 
(బతకాలనుకొంది. కూలీచేసి జీవించాలని తపనపడింది. కష్టానికి తగిన ఫలితం ఆశించడం ఆమె అలవాటు 
కా రతి మే(సీ కామానికి గురై అతని నుండి తప్పించుకోగలి గింది. ధైర్యంగానే (బతకడానికి (ప్రయత్నించింది. 
మరోఫ్యాక్టరీలో పనిచేస్తూ అతనినుండి తప్పించుకోవడంలో దొంగతనం మోసబడి జ్ఞైలుపాలయ్యింది, 
ప్రేపన్‌లో పోలీసులందరి కామానికి బలైంది. సమాజం తనని శీలవతిగా (బ్రతకనివ్వదని తెలుసుకొంది. 5 
వేశ్యగానే జీవించడంలో తన ప్రాణానికి అభయం వుంటుందని తలచింది. వేశ్యావృత్తే తను జీవితానికి 
శరణ్యమని తలచింది. వెంకటయ్యకు ఉంపుడుకత్తెగానే ఉండటానికి (ప్రయత్నించింది. వెంకటయ్య చనిపోగా 
వేశ్యగానే వుండిపోయింది. డబ్బు ఇచ్చినవాడకల్తా కొంగుపరచింది. తనకు ఇష్టంలేక ఏమగవాడైన ఆమెపై 
జాలిపడి డబ్బు ఇస్తే వృధాగా డబ్బు తీసుకోనన్నది. తన జీవితాన్ని సాగించడం కోసమే ఆ వృత్తిని చేపట్టినట్టు 
ఈ > © చెబుతుంది. 
ఏ.2.1.7. రాముడు : “నెంబ(ర్రాళ్ళు' కథలో రాముడు కథానాయకుడు. పూర్వం చెప్పులుకుట్టి సంసారం 
సాగించేవాడు. ఆనాడు అన్నీ మోటబావులుండటంచేత రాబడి ఎక్కువుండేది. ఆహారపదార్థాలన్నీ 
ఉచితంగా తెచ్చుకొనేవాడు. (గ్రామంలో సవర్జుల ఆజ్ఞమేరకు ఏ తోటలోని మోట చినిగిపోతే అక్కడికెల్తి 
ప. మోట కుట్టించేవాడు. చెప్పులు కుట్టించడంలో పిల్లలకు మాయమాటలు చెప్పి రెండు, మూడు రకాల 
| ~ ధాన్యాలు తెప్పించుకొనేవాడు. కాలం మారింది. నేడు కరంటుబావులు రావడంవల్ల మాదిగరాముడి 
(బతుకు. చింపిన ఎస్తరిలా అయింది. తనను పలకరించేవాడు లేడు సరికదా, తనకి తిండిగింజలు కూడా 
సెట్టేవారు కరువయ్యారు. దానికితోడు కుటుంబం పెరిగింది. _కాలంమారింది. పరిస్థితులతోపాటు 
వృత్తులు మారాయి. కాని అతనుమా(త్రం మారలేదు. అందుకే రాముడు కథకుడితో *ఏంజా య్‌మంటారు 
సెప్పుండి సామీ.... ఈ కరంటు రానన్నా వచ్చింది మోటకట్టే నాధుడే లాకపాయ.... పొట్టకింత గంజిదొరికేది 
గెగనమైపోతా వుండాది''22 అని తన బాధను వెళ్లబుచ్చగలిగాడు. కథలో ఈ >© వృత్తులు మారినా 
మానవుడు ఏర్పరచుకొన్న కులవ్యవస్థ మారలేదని తెలియజేస్తుంది. 
5.2.1.8. కాటన్న, సోవళూలు : “సోగరసంగంి కథలో కొటున్న మాలకులస్టుడు, కధానాయకుడు, 
తల్లితం(డుల చాటున (బతుకుతున్నాడు. సే(ర్రెడ్డి ఇంట్లో పాలేరు. సోమాలు మాదిగ. కులస్తురాలు, 
కథానాయిక. తల్లీలేక తం(డ్రి పెంపకంలోనే పెరిగింది. కాటన్న, సోమాలు ఇద్దరూ (పేమించుకున్నారు. ' 
కులంవేరైనా కష్టసుఖాల్లో ఇద్దరూ భాగస్టులయ్యారు. వీరిద్దరూ వివాహం చేసుకోదలిస్తే కులం అడు 
ఉనోపాంది. కులపెద్దలు నిరాకరించారు. అలా జరిగితే రెండు కుటుంబాలను కులం నుండి వెలివేస్తానుని 
| హెచ్చరించారు. కాని ఇద్దరి తల్లీతం(డ్రులు కులపెద్దల మాట నిరాకరించి [క్రైస్తవమతం పుచ్చుకొని ఇద్దరికీ 
1 | | వివాహం చేశారు. బరైడ్డికి రంగాయమ్మ సహాయం లభించింది. సవర్థ్ణుల సహాయం వుండటం వల్ల తోడి 
హరిజనులు నోరు మెదపలేకపోయారు. కథలో ఈ పాత్రలు (పేమ ఫలించాలంటే కులాలు అడ్డురావని, 
` కేవలం జీవనాధారం కోసం కులాలు వెలిశాయని తెలియజేస్తాయి. | , 
922. रन ४०: सन పసికట్టి బయటపడిన హరిజనులకథలను గమనిద్దాం. 



































హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 153 
5.2.2.1. పోలయ్య : - “పోలయ్య' కథలో పోలయ్య కథానాయకుడు కొంతవరకు చదువుకొన్నాడు 
కాలపరిజ్టతుల కనుగుణంగా నడుచుకొనేవాడు. ఎద్దులబండి తోలి సంసారాన్ని సాగించేవాడు. చైతన్య 
స్ప్వుభావంగలవాడు. దెశాంతరం చేసివచ్చిన వెంకటకశ్నాస్త్రికి రా(త్రిలో ఊరివరకు బండికట్లాడు 
నాలుగుపైసాలు సంపాొదించేస్టితిలో ఆ ०8 నిద్రమాని శాస్త్రికి బండికట్టాడు. దారిలో మాటల సందర్భంలో 
ఆ (గ్రామ పెద్ద చెంచునాయుడు చేసిన అన్యాయాన్ని శ్నాస్త్రికి చెప్పాడు. తాను హరిజనుడని మాటల్లోనే 
తెలియజేశాడు. “పచ్చిగడ్డి గంపలమ్ముకొనే మాలముండల్ని కూడా ఇరికించాలా ఆ దొర? అయినా 
మాకులం అంటే (ప్రతీవాడికీ అలుసు సామీ"23 అన్నాడు. పోలయ్య మనస్సులో అన్యాయాన్ని ఎదిరించే 
మనస్తత్వం వుంది కాని పరిస్థితులు కలిసిరాక అలా వుండిపోయాడు. అవకాశం వస్తే తనకు అన్యాయం 
చేసిన వాడిపై (ప్రతీకారం తీర్చుకొంటాడు. ఇళ్ళుచేరి (స్త్రీ హరిజనుడి బండిలో వచ్చానని పోలయ్యకే 
శిక్షవేయండానికి (ప్రయత్నించారు. ఇళ్ళూ చేరినగాని పోలయ్య चन) చెంచునాయుడు స్నృుహితుడని 
తెలుసుకోలేకపోయాడు. తనకు ఎలాగూ చావు తప్పదని తెలుసుకొన్న పోలయ్య “'నన్ను మీరీ (ప్రకారం 
హింసిస్తున్నారు. నేను చచ్చినా (బ్రతికినా ఈ విషయంపైెకి పోక మానదు మా పాదరీ.... మా 

(ప్రభువు గమనిసూనేవుంటారు.''24 అని అన్నాడు. తాను క్రెస్తవుడనని, పేరు పౌలయ్య అని శిక్షనుండి 
తప్పించుకోగలిగాడు. తానూ అలోచనగలవాడని నిరూపించుకొన్నాడు 
5.2.2.2. సుబ్బరాయుడు : - "6 రోడ్‌' కథలో సుబ్బరాయుడు కథానాయకుడు సైనికుడు 
అభ్యుదయభావాలున్నవాడు తన కష్టానికి తగిన ఫలితం అవసరమనేవాడు. తన వంశపారంపర్యంగా వస్తున్న 
పాలేరుతనానికి స్వస్తి చెప్పాడు. తన కుటుంబం తీసుకోని డబ్బును మునసబుకు వడ్డీతోసహా తిరిగి 
ఇచ్చాడు. తనజాతిపై సవర్లులు చేసే ఆఘాయిత్యాలకు అతను మనస్సు కలతచెందింది. అందుకే సైన్యంనుండి 
వచ్చిన సుబ్బరాయుడు తను కులంలో నైతన్యం తీసుకురావడానికి (ప్రయత్నించాడు. అందుకు నిత్యం 
(శ్రమించాడు. కాని అతనికి మునసబు పెద్ద ఎమస్యగా మారాడు. మాలపల్లెకు, అగ్రహారానికి రహదారి 
వేయాలని సుబ్బరాయుడు నిశ్చయిస్తే అందుకు హరిజనులు (శ్రమదానం చేయడానికి అంగీకరిస్తారు. ఈ 
విషయం తెలుసుకొన్న సవర్థులు హరిజనులు ఏకమయ్యోరని గుబులు చెందారు. సుబ్బరాయుడి (ప్రతిపాదన 
కొందరు సవర్ధ్థులు అంగీకరించినా ఫలితం లేకపోయింది. హరిజనుల ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నంలో 
మునసబు హరిజనులలో మనస్సక్లలు సృష్టించి వారిని దూరం చేశాడు. తత్సలితంగా సుబ్బరాయుడు 
ఒంటరివాడయ్యాడు. రోడ్డు ప్రతిపాదన ఆగిపోయింది. ఈ పా[త్ర తన జాతిని సమీకృతం చేయడానికి 
(ప్రయత్నించింది. సుఖంగా బీవించడానికి (ప్రయత్నించింది. తపన పడింది, కార్యసాధనలో కూడా నెగ్గింది. 
సవర్థ్థల ఈఊర్ద్యవల్ల, హరిజనుల అమాయకతవల్ల ఆ కార్యం కార్యరూపం దాల్చలేదు. 
5.2.2.3. వుల్లీగాడం : ' మాలామనిహీ' కథలో మల్షీగాడు కథానాయకుడు మునసబు ఇంటిపాలేరు. 
సవర్ణ हण సీతను (పీమించాడు. అమెచేత (పీమించబడ్డాడు. పెళ్లి చేసుకోవాలనుకొన్నాడు. తత్సలితంగా 


సవర్థ్ణుల ఆగ్రహానికి గురయ్యాడు. పట్టుదలమనిషి కావడంవల్ల ఒకరాత్రి ధైర్యంగా 2 ఇంట్లోకి వెళ్లగలిగాడు. ' 


సీత సన్నిధిలో ఆనందాన్ని అనుభవించినా అమెమామ వెంకటప్ప మనుషుల చేతుల్లో చావు దెబ్బలు తిన్నాడు. 
తీవ్రగాయాలకు గురయ్యాడు. అయినా ఆమెను తిరస్కరించలేదు. మనస్సు మార్చుకోలేదు. సీతగుడిసె 
మంటల్సొ తగులబడుతుంటే గాయాలతోనే ఆమెను రక్షించుకోవడానికి ప్రయత్నించాడు. కాని ఫలితం 


లేకపోయింది. ఆమె మంటల్లో చనిపోతే తన(పీమ విఫలమై పిచ్చివాడయ్యాడు. తనకులం కారణంగానే 


సితతో వివాహం జరుగలే దని తెలుసుకొన్నాడు. సీత చావుకు కారణ ० తానేనని తెలుసుకోగలిగాడు. పిచ్చివాడుగా 


యోగిగా మారాడు. సమానత్వం రావాలని తపనపడ్డాడు.. ఒకరోజు మాలపల్లైను ఊరిని వేరుచేస్తున్న 

















154 తెలుగు కథానిక - హరిజన పాత్రలు 
రైలుదారివద్దక్‌”చ్చి తనజాతిని ని ద్రలేపడంకోసం '“ఒరేయ్‌ మాలల్ల్హారా, అక్కడెందుకురా పడి నిద్దరపోతారూ, 
ఇవతలికిరండిరా... మీ ఇల్లూ వాకిలీ అంతా ఇవతలికి తెచ్చుకోండిరా, అందరూ వమునుషులుగా 
బతుకుదామురా, రం|డ్రా లేచిరండిరా'' 24 అంటూ హరిజనులను ఊరివైపు రమ్మని పిలిచాడు. ఈలోగా 
వేగంగా వచ్చిన రైలు మల్తీగాడుని మాలపల్లైవైపు విసిరివెళ్లిపోయింది. కథలో మల్తీగాడపాత్ర సమానత్వంతో 
(బతకమని హరిజనులకు బుద్ది చెప్పింది. 

5.2.2.4. హరిజన పా(త్రలు :- 'కొమ్ములు' కథలో మనకు పాత్రలు మూకుమ్మడీగా దర్శమిస్తాయి. 
సనాతన ఆచారాలతో తవు (బతుకులు మార్శుకోలేక సవర్ణుల ఆధిక్యత (క్రిందే తవు బీవితాలను 
కొనసాగిస్తుంటాయి. వారి ఆలోచనల పైనే ఆధారపడివుంటాయి. మాల, మాదిగలు उमम) విషయంలో 
ఒకరితో ఒకరు కలియరు. ఎవరికి వారు వేరుగా వుండటం కన్పిస్తుంది. ఈ అసమానతే సవర్థుల అవసరాలను 
తీర్చగలిగింది. కథలో హరిజనులు తమ కులాలపరంగా గాక ఐక్యంగా వుండడావికీ (ప్రయత్నించారు, 
అదేస్టితిలో జాతర జరిగింది. జాతరలో సవర్జుల అబద్దాలు విని హరిజనులు కులంపేరుతో వేరయ్యారు. 
ఒకరొపైనొకరు పంతాన్ని పెంచుకొన్నారు. సం(ప్రదాయంపేరుతో కుంభంకూటికోసం (పొకులొడుకొన్నారు, 
ఘర్షణ పడి తీవ్రగాయాలకు గురయ్యారు. ఎవరికివారు వేరు అని నిరూపించుకొన్నారు. సవర్గుడైన కొండారెడ్డి 
పన్నిన వలలో చిక్కుకొన్నారు. సమాజాభివృద్దితోపాటు మానవుని ఆలోచనలో మార్చురావడం సహజం. 
సహజంగా హరిజనులు ఆమార్చుకు లోనయి ఏకం కావడానికి (ప్రయత్నిస్తే అందుకు క్‌”ండారెడ్డి 
అడ్దుకొన్నాడు. తెలివిగా వారిని నేరుచేశాడు. 

5.2.2.5. అంజయ్య : “అగ్నిగుండం' కథలో అంజయ్య కథానాయకుడు. డప్పువాయిద్యకారి. ఆ ఊళ్లో 
ఏ కార్యం జరిగినా అంజయ్య డప్పు ముందుంటుంది. అంజయ్య బీవితంలో ఎన్నో పరాభొనాలను 
చవిచూశాడు. ఒకూక్కనసారి తిండిలే కుండా కూడా బీవించాడు. గ్రావుంలో సవర్శ్ణులు ఇచ్చింది 
తీసుకొన్నాడు తప్ప తనకష్టానికి తగిన ఫలితాన్ని ఆశించలేదు. కాని అతని శరీరం మాత్రం दथ 
అవమానాలకు మొద్దుబారిపోయింది. అన్ని కష్టాల్లోను తన కొడుకును ఉన్నతవిద్య చదివించగలిగాడు. 
తన స్టితిమాత్రం తనకొడుకుకు రాకూడదని ఉన్నత ఉద్యోగిగా చూడాలని తపనపడ్డాడు. తన కొడుకు 
ఇంటికి వచ్చినప్పుడు “'బుద్దిగ సదువుకో బిడ్డ .... ఎవ్వల జోలికి పోకు, కాయకష్టం సేసి నిను సదివిత్తన్న 
నువ్వు సదివినంత సదివిత్తా నా -రెక్కల కట్టుంతో నిమవ్వాయితే మంచిగ సదువుకో''25 అని బుద్దిచెప్పేవాడు. 
తెలంగాణా రాడికల్‌ (ప్రభావంతో (ప్రజలు, విద్యార్జులు ఎక్కువమంది ఉద్యమానికి (ప్రభావితులయ్యారు. 
తన కొడుకు రాడికల్స్‌ విద్యార్ది కేసులో పోలీసుల చేతిలో పట్టుపడ్డాడు. దీనితో అంజయ్య ఆశలు 
నిరాశలయ్యాయి. తన కొడుకు (బ్రతికాడా, చచ్చాడా ? తనకళ్లముందుకొస్తే చాలని ఆలోచించాడు. 
తనకొడుకు చేయని నేరానికి బలయ్యాడని తెలుసుకొన్నాడు. కొడుకేగాక తం(డ్రికూడా పోలీసులచేత 
००४९) అనే అవమానంతో చావుదెబ్బలు తిన్నారు. కథలో ఈ పొత్ర అవమానాల (ప్రోగుగా అన్యాయం 
జరిగినా ఎదిరించలేని వ్యక్తిగా కన్పిస్తుంది. 

` 5.2.2.6. భీముడు:- “వేటి కథలో భీముడు ధర్మభూాషణ ం పాలేరు. కథానాయకుడు గ్రామపంచాయతీ 
రిజర్వుడు (ప్రెసిడెంటు, నిస్సహాయుడు, ధర్మభూూషణం చేతిలో కీలుబొమ్మ, పంచాయతీ పనులన్నీ 
ధర్మభూషణం చేతులమీదే జరుగుతాయి. భీముడు (పైసిడెంటుగా తనవాడను అభివృధిద్ది చేయదలచాడు. 
మొదటి ప్రయత్నంగా ఇళ్ల స్టలాలకోసం ప్రయత్నిస్తే ధర్మభూషణ ౦ అడ్డుపడ్డాడు. తాను హరిజనులకోసం 
ఏ పనిచేసినా ధర్మభూషణ ౦ అడ్డు తగలడం, , చివరికి తన ఆస్తినే మాయమాటలు చెప్పి ఆ(క్రమించాడు, 
భీముడుకి వ్యక్తిగత ఆలోచనలేదు. తాను భూషణం చేతిలో అన్యాయానికి గురౌతున్నాననే ఆలోచన రాలేదు. 














హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 155 
తన కూతురు సా(మాజ్యం శీలాన్ని దొరఅల్ల్టుడు శక్తి (ప్రసాద్‌ దోచుకుంటే భీముడు ఎదిరించలేదు ధర్మ 
భూూషణంతో పాటు వేట వెల్లిన భీముడు తన చేయిజారి తుపాకి (८515 నొక్కితే తుపాకి (పీలి గుండు 
భాషణ ంభుజంలో దూరితే హత్యాయత్నం (క్రింద భీముడు నేరస్టుడయ్యాడు. కథలో ఈ పా(త్ర సవర్లుడిపై 
గౌరవాన్ని పెంచుకోంది. అతనికి కష్టాల్లో సాయపడింది. తన ఆస్తినే పోగొట్టుకుంది. అయినా అతని చేతుల్లోనే 
కష్టాలకు గురైంది 
5.2.2.7. బుతారామయుడం: ' యజ్జం' కథలో సీతారాముడు అప్పులాముడికొొడుకు, చైతన్యభావాలు కలవాడు. 

/ బానిసత్వం నుండి బయటపడాలని తపనపడ్డాడు. స్వతంత్రంగా [బ్రతకాలని ఆలోచించాడు. అన్యాయాన్ని 
ఎదిరించేవాడు. తన తండ్రి గోపన్న వద్ద చేసిన అప్పు ఆన్యాయమని ఆ అప్పు తీర్చడంకోసం తన తండ్రి 
పొలాన్ని అమ్మజూపితే అమ్మవద్దని హెచ్చరించాడు. లాభం లేకపోయింది. స్వతహాగా (బతకడానికి ఆస్తి 

* లేదని, పాలేరుతనం తప్పదనితన కొడుకు తనమాదిరే బానిసబతుకు |[బ్రతకకూడదని తలచాడు. అందుకే 
వాడిని చంపేశాడు. నువు మమ్మల్ని సచ్చేందాకబానిస బతుకు బతక మన్నావ్‌'' 26 తన కొడుకు బానిస 
(బతుకు (బ్రతక కూడదని చంసేశానని అంటాడు. బానిసత్వపు కోరలనుండి తప్పించు కోవడానికి తన 
వంశాన్నే బయటపడేలా చేశాడు. కధలో ఈ 2 బానిసత్వపు కన్నా చావేనయమని తెలియజేస్తుంది. 
5.2.2.7. భీవంయ్య : ^ బంగారమ్మ కమతం” కథలో భీమయ్య బంగారమ్మ పాలేరు. కథనాయకుడు. 
కష్టపడి పనిచేసేవాడు. నిస్వార్లంతో బంగారమ్మ ఆస్తిని పెంచడానికి ప్రయత్నించాడు. కాని తన గురించి 
ఆలోచించలేదు. ఈ (ప్రయత్నంలో భాగంగా బంగారమ్మ వయస్సులో వున్న భీమయ్యకు ఆశలు రేకెత్తించింది. 
అయినా భీమయ్య లొంగలేదు. సీతను విసాహం చేసుకొన్నాడు. తన సంసారాన్ని మాలపలర్లెలో ఉంచాడు, 
తత్ఫలితంగా బంగారమ్మ ఆగ్రహానికి గురయ్యాడు క్సీత్రా (ప్రసరించే సవుయంలో భీముయ్యను 
ఇంటీ వద్దలే కుండా చేసి ఆమెమరణానికి కారణమైంది. బంగారమ్మ తత్సలితమే ఆ(గ్రహానికి గురైంది. తన 
పొలాన్ని భీమయ్య నాశనం చేశాడు. మార్పు కథలో హరిజన పాత్రలు సమస్య సాధనకోసం మూకుమ్మడిగా 
(ప్రయత్నించాయి. హరిజనులు సమ్మె చేసి సవర్ణులను కూలీ రేట్లు పెంచమన్నారు. తత్సలితంగా గుడొసెలను 
మంటపాలు చేసుకొన్నారు. అన్యాయంపాలయ్యారు. న్యాయం జరగాలని ఊరేగింపు జరిపారు. కథలో ల్‌ 
ఈ పాత్రలు చైతన్యవంతంగా చి(త్రీకరించబడ్డాయి. 
5.2.2.8. ఆసొదం గంగడు : “జీవనాడులు 'కథలో ఆసాదు గంగడు రెడ్డిపల్లి హరిజన వాడ పంచాయితీ 
బోర్డు మెంబర్‌. గౌరవంగా (బ్రతకాలనుకొనేవాడు, తన కూతురు కు ఘనంగా పెళ్ళి జరిపించాలని తలచాడు. 

॥ తన ७९६८० ఉద్యోగి కావడం ‰& అతని (ప్రయత్నాలు వమ్ము అయ్యాయి. మంగళిని బాండు మేళంగు 
పిలవడానికి (ప్రయత్నించి వారిచేత (ప్రయత్నించి వారిచేత నిరాకరణ కు గురయ్యాడు. స్కూల్‌ బెంచీలు 
తీసుకోవడంలోకూడా కులపరంగా విఫలమయ్యాడు. ఉన్న వసతులతోనే పెళ్లి జరిపించాడు. సాయంత్రం 

1 ఆచారం (ప్రకారం వధూవరులను రెడ్డి ३०५५६ తీసుకెళ్ళితే అవమానాలు తప్ప అన్యం లభించలేదు. అ 
దంపతులు నడివీధిలో ఊరేగింపుగా వెళ్ళి సవర్ణుల నిరాకరణకు గురయ్యారు. గంగడు తన పిల్లలకు జరిగిన 
అవమానానికి మానసిక వ్యధ చెందాడు. తోడి హరిజునులను మేల్కూల్సి చైతన్య వంతులను చేయడానికి 
(ప్రయత్నించాడు | | | 
5.2.2.9. హరిజన పాత్రలు బంచరాయికథలో సమస్య సాధనకోసం హరిజన పాత్రలన్నీ మూకుమ్మడిగా 
కృషిచేశాయి. స్వతం|(త్రంగా (బ్రతకాడానికి వ్యక్తిత్వంగా వుండటానికి (ప్రయత్నించాయి. .ఆ (ప్రయత్నంలోనే 
ప్రభుత్వం ఆజ్ఞమేరకు బంజరుభూమిని సాగుచేసుకోవడానికి ప్రయత్నిస్తే సవర్ణులు అడ్డుతగలడం కన్ఫ్సిస్తుంది. 
హరిజనులు దేవుడి పేరుతో, పూనకంపేరుతో మూర్ణత్వానికి బలయ్యారు. ఆ రా(త్రికి సవర్థ్ణలే హరిజన 





1 




















{56 తెలుగు కథానిక - హరిజన పాత్రలు = 
గుడిసెలకు నిప్పుపెట్టి దేవుడు ఆగ్రహించాడని మాయమాటలు చెప్పితే గ్రుడ్డిగా నమ్మారు. తమను సవర్ధులు 
అన్యాయం చేశారని తెలుసుకోలేక పోయాయి. కధలో ఈ పాత్రలు పరిణామ దృష్టిలో ప్రయత్నించాయి. 
5.2.2.10. రాముడు: ' వ్యత్య్వయం'” కథలో రాముడు కాటనికొడుకు, కథానాయకుడు, ०(& గతించిన 
తర్వాత తినడానికి తిండిలేని వాడయ్యాడు. తన ఆస్తిని తన తం(డి మి(త్రునికొడుకు సోములు కాజేశాడు. 
అతని కుటుంబంలోనే పాలేరుతనం చేయడానికి ఇష్టపడి యుజనూని అయిన సోములు చేత 
నిరాకరింపబడ్డాడు. జకరయ్యగా మారి ఉద్యోగం సాధించాడు. కాని, స్టితి మా(త్రం మారలేదు. ఆర్థిక 
ఇబ్బదులకు మాత్రం గురికాక తప్పలేదు. వచ్చిన డబ్బు వుతపుస్తకాలకే సరిపోతున్నది. తినడానికి తీండిలే దన్న 
నేరానికి ఫాదర్‌ ఉద్యోగం ఊడగొట్టాడు. సమాజంలో అందరూ స్వార్ణ పరులేనని ధైర్యంగా తన <? 
కాజేసిన సోములుకన్నా మతం తిండిపెట్టదని, మోసపూరితమైందని, సమాజంలో తెలివిగా (బతకకసోత్రే 
కష్టాలు తప్పవని తెలియజేస్తుంది. 

5.2.2.11. పైడితల్తి:' పురుగు’ కథలో పైడితల్లి హరిజనుడు ఆస్టీపరుడు. భూమిని నమ్ముకొని (బ్రతకేవాడు. 
ఒకసారైనా పంట పండకపోతుందా, తన కష్టాలు తీరకపోతాయా అని ఆలోచించేవాడు. తమ పొలంలో 
పంట పెట్టడం, కోసం పెదనాయుడు దగ్గర అప్పుజేశాడు. అవసరం వచ్చినప్పుడల్లా అప్పు తీసుకొన్నాడు. 
ఆ అప్పు ముసుగులో తనను పెదనాయుడు మోసంచేస్తున్నాడని గ్రహించలేక పోయాడు. తన సంట 'సైరు 
పచ్చగా వుంటే ఈయేడు తన పొలం కష్టాలను గట్టెక్కిస్తుందని తలచాడు. దానిసై ఎన్నోకలలు గన్నాడు. కాని 
సెదనాయుడి కళ్ళు పైడి తల్లీ పంటపై పడినాయి. ధాన్యాన్నంతా తన ఇంటిీకి తెసుకురమ్మాన్నాడు. 'పైడతల్తీకి 
జ్ఞానోదయం అయింది తనకు అన్యాయం చేస్తునాడని తెలుసుకొన్నాడు. అవసరమైతే పెదనాయుడిని 
ఎదిరించడానికి ప్రయత్నించాడు. అవసరం వచ్చి ఎదిరించాడు తనకూ న్యకితత్వం వుందని తెలియచేశాడు. 
5.2.1.12. రాధ : “విలోమంి కథలో రాధ హరిజన స్త్రీ డిగ్రీ పూర్తి చేసింది. తాను కాలేజి చదువు 
రోజుల్డ్‌ ఒక సవర్జ్థుని (ప్రేమించింది. అతని పేరు జీవన్‌. అతను అభ్యుదయవాది అని తలచింది. డి(గీ 
అయిపోగానే ఈమె రిజర్వేషన్‌ (క్రింద ఉద్యోగాన్ని సంపాదించుకొంది. జీవన్‌ని పెళ్లీ చేసుకొంది. 
కాలంతోబాటు బీవన్‌లో వస్తున్న మార్పుని రాథ గమనించింది. తాను మారిపోతున్నాడని తెలుసుకొంది, 
రాధకు ఒక కొడుకు. రాధ హరిజన కులానికి జరుగుతున్న అన్యాయాలకు చలించేది. వాళ్ళు అభ్యుదయంవైపు 
పయనించాలని తపనపడేది. వాళ్ళు వ్యక్తిత్వంతో (బ్రతకాలని తపనపడేది. చివరిగా తననే తన భర్త మోసంచేసి 
కొడుకును యస్సీగా బడిలో పేరు నమోదు చేయడం తెలుసుకోగలిగింది. కాలంతోపాటు సమాజంలోని 
మానవుల మనస్తత్వాలు మారుతుంటాయని తనభర్తద్వారా తెలుసుకోగలిగింది. ` 

5.2.3. హరిజనుల =) : హరిజనులు చైతన్యవంతులై 552९८७० దూరంగా జీవించే కథానికలను 
గమనిద్దాం. 

5.2.3.1. రంగన్న: “పశ్సాద్ఫూమి' కథలో రంగన్న ८००६०९१ పెద్దకొడుకు. తారాలుగా వస్తున్న పాకీ 
వృత్తికి స్యస్తిచెప్పి విద్యావంతుడై ఉద్యోగం చేస్తున్నాడు. రంగన్న నిత్యం ఏదో ఆలోచిస్తూ నంటాడు, 
ఎదుటివాడు బాధపడినా సంతోషించినా అతను సహించలేడు. అతనిలో తాను హరిజనుడను, తక్కువవాడను 
అనే ఆలోచన వుంది. ఉద్యోగంలో వచ్చే బీతం తక్కువ. అతను వున్న అద్దె ఇళ్లవద్ద తోడి మనుషులతో తన 
కులాన్ని చెప్పుకోలేకపోయాడు. ఒకవేళ చెప్పితే అక్కడ తన[బతుకు సాగదని ఆలోచించాడు. ఒకసారి పాకీ 
మనిషీని తోడి మనుషులు దూషిస్తుంటే రాంకోటి ఆమెను ఆదుకోలేదని తనకొడుకును అరిస్తే అందుకు 
రంగన్న తెలిస్తే ఇంకేమయినా వుందా ? బాయిలో నీళ్ళుకూడా తోడికోనియ్యరు. పలకరించే దిక్కు 
సంగతి పక్కనబెట్ట''27 అన్నాడు. తనకులాన్ని చెప్పుకోలేని ధైర్యవంతుడు రంగన్న. అతను విద్యావంతుడెనా 























ge 





హరిజనాభ్యుదయం - తెలుగు కథాని 157 
అణగారిన మనస్తత్వం వుంది. అతను ఇంకా తాను ఆ 2 2642 అనె ఆలోచన నుండీ దూరం కాలేదు 
5.2.3.2. (శ్రీనివాసులు తండి లీమట్టి' కథలో (శ్రీనివాసులు తండ్రి కొడుకు ఆలోచనలకు 
ఎరుద్దుడు. తమకులంసపై అభిమానం వున్నవాడు, తనకులాన్ని నిస్సంకోచంగా ప్ఫ్సుక్‌నివాడు. అన్ని 
కులాలకన్నా తనకులమే గొప్పు అనేభావం కలవాడు. తనుకులం చేసిన ఘనకార్యాలు ఎవరూ చేయలే దని 
తలచెవాడు. తనకొడుకు అభివృద్ది కొసం తపనపడ్డాడు. తనకొడుకు తనను పోపించ కున్నా సమాజంలో 
ఉన్నతుడుగా ఉండాలని కోరుకొనేవాడు. ఒకసారి కథకుడితో *' 


> 


అద్దం వుందా?''28 అని అడిగాడు. తవు జాతిని హరిజనులు అని పిలువడంకన్నా మాదిగోళ్లు అని 
పిలవడంలోనే ఆనందం వుందని తలచాడు. కులంలో పుట్టాక కులంోరు చెప్పుకోవడంలో తప్పలేదని 
అభిప్రాయపడ్డాడు. కథలో ఈ పాత్ర సం(పదాయాలకు ఒదిగిఉన్నా ఆలోచనలో చైతన్య భావాలను 
సంతరీంచుకొెంది. 

5.2.3.3. బూడిద లింగయ్య “ఆచూకి కథిలో బూడిద లింగయ్య కథానాయకుడు ०९६९० లేనివాడు. 
కొనురును (పీమించాడు. ఫలితంగా గర్భవతి అయ్యింది. పెళ్ళి చేసుకోవాలని తలచాడు. కాని తన స్థితిని 
తండి ఎదుట చెప్పలేని అసమర్దుడు. పంచాయతీలో తనతం|డ్రి తప్ప (క్రింద కొమురుకు మూడువేల 
రూపాయలు ఇస్తానంటే లింగయ్య నోరుమెదపలేదు. తాను చేసిన తప్పును సరిదిద్దు కోవడానికి 
(ప్రయత్నించలేదు. తం|(డ్రిమాటను కాదనలేక కొమురును వదులులేక నిస్సహాయుడుగా ఉండిపోయాడు 
ధైర్యంచేసి కొమురుకు తీసుక వెళ్లడానికి ప్రయత్నిస్తే ఫలితం భబించక తమ (బతుకు వ్యర్ధం అని తలచి ఆ 
సమాజంలో తాను వుండటంకన్నా రాడికల్ఫ్‌లో చేరడం మిన్న అని తలచి వెళ్లిపోయాడు. తన జీవితాన్ని 
తానే బుగ్గిపాలు చేసుకొన్నాడు. 

5.2.3.4. రావులు: ' క్‌”ొత్రదావారి' కథలో రాములు నాగమ్మక్‌డుకు. కథానాయకుడు. చైతన్యభావాలు 


కలవాడు. తన్పొ సెతందారితనం చెలాయించే డదొరలంటే గిట్ణదు. పండే పంట పెన నమ్మకం లేదు. -ఈ 


రెండూ తమ (బ్రతుకులను సుఖపెట్టనని తలచాడు. తల్లిమాటను లెక్కచేయడు. వాడగుడిసెలు కాలిపోతున్న 
మయంలో మంటలను ఆర్చడానికి వాడలో నీళ్లులేక శివాలయబావికి వెళ్లి సవర్ధులకు వ్యతిరేకి అయ్యాడు 
సవర్థులు హరిజనులను అక్కడనుండి వెళ్లమని హెచ్చరించినా రాములు మా[త్రం నీళ్ళు అందిస్తున్నాడు 
“ఒరేయ్‌ రెడ్డోడా మేం నీళ్లుకొచ్చినం, నువుగమ్మునుండకుంటే నీ రక్తం నింపకపోతం. కాలిపోతున్న కొంపల్లే ని 
నవుసిజొసి పారెసాం''29 అంటూ కోపో ద్రిక్తుడయ్యాడు సవర్లుల దృష్టిలో నకృలైటుగా ము(ద్రపడ్డాడు 
రి బారినుండి తప్పించుకో గలిగాడు. రాడికల్స్‌లోనే చేరిపోయాడు 
5.2.3.5. చిన్ని : “ఆకలి' కథలో చిన్ని హరిజన పాప, కథానాయిక, ఆ సాపది బీదకుటుంబం. తినడానికి 
తిండిలేక ఆకీతో అలమటిస్తోంది. రోడ్డుచేరి కూలీతెచ్చే తం(డ్రికోసం ఎదురుచూస్తుంది. -ఆకలితీర్చుకొనే 
మార్గాన్ని వెదకసాగింది. ఒకసారి రోడ్డుమీద ఆడుకొంటుండగా లారీ (క్రిందపడి ఆసుపత్రి పాలైంది. 
ఆర్నెళ్ల పాటు సుఖంగా ९०८ తీనగలిగింది. ఆ.ఆలోచనే మరొకసారి తన మనస్సులో మెదిలింది. ఇక 
తనకు తిండిదొరికే దారి దొరికిందని ఆకలి తీరుతుందని సంతోషించింది మరలా లారీ (కిందపడింది. తన 
ఆక లికి శాశ(త పరిష్కారం దొరికింది. తన ప్రాణాలనే కోల్ళోయింది. కథలో ఈ పా(త్ర కొంత 
ఆలోచనాదృష్టక లిగివుంది. తన పొట్టకూటికోసం తన ప్రాణాలనే పాగొట్టుకుంది. తోడి మనుషులను 
దేహీ అని అడుకొ) వడంకన్నా చావఢం మేలని తలుస్తుంది | 
5.2.4. హరిజన బలి : హరిజనులు చైతన్యవంతులై సవర్ధుల చేతిలో బలైన కథలను పరిశీలిద్దాం 
5.2.4.1. అరుంధతి : 'పాపానికి బీతం" అరుంధతి యలమందభార్య. కథానాయకురాలు. భర్తకష్టా 





ga 
| ings Rs 

















156 తెలుగు కథానిక - హరిజన పాత్రలు 
పాలుపంచుకొనేది. చైతన్యవంతురాలు, అన్యాయాన్ని ఎదిరించే స్వభావం ఆమెలో నుంది. భర్తకు చెప్పుల 
తయారీలో సహకరించేది. ఒకసారి తనభర్త కుట్టిన చెప్పులను దొర భుజంగరావుకు ఇవ్వడానికి వెళ్లింది. 
దొర కామానికి బలైంది. దొరచూపిన ఆశలకు అరుంధతి లొంగలేదు, దొరదౌర్ణన్యం చేయబోతే 
తప్పించుకొంది. "^ యదవ సచ్చినోడా కొంగు సట్టుకుంటావ (ట్రా? నిన్నూనిన్నూ పూనేయిస్తా. రేపీపాటికి 
నీ శవం లేసుద్ది సూడు.... యల్లమంద పెళ్లావనుకొన్నావో లేదో....''30 నీఅంతు చూస్తానని హెచ్చరించింది, 
దొర చెతుల్లోనే దొరికి హతమయింది. కథలో ఈ పా[త్రకేవలం जद కామవాహానికి బలైంది. (ప్రతీఘటించే 
ఆలోచనవున్నా శక్తిలేక పోయింది. 

5.2.4.2. పైడయ్య : “ఏటీపాటు కథలో పైడయ్య కథానాయకుడు, గాయకుడు పొట్టుకూటికోసం రకరకాల 
వేషాలు వేస్తాడు. వీధిపాటగాడుగా అందరినీ తన పాటతో సంతోపుపడతాడు. వారిచ్చింది పుచ్చుకొంటాడు, 
ఒక (గ్రామంలో సవర్ణ (స్త్రీ అతనిని (ప్రేమించింది. ఆమె సూరమ్మ. పైడయ్యతో వెళ్లిపోయింది. సమాజం 
మూారుతున్నక్‌"ద్ది సమాజంపై సినివా (ప్రభావం వుండటం వల్ల పైడయ్య 2०९००६० వినేవాళ్ళు 
తక్కువయ్యారు. ఆ గ్రామ పెద్ద పెద్దనాయుడింట్లొ పైడయ్యకు పాలేరుతనం తప్పనిసరైంది. సైడయ్య 
రైతుకూలీ సంఘంలో సభ్యడైతే నాయుడు కోపంచెందాడు. గ్రామంలో వున్న బంజరు భామిని సంఘం 
వాళ్ళు స్వాధీనపరుచుకుంటే నాయుడు ఆగగ్రహించాడు. అందులో తీ(వ్రకోపానికి గురైననాడు 'పైడయ్య, 
పైడయ్యను పోలీసులు తీసుకెళ్లారు. ఆ 0१86१ ఇంటికొస్తున్న పసైడయ్యను నాయుడు వునుసులు 
హత్యచేశారు. తామ ఎవరికీ అన్యాయం చేయకుండా బంజరుభూమిని సాధించుకొంటే సవర్థ్థుల ఆగ్రహానికి 
గురయ్యాడు. గొప్పకళాకారుడైనా కాల పరిస్థితుల్లో అతని కళ కాలగర్భ్బంలో కలిసిపోయింది, 

5.2.4.3. గురవయ్య : “ఒక్కపిడికిలి చాలు? కథలో గురవయ్య దొరపాలేరు. కథానాయకుడు. తన 
కుటుంబం వంశ పారంపర్యంగా దొర ఇంట్లో పాలేరుతనం చేస్తోంది. (ప్రస్తుతం తాను ఆ పని చేస్తున్నాడు 
తన రక్తమాంనాలను దొర ఇంటికే దత్తం చేశాడు. ఇక తన వంళం దొర ఇంట్లో పాలేరుతనం చేయకూడదని 
తనతోనే అంతం కావాలని పెళ్లిచేసుకోలేదు. తినడానికి తిండిలేక (బతుకుతున్నాడు. గురవయ్య తిండి దొర 
భార్య దయాదాక్షీణ్యాల'పై ఆధారపడి. వుంటుంది. నిత్యం దొర ఈ సడింపులకు దెబ్బలకు సగం 
చిక్కిపోయాడు. సవర్ణ ఆడపిల్లలను హరిజన యువకులు పరిహాసం చేస్తే ఉగ్రుడైన దొర గురవయ్య 
(ప్రాణానికి ముప్పు తలపెట్టడానికి ప్రయత్నించాడు. చేయని నేరానికి తనను బలిదేశాడు. గురవయ్య బీవితం 
మీద ఆశవదులుకొని తన వంశానికి దొరచేసిన (ద్రోహానికి కోపోద్రిక్తుడై దగ్గరలోనే వున్న గునపాన్ని తీసుకొని 
దొరను చంపి దొరచేతుల్లొ అతనూ చనిపోయాడు. తాను చచ్చినాసరే ప్రతీకారాన్ని తీర్చుకొన్నాడు. 
సమాజాన్ని హెచ్చరించాడు. 

౨.2.5. వుతాంతరీకరణ ౦ : హరిజనులు తమ ఉనికిని మార్చుకోవడం కోసం ఇతర మతాలతో (ప్రవేశించిన 
కథలను పరిశీలిద్దాం. | 

5.2.5.1. జీవరత్నం, 89००६; 'విషియు హేపీ క్రిస్మస్‌' కథలో జీవరత్నం, శిఖామణి కథానాయకులు, 
చిన్నప్పుడే తల్లీదం[డ్రులతో దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించి క్రైస్తవాన్ని పుచ్చుకొన్నారు, మతం ఆ (శ్రయంతోనే 
విద్యావంతులై ఉద్యోగాలు సంపాదించారు. స్యార్ణం అనేది మనుషులమధ్య శ త్రుత్వాన్ని ఎలా పెంచుతుందో 
వీరిద్దరి మధ్య కన్పిస్తుంది. చర్చి సంబంధమైన ఆస్తికోసం వీరిద్దరూ తగవులాడుకొన్నారు. తోటి కక్రెస్తవులను 
రెండు గుంపులుగా शै ఘర్షణ పడి కోర్టుల చుటూ తిరుగుతున్నారు. అయినా సారాన్ని వీడలేదు. 
పరమార్థాన్ని కోరలేదు. ఉద్యోగస్టులై సమాజంలో ఉన్నత స్థానంలో వున్నప్పటికీ 56 స్థానం నీచస్టితికి 
దిగజారింది. మతం ఆస్తిని సాధించుకోవడంకోసమే మతం పుచ్చుకొన్నట్టుగా ప్రవర్తించాడు. (క్రిస్మస్‌ 




















హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక = ` 159 
పర్వదినాన చర్చీకి వచ్చారు. తమ స్పర్ణలను (४०३ - ఒకరినొకరు స్నేహ కరచాలనం చేసుకొని స్నేహంగా 
వుండదలచాడు. కథలో ఈ పా(త్రలు క్రైస్తవులు చర్చిలో వున్నప్పుడు భే దాభిప్రాయాలను వదలి స్నేహంగా 
వుంటారని, క్రైస్తవ మతంలో (ప్రవేశించిన హరిజనులకు పోరాట పటీను వుంటుందని తెలియజేస్తాయి. 
5.2.5.2. హరిజన పాత్రలు : 'పాహిమాం...పాహి ...పాహి” కథలో చెంగయ్య, గంగయ్య, రంగయ్య 
హరిజన పాత్రలు. వాడపెద్దలు. సమస్యసాధనకోసం పోరాడే నాయకులు. సవర్హులు హరిజనులను “ 
ఏమో ఊరిబయట వున్నోళ్లం ఊరిబావికాడికి एना १८८०९०३1 అని దూరం చేశారు. హరిజనులు 
సవర్థులతో పోరాడి జయించలేక ఊరికి దూరంగా మంచినీళ్ల బావిని త్రవ్వుకొన్నారు. సవర్థుల ఆగగ్రహానికి 
గురై వీరిగుడిసెలను ఆహుతిచేసుకొన్నారు. అయినా సవర్ణులను ఎదిరించడానికి (ప్రయత్నించలేదు. మంచినీళ్ల 
బావివద్దే గుడిసెలు వేసుకొని సవర్ణ్ణల పీడనకు గురి కాకుండా నిశ్చింతగా (బ్రతికారు. “కష్టపడే వాడికే 
కష్టాలు తప్పవన్నటు'' దారికి ఆడ్డం అని హరిజనుల గుడిసెలను (ప్రభుత్వం కూల్చడానికి (ప్రయత్నించింది. 
హరిజనులంతా క్రెస్తవం పుచ్చుకొని వాడకు బెత్తహాం నగర్‌ అని పేరు పెట్టారు. తమవాడ కూలిపోకుండా 
తెలివిగా నిలుపుకోగలిగారు. 

5.2.6. హరిజన పతనం : హరిజనులు సుఖాన్ని ఆశించి తీ|వ్రకష్టాలకు గురయ్యే కథలను పరిశీలిద్దాం. 
5.2.6.1. అచ్చుంగాడు : “పండగపూట పరవాజ్ఞం' కథలో లచ్చుంగాడు కథానాయకుడు, రెడ్డి ఇంటిపాలేరు. 
తల్లీదం(డ్రులు వెళ్ళిపోయినా వాడికి రెడ్డి సేవ తప్పలేదు. కష్టపడి పనిచేసేవాడు. రెడ్డి ఆశీస్సులతోనే 
లచ్చివిని పెళ్లీచేసుకొన్నాడు. రెడ్డికి నమ్మినబంటుగా వుండిపోయాడు. (ప్రతిరోజు రెడ్డికి రెడ్డెమ్మకు సారాయి 
తెచ్చి ఇచ్చేవాడు. రెడ్డలాగా తాను తన భార్యతో కలసి సారాయి (త్రాగాలని తపనపడ్డాడు. ఉగాదిరావటంతో 
తనకోరిక నెరవేరుతుందని సంతోషించాడు. దొంగసారా చేయడానికి ప్రయత్నించాడు. ఆ (ప్రయత్నంలో 
పోలీసులకు చిక్కి తన భార్యను పోగట్టుకున్నాడు.. సారా ముడి పదార్థాల కండను పోలీసులు ధ్వంసం 
చేశారు. లచ్చుంగాడు నిత్యం కష్టపడే మనిషి సుఖం అంటే ఎరగనివాడు. ఒకరోజు తన కష్టాలను మరచి 
సుఖంగా కాలం గడపాలని(ప్రయత్నిస్తే సమాజం చట్టంపేరుతో వాడి సుఖాన్ని కాలరాచింది. జీవితాంతంభార్యా 
వియోగాన్ని ప్రసాదించింది. సారాయి సవర్ణ్ణలు (త్రాగడంలో తప్పులేనిది హరిజనులు [త్రాగితే తప్పా అని 
సమాజానికి సూటి (ప్రశ్న వేసింది. సుఖాలనేవి తమకు అవసరం లేదా అనే ఆలోచనలో పడవేసింది ఈ 
పాత్ర. 
ఏ.2.6.2. లచ్చివి:  పండగపూట गछत కథలో లచ్చివి లచ్చుంగాడి భార్య, కథానాయిక. అభిమానవతి 

భర్తపై (పీమకలది. భర్త (ప్రతిరోజు రెడ్డి ఇంటినుండి ఆలస్యంగా రావడానికి కారణం తెలుసుకోవడం కోసం 

(ప్రయత్నించింది. రెడ్డికి సారాయి తెచ్చి ఇవ్వడంవల్ల ఆలస్య మైందనే విషయం తెలుసుకొని తనభర్త ఆ 

సారాయి (త్రాగడానికి (ప్రయత్నిస్తే నిరాకరించింది. వురలా మనస్సు మార్చుకొంది. తన భర్తకోరిక 

తీర్చదలచింది. వాడలో దొంగసారాయి చేస్తున్నందుకు పోలీసులు దాడిచేస్తే భర్తమీద అభిమానంతో తన 

१०९१२ సారాయి కుండను కాపాడటానికి ప్రయత్నించింది. సర్కిల్‌ ఇన్స్‌ షెక్షర్‌ను చావబాదింది. పోలీసుల 

ఆగ్రహానికి గురైంది. వారిచేతిలోనే తాన (ప్రాణాలను కోల్ళోయింది. తన భర్తకోరిక తీర్చడంలో విఫలమైంది. 

5.2.6.3. లొండలత్మయ్య ; “పెద్దోళ్ళు కథలో లొండ లక్ష్మయ్య రామరాజపురం 6६८०९८४ 
పంచాయతీ (పైసిడెంటు. పెదనాయుడి పాలేరు. లక్ష్మయ్య (ప్రెసిడెంటిపేరుకు మా(త్రమే. పనులన్నీ 
సెదనాయుడి చేతులుమీదుగానే జరుగుతాయి. లక్ష్మయ్య (పైసిడెంటు అయినా అతని (బతుకు మారలేదు, 
రాత మారలేదు. తననివాసం మారలేదు. తిండి దొరకలేదు. పెదనాయుడి ముంగిళి మా(త్రం శాశ్వతమైంది. 
లక్ష్మయ్య ఆ గ్రామ (పెసిడెంటుగా యం. యల్‌. ఏ పరశురాం కూతురు పెళ్లికి వెళ్ళాడు, పెళ్ళిలో అందరితో 





























160 తెలుగు కథానిక - హరిజన పొత్రలు 
సమానంగా వుండదలచాడు. కాని ఆ అవకాశం పెదనాయుడు వల్ల రాలేకపోయింది. అందరితో సమానంగా 
భోజనం చేయడానికి వెళితే పెదనాయుడు “అరేయ్‌ లొండా ! కసింత ఇలగరమ్మీ, నీవు తరువాత 
తెందువృుగాని32'' అని ఈసడించాడు. సమయానుకూలంగా సెదనాయుడు గర్లనకు భయపడనలసి 
వచ్చింది. చివరికి తోటి (ప్రెసిడెంట్ల సరసన కుర్చీమీద కూర్చుంటే పెదనాయుడి ఆగ్రహానికి బలయ్యాడు 
అయినా తనహోదాను కాపాడుకోవడానికి కుర్చీ వదలలేదు. కథలో పొత్ర సౌొటి మనిషిగా (బ్రతకడానికి 
ప్రయత్నించింది. వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నించింది. 

పై పొత్రలు చిరకాలంగా తాము సనద్ధుల మోసానికి గురవుతున్నామని తెలుసుకొన్నాయి, ఒకవైపు 
సవర్థ్థల वश्व, వెట్టిచాకిరీ చేస్తూ మరోవైపు వారినే ప్రతిఘటించడం మొదలుపెట్టాయి. బానిసత్వంనుండి 
విముక్తీ పొందడానికి ప్రయత్నించాయి. ఈ (ప్రయత్నంలోనే హరిజనులు మనస్పర్థలు పెంచడానికి సవర్ధులు 
ప్రయత్నించడం, దీనివల్ల ఐక్యత సాధించడంకోసం వుగికొంతకాలం వారు దాస్య శృంఖలాల్లోనే 
మగ్గాల్సివచ్చింది. సాహిత్యం సామాజిక స్థితిగతులు నీరిలో చైతన్యాన్ని తీసుకురావడానికి (ప్రయత్నించాయి. 
సాంఘిక అభివృద్దిని సాధించడంకోసం పలుమార్లాలను ఎన్నుకొన్నాయి. కొన్ని పాత్రలు అన్యాయాన్ని 
అన్యాయంతోనే (ప్రతిఘటిస్తే మరికొన్ని పాత్రలు శాంతియుతంగానే सनद సానుభూతితోనే తమ సమస్యలను 
పరిష్కరించుకొన్నాయి. మొదటి (ప్రయత్నంలో కొన్ని పాత్రలు రాడికల్స్‌ (ప్రభావానికి 'లోనయ్యాయి. 

సామాజిక జీవనంలో భాగంగా కొన్నిపాత్రలు ఆకలితోనూ భానిసత్వంతోనూమగ్గిపోయాయి. 
సోమరితనాన్ని వదలిక్‌"ట్టై చైతన్య వైపు పయనించడానికి మరికొన్ని పాత్రలు (ప్రయత్నించాయి. రాజకీయంగా 
తాము వెనకబడ వుండటానికి కారణాలను గుర్హించాయి. ఆ ప్రయత్నంలో (ప్రభుత్వం రిజర్వేషన్‌ పద్దతిని 
ప్రవేశపెట్టి సహకరించింది. అయినా అక్కుడ భూాస్వాములు చేతుల్గొనూ నారి పాలేర్ణ చేతుల్లోనూ అధికారం 
కేంద్రీకృతమైంది. హరిజనుల (ప్రయత్నానికి కొంతవరకూ గండిపడింది. చైతన్యవంతులైన హరిజనులు 
రాజకీయంగా అధికారాన్ని చేపట్టడానికి ప్రయత్నించినా సవర్ణులతో సమస్య ఎదురైంది.  తత్పలితంగా 
సవర్ణ్ణుల ఆగ్రహానికి గురయ్యాయి. అయినా ఈ పాత్రలు పరిణాముదిశగా పయనించాయి. సమస్య 
సాధనకోసం (ప్రయత్నించాయి. 

5.3 హరిజనా భ్యుదయంం 

సాం(ప్రదాయాలతో మూఢాచారాలతో తమ హక్కులు బాధ్యతలు తెలియక గాఢాంధకారంలో 
బీవించిన హరిజనులు తమకు జరుగుతున్న అన్యాయాలను తెలుసుకొని సమానత్వం సాధించడం కోసం 
(ప్రయత్నించారు, | | 

न ఆశయాల్లో, ఆలోచనల్లో ఆచార వ్యవహారాల, కార్యసాధనలో, పరస్పర 
సంబంధాల్శ్‌ ఒకప్పుడున్న స్థితి మరొకప్పటికి సమష్టి శ్రేయోన్న్యుఖంగా చెందే పరిణామాన్ని ఆభ్యుదయం 
అంటారు, వ్యక్తి జాతీ, మతం, వర్ణం, ఏదైనా కాని వెనకబాటుతనంలో మగ్గి పోతున్నప్పుడు ఆ ఫ్రతినుండి 
బయటపడటం (ప్రగతీపథంవైపు పయనించడం అభ్యుదయ లక్షణం, 
` ० षेद వ్యవస్థ అధికారంలో వున్న దేశాలన్నింటి లోను సంపద కేం దీకృతంమైంది. ఈ 
96 ^ హరిజనులు ఎక్కువభాగం భూస్వాములు చేతిలో నలిగిపోయారు. వారి నుండి విముక్తి పొందడానికి 
వీరికి ఉద్యమాలే శరణ్య మయ్యాయి. వీరిలో ఉద్యమస్ఫూర్తినిపెంచడానికి రచయితలు, సంఘ సంస్కర్తలు 
అనేక విధాలుగా (ప్రయత్నించారు. సమస్య పరిష్మారానికి మార్గాలను సూచించారు. కష్టపడిన వాడికే 
| ఫలితం దక్కుతుందనే ఆలోచనను వారిలో తీసుకరాగలిగారు. అభ్యుదయవాదులు కొంతమంది సవర్ణ్ణులు 
| చేసే దోపిడిని , హింసను, బహిరంగంగానే తూర్పారబట్టారు. మొదట ఉద్యమంలో పాల్గొన్నది కూడా 

















హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 161 
सख హరిజనులు బానిసత్వంతో భూస్వాములు చేతుల్లొ నలిగిపోతున్న సమయంలో వీరి రచనలు 
ఉద్యమాలు వారి జీవితాల్గొ వెలుగులు (ప్రసాదించాయి. అభ్యుదయం వైపు పయనించడానికి తమవంతు 
సహకారాన్ని అందించాయి. 

“హరిజనులకు భూమికోసం, భుక్తికోసం సమాజంలో గుర్తింపుకోసం యత్నించడం అభ్యుదయ 
మార్గమనుకొంటే రాజకీయ సంస్కరణ ९८०९८०० భరామి, ఆర్థిక సంస్కరణల ద్వారా భక్తీ, సాంఘిక 
సంస్కరణల ద్వారా గుర్తింపు సాధ్యమవుతుంది''33 

నేడు హరిజనుల ఫ్టితి కొంత మెరుగ్గానే వుందని చెప్పవచ్చు. పల్లై (ప్రాంతాలు పట్టణ (ప్రాంతాల్లో 
హరిజనులు విద్యావంతులై ఉన్నతస్టితిని సాధించారు. సవర్థులతో సమానంగా జీవించగలుగుతున్నారు. 
బడి, గుడుల్లో (ప్రవేశం అభించింది. సవర్ధులతోపాటు హక్కులను అనుభ వస్తున్నారు. (ప్రభుత్వంఏర్శరచిన 
రిజర్వేషన్‌ను కొంతముంది హరిజనులు వినియో గించుకొంటున్నారు. మురోవిషయం ~ హరిజనుల 
ఆలోచనాతీరు సరిగాలేని కారణ चार హరిజనుడే హరిజనుడిని అణగ ద్రొక్కడానికి ప్రయత్నిస్తున్నాడు. వీరిలో 
అంతర్గత ఐక్యత అవసరం. ఈ ఐక్యత సాధ్యమైతే హరిజనులు ఉన్నత స్థాయిని అనుభవించడం సులభసాధ్యం. 
కాని గ్రామీణ హరిజనుల జీవనస్టితిగతి నేటికి అలాగే ఉంది. వారి బీవితం కష్టాల కడలి. ఆలోచనలేక 
అవసరాలు తీరక పాలే రుతనం తప్పక దుర్భర దారిద్ర్య జీవితాన్ని అలాగే సాగిస్తున్నారు. వీరిని చైతన్యవంతులను 


చేయడానికి అనేకవుంది సంఘ సంస్కర్తలు, స్వచ్చంద సేవా సంస్టలు పాటుపడుతున్నాయి. అనేక 


(ప్రసారసాధనాలు వారు నష్టపోతున్న విషయాలను తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యమే తెలుగు కథానికా 
వస్తువైంది. అభ్యుదయపథంవైపు పయనించిన పాత్రలను పరిశీలిద్దాం. 
5.3.1. సాంఘికాభ్యాదయంం: హరిజనులకు సాంఘిక న్యాయం జరగాలంటే సవర్ధులలోనూ అవర్థులలోనూ 
మార్పు రావాలి. సవర్థులు హరిజనులను తమతో సమానంగా చూడడానికి ప్రయత్నించాలి. హరిజనులు 
సోమురులుగా, బానిసలుగా, బిక్షగాళ్ళుగా, (తాగంబోతులుగా దొంగలుగా వుండరాదు. వారి ఆహార 
విషయాదుల్శ్‌ సం(ప్రదాయ పద్దతుల్లో మార్పు అవసరం. వాళ్ళు స్వతహాగా ఆలోచించి తమ భవిష్యత్తు 
సుగమం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సాధ్యమైనంత వరకూ సమాజంలో నీచవృత్తులకు స్వస్తి చెప్పి 
పిరికితనాన్ని వదలుగొట్టుకొని గౌరవంగా, హుందాగా (బతకడానికి ప్రయత్నించాలి. . ప్రభుత్వం అందించే 
సహాయాన్ని సాధ్యమైనంతవరకూ వినియోగించుకోవడానికి (ప్రయత్నించాలి. హరిజనులు అభివృద్ది 
సాధించడానికి విద్యావంతులైన తోటి హరిజనులు తమజాతిని (ప్రగతి పథంనైపు నడిపించడానికి (ప్రయత్నించాలి. 
తమవారిని మూఢాచారాలు, సాం(ప్రదాయాలు, నిరతక్య్యరాస్యతనుండి మేల్మోవాలి. © (ప్రయత్నంలో 
సవర్ణులు వేసే (ప్రతి అడ్డును అధిగమించాలి. ఎత్తుకుపైఎత్తు వేయగలగాలి. జిత్తుల మారి నక్కగా 
తయారవ్వాలి. అప్పుడే హరిజనులు సాంఘికాభ్యాదయం సాధించగలరు. 
ఇక సవర్ణ్థ్ణుల విషయానికొస్తే హరిజనులు అభ్యుదయంవైపు పయనించాలంచే వీరి సహాయం 
అవసరం , వీరం అన్నింటా హరిజనులను సమానంగా చూడటానికి (ప్రయత్నించాలి. వీరికి మంచి 
చేయకపోయినా ఫరవాలేదు. చెడుమా(త్రం తలపెట్టకూడదు. వాళ్ల (ప్రగతిని దెబ్బ తీయకూడదు. సవర్థ్ణులు 
నీతి నియమాలకు కట్టుబడి వుండాలి. 'కేవలం కర్మసిద్దాంతాలు ఆచారాలను వారిపై రుద్ది చైతన్యవంతులు 
కాకుండా వుంచడానికి ప్రయత్నించకూడదు, పై గుణాలన్నీ హరిజనుల యెడ సవర్గ్ధులు అలవర్భుకొన్నప్పుడే 
సాంఘుకాభర్యదయం సాధ్యవువుతుంది. రెండు చ(క్రాలు సరిగా వున్నప్పుడే బండి బాటపై చక్కగా 
పయనించగలదనే మాట ఇరువర్గాలు గుర్తుంచుకోవాలి. అప్పుడే సాంఘికాభ్యుదయాన్ని సాధించడం 
సులభసాధ్యం. 


HJM-11 




















162 తెలుగు కథానిక - హరిజన పాత్రలు 

5.3.2. ఆర్టికాభ్య్యదయంం : మానవజీవితం ఆర్టిక స్థితిలో ముడివడి వుంది. రక్త సంబంధం కూడా 
డబ్బుకే (ప్రాధాన్యతనిస్తుంది. ధనహీనునికి సమాజంలో గుంర్గంపు వుండదు, మానవ బీవనగనునానికి 
అడుగడుగునా డబ్బు అవసరం. ఈ డబ్బు సమాజంలో కొంతమంది చేతుల్లొ కేంద్రీకృతమై, మిగతావారిని 
ఆర్థికంగా కృంగదీసింది. బానిసలను చేసింది. 9ठं హరిజనులు కాలమే కొన్ని సమస్యలకు పరిష్పారం 
సూచిస్తుంది. నేడు హరిజనులు ఆర్టికంగా ఉన్నతస్థాయిని అందుకోవడానికి తపనపడుతున్నారు. వీరి 

ప్రీతిగతులు మెరుగుపడడానికి ఆర్టికంగా అనేక సంక్షేమ పథకాలను (ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ పథకాలను 
హరిజనులు చక్కగా వినియో గించుకొంటున్నారు. ఇంకా (ప్రయత్నించాలి, ఆర్థిక ०५८००५६० 

వినియోగించుకోవాలి. బానిస (బ్రతుకులకు స్వస్తి చెప్పి సవర్ణులనుండి తమ ఆర్థిక స్టితీని రక్షించుకోవాలి, 

ఆ (ప్రయత్నంలో (ప్రతిఘటన తప్పుదు. అయినా వెనుకాడరాదు. ఈ (ప్రయత్నంలో సంఘసంస్కర్తలు, 

సవర్ణ్థుల సహాయం కూడా అవసరం, తమను తాము ఉద్దరించుకోగలమనే ఆత్మ విశాసం కూడా న్రండాలి. 

అలా చేయగలీగినప్పుడే వారి (ప్రయత్నాలు సఫలం కాగలవు. నేటి సమాజంలో హరిజనుల్లొ కష్టానికి తగిన 
ఫలితాన్ని పాందటం పట్టణ జీవితానికి అలవాటు పడటం వంటి ఆలోచనలు వారిలో మెదలుతున్నాయి, 
` .భాములను సాధించి పంటలు పండించి ఆర్టికస్థాయిని చేపట్టగలుగుతున్నారు., తమ సమస్యలను తామే 
పరిష్కరించుకోగలుగుతున్నారు. . కులవృత్తులకు స్వస్తి చెప్పి ఆదాయం వచ్చే వ్యాపారాల్ని చేపడుతున్నారు. 

5.3.3. రాజకీ యాభ్యుదయుం : భారత రాజ్యాంగం (పకారం చట్టం దృష్లలో అందరూ సమానులే 

అందుకే రాజ్యాంగంలోని ఈ నేపథ్యంలోనే గాంధీ అంబేడ్కంర్‌లు హరిజన సమస్యకోసం తీ (వంగా కృషిచేశారు. 
17 వ నిబంధన అస్త్రశ్వతా నివారణను సూచిస్తుంది, వారి (ప్రయత్న ఫలితంగానే హరిజనులకు సౌకర్యాలు 
మెరుగయ్యాయి. 1933 జనవరి 8న తేదీన హరిజనులు దేవాలయ (ప్రవేశ దినంగా పాటించారు. రాజకీయ 
పరిస్థితిని కూడా అవగాహన చేసుకున్నారు. వీటికితోడు (ప్రభుత్వం ఇచ్చే సహకారాలన్నిం టినీ సద్దినియోగం 
చేసుకోవడానికి హరిజనులు (ప్రయత్నిస్తున్నారు. సంఘ సంస్కర్తలు. అభ్యుదయ వాదులు 568 రాజకీయ 
జొన్నత్యాన్ని సంఘంలో గౌరవస్థాయిని కల్పించడానికి. తపనపడ్డారు. తత్సలితంగా హరిజనులు పాలితులే 
కాకుండా పాలకులు కూడా కాగలిగారు. కేవలం నీటి తోనే సరిపెట్టుకుంటే హరిజనులు 

అభ్య్యదయకాముకులు కాలేరు. ........... ఉన్నత విద్యావంతులై రాజకీయంగా ఉన్నత స్థాయిని 
పాందగ లిగినప్పుడు తోడి హరిజనులను కూడా 'తవుస్థాయికి 'చేర్భుకోవడానికి ప్రయత్నించాలి,: ఆ 
(ప్రయత్నంలో అవరసమైతే సవర్ధ్థులను ఎదిరించడానికైనా సిద్దం కావాలి. ఇప్పటికే కొంతమంది హరిజన 
నాయకులు ఎన్నికల్లో రాజ్యాంగ బద్దంగా పోటీచేసి నెగ్గగలుగుతున్నార్లు, a न 

 : 2 = పద్దతులద్వారా హరిజనాభ్యుధయం సాధ్యమవుతుంది. ఆ ప్రగతికోసం సమాజం 

ప్రయత్నిస్తోంది. పై మూడు పద్దతుల్లోని హరిజన పాత్రలను కథానికా సాహిత్యంద్వారా పరిశీలిద్దాం. 
3-3-46 చైతన్యం : వారిజన చైతన్యాన్ని (ప్రబోధించే కథలను పరిశీలిద్దాం... ... 


5.3.4.1. వీరన్న : “హరిజన సమస్య' కథలో, వీరన్న కథానాయకుడు, విద్యావంతుడు, ' అన్యాయాన్ని 


స్రీలికి హరిజన బిడ్డ ల్ని కనాలి3 5” అనేవాడు. ప్రభుత్వం చేసే శాసనాలవల్ల తము (బతుకు. మారదని 




















హరిజనాభ్యుదయం - తెలుగు కధానిక 163 
తలచాడు. ప్రతిఘటిస్తేనే హక్కులను సాధించుకోవచ్చుననే భావం వున్నవాడు. ఒకరోజు తన వాడ 
యువకులతో సవర్ణ స్త్రీలపై పడ్డాడు సవర్ణులు ఉగగ్రులై హరిజనులతో ఘర్షణకు దిగారు. వారి మధ్యకు 
వచ్చిన యోగి దెబ్బ తగిలి మరణించాడు తత్సలితంగా వీరన్నజై లువాలయ్యాడు. కాని హక్కులను 
మా(త్రం సవర్గులతో సమానంగా అనుభ'వించగలిగాడు. హరిజనులు కూ మనుపులేనని సమాజందచే 
గుంర్తింపబడేలా చేశాడు. 
5.3.4.2 చింతయ్య ^) ">" కథలో రాంకోటీ రెండవ కుమారుడు చింతయ్య (ప్రభుతో ९0 
దుడుకుతనం వున్నవాడు. ఎదుటివాడిని లెక్కచేయనితనం అతనిలో వుంది. ఆలోచన గలవాడు. ఆవకాశం 
వస్తే ఉన్నతస్థాయిని సాధించాలనే తపనపడేవాడు ఎప్పుడైనా డిప్యూటి కలెక్టర్‌ అవుతాననే గర్వాన్ని మతిలోనే 
దాచుకొన్నాడు ఉన్నదాంతోనే తోడి మనుషులతో సుఖంగా (బతకాలని తపన డేవాడు. తన ०६५०२ 
००९ ०.०6. ఆమె కూడా హరిజన (= చింతయ్య తం(డ్రి ఆమెను చూసి ఆమె ఇంట్లోకి వో ఎవరైనా 
ఏమైనా అనుకోరా అని (ప్రశ్నించాడు చింతయ్య తం(డ్రితో ఎవరు ఏమనుకుంటేనాకేమి? అసలు ఎవడు 
ఈళ్ళందర్ని లెక్కజేసేది? ఎదవనాయాళ్ళు ఒకడెవడో ఏందో అనుకొంటాడని.... అట్టా వ్యవహారా 
నేనుగాదు ఉడకనిచ్చేద్ది*' అన్నాడు. అతనిలో 2०९९ హరిజనులపె అభిమానం వుంది. అంతకన్నా 
గ"ప్పగా వ్యక్తిత్వం ఉంది. దానికి కారణం అతని హోదా కావచ్చు, మరొకటీ కావచ్చు. సాటిమునిషిగా 
గుర్తించడం అతని అలవాటు ति 
5.3.4.3. చిదంబరం భార్య : 'ఊరబావి' కథలో చిదంబరం భార్య అత్తగారింటీకి అద్భష్టవంతురా 
కథానాయిక. ధైర్యసాహసాలకు మారుపేరు. ఈమె గో ముఖవ్యా(ఘ్రం. తాను అన్యాయాన్ని సహించదు 
తాను చేసేపనిని ఇతరులతో చెప్పడానికి ప్రయత్నించదు. సాధారణ (८/6 లేని చైతన్యం ఆమెలో వుంది 
మంచినీళ్ల బావివద్ద సవర్ణుడు తాకితే గువ్వమీద చాచికొట్టింది. వాడు గొప్పవాడని వాడివల్ల తన (బ్రతుకు 
కష్టమవుతుందని గుర్తించలేదు. రైల్వేస్టేషన్‌లో తన భర్తను సవర్శ్ణ్ణులు కొట్టడానికి (ప్రయత్నిస్తే వారిని 


ప్రతిఘటించింది. బావిని సాధించే ప్రయత్నంలో ఊరబావిలో ఎద్దు దట్టెంను (వ్రేలాడదీసింది. అయినా 


అజ్ఞాతంగానే వుండిపోయింది. హరిజనులు తన భర్తా చేయనినేరాన్ని మోపి చావట్లో కట్టేస్తే రా|త్రివెళ్లి 


తనభర్త, మామ కట్టను విప్పి, మునసబు గడ్డివాములకు నిప్పు పెట్టింది. చివరకు ఏమీ తెలియనిదానీలా 


ఇళ్ళు చేరింది. ఊరబావిని హరిజనుల పరం చేసింది. ఊరబానిలో మనిషి చనిపోయాడని హరిజనులు 


నీళ్ళు తీసుకెళ్ల కపోతే తానే మొదటగా తీసుకెళ్లింది. కథలో ఈ పాత్ర జాతిని జాగృతి పరచింది. హరిజనులను 


భుజం తట్టి లేపింది. తమ హక్కులను సాధించుకోవడంలో 5506००6 
2-34-4. సూరి : “జలగ కథలో సూరి వెంకడి కొడుకు, తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు 
అమాయకత్వంతోకూడిన పట్టుదల గలవాడు. తం।డ్రిపడే కష్టాల్లో పాలుపంచుకోవడానికి (ప్రయత్నించాడు 


పట్నంలో చదువుతున్నాడు. రోజు తండ్రి రిక్షాలో ఇంటికొస్తాడు. ఒకరోజు వర్షంలోనే రిక్షాలో సూరి 


తం(డ్రితోపాటు వస్తున్నాడు. తండ్రిని రిక్షాలో కూర్చోబెట్లి తానే రిత్షా గ్రొక్కుతున్నాడు. సవర్ణ్ణుడైన 
రామగ్‌'పాలం ఆ వర్షంలోనే రికా ఎక్కితే సూరి తన తం|డ్రినీ కూడా రామగోపాలంతో సమానంగా కూర్చోబెట్టి 


రికా త్రొక్కాడు. అతని అమాయకత్వమే తనతండ్రి ని సవర్ణునితో సమానంగా కూర్చోబెట్టగలిగింది 
తరతరాలు ఆచారాలను తలక్రిందులు చేసింది. _మరుసటీరోజు చెరువులో కూడా సూరి సవర్ణులతో 


సమానంగా వెళ్లిచేపలు పట్టాడు. సవర్థుడైన రామగోపాలానికి చేపలు పట్టిచ్చాడు. తెలియని ఆలోచనలతో 
చేయరాని సాహసాలు చేశాడు. 'తం(డ్రి చేయలేని చేయరాని కార్యాలను సూరి చేశాడు, రాంగోపాలం 


.దారతనాన్ని నేలమట్టం చేశాడు 








पमु ५५५५ 
| ; 




















164 | తెలుగు కథానిక - హరిజన పొ(త్రలు 
5.3.4.5. పోచయ్య్య : 'చెప్పులు' కథలో పోచయ్య భూమయ్య కొడుకు, కథానాయకుడు. గొప్ప 
విద్యావంతుడు కావాలని ఆశపడేవాడు. ఒకసారి బడికి వెళ్ళుతున్న పోచయ్య తనకు ఇష్టంలే కున్నా తం (డ్రిమౌ 
మీద గౌరవంతో దొరకిషన్‌రావుకు చెప్పులు ఇవ్వడానికి వెళ్లాడు కిషన్‌రావు పనిమీద వుండటం వల్ల తన 
బడికి ఆలస్యమైంది. కిషన్‌రావు ఇంటిముందు కావలిమనిషికి ఇవ్వడా నికి ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం సఫలం 
కాలేదు. ఆరోజు బడికి వెళ్లలేదు. దారిలో బడికి వెళుతున్న తోడి విద్యార్హులను చూసి మన స్తాపానికి 
గురయ్యాడు. కొంత సేపటికి దొర బయటకు వచ్చి చెప్పులు సరిగా లేవని “'కొంచెం కుతైమైయినమిరా 
పొల్లగా తీస్కపోయి వొదులు చేయించుకుర్భా,'' అన్నాడు. దొరకారణ ౦గా పోచయ్య బడికి వెళ్లలేదు. 
కాలంగడిచింది. వృత్తులు మారాయి. విద్యావంతుడై ఎమ్మార్వో అయ్యాడు. కిషన్‌కావు కాలం తల క్రిందులై 
కరీంనగర్‌లో చెప్పులషాపు పెడితే పోచయ్య అక్కడకు వెళ్లాడు. కథలో ఈ పా(త్ర కాలంతో పొటు మానవ 
సంబంధాలలో మార్చు సహజమని వానవుల వృత్తులు కూడా కాలంతోపాటు మారుతున్నాయని 
తెలియజేస్తుంది. 
5.3.5. ऊत సానుభరాతి: सुट అభిమానానికి పాత్రుల,న కవులను పరిశీలిద్దాం, 
5.3.5.1. వరాలు : “సబ్బు! కథలో రావుడికూతురు వరాలు కథానాయకురాలు, అన్యాయాన్ని ఎదిరించే 
మనస్తత్వం, సమానత్వం కోసం తపనపడటం కన్నిస్తాయి. నగ్నంగా స్నానం చేస్తున్న వరాలును రమణ 
` చూశాడు. వరాలు రమణను (పేమించింది అతనిచేత (పీమింపబడింది. అతనిని పెళ్ళి చేసుకోవడానికి 
ఇష్టంవున్నా తనకులం కారణంగా అతనికి అనర్జ్మరాలుననుకొంది. అతనిని చూ తృప్తిపడటానికి బావికెళ్ళేది, 
దొంగచూపులతో అతని వునస్సును చిగ్రైత్తించేది. (గ్రామంలో సవర్శ్ణులు, అవర్జులు ఒకే బావినీళ్ళు 
ఉపయెాగించడం, వల్ల వాడయువకులు, ఊరి యువకులు స్నానానికి వచ్చారం. ఆమె ఎదంటే 
ఊరియువకులు రమణ సబ్బును ఉపయోగించుకొన్నారు. ఈ అవకాశం వాడ యువకులకు లేకపోవడం 


సహించలేకపోయింది. తన మనస్సు చలించింది. రమణను వివాహమాడటానికి తిరస్కరించింది. “అసలు 


మీ మనసుల్లో మురికి తరతరాలుగా పేరుకపోయింది... దీనికింకా చాలాకాలం పడుతుంది బాబూ,” అని 
రమణను ఈసడించింది. అందరూ కలొసకాలం రావాలన్నది. మను ల్లో హొచ్చుతగ్గులన్నంతకాలం 
ఐక్యత కుదరదని తెలియజేసింది. ఆమెమాటల్లో చైతన్యం అణువణువునా కనిపిస్తుంది. చెడును ఎదురించే 
ధైర్యంవుంది 
5.3.5.2. మాలదాసరి: “మాలదాసరి” కథలో మాలదాసరి హరిజనుడు, భక్తి తత్సరుడు. కథా నాయకుడు 
కురుంగుడి (వామన) దేవాలయం బయటే కూర్చొని పూజలు చేసేవాడు. గుడి బయటే శూ(ద్రులు 
(ప్రసాదం పెడితే ఆరగించేవాడు. (బ్రాహ్మణులు ఎదుటపడితే కడు దూరం వెళ్ళేవాడు. ఒకసారి మాలదాసరి 
। సోమశర్శతో భక్తి వోదానికి దిగవలసివచ్చింది. ఆ వాదంలో మాలదాసరి గెలిచి సోమశర్మతో దెబ్బలకు గురి 
- కావలసి వచ్చింది. మాలదాసరి నిత్యం భక్తితత్సరుడు. సోమశర్మ స్వార్థంతో డబ్బు సంపోదించి దొంగల 


५. , చేతుల్లో 24१४9 దయ్యం అవుతాడు (బతికి సాధించలేకపోయినా (>) సాధించాలనే” చందాన మాలదాసరిని 


చంపడానికి ప్రయత్నించాడు. ఒకరా(త్రి మాలదాసరి దేవాలయానికి వెళ్ళుతుంటే శ్మశానంలో సోనుశర్మదయ్యం 
పట్టుకొంది. . అతనిని భక్షీంచడానికి ప్రయత్నించింది. కాని భక్తితత్సరుడైన మాసదాసరి పూజతర్వాత 
తనను భక్షించమన్నాడు. తన మాటను నిలుపుకొన్నాడు. సత్యవంతుడు, భక్తి స్వరూపుడు అని देष एं 
` నిరూపించుకోబడ్డాడు. అతని అహంను తగ్గించగలిగాడు. మాటతప్పనివాడుగా నిలబడ్డాడు. కులంకన్న 

- భక్తిమిన్న అని నిరూపించాడు 
5.3.5.3. ७6२० 





२68 కథానాయిక, పోలయ్య భార్య. భర్తచేసే పనిలో 








హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 165 
ఆమె సహకరించేది. పనిమీద కామయ్య ఇంటికెళ్లి అతని కామానికి గురై తప్పించుకోగలిగింది. తాము 
సుఖంగా (బతకడంకోసం కావుయ్య బారినుండి తప్పించుకొని ఊరువదలి వెళ్తారు. పచ్చని येद्‌ 
మనుషులకు దూరంగా (బ్రతకడానికి ప్రయత్నించింది. లారీ ప్రమాదంలో గాయపడిన కామయ్య కొడుకును 
ఆసుపత్రికి తీసుకెళ్లి తనరక్తం ఇచ్చి (ప్రాణం పోసింది. మనసున్న మనిషిగా కష్టాల్లో ఎదుటి వ్యక్తిని ఆదుకొనే 
వ్యక్తిగా తలచబడింది. కావుయ్య అభివూనాన్ని చూారగొనింది. అతని వమార్భ త్వాన్ని, అహంనం 
సానుభూతితోనే దెబ్బకొట్టింది. తన పాదాల దగ్గరకి వచ్చేలా చేసుకోగలిగింది. | 
5.3.6. హరిజన ఘర్షణ : హరిజనులు उदू" దిగి విజయం సాధించిన కథలను గమనిద్దాం. 
5.3.6.1. 26) : 'చీకటినాడీ - వెలుగునెత్తురూ” కథలో పుల్తన్న రామిరెడ్డి ఇంట్లో కష్టం చేస్తున్నాడే కాని 
కష్టానికి తగిన ఫలితం ఆశించలేడు. రెడ్డి ఇచ్చిన డబ్బుతోనే తృప్తి చెందేవాడు. 
5.3.6.4 హరిజన విద్యార్థి : పాపం కుంటేలుగాడు కథలో హరిజన విద్యార్థి, హైస్కూల్‌ విద్యార్ధి, అభ్యుదయ 
భావాలు కలవాడు. సమానత్వం కావాలని తపనపడేవాడు. స్కూల్‌లో పాఠశాల నాయకత్వానికి సవర్ణ 
విద్యార్థితో పోటీపడ్డాడు. అతనిపై నెగ్గాలని ప్రయత్నించాడు. (గ్రామంలో (ప్రచార నిమిత్తం గోడలపై 
తనపేరు రాయడానికి రిజర్వుచేసుకొన్నాడు. తత్ఫలితంగా సవర్ణ విద్యార్థి ఆ(గ్రహానికి గురయ్యాడు. వాడిచేత 
అమానంపాలై దెబ్బలు తిన్నాడు. కోపో(ద్రికుడయ్యాడు. జరిగిన అవమానానికి (ప్రతీకారం అవసరం అని 
తలచాడు. తన వాడయువకులతో సవర్గవిద్యార్థి మీదపడి అతనిని ఆసుపత్రి పాలుచేశాడు. తన కులానికి 
జరిగిన అవమానం మరోసారి జరుగకుండా చేయడానికి ప్రయత్నించాడు. హరిజనులు ధైర్యవంతులని, 
శక్తి వంతులని నిరూపించాడు 
5.3.6.5. సివాయుడు : “హోమం' కథలో సినాయుడు కథానాయకుడు. హరిజన వాడ పంచాయతీ 
మెంబరు. కొండారెడ్డి అభ్యర్థిపై పోటీచేసి గెలిచాడు. తన వాడ సమస్యలను తీర్చదలచాడు. తమకు 
సవర్గులు సాయం చేస్తారని తమ సమస్యలను తీరుస్తారని ప్రయత్నించి విఫలమై అధికారంతో నైనా సాధించడానికి 
ప్రయత్నించాడు. తత్సలితంగా గ్రామ (పైసిడెంటు కొండారెడ్డి ఆగ్రహానికి గురయ్యాడు. మొదటికే ముప్పు’ 
అన్నట్లు వారికున్న నీటి సమస్య పెరిగింది. వాడ (ప్రజలు వాడు కొంటున్న చెరువులో కొండారెడ్డి చేపలు 
పట్టించాడు. ఇది అన్యాయం అని సిన్రాయుడు నాయకత్వాన హరిజనులు వెళ్లి కొండాగెడ్డిని అడిగి సవర్ణులచేత 
అవమానం పాలయ్యారు. ఘర్షణకు దిగారు. వీరిని చెరువుకు దూరంగా వుంచారు. “వారే, మేము 
కాదంటే...సావులకీ సభలకీ కొమ్ములూదీ పలకలు కొట్టి బతకాల్సిందేరా మీరు''40 అని అన్నారు. సవర్ధ్థులు 
జరిపిన అన్యాయాన్ని నాయుడు నాయకత్వం |ప్రతిఘటించలేకపోయింది. అన్యాయాన్ని అన్యాయంతోనే 
ఎదిరించాలనే సూత్రంతో హరిజను లెవ్వరూ డప్పులువాయించకూడఢదని సిన్రాయుడు తీర్మానం చేశాడు 
తమ డప్పులను మంటలకు ఆహుతిచేశారు. కథలో ఈ పా(త్ర సవర్గులకు సమస్యలను తెచ్చిపెట్టెంది 
వారి ఎత్తులకు పై ఎత్తు వేసింది. తోడి హరిజనులను అభ్యుదయంవైపు సయనించేలా చే 
5.3.17. హరిజన (ప్రయత్నం : ఈ కథల్లో హరిజన (ప్రయత్నం స్ఫురి 
5.3.7.1. హరిజన పాత్రలు : “మలుపు' కథలో సాధనకోసం వ్యక్తిగతంగా కాక మూకుమ్మడిగా హరిజన 
త్రలు ప్రయత్నించాయి. హరిజనులు కష్టజీవులు. (త్రాగునీటి సమస్య వారికి ఎదురైంది. స్వశక్తితో 


బావిని (త్రవ్వుకొన్నారు. అయినా ఫలితం లేకపోయింది. బావి నీళ్లలో స్థోరైడ్‌శాతం ఎక్కువగా వుండటం 


వల్ణ ఆ నీటిని త్రాగిన హరిజనులు రోజూ చనిపోవడం, జాతర్ణు జరపడం మొదలెట్టారు. (ప్రభుత్వ అధికారులు 
సహాయంతో బావినీళ్ళు (త్రాగకూడదని తెలుసుకొన్నారు. (త్రాగునీటి బావికోసం (ప్రభుత్వానికి వినతి పత్రం 


సమర్పించినా ఫలితం లేకపోయింది. =© బావి నీళ్లకు హరిజనులను రానివ్వకపోవడంతో తీవ్ర 








trams, 























166 | తెలుగు కథానిక - హరిజన పా(త్రలు 
ఇబ్బందులకు గురయ్యారు. తీ(వ్ర దప్పికతో చావు (బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ సవర్ణులు उर 
అన్యాయాలను తెలుసుకొన్నారు. సవర్థులపై ఉధ్యమించారు. రైతు కూలీలు చిన్నకారురైతులు సహకరించారు 
అందరూ సవర్థుల మంచి నీటీ బావిల్‌ నీళ్ళు తీసుకోవడానికి వెళ్లారు. ७०८८०४३ సమస్య పరిష్మెరం 
సులభంగా చేసుకున్నారు 
5.3.7.2. రాముడు : “సూర్యుడు తలెత్తాడు' కథలో రాముడు కథానాయకుడు. ఒక ఎకరాపాలానికి 
రాస్వామి కష్టపడి పనిచేసాడు సవర్ణులంటే దూరంగా వుంటాడు. వారితో పోట్లాడి జయించడం 
కష్టమనుకొనేవాడు. తమ సంసారాన్ని గురించి ఆలోచించక పాలాన్ని గురించే ఆలోచించాడు తనభార్య 
సవర్థ్థలచేత అవమానం పాలై చనిపోతే చలించలేదు. తన కూతురును సవర్ధ్థుడు గర్భవతిని చేస్తే, ఆమె 
(ప్రసవించి చనిపోతే దోషిని ఎదిరించలేదు. తనకూతురుకు జరిగిన అన్యాయాన్ని (ప్రతిఘటించలేదు. కొడుకు 
కూడా సవర్ధులచే హత్యకు గురయ్యాడు. రాముడికి మా(త్రం తన ఎకరా పాలం సర్వస్వం అయింది. ఆ 
పొలం కూడా సవర్ణులే కాజేయడంతో చివరకు నిసహాయుడయ్యాడు. నిస్సహాయతతో అతను దేనిని 
పోగొట్టుకొన్నాడో తెలుసుకొన్నాడు. అందుకు కారణం ఎవరో ఊహించుకోగలిగాడు. వారా 
(ప్రతిఘటీంచడానికి సంసిద్దుడయ్యాడు. అందుకోసమే “ఈ బతుకులిట్టా తగులబడ్డానికి ఈల్లేదు... ఈ 
బతుకులిట్టా తగలబడ్డానికి ఈల్లేదు''41 అంటూ అగ్గిపెట్టెతో ఊరివైపు పరిగెతాడు. కథలో ఈ 2८०९०" 
నిస్పహాయుడు ఎలాంటి స్థితిలో చైతన్యవంతుడవుతాడో తెలియజేశాడు రచయిత 
ఏ.3.7.3. అంకయ్య : “చెంబుకొకగంగి కథలో అంకయ్య కథానాయకుడు చిన్నతనంలోనే తల్చీదం(డ్రులను 
పోగొట్టుకొని కన్న ఊరిలోనే అడుక్కొని జీవించేవాడు. వాడి వయస్సు పెరిగేకొద్ది ఆలోచనతోపాటు 
కష్టపడటం నేర్చుకొన్నాడు. పశువులకాపరిగా జీవితం ప్రారంభించాడు. ఒకరోజు పశువులపె చిరుతపడటంతో 
తన (ప్రాణాన్ని కాపాడుకోవడంకోసం చెట్టుఎక్కాడు. _ పశువులు చెల్లాచెదురై పంటపాలాలోపడి నొశనం 
చేశాయి. తత్పలితంగా అంకయ్య యజమానిచేత దెబ్బలుతిని తన (బ్రతుకు మార్చు కోవడం కోసం సైన్యంలో 
చేరాడు. కాలంగడిచింది. సైన్యంనుండి తిరిగివచ్చాడు. కాలం మారినా తన జాతి(బ్రతుకు మారలేదని 
(గబాంచాడు. వారి అభ్యుదయంకోసం కంకణం కట్టుకొన్నాడు. మొదటి (ప్రయత్నంగా గ్రామ బంజరు 


భూములో స్వంత గుడిసెలను వేయించాడు (ప్రభుత్వంతో (ప్రతిఘటి ంచి గుడె కూలకుండా చేశా 


సవర్ధుల ఆగ్రహానికి గురై, వారి బావుల్లో నీళ్ళు తీసుకోవడానికి అనర్జులయ్యారు. తోడి హరిజనులు [శ్రమశక్తితో 


అందరూ ఏకమై అంకయ్య నాయకత్వాన మంచినీళ్ళ బావిని (త్రవ్వుకొన్నారు. సమస్యలు లేక సుఖంగా 


బ్రతకడానికి అలవాటుపడ్డారు. వేసవిలో సవర్ణులకు నీటి ఎద్దడి ఏర్పడితే హరిజన అంకయ్యవద్దకు 
వచ్చారు. (ప్రభుత్వానికి విన్నవించి కల్మెక్లర్‌తో సమస్య పరిష్కారానికి ప్రయత్నించారు. కాని అంకయ్యమా (త్రం 
బావిలో నీటి పంపులు లేకుండా బావివద్దకెల్లి తీసుకపామ్మన్నాడు కలెక్షర్‌తో ''దేవరా కులానికొక్క_ చెంబు 
చెంబుకొకగంగ . చెంబు ఏ కులానిదైతే గంగ ఆ కులానిదైపోతున్నది. గంగకు అంటూ ముటూ లేదంటూనే 
జాతికిొక గంగను చేస్తున్నారు. తెలుగంగంగోది, తమిళ గంగేది ९८३५ కూర్చుని 
వాదులాడుకుంటావుండాం''42 అని అన్నాడు.  కులంపేరుతో గంగను సూచిండే పద్దతికి స్వస్తి 
చెప్పమన్నాడు. కథలో ఈ పా(త్ర సవర్జులు చేసే అన్యాయాలకు పరాభవం తప్పదని తెలియజేస్తుంది. 

5.3.7.4. నరసన్న : “నరసన్న పాపాయి కథలో నరసన్న రవణ అత్తగారింటిపాలేరు. కథానాయకుడు 


వారిజన వాడపెద్ద చిన్నతనంలో తెలియని ఆలోచనలో రు డ్రేశ్వరం గుడిలోకి (ప్రవేశించి తనకులం కారణంగా ` 
రవణ అన్నచేత దెబ్బలు తిన్నాడు. ఆనాడు హరిజనులకు గుడి బడి నిషిద్దం నరసన్న కూడా నిరక్షరాస్యుడు 
ఆలోచనలేనివాడు. కాలంమారింది. రవణ అతగారింటో నరసన్న ఒక కుటుంబ సభ్యుడుగా వున్నాడు 





श्न 


इ 





హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక | 167 
రవణ భర్తచే సమానంగా చూడబడ్డాడు. అతని చేతనే విద్య నేర్చుకున్నాడు. నర్గ్భన్నకు వివాహమై కూతురు 
పుట్టింది రాజకీయాల్లో (ప్రవేశించి శాసనసభ్యాఢయ్యాడు. అందులో రవణ భర సహాయం వుంది 
రవణ కుటుంబాన్ని "० ఆదుక్‌న్నాడు కులమత (ప్రమేయం లేకుండా రెండు కుటుంబాలు బ్నిహంగా 
వుండగలిగాయి. స్నేహానికి కులం అడ్డురాదని ఈ పా(త్ర తెలియజేసింది | | 
5.3.7.5. ఆనందరావు 'వ్యూహం' కథలో ఆనందరావు కథానాయకుడు. వాడ యువనాయకుడు 
విద్యావంతుడు అభ్యుదయభావాలు కలవాడు. తవు వాడ (ప్రజలను చైతన్యవంతులను చేయాలని 
వాడను అభివృద్దిపరచాలని (పయత్నించాడు. కాని సవర్హులు అడ్డు తగిలారు. తనవాడ (ప్రగతి కో 
బాక్‌ వర్ద్‌క్లాసెస్‌ వెలొఫీర్‌ అసోషియేషన్‌ అనే సంఫ్టను స్థాపించాడు. పంచాయతీ (ప్రసిడెంటుకు తమవాడ 
తరపున వినలిప[త్రాలు ఇచ్చాడు. కాని ఫలితం లేకపోయింది. పంచాయతీ ఎన్నికల్లో (ప్రసిడెంటిగా పోటీచేశాడు 
తము పరపతి పోతుందనే నెపంతో రాముడు ఓటుకు ఐదువందలు చొప్పున హరిజనులకు ఇచ్చి ఓట్లు 
నేయించుకొని గెలిచాడు. ఆనందరావు పన్నినవలలో రాముడు చిక్కు కొన్నాడు. హరిజనులు" ఓట్టు 
కోసం రాముడిచ్చిన డబ్బంతా అసోషియేషన్‌కు ఇచ్చి వాడ ప్రగతికి దోహదపడ్డారు. కథలో ఆనందరావు 
సామాజిక. పరంగా ఓడినా, నెతికంగా గెలిచాడు ~ “~ | 1 
5.3.8. హరిజన వ్యక్తిత్వం : హరిజన వ్యక్తిత్వం కన్పించే కథానికలను గమనిద్దాం 
5.3.8.1. నందయ్య: “దేవుడు' కథలో నందయ్య హరిజన నాయకుడు. తన నాయకత్వంలో హరిజనులను 
(శీరామునిగుడి దర్శనార్థం తీసుకొచ్చాడు. "దేవుడిని దర్శించవచ్చని సంతోషించాడు. ' ఇంతకాలానికి తన 
ఆశ తీరుతుందని తలచాడు. చాలాదూరంనుండి నడిచివచ్చాడు. కాని అతని ప్రయత్నం సవర్ధుల విఘాతానికి 
१००८९०००. అతని ప్రయత్నం సఫలం కాలేదు. సరిగదా, తీవ్రదాడికి గురయ్యాడు. ఆరోజే తీ|వ్ర వర్గంతో 
గుడి కూలిపోవడం వల్ల సవర్ధలకు నందయ్య అవసరం పడింది. గుడిని కట్టుమన్నారు. అందుకు నందయ్య 
నిరాకరించాడు. “అప్పుడు గుళ్లోకొచ్చినప్పుడు ముట్టుడుంది గాని గుడి కట్టేందుకు లే దా సామీ 
ముట్టుడు43'' అన్నాడు. తనకు మేలు చేయని దేవుడు తనను దాడికి గురిచేసిన దేవుడు అవసరం 
లేదనుకొన్నాడు. కథలో ఈ పాత్ర తమ అవసరాలు తీర్చుకొని సం(ప్రదాయాల పేరుతో. హరిజనులకు 
దూరంగా. వుంచే సవర్ణులకు బుద్దిచెప్పింది. తామూ తెలివిగలవారమే, అవసరమైతే (ప్రతిఘటించగలమని 
నిరూబస్తుంది. . . 
5.3.8.2. కథకుడు : “బందీ' కథలో కథకుడు ఉన్నత విద్యావంతుడు . చిన్నతనంలో ఒకవైపు డబ్బు 
సంపాదించుతూ మరోవైపు విద్యనార్హించాడు. . పట్టుదలగల మనిషీ కులాభిమానం గలవాడు... వ్యక్తిత్వం 
వున్నవాడు. చదువుపూర్తి కాగానే పల్లెటూళ్ళో టీచర్‌ ఉద్యోగం సంపాదించాడు. . ఊరి(ప్రజలచేత మంచి 
ఉపాధ్యాయుడు అనిపించుకొన్నాడేగాని తనకులం.కారణ ౦గా ,హరిజనవాడలో తప్పు ~ ఇ అదడైఇల్లు 
దొరకలేదు. కాపుయువతి రేణుకచేత (పీమింపబడ్డాడు. . పెల్లికూడా చేసుకోవాలనుకొన్నాఢు. కథకుడు 
ఆర్టీవో అయ్యాడు. రేణంక తల్లీదం(డ్రుల చేతకూడా ఆదరింపబడ్డాడు.. తనలో తమకులంపై, తాను 
చదువుకొన్న చదువుపై గర్వంవుంది,. ఎదుటి వాడి కులంకన్న తనకులం ఎక్కువనే ఆలోచనవుంది. అందుకే 
తనకులం యువతి మల్తికను (పేమించాడు. తనకు విలువ ఇవ్వని కులంలోని రేణంకని పెళ్లి చేసుకోవడానికి 
నిరాకరించాడు. ఆమెను వ్యక్తిగా (పమించాడు తప్ప కులపరంగా. ఆమెను గౌరవించలేదు. . రేణుకతో 
సాంప్రదాయధోరణి లో వివాహానికి ఇష్టపడి ఆ పని జరగక తనకులస్టురాలిని పెళ్ళిచేసుకొన్నాడు, కాని రేణుకతో 
మాకత్రం (పీమ సంబంధాలను తెంచుకోలేదు.. భార్య-మాటపై రేణుకను. రెండవ. వివాహం చేసుకోలేదు 


_ వ్యక్తిత్వంకోసం తన (ప్రేమనే చంపుకున్నాడు 











168 తెలుగు కథానిక - హరిజన పొత్రలు 


5.3.8.3. చం(ద్రావతి : “పరిధులూ (ప్రమేయాలు' కథలో చంద్రావతి ఆనందరావు కూతురు. ఎం.ఏ 
చదివింది. చైతన్యభావాలు కలది. (ప్రతి మనిషికి వ్యక్తిత్వం అవసరమని తలచేది. తాను వ్యక్తిగా తనకు 
అవసరమైన నిర్ణయాలను తానే తీసుకోవాలని ఆలోచించేది. కులపరమైన చర్చల్గొ పాల్గొనేది. అస్పృశ్యత 
లగాలంటే కేవలం మాటలవల్ల చాలదని దానిని చేతలద్వారా సమాజం చేయాలని తపనపడేది తనతండ్రి 
ఆనందరావు సవర్ధ్ణుడైన శంకరంతో ఈమెకు పెళ్ళి సంబంధాన్ని కుదిర్భితే అందుకు నిరాకరించింది. తాను 
ఒక సవర్థ్థుడిని పెళ్లీ చేసుకున్నంతమా త్రాన అస్పశ్యత పొదని తలచింది. అస్పశ్యత పోవడానికి పెళ్లి సంబంధాలు 
ముఖ్యం కాదని, సవర్ణుల మనస్తత్వంలో ఆలోచన మారనంతవరకూ ఈ సమస్య పోదనే విషయం జ 
స్పష్టపరిచింది ఈమె. 
| 208 శతాబ్దంలో హరిజనులూ మనుష్యులేననే భావం సవర్ణులకు స్పూరించింది. దానికి తోడు 
వీరియెడ దయ, సానుభూతి (ప్రతిఫలించాయి. పై కథల్లోని పాత్రలన్నీ వ్యక్తిగతంగా (బతక డానికి గా 
(ప్రయత్నించాయి సవర్థులతో సమానంగా హక్కులు అనుభవించాయి. తమజాతి (ప్రగతికోసం సంస్కరణ 
మార్గాన్ని ఎన్నుకొన్నాయి. దానికితోడు సనాతన ఆచారాలపట్ల (ప్రాధాన్యం తగ్గిపోయింది. (బ్రతకడానికి 
==, అవర్థ్థులైనా ఏవృత్తినైనా చేపట్టడానికి ప్రయత్నించారు. సాధ్యమైనంతవరకూ కులవృత్తులను 
మూలపడేశారు అప్పటినుంచి వర్ణ వ్యవస్థకు ఆయుస్సు తగ్గిందని చెప్పువచ్చు. వర్ణాంతర వివాహా 
__ (ప్రాధాన్యత హెచ్చింది. కులాల వ్యత్యాసాలను పోగొట్టడానికి సాధ్యమైనంతవరకూ ఈ వివాహలు దోహదం 
చేశాయి. హరిజనుల్లో తరాలనుండి సోమరితనం, భయం, అజ్ఞానం, పోగొట్టుకొవడానికి తమకానికి 
తగిన ఫలితాలను అందుకొవడానికి కులనిర్మూలన మీద నిర్మించబడిన వ్యవస్థ రూపురేఖలు చెరిగిపోవడానికి 
. ప్రయత్నించారు అభ్యదయపధంనవైపు పయనించారు. 


అధ 'స్పూచిక లు 











కథానిక స్వరూప స్వభావాలు - పోరంకి దక్షిణామూర్తి పుట 323 
కరుణ కుమార కథలు - కరుణ కుమార పుట 88 
కరుణ కుమార కథలు - కరుణకుమార పుట 62 
ముత్తడు - గొప్పాడు - పులికంటి కృష్ణారెడ్డి - ఆం(ధ్రజ్యోతి వారపత్రిక 11-3- 83 పుట 51 
ఇది కతా- బోయ జంగయ్య ఇండియాటుడే మార్భి 6-20-1995 పుట 64 
యజ్ఞంతో తొమ్మిది కాళీపట్నం రామారావు పుట 20 ' re, 
జూదం (కథలసంపుటి) - సింగమనేని నారాయణ పుట 41 = 
మధురాంతకం రాజారాం కథలు - మధురాతకం రాజారాం పుట 86 
గ్రుక్కెడునీళ్ళు - బందా కనకలింగేశ్వర రావు భారతి మే 1932 పుట 
10. అయ్యోపాపం గొట్టుముక్కల మంగాయమ్మ.....పుట16 
11. ఊరిబాయి - బి. దామోదర రావు २५३. 
12. ఇంకానా ఇకపై సాగదు (దళితకథలు) భార్గవీరావు పుట 104 
13. ఇంకానా ఇకపై సాగదు (దళితకథలు) భార్గవీరావు పుట 105 
14. ఊరబావి - కొలకలూరి ఇనాక్‌ పుట 5 
"15. ఊరబావి - కొలకలూరి ఇనాక్‌ పుట 23 - 
16. మాకూ వున్నాయి స్వగతాలు - గోపీచంద్‌ పుట 30 











© 04 aun WLM = 
~. 


స 











హరిజనాభ్యుదయం - తెలుగు' కథానిక 169 


17. 
18. 
19. 
20. 


21. 


22. 
23. 
24. 
25. 
26. 
27. 
28. 
29. 
30. 
31. 
32. 
33. 
34. 
35. 
36. 
31. 
38. 
39. 
40. 
41, 
42. 


వేట - పులిపాక (శ్రీరామచంద్రమూర్తి, రచన మాసపత్రిక నవంబర్‌ 1994 పుట 55 
హరిజనుల పుట్టుపూర్యోత్తరాలు- గోవాడ నిరీక్షణరావు పుట 
తెలుగు నవల - అస్పృశ్యతా సమస్య - ననుమాసస్వామి పుట 16 
(శ్రీపాద సు(బ్రహ్మణ్యశ్నా స్త్ర) కథల సంపుటి (మూడవభాగం) 
(धतत సుబ్రహ్మణ్యశాస్త్రి, పుట 281 
(శ్రీపాద సు(బ్రహ్మణ్యశ్నాస్త్రి, కథల సంపుటి (మూడవభాగం) 
-త్రీపాద సు(బ్రహ్మణ్యశ్నా స్త్రి పుట 281 
కోటిగాడు స్వతం[త్రుడు - పులికంటి కృష్ణారెడ్డి పుట 75 
కరుణ కుమార కథలు - కరుణకుమార పుట 43 
కరుణ కుమార కథలు - కరుణకుమార పుట 51 
అగ్నిగుండం - కాలువ మల్లయ్య అభ్యుదయ మార్చి ఏప్రిల్‌ 1991 పుట 13 
యజ్ఞంతో తొమ్మిది - కాళీపట్నం రామారావు పుట 55 


 ఊరబాని ~ కొలకలూరి ఇనాక్‌ పుట 156 


తల్లీమట్టి - స్వామి ఉదయం వారపత్రిక పుట 62 

కొత్తదారి - పినాకపాణి అరుణతార జులై ఆగష్టు 1994 పుట 19 

పాపానికి జీతం - బి.భాను భారతి నవంబర్‌ 1969 పుట 18 

ఇంకానా ఇకపై సాగదు - భారవీరావు పుట 2 

ఇంకానా ఇకపై సాగదు - భార్గవీరావు పుట 130 
హరిజనాభ్యుదయం - ఆధునికాం(ధ కవిత్వం - కల్లూరి ఆనందరావు పుట 447 
ఆ రా(త్రి (కథలసంపుటి) - చలం పుట 130 

ఆ రాత్రి (కథలసంపుటీ) - చలం పుట 132 

ఊరబావి - కొలకలూరి ఇనాక్‌ పుట 161 

చెప్పులు - జింబో ఆం(ధ్రజ్యోతి వారపత్రిక 20-1-95 పు 46 

సబ్బు - పులికంటి కృష్ణారెడ్డి యువ పుట 134 

కేతు విశ్వనాధరెడ్డి కథలు - కేతు విశ్వనాథ రెడ్డి పుట 92 

ఇంకానా ఇకపై సాగదు - భార్గవీరావు పుట 35 

సూర్యుడు తలెత్తాడు - కొలకలూరి ఇనాక్‌ పుట 202 

చెంబుకొకగంగ - పులికంటి కృష్ణారెడ్డి ఆంధ్రజ్యోతి వారపత్రిక 21-11-86 పుట 31. 





i न 


i 



































6 . © ०१० కధానిక - హరిజనా భద యం 


బాందూ సవాజం తరతరాలుగా హరిజనుల్ని. అస్సుళ్యులుగా చూడడవేం గాక వారు 
చరాడరానివారుగా, అంటరానివారుగా, ఐద్యాన ర్హులుగా దరారంగా వుంచింది, ఇందువల్ల వీళ్ళా 
పరిణామంచెందటం ఆలస్యమైంది. ఆ ఆలస్యంగానైనా పరిణామం చెందడానికి హరిజనులు (ప్రయత్నిస్తే 
సవర్ధులు అడ్డంకిగా వారికి నిలిచారు. హరిజనులు చేసేదిలేక మతాంతరీకరూ ०5०6 విద్యాభ్యాసం చేయడానికి 
ప్రయత్నించారు. విద్యావంతులైన సాహితీవేత్తలై తమ సమస్యలను చిత్రించుకోవడానికి ప్రయత్నించారు. 
హరిజనుల సమస్యలను గురించి హరిజన రచయితలు చెప్పడం వేరు, హరిజనేతర రచయితలు 
చెప్పుడం వేరు. హరిజనులు స్వయంగా కులద్వేషాల్ని అస్సృశ్యతావమానాల్ని చేదు అనుభవాల్ని చవి చూచి 
వుంటారు. తేలు కుట్టినవాడికే. బాధ గురించి తెలుస్తుందన్నట్టు ఆకలి అయినవాొడికే కడుపు వుంట 
తెలుస్తుందన్నట్టు వీళ్ళే వీళ్ళ సమస్యలను చి(త్రించడంలో వాస్తవికత, దయనీయత, బొధామయ బీవితం, 
మనోవ్యథ మొదలైనవి స్పష్టంగా కన్పిస్తాయి. మానవతా దృష్టిగలవారికి జాలి గొలుపుతాయి. ఆకట్టుకొంటాయి. 
దళితేతర రచయితల విషయానికొస్తే తరాలుగా సమాజంలో (బ్రాహ్మణాధిక్యం కొనసాగింది. 
హరిజనులు అంధకారంలోనే (मठ, షందొమ్మిదన శతాబ్దంలో అనేక మంది సంఘ సంస్కర్తలు బయలుదేరి 
సమాజంలోని సం[ప్రదాయాలను, మూఢాచారాలను ఖండించారు. అప్పుడు హరిజనులు మేల్కొన్నారు, 
విద్యపై మోజు చూపారు. సమాజంలో ఉన్నత వరాల రచయితలు హరిజనుల అభ్యున్నతిని గుర్తించారు. 
ఇక సనాతన ఆచారాలంటూ కూర్చుంటే లాభంలే దనుకొన్నారు, అప్పుడు వారే హరిజన జీవిత సమస్యలపై 
రచనలు చేయడం. ప్రారంభించారు. వారి రచనల్లో దయ, జాలి, కరుణ వర్షిస్తుందే తప్ప వాస్తవికత కన్సించదు. 
ఆప్యాయత కురిపిస్తుందే తప్ప అక్కున 111 తప్ప సం(ప్రదాయరీతిలో 
సమస్యలకు పరిష్కారం చెప్పదు. : | [र | 
6.1 హరిజన రచయితలు ne 
హరిజన జీవితాన్ని హరిజనులు రచించే ధోరణిలో తమ జీవితానుభవాలు కస్టాలు కన్పిస్తాయి. 
రచనా పరంగా కొంత (ప్రత్యేకతను సంతరించుకొంటాయి. వీరి రచనల్లో తమ బీవితానుభవం తప్పని సరిగా 
వుంటుంది. He १ ४: 
పా(త్రలు- హరిజన రచయితలు చి(త్రించిన హరిజన బీవితం చిత్రించే కథల్లో (ప్రధానంగా కనిపించే 
హరిజన పాత్రలు సహజంగా వుంటాయి. వాటి చుట్టూ మిగతా పాత్రలు పరి(భ్రమిస్తాయి., సమస్య 'సవర్ధులకు 
హరిజనులకు సంబంధించినదైనా హరిజన పా (త్రలే ప్రధానంగా కన్సిస్తాయి. వీరి క థల్లోని పాత్రలకు సవర్లునిచే 
ఎన్నికష్ణాలు వచ్చినా మూర్ణంగా అనుభవించడం తప్ప ఎదురుతిరగడం వుండదు. వీళ్ళు సమ్మె చేయాలన్నా, 
ప్రతిఘటీంచాలన్నా కొన్ని సంఘాల సహాయం అవసరం. అప్పుడే వీళ్ళు దేనినైనా ప్రతిఘటించగలరు. రచయిత 
వీరి అభ్యుదయాన్ని కాంక్షించినట్టెతే కథలో హరిజన పాత్రలు భయపడుతూనే, లేదా వారి క్రిందనుండే వారి 
సానుభూతితో తమ హక్కులను సాధించగలరు. దాదాపు వీరిలో సర్హుకుపోయే గుణం వుంటుంది తప్ప 
అన్యాయాన్ని ఎదిరించే 24१० వుండదు. (శమించగలరు గాని, (శమకు తగిన ఫలితాన్ని భరాస్వామి నుండి 
ఆశించి పొందలేరు. ఒక రు ఉద్యోగం ఇస్తే చేయగలరు తప్పు ఉద్యోగం కోసం (ప్రయత్నించి సాధించుకోలేరు, 
తమ కోర్కెలు తీర్చుకోవడం కోసం ఇతరులపై ఆధారపడుతారు తప్ప తాము స్వతంత్రంగా తీర్చుకోలేరు. 
వఏద్యావంతుడైనా సరే తమకు జరిగిన అన్యాయాన్ని నిరసింసించగలడుగాని, సమాజాన్ని నిందించలేడు. 
వీరి స్వరూపాలను కథానికలద్వారా పరిశీలించటం ప్రస్తుత కర్తవ్యం, 


५ 

















హరిజనాభ్యుదయం తెలుగు కథానిక 171 


శిల్ప- కథారచనకు శిల్పం ఆయువుపట్టు. కథలోని శిల్పం ఆ రచయిత యొక్క గొప్పుతనానికి 
అద్దం పడుతుంది. హరిజన జీవితాలను గురించి హరిజనులు రచన చేయడంలో కొంత అనుభవం అవగాహన 
స్పష్టంగా కన్ఫిస్తుంది, వారి కష్టాలను కన్నులకు కట్టినట్టుగా చి(త్రించగలుగుతారు 
6.1.1. ఆచార్య కొలకలూరి ఇనాక్‌ - తెలుగు కథానికా సాహిత్యంలో హరిజన జీవితాన్ని గొప్పగా మలచిన 
కథకుడు. స్వానుభనం ఇతని రచనకు (ప్రాణం పోసింది. సమాజంలో మార్చు కోరుతూ సామాజిక న్యాయాన్ని 
ఆకాంకీసూ నిరంతరం రచనలు చేస్తున్నారు కులంపేరుతోనో వర్షం సేరుతోనో అట్టడుగున పడి కొట్టు 
మిట్టాడుతున్నటువంటే జనాలకు తన రచన ద్వారా చేయూత నిచ్చాడు. సమాజావసరాన్ని సాహిత్యంలో 
ప్రతిబింబించోడు. ఆధునిక దళిత కవిత్రయంలో ఒకుగా నిలిచాడు. -ఈయన రచించిన హరిజన కథలు 
వాస్తవానికి చాలా దగ్గరగా వుంటాయి. వీరి కథలో (ప్రధాన పాత్రలు హరిజన పొత్రలు. సవర్ణ పొ(త్రలువున్నా 
వీటి చుట్టూ పరి(భమిస్తాయి. కథారచనలో కూడా హరిజన జీవితాలు సామాన్యంగానే విజయాన్ని 
సాధించటం కిస్తుంది. వీరి కథల్గొ హరిజనులు సవర్ణుల సానుభూతి ఒకవైపు సాధిసూ తమ అవసరాలను 
తీర్భుకొ టారు. మురోవెపు సవర్ధులపై (ప్రతిఘటించే కథల్లో దాడి ఉంది. అంటే యుక్తితో కూడిన (ప్రతిఘటన 
కన్ఫిస్తుంది. వీరి కథల్లో హరిజన పాత్రల్లోనే మూడు భాగాలుగా వుంటాయి సంప్రదాయ 2 (© పరిణామ 
>» అభ్యుదయ పాత్ర. అయినా తమ హక్కుల కోసం ఎదుటివాడి (ప్రత్యక్షంగా ఘర్షణకు దిగవుకా 
పరోక్షంగా విశేష (ప్రతిఘటన |(ప్రతిపాదిస్తాయి. సమస్యను సామరస్యంగోనే ఎదుటి వాడిచేత మెప్పుకు సాధ్యంకాక 
తప్పనిసరికీ గురై విజయాన్ని సాధిస్తాయి. ఈయన కథల్లో కొన్ని పాత్రలు రాముడు (ఊరబావి), చిన్ని 
(ఆకలి), రావుడు (సూర్యుడు తలెత్తాడు), రామకోటి (పశ్చాధ్ఫూమి) (ప్రభాకర్‌జి (సంస్కరణ ల) 
మణి రత్నాలు (कन హాపి (క్రిస్మస్‌) వంటి పా(త్రల్లో హరిజన 8 కన్పిస్తుంది. హరిజనులకు సవర్గులపై 
ఎదురుతిరిగే స్వభావంలేక, అన్యాయం జరిగినా సర్షుకుపోయే గుణం ఉంటుంది. ఎదుటీవాడిపై ఘర్షణకు 
దిగరు. అవసరమైతే హరిజనులు అజ్ఞాతంగా తమకు అన్యాయం చేసిన సవర్గ్ణుడిని అంతం చేయడానికైనా 
(ప్రయత్నిస్తారు. కాని బహిరంగంగా మాడత్రం ఏ కార్యమూ వీరు చేయలేరు. అందుకు కారణం विछ 
_ పరిస్థతి అని స్పష్టం. ఊరబావి కథలో ““ఒరేయ్‌, మునసబుగారు పంపకుండా మనం యెళితే రేపు మళ్ళీ 
బట్టుకొచ్చి చితగ్గొడితే' దిక్కేవుందిరా వునకి. ఈ ఊరినించి పారిపోలేంగా రేపు నిజం తెలిసి ఆలే 
ఒదిలేతారు1”' అని రావుడు చిదంబరంతో అంటాడు మరికొన్ని కథల్లో హరిజనులకు హక్కులు 
సాధించాలని తపన ఉంటుంది కాని దాని సాధించే సామర్హం ఉండదు. ఎవరైనా సాధ్యో తప్పు. చూ 
ఆనందించడం. ఒకరు తెచ్చి ఇస్తే తీసుకోవడం తప్ప తాము స్వతహాగా సాధించుకోలేరు. ఇది నేటి సమాజ 
హరిజన స్థితి అందుకే 'ఆకలి' కథలో చిన్ని తన ఆకలి తీర్భుకోవడం కోసం తండ్రి కోసం ఎదురు చూసింది 
కాని, ఆ ఆకలి తీరే మార్గం తన పరిధిలో ఆలోచించింది. అందుకోసం ప్రయత్నించింది. ఈ దృష్టితో చిన్ని 
చైతన్యవంతమైన పాత్ర. “సూర్యుడు తలెత్తాడు” కథలో రావుడి.కొడుకును సవగ్గులు కొడితే “ఊళ్లో 
వాళ్లతో పెట్టుకోవద్దురా అంటే వింటాడా, (ప్రాణాలకు తెచ్చుకొన్నాడు”' అని అంటాడు. అందులో 
రావుడి ఆలోచన తన కొడుకును సవర్ణులపై (ప్రతిఘటించవద్దని, అలా చేసే ప్రయత్నంలో వారిపై విజయం 
సాధించే స్టితిని తెచ్చుకోమని అంటాడు తప్ప ప్రాణాలను పోగొట్టు కోమని చెప్పడు. హరిజనులకు సవర్ణ్ణులచేత 
ఎంత అన్యాయం ఎదురైనా (ప్రతిఘటించే 28 వారికి కూడదు: ఏదైనా సంఘపరంగా (ప్రతిఘటించగలరు కానీ 
ఏకత్వంగా (ప్రతిఘటించలేరు. అందుకే రావుడు (సూర్యుడు తలెతాడు) తన సంసారం అంతా సవర్ణ్ణులచే 
నాళనం అయినా తన కొడుకును మా(త్రం दू దాడికి పూనుకోవద్దని సలహా ఇచ్చాడు. ఈ సూచనలో 
పరాజయం తెచ్చుకొనే (ప్రతిఘటన వద్దని విజయం తెచ్చే తిరుగుబాటు ముఖ్యమని హెచ్చరించింది 





















perth, 


re 





























172 తెలుగు కథానిక - హరిజనాభ్యుదయం 

“విషియు హేపి इरि" కథలో ఈ దేశంలోని హరిజనులు తమ స్వార్హంకోసం క్రైస్తవాన్ని 
స్వీకరించారని తమ ఉనికిని కాపాడుకోవడంకోసం వెళ్తారని చెప్పవచ్చు. అంతేగాక క్రైస్తవం పుచ్చుకొన్న 
హరిజనులకు పోరాటపటిమ వుంటుందని తెలియజేస్తుంది. “ఎర్నీళ్ళు' కథలో కూడా మానవుడు తన 
(ప్రగతికి బాట వేసుకోవడానికి ఆహార పదార్థాల వినియోగం అని, వాటిని ముఖ్యంగా హరిజనులు వృథా 
కాకుండా చూడాలనే తపన కన్పిస్తుంది. ఈయన కథల్లో హరిజన జీవితం నిండుగా ఫలిస్తుంది. మూర్ణంతో 
వున్న హరిజనుడిని భుజం తట్టి లేపుతుంది. నేడు సమాజంలో యువ రచయితలు ఈయన రచనా విధానాన్ని 
అన్వయించుకొని మంచి కథలు రాయగలిగితే దళిత ఉద్యమానికి ఉత్తమ సాహిత్యాన్ని అందించిన వారవుతారు. 
6.1.2. డా. బి.భాను :-డా. బి. భాను హరిజన జీవితంతో సంబంధం వుంది. హరిజన జీవితాన్ని 
కథానికా సాహత్యం ద్వారా పరిచయం చేసిన వ్యక్తి. ఈయన రచనలో హరిజనుల వాస్తవ జీవితం 
(ప్రతిబింబిస్తుంది. సమాజానుగుణం౦గా హరిజన జీవిత విధానాల కనుగుణంగా రచన చేశారు. ఈయన 
రచనల్స్‌ సమాజంలో సవర్ణ్ణులు హరిజనులపై చేసే దౌర్జన్యం కన్పిస్తుంది. రచయిత అనుభవం కన్పిస్తుంది. 
ఈయన इक्‌ కూడా హరిజనులు కేవలం సవర్ధులు సానుభూాతిపైనే ఆధారపడి (బ్రతకగలరనే విషయం 
స్పష్టమవుతుంది. హరిజనులు సవర్ధ్థులు చేసే అన్యాయాన్ని (ప్రతిఘటించడం కష్టం. అందువల్లనే హరిజనులు 
ఒకవైపు తమ ఉనికిని కాపాడుకొంటూ మరోవైపు తమ హక్కుల కోసం ఉద్యమించడం ఈయన, కథల్లో 
కన్పిస్తుంది. ఈయన పాపానికి జీతం? రుథిరమథనం' అనే కథానికలు రచించాడు. ఈ రెండు కథల్లోనూ 
సమస్య అవర్ధులకు సవర్ధులకు సంబంధించినదైనా హరిజనపా|త్రలే ప్రధానంగా వుంటాయి. మిగతా పాత్రలు 
వాటి చుట్టూ పరి(భ్రమిస్తాయి. హరిజనులపై సవర్ణ్ణులుచేసే దౌర్ణన్యాలు ఈ కథల్లో చి(త్రిసారు. వాటిని 
హరిజనులు ధైర్యంగా ఎదిరించకపోవటం. ఈ కథలో కన్పిస్తోంది. ఉదా: -'పాపానికి బీతం' కథలో అరుంధతి 
భంజంగరావు కామదాహానికి గురై అందులో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించి అతని చేతిలోనే (ప్రాణాలను 
పోగొట్టుకొంది. కాని అతనిని ఎదిరించి తప్పించుకోవడానికి చేసిన (ప్రయత్నం ఆమె చైతన్యం. ఈ స్థితి 
హరిజనులు కష్టాల్లో నుంచి తప్పించుకోవడానికి ఆలోచనాపరులుగా చేస్తుంది. ఇది సమాజంలోని వాస్తవిక 
ప్రీతి. హరిజనునికి సవర్ణుల నుండి రక్షణ లేదు. వారి (స్త్రీల మాన|ప్రాణాలకు భ[ద్రతలేదు. అరుంధతిని 
హత్య చేసిన భుజంగరావు కు శిక్ష పడలేదు. కనీసం అతను హత్య చేశాడనే సాక్ష్యం లేదు. 

మరోకథ "८०6८ మథనం' లో హరిజనులు సవర్థ్థుల దయాదాక్షిణ్యాలలోనే (బతుకుతారనడానికి 
నిదర్శనం. ఉదా:- కామయ్య బారినుండి తప్పించుకొన్న అరుంధతి తన భర్తతో ఊరువిడిచి వెళ్లిపోతుంది. 
మరలా చావు (బ్రతుకుల మధ్యలో నున్న కామయ్య కొడుకును నిండు మనస్సుతో తన రక్తాన్ని పంచి (బ్రతికించి 
కామయ్య అభిమానాన్ని చూరగొని గ్రామం చేరుకొంటుంది. తన శీలాన్ని కాపాడుకోవటం కోసం, తమ 
భర్తతో కలసి సుఖమయ బీవితం గడపటం కోసం ఊరు వదలిన అరుంధతిలో చైతన్యం తెలుపుతుంది. 
అలాగే తిరిగి గ్రామంలోకి = చేరటం స్వస్థలం. పోగొట్టుకోలేని వ్యక్తిత్వం. తమ ఆస్తులను వదులుకోలేని 
మనస్తత్వం (ప్రతిబింబిస్తుంది. తాను అవమానంపాలైన చోటే స్వేచ్చగా బ్రతికే అరుంధతి జీవితం సవర్ణ్ణులకు 


చెంపపెట్టు. ఇది హరిజన బీవిత సత్యం. సమాజంలో ఒక గొప్ప పని చేస్తున్నాడంటే దాని వెనుక సవర్థ్ణుల 


దయాదాక్షిణ్యాలు వుంటచాయనే చెప్పవచ్చు. ఇదే కథలో పోలయ్య తన భార్యకు జరిగిన అన్యాయానికి 


భుజంగరావు 'పై ఎదురు తిరగడానికి ప్రయత్నిస్తే అందుకు అరుంధతి “' వొద్దు మావా వొద్దు ..పెద్దోళ్లోతో 


షగ మనకొద్యు ఆన్నేయం ఆళ్లే జేసినా యెదిరిసే మనకే ఫేటు... ఎన్నూళ్లల్లొ న్యేయం బట్టకట్టిందో సెప్పు..... 


२०6० కట్టతెగినప్పుడు పాగురుగిత్త యెదుటబడ్డప్పుడు ఏంజోత్తన్నాం పారిపోతున్నాంగా యిప్పుడు 
అంతేమావా”3 అంటుంది. జరిగిన అవమానానికి ఎదిరించే శక్తిలేని అరుంధతి పోలయ్యలు మానంకోసం 





హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 173 

ఊరు వదలి వెళ్లటంలో తిరిగి ఊరులోకి రావటంలో అరుంధతిలో చైతన్యం |ప్రస్సుటమవుతూ ఉంది. 

భాను హరిజనుడు. హరిజన సమాజాన్ని వాస్తవిక దృష్టితో చూశాడు. అందుకే హరిజన కథలను 
రచించడంలో సఫలం అయ్యాడు. రచనాపరంగా కూడా ఉన్నత స్థాయిలోనే వున్నాడని చెప్పవచ్చు. 
6.1.3. బోయ జంగయ్య :- బోయ జంగయ్య తెలంగాణా హరిజన . రచయిత కథారచనల్లో ఈయనది 
బలమైన గొంతు, ముఖ్యంగా తెలంగాణా (ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలను, ఘోరాలను అద్దం 
పట్టినట్లు వారి వాస్తవిక జీవితాన్ని తన రచనల్లో పొందుపరిచాడు. సామాజిక వ్యవస్థలో అనేక ఇబ్బందులకు 
గురిఅవుతూ తోడి సమాజం చేత హీనంగా దీనంగా చూడబడుతూ తినడానికి తిండి లేక (బతుకుతున్న 
(ప్రజల గురించి కూడా రచన చేశాడు. వీరు ఎంత కష్టపడినా తిండి దొరకదు. ఆ తిండిని సాధించుకో వడంకోసం 
వీరుపడే బాధలు వర్ణనాతీతం. ఈయన హరిజన సమస్యపై రచించిన కథలు నాలుగు- బంచరాయి, ఇంకానా 
ఇకపై సాగవు. ఇది కతా, గ్రహణం. సమాజంలో హరిజనులు ఇంకా మూ ర్థంగానే వున్నారని, స్వతంత్రంగా 
సవర్థ్థులను ఎదిరించి తమ హక్కులను కాపాడుకోలేని స్టితి వారిదని కథల్లో స్ప్సురిస్తుంది. ఈయన కథల్లో 
హరిజన > छं (ప్రధానంగా కన్పిస్తాయి. ఉదా:- ఇది కథలో ప్రధానపాత్ర మల్లయ్య చెప్పులు కుట్టి జీవించాడు. 
అందులో తన జీవితం మారదని బర్రెను (ప్రభుత్వం నుండి తనఖా (క్రింద తీసుకొన్నాడు. ఆ తనఖాలో 
(ప్రభుత్వ అధికారుల చేతిలో మోసపోయాడు. ఆ మోసంలోనే తన అస్తినంతా పోగొట్టుకొని పట్టణం 
చేరాడు, అక్కడైనా సుఖంగా (బ్రతకాలని (ప్రయత్నిస్తే అక్కడ కూడా ఇబ్బందులే ఎదురుపడ్డాయి. జీవితంలో 
హరిజనులకు నిత్యం కష్టాలే ఎదురవుతాయి, అనే విషయం ఈ కథలో స్పష్టమవుతుంది. పట్నంలో సమ్మె 
జరిగినప్పుడు మల్హయ్య '“రేపు మల్హ బందా ఇగ ఉపాసమే! వారానికో బందైతే ఎట్ట 28564", అని అతని 
మనస్సులో అనుకొన్నాడు తప్ప ఆ సమ్మెకు కారకులైన వారిని దాషించలే దు. అయితే అతనిలో తన కష్టాలకు 
ఇలాంటి సమస్యలే కారణమని అలోచన కలవాడుగా తన జీవితంలో సవర్గ్ణులతోనే అన్యాయం పాలయ్యానని 
తెలుసుకోగలగడం అతని చైతన్యాన్ని తెలియజేస్తుంది. తమ ఆకలి కడుపులను సమ్మెల నేటివి కొడుతున్నాయని 
ఆలోచించాడు. అలాగే హరిజనులు సవర్గుల దయాదాక్షిణ్యాలపై (బతుకుతారనడానికి “బంచరాయి'” 
కథ. కథలో హరిజనులు (ప్రభుత్వ ఆదేశం (ప్రకారం బంజరు భామిని సాగు చేయదలిస్తే గ్రామస్టులు 
నిరాకరించారు. వీరిని అమాయకులను చేసి మాయ మాటలు చెప్పి వీరి గుడిసెలకే నిప్పు పెట్టారు. 
అందుకు హరిజనులు కూడా సవర్థుల మాటలు నమ్మి దేవుడు ఆగ్రహంతోనే తమ గుడిసెలు కాలిపోయాయి 
అని నమ్మడం హరిజన సం(ప్రదాయ దాస్యస్థితి కన్పిస్తుంది. అదే స్థితిలో విద్యావంతుడైన హరిజన గోపాలం 
సవర్శ్ణులు చేసిన అన్యాయాన్ని తెలుసుకోగలిగాడు. తవు జాతిని (ప్రతిఘటన వైపు వుళశ్లించడానికి 
ప్రయత్నించాడు. ఈ కథలో హరిజన గోపాలం చైతన్యవంతుడు. . 

సమాజంలో హరిజనులు ఆలోచన లేనివారుగా జీవించడంవల్ల సవర్థులు వీరి మూర్ణత్వాన్ని 
ఆసరాగా తీసుకొని మోసం చేసి ఆస్తులను స్వాధీనం చేసుకొంటున్నారు. ఇలా జరిగినా హరిజనులు సవర్గ్ణులను 
వదలకపోవటం సమాజస్థితి. రచయిత ఈ కథలు రాయడంలో ఫలవంతం అయ్యాడనే చెప్పవచ్చు. 

6.1.4. గొట్టుముక్కు.ల వుంగాయవ్మ :- తెలుగు కథానికా సాహిత్యంలో హరిజన జీవితాన్ని 
గురించి రచనచేసిన హరిజన రచయిత్రి ఈమె. ఈమె రచనలో వాస్తవ జీవితం దర్శనమిస్తుంది. సమస్యనే 
చెబుతుంది కాని పరిష్బిరాన్ని సూచించదు. ఒకవేళ పరిష్కారం సూచించినా ఆ పరిష్కారం उदू 
చేతులమీదగానే జరుగుతుంది. హరిజనులను చూసే గతి. ఈమె కథల్లో కన్సిస్తుంది. ఈమె “అయ్యోపాపం' 
అనే కథ (వ్రాసింది. సమాజంలో ఆచారాల పేరుతో హరిజనులకు జరుగుతున్న అవమానానికి హృదయం 
దహించి రాసిన కథ. ఇందులో పాత్రలు అన్నపూర్ణా భాస్కరులు. కథలో ఈ పాత్రలే ప్రధానంగా కనిస్తాయి. 








मनक 














174 తెలుగు కధానిక - హరిజనాభ్యుదయం 


మిగతాపా!త్రలు వీటి చుట్టూ సంచరిస్తాయి. మండుటెండలో వెళుతున్న అన్నపూూర్థా భాస్మరులు దాహార్తి 
కోసం (బాహ్మణ చలివేం[ద్రం దగ్గరకు వెల్లితే బాహ్మణంలు వీరి కులం కారణ ౦గా నీళ్ల ఇవ్వలేదు. అదే ఒక 
ముస్తీం మతస్టుడు కులం వేరైనా వీరి దాహం తీర్చాడు. అన్నపూర్ణ భాస్కరులు తమకు నీళ్ల ఇవ్వనందుకు 
కర్మ సిద్దాంతంతోనే ముడి పెట్టుకోగలిగారు. సమాజంలో హరిజనుడు సవర్థ్ణ్ణుని ఎదిరించలేడు అన్నది 
స్పష్టం. భాస్మరుడు తమకు నీళ్లు ఇవ్వని (బాహ్మణంఎలను నిందించలే దు. ఈ కథలో హరిజనుల దయనీయ 
ప్రీతినే చెప్పింది కాని హరిజనాభ్యుదయానికి దోహదకారి కాలేదని చెప్పవచ్చు. 

వారిజన రచయితలు హరిజన సవముస్యను చి(త్రించిన కథల్లో అనుభవం కన్ఫ్సిస్తుంది., వారిపై 
సానుభూతి చూపించడం సవర్ధ్థులని యుక్తితో (ప్రతిఘటించడం వీరి కథల్లో గోచరమవుతాయి. అవసరమైతే 
హక్కుల కోసం ఉద్యమించమని సలహా ఇస్తుంది. | 

| | 6.2 హరిజనేతర రచయితలు 

హరిజన జీవితాన్ని హరిజనేతరుల రచయితలు రచించడంలో అనుభవం ఉండదు, వాస్తవికతకు 
చెరువుగా ఉండదు. వారికి సవర్ధ్థ్థుల జీవితంతో సంబంధం అనుభవం వుంటుంది. కాబట్టి వారి రచనల్లో 
సమస్య హరిజన సమస్య అయినా (ప్రధానపా[త్రలు సవర్ణుల అయిఉంటారు. వీరి ०५९५ హరిజనులపై 
సానుభూతితో వాళ్లను చైతన్యవంతులుగా చేయడానికి సవర్ణ మనస్తత్వంతో హరిజనులు సవర్ణ్ణుల'పై ఎదురు 
తిరిగేలా తమ హక్కులను సాధించుకొనేలా చి త్రించారు. సవర్ధుల భార్యలపై అత్యాచారం చేసినట్లుగా వాళ్ళను 
హతవమార్శినట్టుగా చిత్రిస్తారు. అలా చేసిన హరిజనులు సమాజంలో తవు ఉనికిని సాధించుకోవడం, 
వాళ్ళు (బతకడం కస్టం. ` 

నేడు సాహితీ పరంగా దళితులకు దళితేతరులకు హరిజన సవుస్యను రచన చేయడంలో 
తేడాలుంచాయనడంలో సందేహంలేదు. కాని కొందరు సిద్దాంతాలు రాద్దాంతాలు చేస్తూనే ఉంటారు. ఒకవైపు , 
హరిజనులు తమ సమస్యలను తామే చి(త్రించుకొంటే ७6 అవాస్తవనుని, అసహజమని హరిజనేతరులు 
ఎమర్శించడం కన్ఫిస్తుంది. ఇటీవల కాలంలో (ప్రముఖకవి, ఏమర్శకుడు గుంటూరు శేషేంద్ర శర్మ దళితుల 
గురించి ఇతరులు బాధపడకూడదనే అభిప్రాయాన్ని దళితవాదులు కలిగిస్తున్నారని, ఇది తప్పుడు ధోరణి 
అన్నారు. “దెబ్బలు తినడం అనుభూతి అయితే దెబ్బలు తింటున్నవాడిని చూసి బాధపడే వ్యక్తీ సహానుభూతి 
అని, అనుభూాతి కంటే సహానుభూతి ఎంతో విలువైనదని, ఇద్దరి వ్యక్తుల్ని క లిపీది సహానుభూతేనని (ప్రస్తుత ' 
దళితవాదం అనే లేబుల్‌ వల్ల ఈ సహానుభూతి అనే లక్షణానికి విసూతం ఎర్చడే అవకాశం ७०८24, 
అన్నారు. ఇతనేగాక దళితేతర రచయితలంతా ఈ వాదంతో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఏకీ భవిస్తున్నారు. 
హరిజన సమస్యను చిత్రించడానికి హరిజనులే కడు సమర్ధులు అనే విషయం సమంజసమేగాని అవగాహనవున్న 
హరిజనేతర రచయితలు కూడా ఆ అనుభవం మేరకు హరిజన సమస్యను చి(త్రించగలరు. అది సంపూర్ణ 
జీవితంగా ఉండదు: అయినా హరిజన సాహిత్య ధ్వనికి (ప్రతిధ్వనిగా: ఉండదగ్గ హరిజనేతర' సాహిత్య: సృష్టి 
దళిత సమస్య. మీద వెలువడుతూ ఉంది. ఈ హరిజనేతర రచయితలు హరిజన బీవితావగాహన ఉన్న వాళ్ళు. 
లేనివాళ్ళు, అని రెండుతరగతులుగా కన్పిస్తారు. | 1 sge sag IH 
५ హరిజన ४9४० అవగాహన వున్న రచయితులు: = చరిత్ర పుటలను ఒకసారి (©>) प्ण) 
హరిజన జీవితరపై. అవగాహన. వుండి. రచనలు చేసిన రచయితలు. బహుక్‌”ద్ది'మంది इरति. వీరిలో 


కరుణకుమార,. గోపీచంద్‌, మధురాంతకం ''రాజూరాం'కేతు విశ్వనాథరెడ్డి వంటివారి రచనల్లో ఈ విషయం 


ద్యోతకమగుతుంది. 1 =... 


6.2.1. కరుణకువౌార-' తెలుగు కథానికా సాహిత్యంలో హరిజన. బీవితాన్ని గొప్పగా చిత్రించిన రచయిత 




















హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 175 
కరుణ కుమార. ఈయన కథలకు గ్రామాలు ఆయువు పట్టు. నిత్యం సమాజంలో సవర్థ్థలు హరిజనులకు 
చేసే మోసాలు దౌర్లన్యాలు అడుగడుగునా దర్శనమిస్తాయి భరాసొగములు కబంధహసాలో చిక్కుకొ 
పోయి తినడానికి తిండిలేక దయనీయ జీవితాన్ని గడుపుతున్న (ప్రజలు ఈయన కథల్లో పాత్రలు రెవెన్యూ 
అధికారిగా ఉదో Nats చేయటం వల గ్రామాలతో ముఖ్యంగా అందులో బడుగు వరాలతో సంబంధాలను 
ఎర్చరుచుకోవటంవల్ల దేశానికి పట్టుకొమ్మలైన గ్రామ సీమల్లో ముఖ్యంగా కర్షక జీవితంలో హనంగా జీవిస్తున్న 
హరిజనుల గురించి రచన చేయడానికి ప్రయత్నించాడు. అవగాహనతో రచన చేశాడు. ఈయన “మాలపలి” 
నవల చదివి హరిజన జీవితంపై ప్రభావితుడయ్యాడు. ఈయన కయ్య-కాలువ పోలయ్య, కొత్తచెప్తులు 
బిళ్లల మొల (త్రాడు, పశువుల కొఠం వంటి కథలను రచించాడు. ఈయన కథలో ఇతివృత్తం హరిజన సమస్య 
అయినా (ప్రధానంగా వా(త్రలు సవర్ణ పాత్రలే. హరిజన పా[త్రలు వాటి చుటూ పరి(భ్రమిస్తాయి. రచనలో 
కూడా సవర్ణ మనస్తత్వమే దర్శనమిస్తుంది. “పశువుల కొఠం” కథలో పెంచెలి రాముడు దౌర్చన్యానికి కొన్నిసా 
గురై తబ్బ్పంచుకొంటుంది. అతనిబారి నుండి తప్పించుకోవడానికి పెళ్లి చేసుకొని జీవితాంతం సుఖంగా 
బీవించాలని తపన పడుతుంది. ఈ (ప్రయత్నంలో ఆమె (ప్రాణాలను పోగొట్టుకొన్నా తమ సమస్యలను 
పరిష్కరించుకోవడానికి ప్రయత్నించింది. ఈ|ప్రయత్నమే ఆమెను చైతన్యవంతురాలుగా చేయగలిగింది 
“పోలయ్య” కథలో పొలయ్య తన కులం తెలియజే యక వెంకటశ్నాస్త్రికి బండి కట్టినందుకు चण పోలయ్యకు 
శిక్ష వేసి, అతని శరీరం అంతా కాల్చడానికి ప్రయత్నించాడు. యుక్తితో తప్పించుకోవడానికి పోలయ్య “నన్ను 
९36 (ప్రకారం బౌంసిస్తున్నారు నేను చచ్చినా. [బ్రతికినా ఈ విషయంపైకి పా క్కక మానదు. పాదరి దొరగారికి 
ఈ సంగతి తెలిస్తే మీరు ఇంతకింత అనుభవిసారు16'” అని తాను క్రైస్తవుడనని అబద్దం చెప్పి శిక్షను 
తప్పించుకోగలుగుతాడు ఇందులో యుకితో కూడిన (ప్రతిఘటన కన్సిస్తుంది పోలయ్య తమ సముస్వాల 
నుండి బయటపడి సుఖంగా (బతకడం కన్సిస్తుంది. ఈ విషయం హరిజన జీవితానికి అవ 
'కయ్య-కాలువ' కథల్గ్స్‌ లక్ష్మమ్మ పొలం (ప్రక్కన మాలకొండడి పొలం వున్నందుకు సహించని ఆమె ఆ 
పాలం కాజోయడానికి చేసిన ప్రయత్నంలో మాలకొండడు పడిపోక తప్పలేదు. కాని కొండడు చివరగా తన 
పాలాన్ని నిలబెట్టుకోవడానికి చేసిన ప్రయత్నం గొప్పది. అతను తనకు చేస్తున్న మోసానికి మహాలత్ష్మమ్మపై 
ప్రతిఘటించక ఆమె సానుభూతి సాధించడానికే ప్రయత్నించాడు. ఇది అతని ఆలోచనా (188 నిదర్శనం 
ఈ కథ తోడి హరిజనుణ్ణి తమ ఉనికిని తామే కాపాడుకోమని ఉధ్బోధిస్తుంది. ఇలాగ దాదాపు అన్ని కథల్లోనూ 
= ८० చైతన్యవంతంగానే కన్ఫిస్తాయి. రచనా ధోరణిలో సమస్యను చి|త్రీకరించడంలో ఈయన ప్రయత్నం 
హరిజనజీవితానికి దగ్గరగానే వుందని చెప్పవచ్చు | | 
6.2.2. (७८ ? గోపీచంద్‌ : ఆధునిక సాహిత్యంలో బహుముఖ (ప్రజ్ఞాశాలి. ఈయన ముంచి 
లక్షణాలున్న సజీవ కథలనెన్నింటినో రచించాడు. హరిజన జీవితాన్ని తమ కథానికా సాహిత్యం ద్యారా 
పొందుపరచడానికి (ప్రయత్నించాడు సంఘంలో మానవుని అవసరాలు పెరిగేకొద్ది పరిధి కూడా పెరుగుతుంది 
ప్రతి మనిషి సాధించాలని తపన పడటం సహజం. అందులో కొందరు కృతకృత్యులైతే మరి కొందరు 
సాధించలే కపోవడం సహజం. ఈయన చెప్పులు కుట్టేవాడు? అనే కథను రచించాడు. ఈ కథలో (ప్రధానంగా 
ఈ పాత్రే కన్పిస్తుంది. మిగతా పాత్రలన్నీ సహజంగా దీని చుట్టూ పరి|భ్రమిస్తాయి. కథలో చెప్పులు కుట్టేవాడు 
పట్టణంలో చౌరాస్తా (ప్రక్కన చెప్పుల కొట్టు పెట్టుకొంటే పోలీసు అతనిని అక్కడ నుండి కొట్టి పంపిస్తాడు 
అయినా అతను పోలీసును ఎదిరించలేదు. తిండిలేక ఆకలి (బ్రతుకులు (బతికాడు, తాను ప్రపడైనా సరే ఒక 
చెప్పుల షాపు పెట్టాలను కోవడం అతని చైతన్యానికి (ప్రతీక. ఆ (ప్రయత్నంలో అతను విఫలమయినా (ప్రయత్నం 
చేయడం హరిజన జాతిని ఆలోచనావంతులుగా చేస్తుంది. ఆ ప్రయత్నంలో తన భార్య సహకరిస్తుంది. ఈ 





की 








176 | | తెలుగు కథానిక - హరిజనాభ్యుదయం 


17: కథ హరిజనులు తమ సమస్య సాధనకోసం వారికి వారే సహకరించుకోవాలని తెలియజేస్తుంది. సమాజంలో 
మిగ హరిజనుల (ప్రయత్నాలు ఫలించవు . వారు ఆశతో ఏది చేయాలనునకొన్నా అందుకు ఏదో విధమైన అడ్డంకి 
కోస ఎదురవ్వడం సహజం. కథలో ఇదే విషయం మనకు కన్ఫిస్తుంది. తమ సమస్యను సాధించుకోవడం కోస 
ము ఎదుటిీవాడిపె ఎదురు తిరగడంలాంటీ అవాస్తవిక విషయాలు ఇందులో లేవు. అందుచేతనే గోపీచంద్‌ హరిజన 
కర మస్యపట్ల సరయిన అవగాహన వున్న రచయితే. 

స్స 6.2.3. ముధురాంతకం రాజారాం : హరిజన జీవితాన్ని గురించి కేవలం ఒక కథను మా(త్రమే రచించిన 
సశ రాజారాం కొంతవరకూ అవగాహనతోనే రచించాడని చెప్పవచ్చు. ఈయన కథ “అజ్ఞాతవాసం.” (ప్రభుత్వం 


హరిజనులకు రాజకీయంగా రిజర్వేషన్‌ను అమలు చేసింది. వాటిని సరిగా అమలు చేయలేకపోవటంవళ్త 
వాటీని సక్రమంగా హరిజనులు వినియోగించుకోలేకపోవటంవల్ల సమస్యలు ఉత్సన్నం అవుతూ వచ్చాయి 
తినడానికి తిండి లేనివాడు, పరుల పంచన (బ్రతికేవాడు. అయిన హరిజనుడు రాజకీయాధికారం చేపట్టడం 
కనబడుతుంది. కథలో (ప్రధానంగా ఆసాదు గంగడి పాత్ర కన్పిస్తుంది. మిగతా పాత్రలు వాడి చుటూ 
పరి(భ్రమిస్తాయి. ఇతను గ్రామ పంచాయతీ (పెసిడెంటు అయినా (గ్రామ పెద్దల చేతిల్లో కీలుబొమ్మ అయ్యాడు 
ప్రస్తుత సమాజంలోని వాస్తవికతకు దగ్గరగా వుంది. ఈ కథలో గంగడు పంచాయతీ (ప్రెసిడెంటు అయినా 
అధికారం చెలాయించలేదు సరికదా తినడానికి తిండిలేక గ్రామం వదిలి పెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. 
అయినా సవర్థులు తనకు మోసం చేశారని తెలుసుకొని తాను [బ్రతకడం కోసం ఆకలి తీర్చుకోవడం కోసం, 
ఊరు వదలటం కన్పిస్తుంది. స్వార్ణంతో వున్న సవర్ణ్ణులు ఆసాదు గంగడు తిండి కోసం గ్రామం వదిలితే 
అందుకు సమ్మతించారే గాని గ్రామంలోనే తిండి కోసం వేరే దారిని చూపించలేక పోయారు. ఈ కథలో 
ప్రతిఘటన కన్న్సించదు. కాని తన (బ్రతుకు తెరువుకోసం గంగడు (ప్రయత్నించడం కన్ఫ్సిస్తుంది. హరిజన 
సంఘ జీవిత పరిణామంలో ఈ ఘట్టం గమన్నార్లంగా ఉంది 
6.2.4. స.యెసి.రావు : తెలుగు కథానికా సాహిత్యానికి హరిజన జీవితాన్ని తన రచన ద్వారా అందించాడు 
రావు. హరిజనులపై సానుభూతితో వారిని చైతన్యవంతులుగా చేయాలి; అభివృద్ది పథంవైపు 
పయనించేలా చేయాలని తపన పడ్డాడు. వ్యక్తిగా గాక, శక్తిగా ప్రతిఘటించాలి. ఈయన కథలు మార్పుకు ' 
మౌాగ్గం , పావులు పాములుగా మారిన వేళ బంగారమ్మ కమతం. ఈ కథలు సవర్ణ మనస్తత్వ (ప్రధానంగా 
` ఉన్నాయి. హరిజనులపై సానుభూతితోనే ఈ కథలు రచించాడు హరిజన సమస్యకు' సంబంధించినవైన 
(ప్రధాన పాత్రలు సవర్ధులు. హరిజనులు వారి చుటూ సంచరిస్తారు. కథల్లో సవర్ధుల అధికారదర్శం కన్పిస్తుంది 
హరిజనుల కస్టాలుతీరే మార్గం మాక్రం స్పష్టంగా కన్పించదు. సవర్థులు తమ స్వార్ణం కోసం హరిజనులను శో 
~ ८७०५०९० కన్పిస్తుంది. కానీ, వారి (ప్రగతికి మార్గాలు కన్సించవు. “పావులు పాములుగా మారినవేళి'కథలో = ` 
'సవర్థ్థుల హరిజనులకు చేసిన మోసానికి హరిజనులు ఎదురుతిరగటం కన్పిస్తుంది 
. “మార్పుకు మార్గం కథలో (ప్రెసిడెంటు పాలేరు సుబ్బడు తన జీవితాంతం అతని ఇంట్లో పాలేరు 
తనం చేసినా గడపమా(త్రం దాటలేదు. అతని కొడుకు ఇంజనీరు అయితే (ప్రెసిడెంటు స్వార్థం కోసం అతను 
హరిజనుడై నా తన.ఇంట్స్‌కి రానిచ్చుకోవడం కన్పిస్తుంది. హరిజనులు తమ ఆర్థిక స్థితిని ఆబివ్చద్ది 
` చేసుకోగలిగితే ఆసవానతలను రరాపుమా కోవచ్చునే రచయిత అభిప్రాయం కొంత వరకూ. 
సహాయపడవచ్చు. హరిజనులు అభివృద్ది సాధించడానికి కేవలం ఒక ९०९४ స్టీతే ప్రధానం కాదు. ఈ అసమానత 
కేవలం ఒక ఆర్థిక స్థితిపైనే ఆధారపడి లేదు. రచయిత అభ్యుదయవాది కాబట్టి హరిజనుల (ప్రగతి కోసం తపన 
పడ్డాడు. ఈ విధంగా చూస్తే ఈయన కథల్ల్‌ नद ఆధికత్య కన్పించినా కొంతవరకూ హరిజన బీవితాన్ని 
, అవగాహనతోనే రాయగలిగాడన్నది =" 'స్నష్టం. రచయిత తన ఆశకు, ఆకాంక్షకు అద్దం పట్టాడు 


व त्व . 


= 24 24 TY _ 


9, 


~~ +~ 




















హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 177 
6.2.5. పులికంటీ కృషారెడ్డి: సమకాలిన సమాజంలో హరిజన జీవితాన్ని గురించి ఎక్కువ కథలను 
రచించినవాడు పులికంటి కృష్ణారెడ్డి. హరిజన జీవితాన్ని కొంతవరకూ అవగాహన చేసుకొని రచన చేయగలిగాడు. 
ఈయన కథల్లో జాలి, చైతన్యం |ప్రతిబింభిస్తాయి. ఈయన కథల్గ్‌ దాదాపు అగ్రవర్ణ మనస్తత్వం కన్పిస్తుంది. 
కాని వాస్తవిక దృష్టితో హరిజన జీవితాలను చూపడం సాధ్యం కాలేదు. ఈయన కథల్స్స్‌ అట్టుడుగున వున్న 
హరిజనులు ఒకేసారి అకాశాన్ని ఎక్కి కూర్చున్నట్టు అభివృద్దినంతా సాధించేసినట్టుగా కనిపిస్తారు. కథలో 
సవర్థ్ణులే (ప్రధాన పాత్రలుగా కన్నిస్తారు. హరిజన > (४०० వారి సేవకులుగా వారి చుటూ తిరుగు తుంటాయి. 
వీరి కథలు ముత్రడు గొప్పోడు, చెంబుకొక గంగ, కొమ్ములు, సుబ్బ, మేకు, పండగ పూట పరవాజ్ఞుం వంటి 
కథలను పరిశీలిద్దాం. ఈ కథల్లో రచయిత సవర్థ్థులు హరిజనులను చంపినట్టు, సవర్థ్ణులే 
హరిజనులను నీటికోసం, వారి (స్త్రీలను వివాహం చేసుకోవడం కోసం యాచించినట్లు చిత్రించాడు. ఈ 
విషయాలు సమాజ వాస్తవ జీవితానికి సమీపంగా వుంటే బాగుండేది. నేడు సమాజంలో అ(గ్రవర్ణులు 
హరిజనులను యాచించే స్టితిలోలేరు. బావి హరిజనులదైనా సరే, వారి అనుమతి పొందకనే ఆ బావి నీటిని 
ఉపయో గించుకొంటారు, ఇది సమాజస్థీతి. ఒక హరిజన (25 532८० పెళ్లి చేసుకొంటానంటే తన 
ప్రాణాలు వుండవని తెలిసినాసరే అంగీకరిస్తుంది. ఇది హరిజనుల చైతన్య దిశలోని భాగం. అలాంటిది ఒక 
అమాయక యువతి సవర్ణుడు పెల్లి చేసుకొంటానంటే తిరస్కరించడం విశేషంగా కనిపించే కథ పులికంటేీ 
చిత్రించాడు. 

దాదాపు ఎక్కువ భాగం కథలు హరిజన జీవితావగాహనతోనే వ్రాసిన రచయిత ఆసక్తీ వాస్తవికత 
కంటే అధికంగా అభివ్యక్తమయింది. మరికొన్ని చోట్ల హరిజన వాస్తవస్టితి కూడా కన్పిస్తుంది. కీచకవథి 
కథలో తమ పాలేరు వెంకటరాముడికి మోసం చేసిన బసివిరెడ్డిని సిద్దులుగాడు అజ్ఞాతంగా కన్పించడం ఈ 
కథలో రచయిత ఆశించిన స్టితి నమాజంలో వుంది. హరిజనులు అజ్ఞాతంగా ఏమైనా చేయగలరనే స్టితి 
కన్పిస్తుంది. రచయిత సవర్థ్ణుడు, సవర్ణజీవితంతో సంబంధం వున్నవాడు. హరిజన జీవితంతో సంబంధం 
లేని రచన అభిమానంతో ఉంది. ఈయన కథల్ల కొన్ని హరిజనులు చేయకలిగిన స్టితి వున్నా ఎక్కువభాగం 
సీరు చేయలేని స్థితిని చేసేటట్టుగా చూపించి తన ఉత్సాహం ప్రదర్శించాడు రచయిత. 

పులికంటి కృష్ణారెడ్డి అభ్యుదయవాద హరిజనుల విముక్తి సాధనకు చైతన్యమైన మార్గం అవసరమని 
తలచాడు. కులవుతాల సమాజంలోని కుళ్ళును కడగడానికి తన రచనా విధానాన్ని ఎన్నుక్‌"న్నాడు. తరాలుగా 
తమ హక్కులను పోగొట్టుకొని (శ్రమజీవులుగా (బితుకుతున్న హరిజనుల జీవితాలను చూసి హృదయం 
చలించింది. హరిజనులకు యాచించడం ఒకరి దయపై ఆధారపడటం కాదు కావల్సింది (ప్రతిఘటించే 
| ధైర్యం కావాలని తలచాడు. అలాంటిీ పాత్రలను తన కథల్లో (ప్రతిబింబింపజేశాడు. ఈయన క థల హరిజనులు 
సంప్రదాయంగానూ చైతన్యవంతంగానూ అభ్యుదయంగానూ కన్పిస్తారు. హరిజన జీవితాలను గురించి రచన 
చేయడంలో అతని తపన కనబడుతుంది. తన ధోరణిలో రచనజేసి హరిజనులకు అందించి వారి చైతన్యానికి 
పాటు పడ్డాడు.  . .- | | 
6.2.6 కేతు విశ్వనాథ రెడ్డీ - హరిజన జీవితాన్ని అవగాహనతో రచించిన రచయిత కేతువిళ్వనాథరెడ్డి. 
సమాజంలో ठु కోరల్లో, విద్యావంతుల చేతుల్ళ్‌ పరిశ్రమ యాజమాన్యపు (క్రింద, నలిగిపోతూ 
తినడానికి తిండిలేక పలుఇబ్బందులకు గురి అవుతున్న హరిజనులు ఈయన కథల్లోని ఫాత్రలు తనచుట్యూ 
నున్న జీవితాన్నే కథలకు యితివృత్తంగా తీసుకొన్నాడు. రక్తమాంసాలున్న మనుష్య రకా €) పాత్రలుగా చేసుకొని 
తన కథలు రచించడానికి (ప్రయత్నించాడు. వాస్తవానికి దగ్గరగా తన కథలుండటానికి ప్రయత్నించాడు. 
ఈయన హరిజన జీవితాన్ని గురించి రచించిన కథలు “శిలువ వేసిన మనుషులు', ' మార్చు', "9७९5 నాడి 


HJM-12 

















178 తెలుగు కథానిక - హెరిజనాభ్యుదయం 


వెరుగునెత్తురూ', “(శ్రుతి వంటి కథలను రచించాడు. ఈయన कद्‌ యితివృత్తం హరిజన సమస్య అయినా 


(ప్రధానంగా సవర్ణ పాత్రలే దర్శనమిస్తాయి. హరిజన పొత్రలు వీరి చుట్టూ పరి(భ్రమిస్తాయి ' మార్పు? కథలో 
హరిజనులు కూలీ రేట్లు పెంచమన్నందుకు >© వారి గుడిసెలకు నిప్పుపెట్టడం కన్పిస్తుంది. అందుకు 

హరిజనులు న్యాయంకోసం ఊరేగింపు జరపడం కన్పిస్తుంది అందులో సవడ్జులను ప్రతిఘటించడం కన్ఫిస్తుంది. ' 
రచయిత ఆశించిన 9 సమాజంలో వుంది. హరిజనుడు ఊరేగింపు కూడా 8. दै) సంఘాలతో కలసి 

చేయగలుగుతాడు, కాని కేవలం హరిజనులే అలాంటిపని చేయలేరు. రచయిత ఆశించినంత చైతన్యం 
హరిజనుల్లొ లేదని చెప్పవచ్చును. అలాగే 'చీకటినాడీ - వెలుగు నెత్తూరూ' కథలో హరిజనులు తమ కూరీ 
రేట్టును పెంచమని సమ్మె చేయడం కన్ఫిస్తుంది. అంతేగాక రామిరెడ్డి పాలేరు పుల్లన్నకు జీతం సరిగా ఇవ్వనందుకు 
''లెక్కంతా గుర్తువేసియివ్వండి సామి.. మూడేండ్లది యిప్పటిలో''7 తన కష్టానికి తగిన ఫలితాన్ని పుల్లన్న 


` తన రెడ్డని అడగటం కన్పిస్తుంది. ఈ కథలో హరిజనుడు నేటి సమాజంలో కష్టానికి తగిన ఫలితం అడిగినా. 


సమ్మె చేయటం మా(త్రం కన్సించదు. రచయిత ఆశించినంత చైతన్యం సమాజంలోని హరిజనులు 
సొధించకపోయారు. కథల్లో ఎక్కువ భాగం సవృర్థ మనస్తత్వం కన్ఫిస్తుంది. తప్ప హరిజన మనస్తత్వం కనిపించదు. 
అయినా కొంతవరకూ హరిజన జీవితాన్ని అవగాహన చేసుకోవడానికి (ప్రయత్నించాడని చెప్పక తప్పదు. 
6.2.7 సింగవునేని నారాయణ - రాయలసీవులోనే హరిజన జీవితాన్ని కొంతవరకు అవగాహన 
చేసుకోగలిగిన రచయిత సింగమనేని నారాయణ. ఈయన కథల్లోని ఇతివృత్తాలు వాస్తవ (ప్రతీరూపాలు తన 
బీవితావగాహనను నలుగురితో పంచుకోవాలనే తపన కన్పిస్తుంది. సాటిమనిపిగా ఎదుటివాడి బాధలను ఆర్థం 
చేసుకొని వాటిపై స్పందించడం ఈయన ०५९, గోచరిస్తుంది. ఈయన కథలు ' ఉచ్చు! “మకరముఖం', 
సమాజం మారినా హరిజనులు ఇంకా గుడికి బడికి దూరంగానే వున్నారనే విషయం గోచరిస్తుంది. 
'మకరముఖం' కథలో ఉపాధ్యాయుడు. (ప్రధానపా छा కన్పిస్తాడు. సమాజంలో విద్యావంతుడైన హరి జనుడికి 
కూడా సమానత్వాన్ని ఇవ్వక, అతనిని హింసించే ప్రతిలో వుందనే విషయం స్సురిస్తుంది. ఉపాధ్యాయుడు 
చదువుకొనే రోజుల్లోనే సవర్ణ విద్యార్థులచేత అవమానం పొందినా ఎదిరించలే కపోయాడు. ఉపాధ్యాయుడై 
నాగుడిలోనికి' (ప్రవేశం లేక గుడిబయట నుండే పిల్హలను చదువు చెప్పుటం కన్పిస్తుంది. అయినా ఉపాధ్యాయుడు 
మువయ్ములను సవాజం హీనంగా చూస్తుందని ఆలోచించలేక పోయాడు. కులం పేరుతో హీనంగా 
చూడబడుతున్నందుకు తనలోనే వ్యధ చెందాడు తప్ప సమాజాన్ని దూషించలే దు. సవర్శ్ణ్శుల"పై 
ప్రతిఘటించలేదు. ఈ కథలో అణగారిన హరిజన మనస్తత్వం కన్ఫిస్తుంది. తప్ప చైతన్యభావన కన్సించదు. 
ఇది సమాజ హరిజనుడి జీవితానికి దగ్గరగానే వుందనిచెప్పవచ్చు. 

సమాజంలో రచయితలు హరిజన సమస్యలపై అవగాహన ఉన్న సందర్భాన కొంత వరకు 
సఫలీకృతులయ్యారనే చెప్పవచ్చు. రచనాపరంగా, పాత్ర పరంగా వారి జీవిత .నత్యాలను తెలియజేశారు. వారి 
ఉనికి సమాజానికి అందించారు. హరిజనేతర రచయితలు సమాజంలోని హరిజన సవుస్యను (ప్రధానంగా 
గ్రహించి హరిజన పాత్రలను (ప్రముఖంగా నిలిపి యధాతథ స్థితిని విస్సష్టంగా (ప్రతిపాదించటం కన్ఫిస్తుంది. 
అయినా సవ్మ్థ మనస్తత్వంతోనే హరిజన జీవితాన్ని ఎక్కువ భాగం చూడగలిగారు, (ప్రతిఘటనరూపంలోనే 
తమ హక్కులను సాధించుకోవాలని ఉద్బోదించారు. ఒక హరిజనుడు దేనినైనా సాధించాలంటే సవర్ధుల 
సానుభూతి సహకారం తప్పనిసరిగా అవసరం అవుతాయి. వీరి |ప్రతిఘటిస్తే పని జరగదు మొదటి इ మోసం 
వారి ఉనికికే ప్రమాదాన్ని తెచ్చుకొనే అవకాశం వుంటుంది తప్ప అన్యాయం వుండదు. అయితే ప్రతిఘటించి 
వ్వజయం సాధించడం అన్నమార్గంలో సుగమం కావటానిక్షి (ప్రయత్నపథంలో కథా సాహిత్యం సృష్టికావడం 
అవసరంగా ఉంది. | ` ` 


1 














హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 179 
6.3 హరిజన జీవితం - అవగాహన. 


హరిజన జీవితాన్ని అనేక మంది హరిజనేతర రచయితలు రచించడానికి తషనపడ్డారు. వారిపైన 
జాలితోనో, అభిమానంతోనో అనేక కథానికలను రచించారు. సంఘంలో సాం|ప్రదాయిక జీవితాన్ని గడుపుతున్న 
హరిజనులు అభినందించే రీతిగా రచన చేయగలిగారు. దుఃఖించే హరిజనులపట్ల జాలి చూపుతూ 
కథలురాశారు. ఈ విషయం మీద అంతగా అవగాహన లేకున్నా రాయడానికి (ప్రయత్నించారు. సమస్య 
అసలు సిసలు రూపం కూడా కనిపించదు. ఒకవేళ పురోగమనం కన్పించినా అతిశయోక్తిగా, అత్యోక్తిగా 
కనపడుతుంది. ఇలాంటి కథానికలు పరిశీలిస్తే హరిజన సమస్య అంతగా అవగాహన కాని వాళ్ల ధోరణి 
స్పష్టమవుతుంది. 
6.3.1 కాళూరి వేంకటరామారావు - స్వాతం|త్రానికి పూర్వం కథకులలో ఒకరు కాళూరి వేంకటు 
రామారావు. సంఘసంస్కరణ [ప్రభావంతో స్వాతం(త్రోద్యవు (ప్రభావంతో కథానికలు రచించాడు. 
సమాజంలో ఆచార వ్యవహారాలను తమ రచనల ద్వారా రూపుమాపడానికి ప్రయత్నించాడు ఈయన. 
హరిజన సమస్యపై “సంసార సాగరం? అనే కథను రచించాడు. 1 అస్పృశ్యతను 
పొటీంచకుండా వుంటాడు. అతని భార్య సుందరమ్మకు హరిజనులంటే అసహ్యం. తన భర్త ఆఫీసు నుండి 
०८३ రాగానే తాను హరిజనులను తాకి వుంటాడని అతనిని నీచంగా చూసేది. అతనిని తాకడానికి కూడా 
ఇష్టపడేది కాదు. ఈకథలో ప్రధాన సమస్య హరిజన సమస్య అయినా సవర్ణ పాత్రలే (ప్రధాన పాత్ర వహిస్తాయి. 
ఈ కథలో (బ్రాహ్మణ మనస్తత్వం బాహాటంగా కన్పిస్తుంది. హరిజన సమస్య కన్పిస్తుంది కాని పరిష్కార 
మార్గం స్ఫురించదు. ఈకథ హరిజన జీవితానికి ఏమా(త్రం ఉపయోగపడదు. కాని (బ్రాహ్మణంలకే 
హరిజనులను దూరంగా వుంచడానికి ఉపయోగపడుతుంది. హరిజన సమస్యను చి(త్రించిన కథ. హరిజన 
జీవితానికి ఒక మార్గాన్ని చూపించాలి. వాళ్ల (ప్రగతికి బాట వేయడానికి (ప్రయత్నించాలి. కనీసంవాళ్ల జీవితం 
వాస్తవికంగా నయినా చి(త్రించాలి. అంతేగాక ఈ స్థితి సమాజంలో నేడు కూడా లేదు. అలాంటిది 1932 
ప్రాంతంలోనే సవర్ణుల జూలిపైనో లేదా ఆగ్రహం పైనో ఈ కథను రాయడానికి (ప్రయత్నించలే దని 
స్పష్టమవుతుంది. 
6.3.2 అయ్య పెళ్లి రావులత్ష్మీ - 1941 ప్రాంతంలో కథాసాహిత్యానికి తమ వంతు కర్తవ్యాన్ని అందించింది. 
అయ్య పెళ్లీ రామలక్ష్మి ఇతివృత్తాన్ని ఎన్నుకోవడం 2९) పరంగా ఒకస్థాయిని అందుకోవడానికి (ప్రయత్నించి 
ఉత్తమ కథల నెన్నింటినో రచించగలిగింది. ఈమె హరిజన జీవితాన్ని గురించి 'ధన్యజీవులు? అనే కథను 
రచించింది. ఇందులో విద్యావంతుడైన శంకరం. [బాహ్మణండు ఇతని ९० (© వేంకటశ్నా స్త్రీకి హరిజనులంటే 
అసహ్యం. అయితే వైద్యవృత్తి చేతిలో నున్న శంకరం ఒకసారి హరిజనవాడ కెళ్లి మాలవెంకటి భార్యకు వైద్యం 
చేశాడు. అది సహించని వేంకటశ్నాస్త్రిని వదలి శంకరం మాలపల్లైలోనే తన సంసారాన్ని పెట్టాడు. చివరికి 
తండ్రి చనిపోవడం. తన తండ్రి నుంచి సం[క్రమించిన ధనం హరిజన సేవకు ఇచ్చాడు. ఈ కథలొ హరిజనుల 
సమస్యవున్నా సవర్ణ పాత్రలే ప్రధానంగా కన్పిస్తాయి. ఈ కథలో సవర్ణ ఆధిపత్యమే కన్పిస్తుంది. హరిజనులంటే 
నేటికి దూరంగా వుంచే (బ్రాహ్మణ సమాజంలో 1941 ప్రాంతంలోనే రచయిఃత్రి ఆలోచన తీరుగా సమాజస్థితి 
వుండదని, కేవలం హరిజనులపై జాలితో మా[త్రమే ఈమె రచించిందని చెప్పవచ్చు. శంకర ౦ ఉదాత్త వ్యక్తి 
అయినా మాలపల్లెలోకి పోయి సంసారం పెట్టలేడు. పెట్టినా సజవుగా సాగదు. ఈమెనాడు ఆశించిన స్థితి 
నేటికీ కూడా లేదని చెప్పవచ్చు. రచయిత్రి నాడు హరిజన జీవితాన్ని అవగాహన చేసుకోవడంలో లోపముందని 
చెప్పవచ్చు. | 








180 తెలుగు కొథానిక - హరిజనాభ్యుదయం 


6.3.3 చలం - ఆధునికాం(ధ సాహిత్యంలో (2, 282 చైతన్యం పునాదిని నిర్మించిన వాడు చలం. అందుకే 
సమాజం చేత (స్త్రీ పక్షపాత రచయితగా గుర్తింపబడ్డాడు. (స్త్రీ జాతికి జరిగిన అన్యాయాల్ని అ(క్రమాల్ని 
సహించలేక తన కలంద్వారా సమాజాన్ని సంస్కరించడానికి ప్రయత్నించాడు. (స్త్రీ పురుష సంబంధాలను 
ఆధివత్య సంబంధాలుగా గంర్తించి వాటీని వ్యతిరేకించాడు. పురుషుల ఆధిపత్యానికి గురవుతున్న (2, 
ननो 85 నిరసించాడు. అలాంటి రచయిత హరిజన జీవితాలను గురించి కథలు రాశాడు. తయన 
కథలు 'హరిజన సమస్య “హరిజన విద్యార్థి' “'మాదిగమ్మాయి'. ఈకథల్లో సవర్ణుల అధికారమే కన్పిస్తుంది. 
హరిజన జాతిచైతన్యం చేసే మనస్తత్వం కన్పించదు. హరిజన సమస్య కథలో హరిజనుడు తము హక్కులను 
సాధించుకోడు. సవర్థుల కుటుంబాలపై పడివారి ( స్త్రీలను అనుభవించడం కోసం చేసే (ప్రయత్నం కన్పిస్తుంది 
ఇది వాస్తవానికి ఎంత విరుద్దంగా వుందో స్పష్టమవుతుంది. హరిజనులు సావూహికంగా సవర్ణ ८४,० 
మానభంగం చేయతల పెట్టినట్టు అది బాహాటంగా చేయటానికి పూనుకొన్నటు (వ్రాయటం హరిజన 
జీవితం పట్ల అవగాహన లేక పోవటమే కాదు. కోపం ఉండటాన్ని కూడా తెలుపుతుంది. రచయిత రచన 
చేయడం స్పష్టం చలం ఈ కథను రచించిన కాలం 1946 నేడు ఒక హరిజనుడు సవర్ణ (స్త్రీని మానభంగం 
చేస్తేవాడు తన ఉనికిని కాపాడుకోవడం కష్టం. ఇదే జరిగితే తన జాతి మనుగడకే ముప్పు కలుగుతుంది. ఈ 
కథను రచించడంలో చలం మనస్తత్వంతో వ్యక్తిత్వంతో వ్యక్తిగత భయాన్ని వ్యవస్థ గీతం చేశాడు. తను 
స్థాయిలో ఆలోచించి హరిజనులు సవర్థులను (ప్రతిఘటించే ప్రతిని తెలుపదు. అలాగే హరిజన విద్యార్ధి కథ 
లో హరిజనుడి కన్నా (బ్రాహ్మణండికే రిజర్వేషన్‌ అవసరం అనే అభిప్రాయాన్ని సూచించాడు. హరిజనులు 
అంటరానితన వల్ల చాలా కాలంగా అనేక బాధలకు గురై సామాజికంగా దయనీయ స్టీతిలో ఉండటం వల్లీ, 
వీరికి రిజర్వేషన్లు అవసరం అనే ఆలోచన కలిగింది. అలాంటి సమాజంలో ఉన్నత శిఖరాల మీద ఉన్న 
(బ్రాహ్మణంలకు రిజర్వేషన్‌ ఉండాలని భావించే చలం హరిజనుల్ని అర్ధం చేసుకోలేదు సరికదా వాళ్లస్టితీని 
అవార్డం చేసుకొన్నాడు. (బాహ్మాణ కష్టం హరిజన కస్టం ఒకటిగా చాస్తే చలం సొవరాబిక 
దృక్పథంలోపభూాయిష్టం. ఇది వ్యక్తిగత విశ్వాసం కాని వ్యవస్ట సందేశం కాదు. అలాగే “మాదిగమ్మాయి' 
కథలో కథానాయికను వేశ్యగా చి (తించాడు. వేశ్యగా జీవితం గడపడానికి కేవలం మాదిగమ్మాయే అర్హ్మరాలు 
కానక్కర లేదు. ఏవ్యక్తి అయినా ఆ పరిస్థితుల్లో వేళ్యకావచ్చు, హరిజన స్రీ మా(త్రమే వేశ్య అయ్యే సందర్భం 
కాదు. సమాజంలో కూడులేక కూటికోసం శరీరం అమ్ముకొని (బ్రతికే వాళ్లంతా వేశ్యలే, ఆర్థిక బాధవల్ల ఏ 
(4 అయినా వ్యభిచారి అయితే కావచ్చు. ఆర్థిక కష్టం వస్తే అది తొలగించుకోవడానికి వేశ్య అయితే కాని 
మాదిగమ్మాయే కానక్కర లేదు. అసలు ఈ కథ హరిజన కథ కాదనే చెప్పువచ్చు. ఒక వ్యవస్థనే తన రచన 
ద్వారా కదిలించిన చలం హరిజన 2६४०९ చి (త్రణంలో అంత సమర్ధంగా సాబాత్యం సృష్టించలే క పోయాడు. 
హరిజన జీవితం మీద సరయిన అవగాహన లేకపోవటం వల్ల అగ్రవర్ణ ఆ ధిపత్యంతోనే ఈ కథలు రచించాడు. 
6.3.4 డావి. చంద్రశేఖర రావు- వృత్తిరీత్యా వైద్యుడగుట వలన వైద్య సమస్యలను ఇతివృత్తంగా స్వీకరించి 
` రోగులకు డాక్షర్లకు సంబంధించిన కథలనెన్నింటీనో రాశాడు, అనారోగ్యంతో వున్న సమాజానికి తన కథ 
ద్వారా వైద్యం చేయడానికి (ప్రయత్నించాడు. ఈయన హరిజన జీవితాన్ని గురించి ' సరీసృపాలు? అనే కథను 
రచించాడు. కథలో మోహన రావు హరిజనుడు రిజర్వేషన్‌తో డాక్టర్‌ కొర్ఫులో సీటు సంపాదించాడు. తన 
తరగతిలోనే సవర్ణ స్త్రీ అయిన పార్వతితో సన్నిహితంగా వుంటున్నాడు. సీనియర్ణు తన సవర్థులు రాగింగ్‌ 
చేయడం మొదలుపెట్టి మోహన్‌రావ్‌ను కులం పేరుతో రాగింగ్‌ చేసి రిజర్వేషన్‌ సీటు వచ్చిందని ఎగతాళి 
చేశారు. తన కుల (స్త్రీ పార్వతితో తిరగవద్దని గద్దించారు. కులం పేరుతో ఒకరికొకరు దూషించుకొని 
.విద్యార్హులంతా జైలుపాలయ్యారు. తత్స లితంగా తీవ్ర అవమానానికి గురైన మోస హన్‌రావు ఆత్మహత్యకు 


१९ 
4: 


५ 
र 
8 








హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 181 
పాల్పడ్డాడు. హరిజనుడైనా మరెవరయినా వైద్య కళాశాలలో చెరీచేరకముందే వేరే కులం (స్త్రీ పార్వతితో 
తిరగటంలో కొంత సమస్య ఉంది. కులం పేరుతో దూషి్తే తిరగబడ్డ వ్యక్తి కొట్టాడిన వ్యక్తి జైలుశిక్ష దాకా 
సాగిన వ్యవహారం అకారణంగా ఆత్మహత్య పరిణ మిస్తే అభ్యుదయం పొందే ఒక వైద్య విద్యార్థి చైతన్య రహితంగా 
మార్చినట్లు అవుతుంది. 

ఈ హరిజనుడు చస్తే బాగుండన్న సవర్ణ దృష్టి మాత్రమే ఈ కథలో ఉంది కాని ఇది సహజంగా 
లేదు ఈ కథ హరిజన సమస్య అయినా సవర్ణ పాత్రలే (ప్రధానంగా కన్పిస్తాయి. మరో విషయం ఈ కథలో 
ఐద్యార్హుల మధ్య ఘర్షణ జరగడం సామాన్యం. ఈ వ్యవస్థను రచయిత సరీస్ఫపాలతో పోల్పాడు ఒక రచయిత 
హరిజన కథరాస్తే నిజజీవితానికి దగ్గరగా ఉండాలి. వాళ్ల జీవితాలను మార్చుకోవడానికి ఒక మార్గం చూపించాలి 
ఈ కథలో మోహన్‌ రావు పాత్రలో సమస్య వుంది కాని పరిష్బా-ర మార్గం లేదు. కులం పేరుతో ఇబ్బందులకు 
గంరవుతున్న మెోాహన్‌రావు లాంటి వాళ్లకు రచయిత పరిష్కారాన్ని చెప్పగలగాలి. చం(ద్రశేఖరరావు 
సమాజంలోని హరిజన జీవితాన్ని గుర్తించి వారుపడుతున్న ఆవేదనకు జాలిపడ్డాడు. కాని అభ్యుదయ పథ 
వైపు పయనింపజే యడం కోసం హరిజన జీవితం అర్థం చేసుకోవటం అంతగా సామర్థం లేకపోయింది. 

ఈ విధంగా ఆలోచిస్తూ పోతే మరికొంత మంది రచయితలు ఈ కోవలోకి వచ్చే అవకాశం 
వుంది. రచయిత రచన చేయడానికి ముందు ఆ సమస్యలపై అవగాహనను పెంచు కోవాలి సమస్యకు 
हन्त మార్గం చెప్పడానికి ప్రయత్నించాలి తాము మోసపోతున్న విషయాలను చెప్పడానికి వాళ్ల వెన్ను 
తట్టాలి. అవసరమైతే ఒక సిద్దాంతాన్ని (ప్రబోధించాలి అప్పుడే గొప్ప రచయిత కాగలడు. సమాజానికి ఉత్తమ 
కథానికలను అందించగలడు. హరిజనేతర కథారచయితలు చాలా మంది తమ దృకృథం నుంచే హరిజన 
బీవితం చిత్రించారు కానీ హరిజన దృక్పథం నుంచి చిత్రించలేకపోయారు సమస్యమీద వ్యవస్థ మీద వ్యక్తుల 
మీద (పేమ, జాలి, సానుభూతి చాలవు . ఈ సమస్య ఈ వ్యక్తుల మధ్య ఈవిధంగా పరిణామం చెందుతుందని 
విశదంగా తెలియాలి ఈ సమస్యకు ఇది పరిష్మారం అని గురైరగాలి. ఈ వ్యవస్ట పరిష్కారానికి ఈ విధంగా 
ఉంటుంది, ఈ విధంగా ఉండాలి అనే దృష్టి హరిజన జీవితం సామీప్యం నుంచి పరిశీ లిస్తేనే సాధ్యం అవుతుంది. 
ఈ అసాధ్యం హరిజనేతర కథారచయితల కథలో ఆ జీవిత అవగాహన లోపం వల్ల అసాధ్యంగానే చాల 
సందర్భాలలో ఉండిపోయింది. 


6.4 హరిజన జీవితం - భిన్న (ప్రాంతాలు 


ఆం(ధ్ర రాష్ట్ర హరిజన జీవితాన్ని కథానికా సాహిత్యం ద్వారా నాలుగు (ప్రాంతాలను వేరుచేసి 
చూసినట్టెతే ఏరి జీవితం నాలుగు రకాలుగానే దర్శనమిస్తుంది. పరిసరాల (ప్రభావం వేరు కావడంవల్ల స్టితిగతులు 
వేరుకావడంవల్త రచనలో దృక్పథంలో బోధించే విషయాల్లో తేడాలుంటాయి. జీవనవిధానాలు వేరుకావడం 
వల్ల రచన లో కూడా మార్చు వుండటం సహజం. తె లుగం' క + జీవితాన్ని నాలుగు భాగాలుగా 


పరిశీలించవచ్చు. = ` | | 
1. ०१०९१०० రచయితల కథానికలు 2. తెలంగాణా రచయితల కథానికలు 
3. ఆం(ధ రచయితల కథానికలు 4. ఉత్తరాంధ్ర రచయితల కథానికలు 


6.4.1 రాయలసీవు రచయితల కథానికలు: - రచయితల పరంగా ఆలోచించి వారందించిన 
విషయాలను తెలుసుకొందాం మధురాంతకం రాజారాం హరిజనులు రాజకీయంగా సవర్ణులకు ఎలా బలి 
అవుతున్నారో వీరి మూర్గత్వాన్ని అసరాగా చేసుకొని సవర్శ్ణ్ణులు స్వార్థపరులై చివరికి వీరి నాశనానికే 
కారకులవుతున్నారని హరిజనులసంక్షేమం కోసం (ప్రభుత్వం (ప్రవేశ పెట్టిన రిజర్వేషన్‌తో వారి అభివృద్ది 











182 తెలుగు కథానిక - హరిజనాభ్యుదయం 
చెందటం ప్రక్క నుంచి వారికి కస్టాలనే తెచ్చిపెడుతున్నది. అని తెలియజేశాడు. పులికంటి కృష్ణారెడ్డి కథల్లో 
उ స్వార్ధం కోసం మోసపోయిన तेद కడుపుకూటికోసం తమషప్రాణాలను పోగొట్టుకొన్న रेट 
దుర్భర దారి(ద్రుంతో జీవితాలు సాగించే హరిజనులు, కుల అసమానతలు € ంచాలని అభి(పీయపడే 
యువతులు కన్పిస్తారు. జీవితంలో మానవుడికి ముందు చూపు అవసరమని సవర్ధుల చేతుల్లో పడి మోసపోయి 
నలిగిపోవద్దని స్వతం[త్రంగా జీవించమునే విషయం స్ఫురిస్తుంది. వీటన్నింటికి హరిజనుల మూర్గత్వమే 
కారణమని సవర్ధుడు తమకు దేవుడు అతని అండలేక పోతే (బ్రతకలేమనే ఆలోచన వున్నంతవరకూ వారు 
అభివృద్దిచెందలే రని, హరిజనులకు డబ్బులే కున్నా శక్తి వుందని ఆశక్తితో వారు దేనినైనా సాధించగలరని 
తెలియజేశాడు. కేతు విశ్వనాథ రెడ్డి కథల్గ్‌ తినడానికి తిండిలేక హరిజనులు తమ జీవితాలను సాగిస్తున్నారని 
వారికి ప్రభుత్వం (ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సరిగా అందుబాటులో లేవని, వాటిని మధ్య వర్తులే 
కాజేస్తున్నారిని సవర్ణులు తమపాలేర్లకు సరైన జీతాలు ఇవ్వక అప్ప్రుపేరుతో మోసం చేస్తున్నార ని వీరు 
విద్యావంతులైన తోట హరిజనుల చేతుల్లొ కూడా మోసపోతున్నారని తెలియజేశారు, వారికి కష్టానికి తగిన 
ఫలితం అవసరమని బానిసతనం నుండి విముక్తి చెంది జీవించాలని తపనపడ్డారు. 
కలపకొలను సదానంద కథల్గ్‌ కులాంతర వివాహాలు హరిజనులకు అవసరమని అభిప్రాయ పడ్డాడు. 
హరిజనులు కుల రక్కసి నుండి బయట పడగలిగితే వృద్ది చెందగలడని ఉద్బోదించాడు. సింగమనేని 
నారాయణ తన कद అనాగరికంగా (బ్రతుకుతున్న హరిజనులను అప్పుల పేరుతో అంటరాని తనం పేరుతో 
మోసం చేస్తున్నారని, గుడికి బడికి దూరంగా వుంచుతూ, వారు (ప్రగతి పథంవైపు నడవకుండా సవర్థ్ణులు 
అడ్డుకొొంటున్నారని స్పష్టపరిచాడు. అలాగే ముద్దుకృష్ణ కూడా హరిజనుల ఆస్తులను సవర్గ్ణులు మోసంజీసి 
కాచేస్తున్నారని వివరించాడు. 
కేశవ రెడ్డి क्‌्‌ హరిజనులందరూ ఐక్యంగా వుండమని సవర్థుల మాటలు విని తనులో తామే 
ఘర్షణ కు గురికావద్దని హెచ్చరించాడు. వి.ఆర్‌. రాసాని కథల్లో సమాజంలో హరిజనులు తమనీచవృత్తుల 
కారణంగానే సమాజానికి దూరంగా వుంటున్నారనే విషయం గోచరిస్తుంది. ఆరవేటి (శ్రీనివాసులు కథలో 
హరిజనులు చైతన్యవంతులు కావడానికి తాము మోసపోతున్న విషయాలను తెలుసుకోవాలనే విషయాన్ని 
ఉద్బొదించాడు. గౌరునాయుడు. చిలుకూరి దేవపుత్ర కథల్లో సవర్ణ్థ్థలు స్వార్థం కోసం బలైన హరిజనులు 
చేయనినేరానికి సవర్ణులచే శిక్ష అనుభవించిన హరిజనులు इरि, స్వామి, శాంతినారాయణ పినాకపాణి, 
కథల్గొ హరిజనుల మనస్తత్వాన్ని హరిజనులను నీచంగా చూసే సవర్థులు హరిజనులు చైతన్యవంతులై (ప్రగతి 
పథం వైపు నడవడంలో తమకు అడ్డంకిగా వున్న సవర్ణ్ణులను ఎదిరించి సంఘవ్యతిరేక శక్తులుగా పేరు మోపబడి 
_ అడవులపాలైన వారున్నారని తెలియజేశారు. 
రాయలసీవు కథల్లో హరిజనుల జీవ నస్టితిగతులకు ఎక్కువ ప్రాధాన్యత వుంది. ముఖ్యంగా 
రాయలసీమలోని హరిజనులు కరువు కాటకాల కారణంగా సరిగా పంటలు పండక తినడానికి తిండి లేక 
బానిసత్వం వైపు మొగ్గుచూపుతూ పాలేర్ణుగా సవర్ణ్ణుల ఇళ్లల్లో వుంటూ తమ కష్టానికి తగిన ఫలితం లేక 
దుర్చరదారి(ద్రాన్ని అనుభవించటం అమాయకంగా |బ్రతుకడం కన్ఫ్సిస్తుంది. 
6.4.2 తెలంగాణా రచయిత కథానికలు: - వీరి కథల్లో ఎక్కువ భాగం ఉద్యమ (ప్రభావం కన్సిస్తుంది. తమ 
అవసరాలు తీరడం కోసం అగ్రవర్గాలను ఎదిరించడం కోసం సమాజక శక్తి అవసరం. ఆ (ప్రయత్నంలో 
భాగవేం ఉద్యమం. ఉద్యమం ద్వారా తము (బతుకులు మారుతాయని వారి అభిప్రాయం రచయితలు 
చెప్పిన విషయాలను గురించి పరిశీలించడం గమనార్హం బోయ జంగయ్య హరిజనులపై సవర్ణ్ణులు చేసే 
దురాగతాలు, మోసాలు, సహాయం పేరుతో (ప్రభుత్వం అధికారులు చేసే విషయాలను విన రించి, మూర్ణంగా 











హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 183 
వారి మోసాలకు బలికావద్దని వ్యక్తిత్వాన్ని పెంచుకొని స్వతంత్రంగా (బతకమని తన కథానికల్లో సలహాఇచ్చాడు. 
లోక జ్ఞానం తెలిసిన హరిజనులు కూడా సవర్థులను ఎదిరించేశక్తిలే క పోతున్నారని వ్యధ చెందడం ఈయన 
కథల్ళ్స్‌ దర్శనమిస్తుంది. కోటేశ్వరరావు కధల్లో కులాంతర వివాహాలు అవసరమని ఇవి మనుషుల మధ్య 
అంతరాలను తొలగించి సమానత్వాన్ని సాధించడానికి దోహదపడుతాయనే అభిప్రాయం స్ఫురిస్తుంది. 
ఈ కులాంతర వివాహాలు తాత్కాలిక కస్టాలు తెచ్చిపెట్టినా అంతరాలు తొలగడం కోసం అవసరం అన్నాడు. 
బి.యస్‌. రాములు $ సాటిమనుషులుగా (బ్రతుకడానికి హరిజనులకు వ్యక్తిత్వం అవసరమని అది 
మనిషి పురోభివృద్దికి తోడ్చడుతుందనే అభిప్రాయాన్ని తెలిపాడు. 

కాలువ మల్లయ్య కథలో సమాజంలో హరిజనులను హక్కులను సవర్ణులు హరిస్తూ వారిని 
మాయ మాటలతోనే దూరంగా వుంచుతున్నారని ఒకవేళ వాళ్ళు విద్యావంతులై చైతన్యవంతులైతే వారిని 
సంఘ వి(ద్రోహశక్తులకు పాల్పడ్డారనే నెపంతో హతమార్చడం సవర్గ్ణులకు పరిపాటి అని అభిప్రాయ పడ్డారు. 
ఈరజయిత సమాజాన్ని రక్షించాల్సిన పోలీసులు కూడా అన్యాయానికి పాల్పడి తమ హక్కుల కోసం 
పోరాడే వారిని నాశనం చేస్తున్నారనే విషయాన్ని తేటతెల్లం చేశాడు. గోపి, తోలేటి జగన్నాథరావు కథల్లో 
హరిజనులు అవాయకత్వం వల్లనే ఆలోచన లేకుండా (ప్రవర్తించి తవు [బతుకులను బుగ్గిపాలు 
చేసుకొంటున్నారని (ప్రస్ఫుటం కావించారు. డా బి. దామోదరరావు కథల్లో హరిజనులు తమ (ప్రాణాలకు 
తెగించి పోరాడైనా సరే తమ హక్కులను వినియేగించుకొముని హరిజనులు ఉన్నతపదవుల్గో వున్నవారు 
సవర్ధులకు బానిసలుగా వుంటూ తోటిహరిజనులనే మోసం చేస్తున్నారని వారికి సహాయపడటం లేదని 
తెలియజేశాడు. జింబో అరుణతార కథల్లో కాలపరిస్టితుల కనుగుణంగా హరిజనులు కూడా మారాలనే 
అభిప్రాయం తెలిపాడు. 

తెలంగాణా कदू హరిజనులు నిజాం పాలనలో నిచంగా అణ గి (ద్రొక్కబడి జమీందారుల చేతుల్లో 
నలిగిపోయి బానిసత్వం నుండి విముక్తి పొందలేక పోరాటమే తమ శరణ్యమని ఉద్యమించి తమ ఉనికిని 
కాపాడుకోవడం కోసం చేసిన ప్రయత్నం ४2) 2०6. 
6.4.3 ఆంధ్ర ప్రాంత రచయితలో కథానికలు: - ఆం(ధా(ప్రాంతంలో హరిజనుల పాలేరుతనం అగ్రవర్ణాల 
దౌరన్యం కనిపిస్తుంది. కథాసాహిత్యం కూడా ఈ ధోరణి లోనే గోచరమవుతుంది. (శ్రీపాద సు([బహ్మణ్య 
శాస్త్రి కథల్లొ హరిజనుల్లో అసమానతలున్నాయని సమానత్వం కోసం క్రైస్తవం చేరినా ఫలితం లేక పోయిందని 
హరిజనులు తము (బ్రతుకు మార్చుకోవడం కోసం అనేక మతాల్లోనూ కులాల్లోనూ (ప్రవేశించారని, 
ఆ(ప్రయత్నంలో భాగంగా ముస్తిం మతంలో కూడా చేరారని తెలియజేశాడు. కరుణ కుమార కథల్లో 
హరిజనులపై సవర్ణ్ణలు చేసే దౌర్హన్యాలు వీరిని మోసగించి వారి ఆస్తులను దోచుకోవడం సవర్గుల విధిగా 
కన్పిస్తుంది సవర్ణుల కామ దాహానికి బలైన హరిజన (స్త్రీలు కూడా కన్పిస్తారు. బందా కనకలిరగేశ్వర రావు 


అడివిబాపిరాజుకథల్లో హరిజనులను సృష్టించడం కోసమే ఉద్భవించారని, సాటి మనిషిని నీచంగా చూడటానికి. 
సవర్ణులు చేసే (ప్రయత్నవేం తప్ప ఇది అన్యం కాదు. చలం కథల్లో హరిజనులు చాలా నీచస్థితిలో | 


(బ్రతుకుతున్నారని చైతన్యవంతులై సవర్ణులపై దండెత్తి వారి (స్త్రీలతో సంబంధాలను ఏర్పరచుకొంటారనే 
భయం వ్యక్తం చేశాడు. రాయసం వేంకటశివుడు, గోపిచంద్‌, మాగోఖలే కథల్లో హరిజనులు ఎంత కష్టపడినా 
తమ ఆకలి తీరడం లేదని, తీరే మార్గం కనపడటం లేదని, ఈ ప్రయత్నంలో అనేక సంఘ సంస్కర్తలు 
ఉద్భవించి వారిని చైతన్యవంతులను చేయడానికి ప్రయత్నించాలని తపన పడ్డారు. 

_ रकं కథల్ళ్‌ హరిజనులు కాటికాపరులుగా చేస్తూ ఆస్మశానంలో శవాల మధ్యనే (బతుకుతూ 
తమ జీవితాలను మార్భకోవడానికి ప్రయత్నించడం లేదని తమ పాత వృత్తులకు స్వస్తిచెప్పమనే అభిప్రాయం 











184 | తెలుగు కథానిక - హరిజనాభ్యుదయం 
కన్సిస్తుంది. కపిల కాశీపతి, కొచ్చెర్లకో టి వెంకట సుబ్బారావు కొనకళ్ళ వేంకటరత్నం, చుండూరి రమాదేవి 
కథల్లో హరిజనులను సంఘసంస్కరణోద్యమం సీరుతో కూడా సవర్థులు మోసం చేస్తున్నారని ఒకవైపు 
హరిజనులు చైతన్యవంతులు కావాలని అరుస్తూ మరోవైపు వారిని చీకటిలో వుంచడానికే ప్రయత్నిస్తున్నారని 
తెలియజీ శారు. అంతేగాక సవర్గుల్లో హరిజనులను హీనంగా చూోువారే గాక అప్యాయతతో దగ్గరకు 
తీసుకొనేవారు కూడా ఉన్నారనడానికి తెలియజేశారు. ఆచార్య కొలకలూరి ఇనాక్‌ కథల్లో హరిజనుల 
హక్కులను సవర్ణులు కాలరాస్తున్నారని వారి మూర్భత్వాన్ని విశ దీకరించాడు. బి. భాను, అనిశెట్టి సుబ్బారావు 
కథల్లో హరిజన (2१९०, ररते దౌర్హన్యాలకు తీ(వ్రంగా బలి అవుతున్నారని ఏద్య నుండి దూరంగా 
వుంచబడుతున్నారని అందువల్ల అవిద్య అనేది సర్వ కష్టోలకు మూలం అని, హరిజనులు విద్యావంతులు 
కావాలని అభి|ప్రాయపడ్డారు. అచ్యుతవల్లీ కథలో హరిజనులకు క్రైస్తవంలో అశలు పెరిగాయి కాని తీరలే న్ని 
అంటరాని వారిలోనైనా సరే సవర్థుల కన్నా గొప్పగానే భక్తీ ప్రవత్తులుంటాయని భక్తికి, కులం, మతం అడ్డురాదని, 
దేవుని సన్నిధిలో అందరూ సమానులేనని (ప్రతిపాదించాడు. केर బుచ్చిరాజు, కా(ట్రగడ్డ దయానంద్‌, 
కథల్లో సవర్గ్థుల స్వార్లంకోసం హరిజనులు బలవుతున్నారనే విషయం వెలువరించాడు. 

` ఆం(్రకథల్లో హరిజనులు భాసొముల దౌర్హన్యంతో పాలెర్టుగా తరతరాలుగా ఊడగం చేస్తూ తమ 
కష్టానికి తగిన ఫలితం అందక సవర్గ్ణులతో (ప్రతిఘటించి తమ హక్కులను సాధించుకోవడం కన్సిస్తుంది, 
స్వతంత్రంగా తమ జీవితాలను గడపటం కూడా స్ఫుర్తిస్తుం. 

6.4.4 ఉత్తరాంధ్ర రచయితల కథానికలు - ఉత్తరాంధ్ర కధథానికల్లో తీవ్రమోసానికి గురికా బడ్డ 
హరిజనులు దర్శనమిస్తారు. కాశిపట్నం రామారావు కథల్లో హరిజనులు సవర్ణుల మధ్య ఆర్టిక సంబంధాలు 
వ్యక్తవంయ్యాంయు. సవర్ణల ధన దాహానికి గంరైన హరిజనులు ఆ ఊబిలో నుండి కోలుకోలే క 
సతమఆవుతున్నవారు. తవుతో తామే అనైక్యత నేర్పరుచుకొని ఘర్షణ పడి సవర్ధుల చేత అవమానాలు 
పొందిన హరిజనులు కన్పిస్తారు. ఈ అనైక్యత వల్ల ఎదుటి వారిచే హీనంగా చూడబడుతారు తప్ప సా ధించేదేమి 
లేదని రచయితలు హరిజనులకు సూచించారు. 

ఉత్తరాంధ్ర కథల్లో హరిజనులు తరాలుగా ఆర్థిక ఇబ్బందులకు గురవుతూ ఆ ఆర్థిక స్టితిలోనే 
సవర్ణుల మోసానికి గురై దీనంగా, హీనంగా (బ్రతకడం గోచరిస్తుంది. | 

6.5 హరిజన జీవితం - భిన్నమూార్గాలు 

తెలుగు కథానికా సాహిత్యంలో హరిజన జీవితం చి(త్రించిన కథలు రెండు (ప్రధాన మార్గాలలో 
పయనించాయి. సవర్గుల చేతుల్లో హరిజనులు మోసపోవటం బలికావటం ఒక పద్దతి కాగా హరిజనులు 
ప్రతిఘటి ంచటం ప్రతీకారం తీర్చుకోవటం మరో పద్దతిగా ఉంది. మొదట దశలో హరిజనుల ప్రాణాలకు 


రక్షణ లేకపోయింది. వాళ్ల (స్త్రీల మానాలకు రక్షణ కరువైంది. వాళ్ల ఆస్తులు దోపిడికి గురి అయ్యాయి. 


కర్మ సిద్దాంతం పేరుతో వాళ్ళను పట్టి బంధించి ఉంచింది, సమాజం (బాహ్మణంలు మనస్సంఘర్షణ హ రిజనుల్లో 
కలిగించారు రెడ్డి, కమ్మ, నాయుడు వంటి సవర్థ్థులు హరిజనుల్ని శారీరకంగా హింసించారు. వాళ్లకు రావలసినవి 
రాదగ్గవి రానివ్వలేదు. ఉన్నవి తమ వశం చేసుకొన్నారు. సవర్ణులు అంతా సూలంగా హరిజనులమని చెప్పదగ్గ 
సర్వ, ధన, మాన, ప్రాణ ,చైతన్యాలను హరించటం తెలుగు కథానికా సాహిత్యంలో కనిపిస్తూఉంది. ఆ 
దోపిడి విధానం చిత్రించిన కథల్ని పరికించటం కర్తవ్యం. ==. | 


6.5.1 హరిజనుల్ని హరిజనేతరంలు చంపటం చి(త్రించిన క థలు - హరిజనులను रनर కులపరంగా ` 


` హినంగా చూసి చంపటం కొన్ని కథలు ఉన్నాయి 'కొత్తచెప్పులు' కథలో నరిసి ఆలస్యంగా చెప్పులు కుట్టి 
తెచ్చినందుకు చిన్నపరెడ్డి కోపించి ఆమెను చంపాడు. “సూర్యుడు తలెత్తాడు' కథలో సవర్ణులు కామంతో 

















హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 185 
ద్వేషంతో భార్యను కూతురును కొడుకును హత్యచేశారు. “ఏటిపాటి కథలో నాయుడు పాలేరు పైడయ్య 
ఆ గ్రామం సంఘంతో చేతులు కలిపి బంజరు భామిని ఆక్రమింపదలిస్తే అందుకు ఆగ్రహించిన నాయుడు 
పోలీసు స్టేషన్‌ నుండి రా(త్రిలో వస్తున్న పైడయ్యను తన మనుషుల చేత హత్య చేయించాడు. 

6.5.2 హరిజన ( స్త్రీలను ఇతరులు మానభంగం చేసి వ్యభిచారంలోకి దించిన కథలు: - బిళ్ళల మొలత్రాడు” 
కథలో రామిరెడ్డి తన పాలేరు సుబ్బులు భార్య రమణి ని కామించి ఆమెను అనుభవించడానికి ప్రయత్నించాడు 
పశువుల కొఠం కథలో రాముడు హరిజన యువతి పెంచెలిని అనుభవించడం కోసం ప్రయత్నించి. ఆ 
(ప్రయత్నం సఫలం కాక ఆమె చావుకు కారకుడయ్యాడు. “మాదిగమ్మాయి' కథలో మాదిగమ్మాయిని 
సవర్థలు అనుభవించడం కోసం (ప్రయత్నించి ఆమెను మానసికంగా హింసించి ఆమెను వేశ్యగా మార్చి 
వేశారు. “పాపానికి బీతం' కథలో అరుంధతి దొర భుజంగరావు కామానికి బలై అతని చేతిలోనే మరణించింది. 
'రుధిరమథనం' కథలో అరుంధతి కామయ్యచేయబోయిన మానభంగం నుండి తప్పించుకొని ఊరువదలి 
వెళ్లిపోయింది. 
6.5.3 హరిజనుల్ని కులం కారణంగా ఇతరులు హింసించిన కథలు పరిశీలినం పొందుతాయి. “చెప్పులు 
కుట్టేవాడు' కథలో చెప్పులు కుట్టివాడు' చౌరాస్తా ప్రక్కన కూర్చోని పాత చెప్పులు కుట్టుకొని జీవిస్తుంటే 
ఒక పోలీసు అతనిని అక్కడ నుండి వెళ్లి పొమ్మని కొట్టాడు. “ఇలాంటి తవ్వాయివస్తే' కథలో హరిజనులను 
సవర్థులు తమ చెరువు నుండి నీళ్లను తీసుకొనివ్వలేదు. “మనిషి కథలో చ(క్రవర్తి ఇంట్‌ తిండికో 
చదువుకోసం హరిజన గోవిందుడు చేరితే అతని ప్రయత్నాన్ని చకక్రవర్తే చెడగొట్టాడు. “కొమ్ములు? కథలో 
హరిజనులు ఐక్యంగా వుంటే సహించని కొండారెడ్డి వారి మధ్య స్పర్హలు సృష్టించి వేరుచేశాడు. ' అప్పావుపిళ్ళ 
ఆత్మఘాష కథలో హరిజన వెంక టయ్య “తన గురువు ఇంట్లోకి వెళ్ల నూతన సంవత్సరపు శుంభాకాంకలు 
చెప్పలేక పోయాడు ' జీవనాడులు' కథలో ఆసాదు न తన కూతురు పెళ్ళి ఘనంగా చేయదలిస్తే అందుకు 
అతనికి సవర్ణుల నుండి కులపరమైన ఎదురు దెబ్బలు తగిలాయి. చివరకు నూతన దంపతులు కూడా రెడ్డి | 
చేత అవమానం పాలయ్యారు 
6.5.4 హరిజనుల్ని ఆర్థికంగా సవర్ణులు మోసం చేసిన కథలు కొన్ని సృష్టిసాందాయి. 'కొత్తజోడు' థలో 
భీమయ్య అప్పు తీర్చని వెంకన్న ఆస్తిని కాజీయడానికి ప్రయత్నించాడు. “కచక వథ' కథలో బసివిరెడ్డి 
పాలేరు వెంకటరాముడుకు జీతం ఇవ్వకపోగా చనిపోయిన వాడే తనకు వేయిరూపాయలు బాకీ పడ్డాడని 
మోసగించాడు కోటిగాడు స్వతంత్రుడు కథలో కోటిగాడికి ప్రభుత్వం రికా కోసం డబ్బు ఇస్తే దానిని 
పెంటయ్య మాయ మాటలుచెప్పి కాజేశాడు. * మల్లమ్మఉసురు' కథలో గంగులు నాయుడు పట్టణంతో 
తక్కువ వడ్డీతో అప్పుతెచ్చి గ్రామంలో మల్లయ్య లాంటి హరిజనులకు ఎక్కువ వడ్డీకి ఇవ్వడం ఉంది 
“మేకు కథలో మాకుడు గంగులు నాయుడు వద్ద చేసిన అప్పుకు తన ఆస్తినంతా ఇచ్చి పట్నం 29 దొంగతనం 
చేసి పట్టుబడి తీవ్ర అవమానానికి గురి అయ్యాడు 'పురుగు' కథలో పెదనాయుడు అప్పు ఊబిలో పైడి 
తర్హి ఇరుక్కూ-న్నాడు 
6.5.5 హరిజనులు ఆర్థిక లోపం వల భంగపడిన కథలు పరి శీలింపవలసి ఉంది. 'ఏదిగమ్యం' కథలో రాము 
తన ఆర్థిక స్టితి వల్ల విద్యార్థి దశలోనే తోటి విద్యార్హి అయిన రవికి బానిసగా జీవించాడు 'నెంబ(ర్రాళ్టు' కథలో 
రావుడి కుటుంబం నిత్యం కూలీకి వెళ్లితేగాని పూట గడపటం కష్టమవుతుంది. *ముత్తాయి కూతురు? 
థలో వెట్టి తన కూతురుకు జ్వరం వస్తే మందుల కోసం తన భార్య తాళిని తీసుకెళ్లడం కన్నిస్తుంది. 'చితి 
మీద బతుకులు’ కథలో కాటికాపరి తన కొడుకు ఉద్యోగం కోసం స్మశానంలో ఒక అధికారిని అడుక్కోవడం 
ఉంది. 'ఇది కతా' కథలో మల్లయ్య (గ్రామంలో సవర్థునివల్ల ఆర్టిక మోసానికి గురై పట్నంలో చౌరాస్తా వద్ద 












































186 తెలుగు కథానిక - హరిజనాభ్యుదయం 
చెప్పులు కుట్టుకొని రోజూ జరిగే సమ్మెల వల్హ్ల తన కుటుంబం గడవక ఇబ్బందులకు గురిఅయ్యాడు. | 
6.5.6 హరిజనులు కర్మ సిద్దాంతం పేరుతో కట్టుబడి వుండేటట్లు చేసిన కథలు కొన్ని వచ్చాయి. “ఒక 
హరిజనుని కథ కథలో గాలివానలో చిక్కుకొని సృహ § "6 ००००८ రామచరన్‌కు (బాహ్మణుండు రక్షించి 
దేవాలయంలోకి తీసుకెళ్లితే స్పృహ వచ్చిన రామచరణ్‌ దేవాలయంలోకి వెళ్లి దేవుని మైల చేశాడని బాధపడ్డాడు. 
'దేవుడు? కథలో నందయ్య నాయకత్వంలో హరిజనులు దేవాలయ ప్రవేశం చేయడానికి ప్రయత్నిస్తే అందుకు 
'సవర్థ్థులు అడ్డుకోవడం కన్పిస్తుంది. “మకర ముఖం” కథలో హరిజన ఉపాధ్యాయుడు దేవాలయంలో నున్న 
బడి పిల్లలకు గుడి బయట నుండి చదువు చెప్పటం కన్ఫ్సిస్తుంది. 

6.5.7 హరిజనులు అమాయకత్వం వల్ల నష్టపోయిన కథలు పరికించవచ్చు. హరిజనులు తమ జీవితాన్ని 
సుగమం చేసుకోవడం చేతకాక నష్టపోయిన కథలు కన్సిన్హాయి. “పావులు పాములుగా మారిన వేళ ''క్షథ్రల్రో 
హరిజన రాజిగాడు ఇద్దరు సవర్థుల రాజకీయంలోపడి అమాయకంగా వారి చేతుల్లోనే చనిపోవడం ఉంది. 
“అంటరాని పొలం” కథలో పచ్చయ్య అమాయకత్వం వల్ల ఆంబినేయులు ४९७०) ఆస్తిని 5० 05८2०2३ 
ప్రయత్నించాడు. 'వేపచెట్టు' కథలో హరిజన విద్యార్థి డాక్టర్‌ కోర్సు పూర్తి చేసి ఎంస్టాయ్‌మెంటు ఆఫీసు 
చుట్టూ ఉద్యోగం కోసం తిరగటం విశదమవుతుంది. “వేట? కథలో భీముడు అమాయకత్వం వల్ణ్ల ధర్మ 
భాషణ చేతిలో తన సంసారాన్ని నాశనం చేసుకొని చివరికి అతని చేతుల మీదుగానే జై లుపొాలయ్యారు. 
6.5.8 (బాహ్మణుల © दर గురైన హరిజన కథలు కొన్ని రూపొందాయి. సమాజంలో నాడు అ (గగామిగా 
వున్న (బాహ్మణంల దొర్దన్యానికి గురైన హరిజనులకు సంబంధించిన కథలు కొన్ని ఉన్నాయి. “మాలదాసరి* 
కథలో మాల దాసరి కురుంగుడి దేవాలయంలో భక్తితో భజనలు చేస్తే అది సహించని సోమశర్మ అతని తల 
పగలగొట్టాడు. “గ్రుక్కెడనీళ్ళు' కథలో మడి నీళ్ళు తెస్తున్న మహాలక్షమ్మకువెట్టి వెంకటప్ప ఎదురు 
వచ్చినందుకు ఆమె తన భర్తతో చెప్పి చెప్పుతో క్‌.ట్రేంచి బండబూతులు తిట్టించింది, ' యోౌరమ్మ' కథలో 
యీోరమ్మ అన్న అనారోగ్యానికి గురైతే మందు కోసం పూజారి ఇంటికి వేనా అతను మందు ఇవ్వకపోవడం 
కన్పిస్తుంది. “పోలయ్య' కథలో తన కులం తెలుపక వేంకటశ్నా స్త్రీకి ఊళ్ళోకి వెళ్ళడానికి బండి కట్టినందుకు 
పోలయ్యను హీంసించడానికి (ప్రయత్నించాడు ' సంస్కరణం' కథలో ఒక హరిజన సంఘసంస్కర్త కందుకూరి 
వీరేశలింగం విగ్రహానికి పూల మాలవేస్తే బ్రాహ్మణులు వీటిని తిరస్కరించడం గోచరిస్తుంది. ' అయోపాపం' 
కథలో దంపతులైన అన్నపూర్ణ, భాస్కరులు దాహర్తి కోసం (బ్రాహ్మణులు చలినేం (ద్రం దగ్గరకు వెళ్లినా కులం 
కారణంగా వాళ్ళు నీళ్ళు తాగే నీలులేక పోయింది. 

6.5.9 రెడ్ల దౌర్లన్యానికి గురైన హరిజనులు కొందరున్న కథలు పరిశీలించవచ్చు. అనేక మంది హరిజనులు, 
निंदा, బానిసలుగా రెడ్ల దొర్తన్యాలకు గురైన హరిజను కథలు ఉన్నాయి. ' కయ్య - కాలువ కథలో తన 
పొలం (ప్రక్కన మాలక్‌ి”ండడి అర ఎకరా పొలం వుండటం సహించక ఆ పొలం కాజీయడానికి అనేక ఇబ్బందుకు 
గురిచేసింది. మహాలత్మమ్మ. “పాపం కుంటేలుగాడు' కథలో ఒక హరిజన విద్యార్థి పాఠశాల ఎన్నికల్లో రెడ్డి 
కొడుకుతో పోటీ పడితే రెడ్డి కొడుకు వాడిని కొట్టాడు. “మార్సు' కథలో హరిజనులు కూలీరేట్లు 
పించమన్నందుకు రెడ్డు హరిజనులపై ఆగ్రహించి వారి గుడసొలకు నిప్పు పెట్టారు. “చీకటి నాడీ - వెలుగు 
నెత్తురూ'కథలో తన పాలేరు పుల్లన్న జీతం సరిగా ఇవ్వమన్నందుకు రామిరెడ్డి అతనిపై అప్పు మోపాడు. 
'ఇచ్చు' కథలో అప్పుపేరుతో హరిజన నాగన్న పాలాన్ని కాజేశాడు వెంకట రెడ్డ. “తొందరపడి ఒక కోడి 
ముందే కూసింది” కథలో సుబ్బారెడ్డి ఆ(గ్రామ హరిజనులకు అన్ని విధాలా మోసం చేశాడు. 'కొత్తదారి' 
కథలో రాములు కాలిపోతున్న తవు గుడిసెలు రక్షించుకోవడానికి శివాలయం బావిలో దిగి నీళ్ళు 
తీసుకొన్నందుకు బాబుల్‌ రెడ్డి అతణ్ణి ऽ & రాడికల్ఫ్‌గా పోలీసులచే ము(ద్రవేయించాడు, 




















హరిజనాభ్యుదయం ~ తెలుగు కథానిక 187 


6.5.10 కమ్మ కాపు నాయుడు దౌర్చన్యాలకు గురైన హరిజనుల జీవితాలు చిత్రించిన కథలున్నాయి. “'యజ్ఞం' 
కథ వ్యాపారం పేరుతో మోసం చేసి అప్ప[ల్రాముని భూమిని గోపన్న కాజేశాడు. "0" కథలో హరిజనులు 
తమతో తామే పోట్లాడుకొని నాయుడు వద్దకు న్యాయం కోసం పోయి అతని చేత హీనంగా తిట్టుతిన్నారు. 
6.5.11 ఇతర సవర్ధ్థుల దుర్మార్గానికి గురైన హరిజనుల కథలు పరిశీలించాలి. “అంటరాని బాలిక' కథలో 
రూప జ్ఞానూ ఇంట్స పని చేస్తూ అతని తల్లిచే అవమానాలకు గురైంది. “దిరోడ్‌' కథలో హరిజనులు 
ఐకమయినందుకు మునసబు వారి మధ్య చిచ్చు పెట్టాడు. “పాకిది' కథలో కోటిగాడు చదువుకోచల్యోో 
సవర్ణ్ణుడైన భాస్కర్‌రావు అడ్డుతగిలాడు. 
6.5.12 (ప్రభుత్వం కల్పించిన రాయితీలు పొందలేని హరిజనులు కొందరు కథల్లో కనిపించారు. (ప్రభుత్వం 
హరిజనుల సంక్నేవుం కోసం కొన్ని రాయితీలు కల్పించింది. కాని అవి మధ్యలోనే సవర్ణుల చేతుల్లో 
వుండిపోయాయి తప్ప హరిజనులకూ అందలేదని కొన్ని కథలు ఉన్నాయి. ' అజ్ఞాతవాసంి కథలో హరిజనుడైన 
ఆసాదు గంగడికి పంచాయితీ (పెసిడెంటు గా పెట్టి సవర్ధ్థలే నిజమైన అధికార్డుగా చెలామణి అయ్యారు' ఏది 
గమ్యం కథలో రాము బీదవాడు. హరిజనుడ్జెనా తం(డి చేసే అటెండరు ఉద్యోగం కారణంగా అతనికి 
స్కాలర్‌ షిప్‌ రాదు. “ఊడల మర్రి” కథలో మాజి (పెసిడెంటు భీమప్ప తన పాలేరు ఓబులుగాడిని రిజర్వుడు 
పంచాయితీ (ప్రెసిడెంటుగా పోటీ చేయించాడు. “బంచరాయి' కథలో హరిజనులు (ప్రభుత్వ ఆదేశం (ప్రకారం 
బంజరు భూాములను निद పరుచుకొంటే. అందుకు (గ్రామ సవర్గ్థులు నిరాకరించారు “పెద్దోళ్ళు! కథలో 
పెదనాయుడు పాలేరు లొండలక్షయ్య పంచాయితీ (పెసిడెంటు అయినా నాయుడింట్లూ పాలేరుతనం మాత్రం 
పోలేదు. 'వేట' కథలో హరిజనుల ఇళ్ళస్టలాలకు (ప్రభుత్వం మంచి ప్రలాన్ని కేటాయిస్తే గ్రామ పెద్ద ధర్మ 
భాషణం అందుకు అడ్డ్డుక్‌"న్నాడు. 
6.3.13 పాలం పోగొట్టు కొన్న హరిజనుల కథలు కొన్ని ఉన్నాయి. హరిజనులు అమాయకత్వం వల్ల తమ 
ఆస్తులను సవర్ణ్ణుల చేతుల్లొ పోగొట్టు కొన్నాయి. “అంటరాని పాలం? కథలో పిచ్చయ్య మోసపోయి తన 
ఆస్తిని పోగొట్టుకో బోయాడు! “వేటి కథలో భీముడు తన ఆస్తికి నీళ్లోదులుకొన్నాడు. 

ఇన్ని విధాలుగా హరిజనులు మోసపోవడం బలవ్వడం కన్సిస్తుంది. 


6.6. హరిజన జీవితం - చైతన్యం 


దోపిడికి గురి అవుతున్న హరిజనులు తరతరాలుగా అణగారి ఉన్నప్పటికి ఇప్పుడిప్పుడే చైతన్యం 
పుంజుకొంటున్నారని తెలిప కథలు వెలువడ్డాయి. వాళ్లకు చదువు మీద (పీమకంటే జీవితం మీద కోర్కెకంటే, 
ఉజ్జ్వల భవితవ్యం మీద ఆశకంటే (ప్రతీకారం (ప్రముఖంగా (ప్రకటించే కథలు వెలువడ్డాయి. వాళ్ళు కూడా 
సవర్ధుల లాగా ప్రాణహాని చేసిన కథలు వచ్చాయి. మానహాని చేయటమూ కన్ఫిస్తుంది. తమ హక్కులు 
కోసం సమ్మెలు చేయటమూ గోచరమవుతుంది. తమకు న్యాయం జరగలేదని, కర్మసిద్దాంతం ९००७० 
బంధిఖానాగా మారిందని దాని నుంచి విముక్తికి క్రైస్తవ మతంలోకి మహమ్మదీయ మతం లోకి మతాంతరీకణ ౦ 
పొందే కథలను కూడా రచయితలు స్పష్టించారు. ఈ: సందర్భంలో హరిజన కథారచయితలు సృష్టించిన కథా 
సాహిత్యం తమ అభివృద్ది మార్గం తాము అన్వేషించుకోవాలన్న దృష్టిని (ప్రసాదిస్తూంది. 

6.6.1. హరిజనులు మానభంగంతో వ్యభిచారంతో సవర్ణ స్త్రీలను పాడు చేసిన కథలు వెలువడ్డాయి. 
“హరిజన సమస్య' కథలో హరిజనుడైన వీరన్న సమానత్వం కోసం తన వాళ్ళతో కలసి సవర్ణ (స్త్రీలపై పడి 
మానభంగం చేయబోవటం కన్సిస్తుంది. “మాలా - మనిషి? కథలో హరిజన రావుడు సవర్ణ యువతి 
సీతను (ప్రేమించి ఆమెను పెళ్ళి చేసుకోవడంలో విఫలమయి ఇద్దరూ చనిపోవడం కన్పిస్తుంది. 'పులిగుండు' 








4 88 తెలుగం కధానిక - హారిజనాభ్యుదయం 


కథలో రావుడు, నాయుడు భార్య నిర్మలమ్మతో అక్రమ సంబంధం పెట్టుకొని నాయుడు చేతీలోనే 
మరణించాడు. “సరీసృపాలు? కథలో ఒక కళాశాల హరిజన విద్యార్థి సవర్ణ విద్యార్థినితో (పీమింపబడి సవర్థ్థుల 
చేతుల్లో హతమయ్యాడు 

66.2, षि హరిజనులు చంపిన కథలు కొన్ని వెలువడ్డాయి. 'కీచకనథీ' కథలో బసినిరెడ్డి 
పాలేరు వెంకటరాముడు చనిపోతే అతడి భార్యపై కన్ను వేసిన రెడ్డికి ఒక బాని వద్ద పొందు ఏర్పాటు చేస్తానని 
చెప్పి పిలిపించి రెడ్డిని హత్య చేశాడు. “ఒక్క పిడికి లిచాలు' కథలో గురవయ్య దొరను చంపి తానూ 
చనిపోయాడు. 

6.6.3. సమ్మె చేసిన హరిజనుల కథలు కొన్ని స్పష్టిపాందాయి. తను హక్కులను సాధించుకోవడం 
కోసం హరిజనులు కొన్నిసార్టు సమ్మె చేయక తప్పలేదు. “మార్సు' కథలో తను కూలీ రేట్టు పెంచమని 
సమ్మె చేశారు. 'చీకటినాడి - వెలుగునెత్తురు' కథలో వరి కోతల కాలంలో తమ కూలీ తే ట్టు సెంచమని 
హరిజనులు సమ్మె చేశారు. “ఇంకానా ఇకపై సాగవు' కథలో రంగన్న నాయకతాాన హరిజనులు తము కూరీ 
లేట్టు పెంచమని, కస్టానికి తగిన ఫలితం అవసరం అని సమ్మె చేశారు. 

6.6.4. ०० పొందిన హరిజన కథలు కూడా గుర్తించవచ్చు. కొందరు (కెస్తవ నుతంలో 
ప్రవేశించటం లోక విదితమే. “సంసార సంగం” కథలో కాటన్న, సోమాలు (పమించుకొని క్రైస్తవం స్వీకరించి 
పెళ్ళి చేసుకొన్నారు. “వ్యత్యయం' కథలో రాములు తీనడానికి తిండిలేక తిండి కోసం (క్రైస్తవం పుచ్చుకొని 
రెబెకాను పెళ్ళీ చేసుకొన్నాడు. 'ఇలాంటిీ తవాాయివస్తే' కథలో హరిజనులు (తాగునీటి సమస్యను 
నివారించుకోవడం కోసం విస్ఫన్న న్యాయకత్వంలో (క్రైస్తవంలో చేరారు. విష్‌ యు హేసి క్రిస్మస్‌ కథలో 
తిండి కోసం బట్టుకోసం హరిజనులు క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. క్రిస్మస్‌ శుభాకాంక్షలు కథలో హరిజనులు 
తమ హక్కులను సాధించుకోవడం కోసం క్రైస్తవంలో చేరారు. “పాహిమాం.. పాహి...పాహి..'? కథలో 
హరిజనులు తమ కాలనీని కాపాడుకోవడం కోసం క్రెస్తవనుతాన్ని సీకరించారు. | 

6.6.5. మహమ్మదీయ నుతంలోకి చేరిన హరిజనుల్ని చి(త్రించిన కథలు కూడా ఆవిర్భవించాయి. 
'ఇలాంటి తవ్వాయివస్తే' కథలో हुत మతంలో ఉన్న హరిజనులు అక్కడ కూడా తము సముస్యలు 
పరిమ్మెరం కాక మహమ్మదీయ మతంలో (ప్రవేశించారు. 


6.7 హరిజన జీవితం - వాస్తవికత 


హరిజన కథా రచయితల కథల్లో హరిజనులు స్వతం (త్రంగా సుఖంగా (न మార్గం (ప్రబోధించారు, 
హరిజనులు తమ అభివృద్దికి అభ్యుదయాన్ని భవిష్యత్తునూ తామే అన్సేషించుకోవాలని, ఉజ్వల బీవితం 
పొందాలని ఉన్నతులుగా, ఉత్తములుగా జీవించాలనీ తెలిపారు 'ఊరబావి” కథ హరిజనులను హింసలే కుండా 
యుక్తితోనే వీలైనంత సామరస్యంగా తమ హక్కులను సాధించుకోమని తెలియజేస్తుంది. “పశ్చాద్భూమి' 
కథ హరిజనులు తమ భయాలు విడిచిపెట్టి. తమ ఆస్తిని రక్షించుకోవాని, తమను తామే కాపాడుకోవాలని, 
సవర్ణ్ణులు ఎవరూ కాపాడరని , సవర్ణ్ణలు మోసం చేస్తారని, ఆ మోసానికి గంరికావద్దని, తము వృత్తిని 
దైవంగా చూసుకోవాలని (ప్రబో ధిస్తుంది. 'ఎర్నీళ్ళు' కథ కర్మ సిద్దాంతం పేరుతో అంధవిశ్వాసాలతో ఆహారం 
దుర్వినియోగం కాకుండా సంప్రదాయాల మీద తిరుగుబాటుగా పసివాళ్ళను కూడా జీవించమని కోరింది. 
మానభంగం జరిగిన ఒక (స్త్రీ “పాపానికి జీతంలో చనిపోతే, మరొక ప్రీ “రుధిరమథనం' లో 
ఊరువిడిచి వెళ్ళి భర్తతో సుఖంగా జీవించి తిరిగి నేర్పుగా స్వగ్రామంలో (ప్రవేశించి సుఖపడ్డ కథ . ఇందులో 
దుర్మార్గానికి గురైనప్పటికి ఆత్మహత్య చేసుకోకుండా దుర్మార్గులు సిగ్గుపడేటట్లుగా జీవించాలని హరిజనుల 























హరిజనాభ్యుదయం - తెలుగు కథానిక 189 
ఈ కథ (ప్రబోధించింది. “సూర్యుడు తలెతాడు, కథ సూర్యుడు లాగా తలవంచుకు పోయే జనం ప్రాణ ంపోతే 
శిలంపోతే చలింక ఆర్ధిక స్టతికి ©) అయిన భూామి పోతే చలించక పోతే సయం కాదని, భరామి కోసం 
పోరాడాలని ఒక్కడు, పదిమందిత్‌' తలపడటం కషం ८०९०८५२, దాపరికంగానెనా (పతికారం తీర్చుకోమని 
హెచ్చరిస్తుంది. బంచరాయికథలో హరిజనులు బంజరు భూమిని దున్నుకొనే ప్రయత్నం చేస్తే దొర మా 
మాటలు ठम) వాళ్ళు ఇళ్ళు తగులబె ६२ నిరా(శ్రయుల్ని చెయటం, ఐద్యావంతుడైన యువకుడు (ప్రశ్నించడం 
కనపడుతుంది. “ఇంకానా ఇకొపె సాగదు కథలో హరిజనులు నంగ తవు హా కుల కోసం (ప్రయత్నిస్తే 
ఆ ప్రయత్నం భంగపరచి, నాయకుణ్ణి జైలుకు పంసడం జరిగింది. హరిజనులు సమైక్యంగా వుండటంతోపాటు 
జాగ్రత్తగా ఉండాలని గుర్తించడం జరిగింది. 'ఇదికతా' లో పల్లెలో ఉండలేక పట్లణం చేరినా సమ్మెల 
మూలంగా, రోజులు గడపడం కష్టమయిన చర్మకారుడి జీవితం చిత్రమయింది “ఆకలి” కథలో తిండికోసం 
సర్వ(ప్రాణాలు యుద్దం చేస్తుంటే కర్మపేరుతో కట్టుబడి ఉండే వైరాగ్య స్టితి నుంచి మేలో_ని ఒక పసి (ప్రాణి 
అన్నం ऽ 530 చేసిన తీవ్ర १०५. (ప్రాణ హోనిగా మారినా చలంచవద్దని హరిజనులకు సూచిస్తుంది. “సంసు_రణంి 
కథ (బ్రూహ్మణంలు సహజంగా హరిజనుల్ని అంటరాదనటుమూ ఆ హరిజనులు ఆవిష్ము రించిన సంస్కర్త 

(గ్రహం కూడా అంటు తగిలిందని పరిశం(భం కొవించే (ప్రయత్నం మీద తిరుగుబాటుగా మరో అంటరాని 
అధికారిత్‌' విగ్రహం పఎత్రతను కొపోడుటం (ప్రధానొంశం 

“ఏది గమ్యం కథ తరతరాల తొతముతాతల బానిస మనస్తత్వం జీర్షించుకొని ఐద్యావంతులు 
కూడా పతనం కొవద్దని, (ప్రాణహాని పొందవద్దని, నలుగురితో సమానంగా జీవించే ठत పొందమని 
హరిజనులను హెచ్చరిస్తుంది. “వేపచెట్టు కర్మ సిద్దాంతం ఏరుతో నైరాశ్యం ముసుగులో కర్తవ్యతా 
బిమూాఢులవుతున్న విద్యావంతులై న హరిజన యువకుల్ని స్వయం కృషితో అభివృద్ది చెందమని [ప్రబో ధిస్తుంది 

క్రిస్మస్‌ శుభాకాంక్షలు' కైెస్తవ మతంలో (ప్రవేశించిన హరిజనులు రెండు తరాల వాళ్ళు సంఘర్షించినా వా 
మధ్య (ఎమ, అభిమానం ఆత్మీయత తొలగిపోరాదని (ప్రకటించింది. “పోష యు హేసి (© కథ (<> 
ముతంలో (ప్రవే శెంచిన హరిజనంలు ఆర్థికంగా సుట్టతి కోసం ఒకరితో నొకరు పోరాడ గలిగిన ప్రతిని 
ప్రతిపాదించింది. నలుగురితో సమంగా ఆర్హిక సుస్థిరత కోసం సంఘర్షించే స్టీతికి పెరిగిన ఉన్నత విద్యావంతుల 
బీవితం హెచ్చరికను సూచిస్తుంది. “ఇదేం న్యాయం' కథలో మతాంతరీకరణం పొందిన హరిజనులు ఆర్థిక 
ना ఫ్టరపడి (బాహ్మణంలతో సమంగా వియ్యానికి, కయ్యానికి సిద్దంగా ఉన్న స్టతిని బాహాటంగా స 
సందర్శన సమర్హ్లంగా ८०१०656. 


అధ |) చికలు 


ఊర బావి - కొలకలూరి ఇనాక్‌ పుట 23 

సూర్యుడు తలెత్తాడు--కొలకలూరి ఇనాక్‌ పుట 198 

ఇంకానా ఇకపై సాగదు-- భార్గ్లవీరావు పుట 77 

| ఇదికతా- - బోయ జంగయ్య, ఇండియా టుడే మార్చి 6-20-1995 పుట 64 

* = దళిత కవిత్వాన్ని దళితులే రాయనక్కరలేదు--గుంటూరు శేషేం [ద్ర శర్మ 
ఈనాడు దినపత్రిక 23.4.95 . 

6. కరుణకుమార కథలు - కరుణకుమార పుట 51 = 

కేతు విశ్వనాథరెడ్డి కథలు --కేతు విశ్వనాథరెడ్డి పుట 91. 


१४ च GO है me 











ఉపసంహారం 


హరిజనుల జీవనస్థితి గతులను కథానికా సాహిత్య వస్తువులుగా తీసుకొని వస్తువుకు తగిన పాత్రను 
సృష్టించి బానిసత్వపు కోరల్లో అంటరానితనం అనే శాపంతో (బ్రతుకుతున్న హరిజనులకు విముక్తి కలిగించడానికి 
సభ్యసమాజంలో వారూ సమానంగా (బ్రతకడానికి రచించిన అనేక కథానికలను తీసుకొని అందులోని వారి 
బేవితానికి సంబందించిన ఇతివృత్తం, పాత్ర, సవుస్యలు మొదలైన అంశాలున్న కథానికా సాహిత్యాన్ని 
హరిజనాభ్యుదయం పట్ల రచయితల అభి(ప్రాయాలను, దృక్చృథాలను, హరిజన జీవన తత్తాన్ని పరి శీలించడం 
ఈ పరిశోధన లక్షం. 

ప్రథమాధ్యాయంలో సామాన్య మానవులు సహితం చదువ గలిగిన తెలుగు కధానిక ఉద్భవించిన 
రీత్యా వృక్తమయింది. పాశ్చాత్య సాహిత్య (ప్రభావంపట్ల్ట ఉద్భవించిన కథానిక, దాని నిర్వచనాలను వాటి 
లక్షణాలకు ఆనుగుణ ला ఉండటం, అంతేగాక 1910 లో ఉద్భవించిన కథానిక కాలానుగుణ ला రచనా 
విధానంలో మార్పు చెంది శాభోపశాఖలుగా ఎస్తరించడం పరిశీలన పొందింది. సభమూజానసరానిక్షి 
అనుగుణంగా రచన సాగడం కస్తించింది. ఈ కథా వ్యాప్తికి అనేక ప(తీకలు సహకరించడం స్నష్టమయింది., 
సంఘంలోని వివిధ అంశాలపై దృష్టిని కేం (దీకరించి కాలానుగుణ जण సాధించిన, సాధించవలసిన అంశాలను 
వివరిస్తూ, వస్తువులో భాషలో మార్చు చెందుతూ కథానిక పరిణామం చెందటం వివరణం పొందింది. 
తెలుగు కథానికా స్థానం విశిష్టం కావటం తెలిసివచ్చింది. 

ద్వితీయాధ్యాయంలో తెలుగు కథానికా వికాసంలో వచ్చిన మార్పుతో పాటు సమాజంలోని 
సమస్యలపై కథానికా (ప్రభావం ఉండటం పరిశీలన పొందింది. (ప్రజల జీవన విధానంలో ఆచార వ్యవహారాలలో 
సంసారిక బీవనంలో వృత్తుల్లో సంస్కరణ దృకృథంలో, రాజకీయ దృష్టితో (స్త్రీవాదం, దళితవాదంలాంటి 
అత్యాధునిక విషయాల్ల్‌ రచనా తీరుల్లో రచయితలు ఎన్నుకొన్న పద్దతులు విశ్లేషణం పొందాయి. సంఘంలో 
జరుగుతున్న దురాచారాలను న్యాయాలను, థర్మాధర్మాలను విచారించి సమాజాన్ని (ప్రగతీ పథంవైపు 
పయనించడానికి ప్రయత్నించింది కథానిక. దళిత వాదాన్ని గురించిన పరిశోధన కాబట్టి దళితవాదంలో 
నామాన్యంగా సమాజంలోని హరిజన జీవితాన్ని సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా భిన్నకోణాలను 
పరిశీలించడం జరిగింది. సమస్యలతోపాటు రచయిత ఆలోచనలు సమాజంతోపాటు మార్చు చెందటం 
కూడా విశదమయింది, 

తృతీయాధ్యాయంలో హరిజన జీవిత చిత్రీకరణ జరిగింది. తెలుగు కథానికా సాహిత్యంలో 
ప్రతిబింబించిన హరిజన జీవితం వివిధ ధోరణంలలో గోచరమయింది. తరాలుగా అస్పృశ్యతకు గురై అన్నింటికీ 
దూరంగా ఉంటూ సవర్థుల పాలేరుగా (బతుకు తుండటం, తిండికి, బట్టకు కరువై దుర్భర జీవితాన్ని 
అనుభవించడం నిరూపణ పొందింది. తీవ్రమైన ఆర్థికమైన ఇబ్బందులకు గురై రాజకీయంగా అనేక సమస్యలను 
ఎదుర్కొని నీచాతినీచంగా హరిజనులు సమాజ జీవనం చేయడం విశ్లేషణం పొందింది. కథానికా సాహిత్యంలో 
ఈ హరిజన జీవితం రెండు కోణాల్లో కనిపించటం వర్ల వాటిని వేరుచేసి పరిశీలించడం జరిగింది. హరిజనులు ` 
(వాసిన కథానికల, హరిజనేతరుల (వ్రాసిన కథానికలు మధ్య స్పష్టమైన తేడా కనిపించింది. హరిజనేతరులు 
రచించిన కథల్స్స్‌ హరిజనేతర మనస్తత్వం, హరిజనులపట్ల జాలి, సానుభూతి, దయ , (పీమ, వాత్సల్యం 
కనిపించాయి. ఇందులో హరిజనుల జీవితం కనిపించదు. హరిజనులు సృష్టించిన కథానికా సాహిత్యంలో 
హరిజనుల జీవితంతోపాటు, వారి సమస్యలు, కష్టసుఖాలు, ఆచార వ్యవహారాలు, స్పష్టంగా నిజాయితీగా | 


భవిష్యత్తు మీద ఆశావహంగా, వాస్తవంగా రూపొందటం పరిశీలనం పొందాయి. 




















హరిజనాభర్యదయం - తెలుగు కథానిక | 191 
पतु " హరిజన कुक) రెండు కోణాల్లో పరిశీలించటం జరిగింది. సాంప్రదాయక 
జీవితంలో హరిజనుల మూర్భత్వాలు కర్మ సిద్దాంతాలు , పాలేరుతనం, సవర్ణుల బానిసలుగా ఉండటం 
స్పష్టం చేయటమయింది. తమస్ట్రితి మారక, మార్చుకోవాలనే ఆలోచన తేక చావు (బతుకుల మధ్య సాగే 
` బీవితాల పరిశీలన జరిగింది. తమకు జరిగిన అన్యాయానికి సవర్ణ్ణులను ఎదిరించే ధైర్యం లేక హరిజనులు 
ఉండటం, తమ (స్త్రీలు సవర్ధ్థుల కామదాహానికి బలి కావడం వివరణం పొందాయి. (ప్రయోగ జీవితంలో 
మారుతున్న కాలానికనుగుణ अ" హరిజనులు చైతన్యవంతులు కావడం అభివ్యక్తి పొందింది. తమ హక్కులను 
సాధించుకోవడం, అన్యాయాన్ని (ప్రతిఘటించడం, సామాజానికనుగుణంగా తమ పద్దతులను మార్చుకొని 
ఠమ వ్యక్తిత్వంతో తాము జీవించడం బుజువు చేయడమయింది. విద్యానార్తించి, ఉద్యోగాలు సాధించడం 
ఒక లక్షణం కాగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదగడం మరోదృకృథంగా వివరణం పొందాయి. మొత్తంమీద 
సామాజికంగా + సమాన స్థాయిలో హరిజనులు ఉండే (ప్రయత్నంగా కథానికా సాహిత్యంలో ఉన్నతీరు 
ఈ అధ్యాయంలో (ప్రతిబింబించింది. ఈ రెండింటి విషయాలను సమీకరించి దృక్సథవైవిద్య తత్వంలో 
పరిశీలించడం జరిగింది, 
పంచమాధ్యాయంలో హరిజన పాత్రల స్వరూప స్వభావాల చిత్రీకరణ ఉంది. మొదటగా యధాతథ 
దృక్పథంలో పొత్రలు కర్మసిద్దాంతంతో ముడిపెట్టుకొని సవర్ణ్ణుల పశువుల కొఠం తమ పాలిట ఆశాజ్యోతిగా 
భావించి కష్టానికి తగిన ఫలితాన్ని ఆశించక తమ జీవితాంతం పాలేర్షుగా కట్టుబానిసలుగా ఉంటూ చేయని 
నేరానికి శిక్షను అనుభవించేవి, బలైనవి. వారి కామదాహానికి గురైన పాత్రలుగా కనిపించటం స్పష్టీకరణ పొందింది. 


పరిణామ దృక్పథంలోని హరిజన పాత్రలు చైతన్యదిశగా పయనించడం, హరిజనులు విద్యకోసం, ఉద్యోగం - 


కోసం < ఆధారపడి కష్టానికి తగిన ఫలితాన్ని ఆశించడం, ఆలోచనాపరులుగా మారటం, ఇన్నాళ్లుగా 
తామ పోగొట్టుకొన్న సర్వహక్కు.లను సాధించాలనే తపన పడటం, తమకు జరిగిన అన్యాయాన్ని గురించి 
ఆలోచించడం, అందుకు బాధ్యలై నవారిని ప్రతిఘటించాలనే ఆశ ఉండటం తమ హక్కులను సాధించుకో వడం 
కోసం సవర్ణ్ణులకు సానుభూతీపరులుగా మెలగడం వివరణం పొందింది. హరిజనాభ్యుదయంలో హరిజనుల 
సాంఘిక, ఆర్థిక, విద్య రాజకీయ వివాహ వ్యక్తిత్వ విషయమనే పాత్రలు స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తిత్వం 
గల పాత్రలు, రాజకీయ స్వభావాలు పొందిన ఫలితాలు స్పష్టంగా పరిశీలనం పొందాయి. 

షష్టాధ్యాయంలో రచనా విధానంలో హరిజన రచయితలకు హరిజనేతర రచయితలకు శిల్పపరంగా 
వస్తుపరంగా స్ఫురించే తేడాను విడమర్శి చూపటమయింది. హరిజన రచయితల రచనలో యుక్తితో కూడిన 
ప్రతిఘటన కన్పిస్తే హరిజనేతర రచయితల రచనలలో సమస్య వుంటుంది. కాని దానికి పరెష్బారం హరిజన 
సమాజం ఆశించినంతగా వుండకపోవటం స్పష్టం చేయడమయింది. సమస్య అవగాహన వున్న రచయితలు 
కాగలిగారు. తెలుగు హరిజన కథానికా సాహాత్యాన్ని రాయలపీవు తెలంగాణా, కోస్తాం(ధ, ఉత్తరాం(ధ 
నేపథ్యంనుంచి పరిశీలన చేయగా గోచరమయ్యే వైవిధ్యం స్పష్టీకరించటమయింది. హరిజనాభ్యాదయం 
రచయితలు, (ప్రాంతాలు, విషయాలు వివరించే దృష్టితో ఈ కథానికా సాహిత్యంలో పరిశీలన పొందింది. 

తెలుగు కథానికా సాహిత్యంలోకి హరిజన జీవితం గుర్తించి సాహిత్యాన్ని నిర్మించిన రచయితలు 
హరిజనాభ్యుదయానికి చేసిన (ప్రయత్నాన్ని తెలిపి వారిచ్చిన మార్గాలను చర్చించి హరిజనాభ్యుదయానికి 
కథానికా సాహిత్యం ఎంతమాత్రం దోహదకారి అవుతుందో విశదం చేసింది. సాహిత్యానికి సంఘానికి మధ్యవున్న 
సంబంధాలను ఈ పరిశోధన తెలియజేసింది. హరిజనాభ్యుదయానికి కథానికా సాహిత్యం ఎంతమాత్రం 
దోహదకారి అవుతుందో విశదం చేసింది. సాహిత్యానికి సంఘానికి మధ్యవున్న సంబంధాలను ఈ పరిశోధన 
తెలియజేసింది. హరిజనాభ్యుదయానికి సాహిత్యం మార్గంలో దిక్‌ [ప్రదర్శనం చేయగలిగింది. ` 


La 


























6%61 one gq లహ కాయం J i 
४२९०९ ०5 ७१०८.5 ,5 ८८ ०८२९५§-5 “0.020 ठन 01 
6761 6824 తాట ९ & 055 . 6 
६२०० ०95 CaeQe 0००0०8०5 "इष्यः = 25 -8 
९० ०% 5 -००१/.2 Ese «०३० ` Ge ‘canals ९३.०९९ ` ८ 
Gems‘, 8०९०० | క. ९००३० "9 ` 
అంజ ఉద 6००२ డగు ०९०८०२०९ ५ 
५६61 ©. ९०.८९५ >-28००६९०.५ ९८००..००९ ॑ ०९ <& र ` 
६२९०९ 9s loge ०२५१६२०३ ५००७९ Pots len Bees ६ 
८२@०%०95 00.20 ०5‰२०००९१८२ ०8००20९ (०0०82०0 ०९.९९ ट 
1661 9G (3०0 0९०९९९26 | = (८०5 छः -- चनव 1 | 
జంట | gong oo ss feos 


1 - ०9०6५ 



































tél ६।- 111 

६२९०५ ०९०४ ५०९६ @ "द ००.०९० ` అంగర ` i 
६661 tye conte Qasgceg'gl@sg 0) ००४ IT 
7661 gen ०&० ०४७९ ९९ ९००४९ ` ०‰०<गे©% 0६ 
६२९०९ ०९9 0౧౬౫ ` ९९०९५०९ “జయం (eam 61 
1561 0%98 Gas ०‰०.§5 ‘Ronse ~ “ 81 
९२९०५ ० 8 SO(n oe "८५७०11०2 Gu tse ०.5० ‘LI 

&@ ०५ sng 

es Te fatede ‰ <) oc Tefateaee సీం ` 9] 
५66 1-1८-9 (७.० २५०१०९०० ०१०, ¢ "&०‰० १० `  - ०5४ ५] 
६२९ ०५०‰ 8 egg eqn 0०6० ००§ ‘gat రంగు ope ‘pI 
2861 *8*५ sglcos Caceglon ६०००८ Pooks క. ‘tl 
moe ogg cI ००९९०००८ "> @&‰& - | ` ; ६ टा 

९०२५२९२ | gong | sds ९४०९ 














ॐ 


{76 








५661 91-# ८ pee -०&०& ४०५७८ os 5.६५ ००.५८ ०४३८९६३. ` 

Gos ०95 Qs es ००४९० ९३०28 ‰०००७ ९0०8 

८861 "11 ट 56@ो < ealglon ४०४७९ 5० gems 
१६61 sglcglon Cals ०.८०९.१०४ % 5 ९०९९०००९ ౫% 

९१९०००5 ००१०५०९ 38 ०80 6०2 "5,५२.० ०० @ § द 52 
८661 '०‰० 98०9-8 ९०.०४० ००१० ०००५ ०२.८९८ 

९२०५००९ PEER PN 0०0०80०8 ‘ge ००९०५७८ 
5661 ose sgle ¢< >) ® ©. hye yee 
7661 ०००. ®$, gets gael ७०$०.०९० slkec 
gon chs wep (०९०८० ० Qacnge,s ‘gate  &८ 
7661 5०.०5 ०६ "६०२२० &००७०२०२७ 

ఇంజ ० ఆల Qs s ge ०८००८७४ 

९२९२९६५२) తాం ८०४8 






































०6 | 
८६6 cg ena ००९2 0 0090०359 | హణ 9b 
566159८ sgl ef, gon (००. ९०४०५१०९ ०९७ ‘sy 
२९००० > logis wug,s ९०७८९ ६०६ malo ०९5 ‘py 
८861 "7 ` 1 s@lege RAR ७००३७ PRs cofoss ‘th 
#661 ९५ ' 6.82 ८२९३९२० ६२.९४८ ०००8.8 ^ "टौ 
8६61 (©. ९९०९ 2. 5.5 Th 
६१९०9 09s १००४९०६ ९3025 १0९0 ९००२४ ००९९९८१. ‘Ot 
Mog 09s ०३०७९ >@% ९९०००५८ ०८००-0 ०४००८०९२ ०० "6६ 
661 9०००९४२ ose 63 ९०8 * ०० (८५8 ` ००० "gE 
` ९९०९० ॐ glo wu, ४००५००८ ‰० © ~. ‘Le 
6१९०९०९ 5 ०८० @% ९०९००. (य ०००१०००३ * §०<£ amos fag "9 
६१९०९ టక (ट ६९९०० 24.9९ ~ 2 ०&.5 ‘st 
జరి - తాం కరీ ९४०९ ` 
४ es 


७61 


<< ञ्छ 





Gos chs NUE st ०8० 
९२९०९ ॐ ००००१९७९ ०००६००८ cE 
9@)% ९५००) ० 

, 5661 TOT 9@)%%. €, eon 
०२९९००५ 9s ఫం ०७७ 
6961 Be ఆ 

6861 9९6 eq 

gRoe ०5 Gog 

९२९०% cogs Roo 

7561 ९८०९ gq 

९२९०५ cos pyog 


+661 (©. ०&०.०‰>&% 


Sys ९०८०. (५062 


९९०@@ 4०९५ 
०४०८ "<$ 


ఇకో 

ఆక ९०.५५.8८ 

౧౭ 

౧5s (९०८2० nsgoe 
& ०426 ‘ONE 

७9. "९.०0 
००८०४०९ ४ 0९० .०^25०€ 
CED ९०००2 

९ ९००९2 


sa 


అపై ००६१ 
००० दव Dod 


fs 
००८ 


०२९०९०५००९ -§ 2४9६ ` 


elo gre 


८.5 


(^$ 


Ge trey ` 
ప 
०० ©, ०५ ०००० 








८३९२०५९२) 


'జైయంందం 


seeds ` 


8s 























(61 

1761 geste ६०.०८६ &०९९०५०० ९९ ००९.० Cs 69 
१९९०० ०९95 १२१५८ स మండ (९९, ९३००९ బడల 89 
८661 Ga GQ ges [२५ ८9 
1८61 Rye goat +. > 9 9 "99 

0661 "1.८1 s@sge sAglon 6१४०९ గ) ००९. దం | 
భక ౫% భజం 59 
६२९०९ ०% $ భ్ర04 @ 2 ०४०५९. (cng 'p9 
06611 -9ट osfpd ०9.८७ ०८०२९ ०९८५९ ఇధి £9 
1661 "८ ge sglesg 009% ८३०१००० ५९ ००ॐ ००९९००९ 79 
P661TI'OE sglsgs ® 8} ०®> ००९८ "02992398 ०१०९१ 19 
Gos os ९०१५९ Ere ५५.३०४ ०९० (०9. © \/ Yom 09 
9861111 s@leos gS, goon 6०००९९९८ ० 8.8०००९ 65 

९१९ | 968 ९४० 





ఇ 
प 














€- ^ क pe 
| 
००५०५२० 8 १०९०९ ९३०४5 Qos జం ०.5 ०८ 
४१९०९ ०5 G29 ००3००8८ celles 
gRoe eos tee ०० "<< ఆగం १०००९ 
?661 ०८०५ sted &‰ <© ef, elon ८०० ४९.०५ ౧గంటల ००0 
0661017 sglegs ॐो$ <क ५२००८ Gots ०९.८९ ०२.५०५ 
९०९०५०४8 malo २००६२७३ mosee Pos &.०००& 
ఇడం ०08 @०श्छ्रो 85 అంది *०९०.९ జయం 95 (య 
४१९०० chs CUR ९2 8 «०७०४ ९०८५. ००१०८३९ 
0६-6261 9००९ gum द्रोहे ०९००००8 ०9०६ (८० १०९००२९ 
6१९०५ ०9 $ 5®०९५५.० । ८४० <००९-@ ०००९८ ए 
8६61 (acs १६०.९७. ००००००५ (००९ % लष 
०९० ०९५०६ GR 2900 య 
९३१९९ ०००१२५१ | కంటిన 





























66! 

2; ६१००९ Fotis ००६०९६९९ 26 

८९०५ ogg Koon ०००० * ०००७२९४९ గు ५५४९ 16 
०९९०९ ०५ @ € 2 9 1508 8, ७ "(९००६८०० य 06. 

noe os Rye st < -5०४& 69%0 ९ ०५०९९ "68 

९ @०>०>& ॐ 209) ०४०9९ ९४०९२७३ mos Sots 9०९36 88 
५८6 1 ge %} ०९) em Tectia ८०.2० "८8. 

न ంట్లన ధా కూర్‌ చంద न्तद ह ‘98 

gon ०5 ००९५०२० ८१.४९० రయం ९ *@ =© । 5९५०० | 

५1००००९०. RE Sg 
6961 gos ge & "५४० ogg ge “p98 
६86 10-8-# 5हो ९ सेनो ८०४७८ &९&  ९५.५०३०९> ०९ ‘tg 
६१61 0 GQ age "०6.८०९ 9g ८8 ` 

९३४२९१९९) gong కంటక ९०९ ¢ 

















00౭ 
# 661017८ sgleos र¢ ©> ००७९ ई ० ०९४ १०४०२ 01. 
†661 3००० ose -&२ "७८००४००० (००८१९०६ ‘tol 
1८61 Ose gee (ess.s'omgnsoe ne 
5661 5602 కర్రీ ०५२ ంభంజ ५९०९०५०९ ' ९९००2 ०९६००५० 8५५ 
1861" See Gmc] రజా జయ @ ००९ 
9861 ` 11८ 5@‰‰ << solglon ९०8७८ ‰ ० sc ‰ £ @ ०6० 
Qs as oo ~>><०९ ० 
S661 + 8८ 36) ‰<< &९, 8 <न "९४०० ` @ "००००४९०० ` ८० 
| ८661 5०5 ~ 0१०1९02 
९२९०० ०% 8 soe ०४०, ¢ "९०५८००22 ५९०००९०९ 
७२९०९ cs ००९६०२९ रपण ९,०४०.८६ ९० ०१९९४ ०२०५1००४ 
Mos ०5 Qc Bogs ` ००९९९ ९३९२ | ‰०४०००९ 
[र 8९.88 


జరయా) 


९००८५ 























0८ 








` &@ ०९ ०>‰ ॐ ७१०८. ,5० 5० 
661 १८०९ Sigel Erg 
०८९००७० &२,८२.९)) ० "3 ००००९ 
5861. "11 sglegs ® 82०९ 
9५61 (०. gers 


६६6 { 0९%& @%० 


०८२९ 50००2 
mosge ‘Sos 
aE Gln 
gosge & ०5 
९९९५५. ‘pe 
౦0205058 


యడకదాడ్నక "60० ‰ 20 


£2 


సయం 
कन 


Geog cece 











©> ०५०8 teases ००५९८ ८५०२-० 0 
४६61 9९८ "इ ९५००२७०९ ०2०९९ ९.५९०९४ ‘601 
0६61 cg'@ంగంణ @2.0G ०५०८८०५ ‘sol 
९२९०९ ०‰§ gogs tte ౦౧౯ cofcsygcs ‘Lol 
g@og cfg ०००४०००2 gm ९०८० ‘(a0 ofc (tas 901 
६२९०९ >% 5 & ०.५.९८ ng ००६ ०९.8८ (ccs 501 
९३४२८६९ కాం s&s ९५०९ £ 

~ 








0८ 

















५२९०० ॐ weg fone 06००8 "इ ९२९५ 

7661 9००६९. sq ऽ<@.5 "50०९० ) ng 
९०2०००5 2४०० 0-०>८ "@ ०9926349 ee 
९>@०५०% 5 Cyc st cst gs జయం ० 
१२९०००95 9 woos 0००8 ङ seg qe co प्ट 
P661L (acs ® (००० ९३९११०९ mR 
s661'5s'97 sgleae &$ &%} ® ०.०२ "> © ` ०५९,०८ 
०९९०९ ० ०५०९ ९२.०७. gag "(द ००४०० ‰8 ८०० 
9२९०५ cogs Cog 9 न "० ^ ९००० ००००९ {> 

7661 ५०००8 ०९:०2? ९ 4०७०५०८ 2 

०२९०९ gs yg se st అయ ందధియాంరంయ్ల. 
८४61 geose ०००२५ sgn "८९-&०ऽ०९ ?०२४.८०० 

९२९) తాం >© ॐ 








कद क ` 

















६0ट॒ 
gongs ००१८६ © >€ 508 9 ९ ५.९.० ०९९०० (42 
&२@०००%$ 90८९८ ०, 6 Sopyon । 90१. ‘IT 
९९० ०‰% ॐ tes ` ००९ రోం ५००५ -0#1 
९२९९०५०5 @ 2 ® ००६ ९००५ seg “6t1 
gongs wep ००५०४२०० 0०५५० >०.§ "इ ००२०० 2$ ००५०२००५ -8६। 
(161 Rye gq  ఉర్భన '@‰&-5 £ 526 &० ०99 ८६] 
1£61 9०००० @< ne Tatas oyog १६०४ “ott 
९२९०००8 meee ००७०४२0४ 0०0०8००5 'క్పమిః ०९३९-० ` 5६] 
0861 ऽको ९००0 (प्ण goose Boks (६००९ pel 
६६-८६61 8८०९ ७०५5 ॐ) $} ®> 0००९8 "९०८०० १९०००? ०९& ०9५९ ०.<०% ६६] 
६661 5८०% sed &‰.<9 6९, &¢ ०5 "९ "@‰ 29 42 ¢ (lege ‘tel 
gRogogs ००८५५२४२ ०.०० ९ $> @& ८०%०९९ ‘Tel 
6२९०५०5 &0०‰ ५९.९८ ०२६ ०९६ ‘ఫం er 0६ 
८२०५० ॐ రణ క ०.48. ००९९२००८ SpE 6८1 
८३८२८ 8९98 ९४०९. 


स. 














204 
€ 0४ ०० క్ర (గ ంథ సూచి 


1. అంబేద్కర్‌, బి.ఆర్‌, డా బాబాసాహెబ్‌ అంబేద్మర్‌ రచనలు, (ప్రసంగాలు 
5వ సంపుటం 
పీకే షన్స్‌ విభాగం 
తెలుగు యూనివర్సిటీ 
హైదరాబాద్‌, 
2. అంబేద్కర్‌, బి.ఆర్‌. డా బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ రచణలు, (ప్రసంగాలు 
7వ సంపుటం 
स) విభాగము 
తెలుగు యూనివర్శిటి 
హ్లాదరాబొద్‌, 
3. అన్నపూర్ణ, యం. తిలక్‌ కథానికా సోహిత్యం- వాస్తవికథ 
అము (ధితం 
4. అంజినేయులు, కొడాలి ఆం(ధ|ప్రదేశ్‌లో గాంధీజీ 
తెలుగు అకాడమి 
హ్లౌదరాబార్‌. 
ఏ. ఆనందరావు, కల్లూరి హరిజనాభ్యుదయం- ఆధునికొం(ధ కవిత్వం 
చైతన్యసాహితీ (స్రవంతీ 
००९२६ 
। విశాఖపట్టణ ము 
6. ఇనాక్‌, కొలకలూరి సాహిత్యదర్శిని 
జ్యోతిగ్రంథమాల 
అనంతపురం | 
7. ఇనాక్‌, కొలకలూరి సమీక్షణం 
జ్యోతి(గ్రంథమాల 
| అనంతపురం 
18. నాగరాజు తెలుగు నవల- హరిజనాభ్యాదయం 
| అముద్రితం 
19. నాగేశ్వర రావు, తాళ్ళూరి నూటా పదహారు (కథా సంకలనం) 
| | "కోణార్క్‌ పబ్టికేషన్స్‌ 
విజయవాడ - 2 | 
20. నాగేశ్వరాచారి,పి. = ` అల్లం రాజయ్య కథానుశీలనం 
_ (అముద్రితం) | | 
21. నారాయణ స్వామి, యన్‌. - దశాబ్ది (1936-45) కథానికలు. - సామాబిక బీవితం 
५  , (అముధద్రితం) | 














హరిజనాభ్యుదయం ~ తెలుగు కథానిక 
22. నిరీక్షణ రావు,గోవాడ హరిజనుల పుట్టుపూర్వోత్తరాలు 
భాగ్యనగ ర్‌ (ప్రచురణలు 
మచి లీపట్నం 
23. పతంజలి శాస్త్ర, తలావజ్ణాల పర్యావరణ భారతి 
మానప(త్రిక 
24. పోతన్న, ఏ, హరిజనాభ్యుదయం - తెలుగునాటకం 
తేజో (ప్రచురణలు 
కర్నూలు 
25. (ప్రభాకర్‌, జె. ఇరవయ్యారేళ్ళ తెలుగు కథానిక (1910-35) సామాజిక 
బీవితం 


(అము(దితం) 

26. యశోదా రెడి,.సి, ४८०५९ 

21. ८००९००९०, 3८१€ కథాసదస్సు - కొత్త కదలిక 
వేదగిరి కమ్యూనికేషన్స్‌ 
మా (ద్రాబాద్‌. 


28. లజ్మీ నారాయణ, ఉమ్మెత్తుల గోపీచంద్‌ కథానికలు - వ్యాసాలు 
సాహిత్య వేదిక, వనపర్తి 

29. శాంసన్‌, పిల్లి దళితుల చరి(త్ర - సంస్కృతి 
దళిత సార్వత్రిక విశఃఏద్యాలయం 
దినాపూర్‌, ఫిరంగిపురం 


30. శార్వరి కథలు ఎలా రాస్తారు 
విశాలాం[ధ పద్దిషర్స్‌ 
్లా(ద్రాబాద్‌. 
31. సావిత్రమ్మ, పి. స్వేచ్చ - ఒక పరిశీలన 
_ | वि (అముద్రితం) | 
32. సి.వి. | మను దర్శశ్యాస్త్రం - శూ[ద్ర దళిత మనస్తత్వం 
_ ప్రగతి సాహితి, విజయవాడ 
33. సుబ్బారావు, వావిలాల చలం గారి కథానికా సాహత్యం - అనుశీలనం 
సామ్య సుషను ప్రచురణలు 
| అము రావతి. 
34. సైదులు,పి. తెలుగునవలు ~ గాంధీ(ప్రభావం 


(అముద్రితం ) 


205 





























206 


~ Or ६ => ఒం 


10. 


1. 
2. 


पि “ be my 
„ ५ # 2 
we: ళు 
५, ye "3 
५५, ~ ^ wh eh 
^ 


wi 





వ్యాసా లం 


తెలుగు కథానికా సాహిత్యంపై మార్క్స్‌జమ్‌ (ప్రభావం - కోడూరు 

(కీరామమూర్తి భారతి జనవరి, 1978 

९०९६० తెలిసిన కొత్తతరం రచయితలు - (గక్రీపతిఇండియా టుడే మార్చి, 

ఏప్రిల్‌ 25, 10, 1993 

గ్రహణం పజ్టన తెలుగు కథ - మధురాంతకం రాజారాం, ఆం(ధ్రజ్యోణొ లీ 20-9-1993 
మనిషితనంగల విజ్ఞాన సర్వస్వం ఆయన - రాంబట్ల కృష్ణమూర్తి ఉదయం డైలీ 7-2-1994 
విలక్షణమైన కథాకథన శిల్పి చా.సో - డా యస్వీ, ఆం|ధజ్యోతి డై లీఏ (పిల్‌ 25, 1994 
చలం ఫెమిని, ప్ట్రులకు దగ్గరివాడు - డా అబలయ్య ఆంధ్రజ్యోతి డైలీ అక్ట్‌బర్‌ 10, 1994 
జీవితపు విలువలను స్పృశించేది మంచి కథ (హిత శ్రీ ఇంటరూళా) - i 
రామమోహన్‌ 0०5, ఆం(ధ్రజ్యోతి డైలీ 24-4-1995 

(బ్రాహ్మణీ కం నుంచి (బ్రహ్మణీకంలోకి -1,2,3,4,5 మరియు 6 ఖాదర్‌ మొహద్దిన్‌ 
ఆం(ధ్రజ్యోతీ వారపత్రిక 

అంతా వకక్రీకరించడమే - శివలెంక రాజేశ్వరీ దేవి. ఆం(ధ్రజ్యోతి వార పత్రిక 5-8-1994 
సంయమనంతో చలాన్ని అంచనా వేయాలి - (క్రాంతి, 12-8-1994 


- A Glossary of Literary terms 
- Sociology. 










५ ५ 


५५, 


" ४ 5 
“ fe "| hee ^ 
= ` ` Aa स्‌ 
a Pee म 1, 
` „4५ ध" ^| 1 Fa 4 1 | ५ # 
bre BE Gh Ub}, 


01 
LT 


args ५ त Hey 
४ १.५ 








¢ 





५ 
। | 
i 
4 

५ 








